


(1947 - 1980) 


౧ రబన 
' »f శి వ్రత 
కడియాల రామమోహనరాలయ్‌ 





ఆంధ్రప్రదెశ్‌ సాహీత్స అకాడమి 
కళా౭ననన్‌ _ సెవాటాదు 
హెదరాబాణు. 


TELUGU KAVITHA VIKASAM -— A book on Development 
of Modern Telugu Poetry by Sri Kadiyala Ramamohan Roy, 
Lecturer, Sri Jagarlamudi Kuppuswami Choudarty Colleges, 
Guntur. 


ఆంధ పదేశ్‌ సాహిత్య అకాడమి 
హైదరాబాదు - 500 004 


ప్రచురణ: తిశి6ి 
పథమ ముద్రణ: 1982 
పతులు: 2,000 
వెల: రూ. 9-85 


(వజోలవ్‌ ; 
ఆంధ్రపదేశ్‌ సాహిత్య అకాడమి 


కళాభవన్‌, సె ఫాబాద్‌, హైదరాబాద్‌ -! 004 


మ్యుదోణ ; 
పద్మా పవర్‌ పైన్‌ 


కుత్చీగూడ, "హైదరాబాదు. 
యా 


The paper used for the printing of this book is made 
available by the Government of India at concessional rate, 


తొలపలకు 


ఆంధ్మపదేశ్‌ సాహిత్య అకాడమీ కార్యక్రమాలనూ, (పచురణ 
లనూ రూపొందించే సందర్భంలో సలహా సంఘాల సూచనలను, సలహా 
లను పరిశీలిస్తుంది. స్వాతం[త్య సముపార్ణనానంతరం తెలుగు కవితలో 
వచ్చిన పరిణామాలను వివరించే పుస్తకం ఒకటి అకొడమీ వెలువా 
రించాలనీ, (శ్రీ కడియాల రామమోహన్‌రాయ్‌ చేత అలాంటి పుస్తకం 
(వాయించాలనీ ఆధునిక తెలుగు సాహిత్య సలహా సంఘం చేసిన 
సూచనను ఆకౌడమీ కార్యవర్గం అంగీకరించినది. 


1947 నుంచి 1980 వరకు తెలుగులో వెలసిన వివిధ కవితా 
రీతులను (శ్రీ రాయగారు ఈ (గంథంలో పరామర్శించినారు. సమకాలీన 
సాహిత్యంపై పరిశీలన జరిపే రచయితలు వివిధ కవితా కళాసిద్ధాంతాలకు 
సంబంధించిన వారినందరినీ సంతృ_ప్టిపరచలేరు. కవిత్వానికీ, సౌందర్యా 
నికీ, అనుభూతికీ సర్వజనాంగీకృత మైన నిర్వచనం లభించిననాడు ఆది 
సాధ్య'మే మో ! 


శ్రీ కడియాల రామమోహన్‌రాయ్‌గారు ఈ ప్ప స్తకంలో 
(సకటించిన అభిపాయాలు వారి సొంతం, 


ఎంతో (శ్రమసడి, ఎన్నో పుస్తకాలను పరిశీలించి ఈ పుస్తకం 
(వాసి ఇచ్చిన (శ్రీ కడియాల రామమోహన్‌రాయ్‌ గారికి అకాడమీ పక్షొన 
కృతజ్ఞతలు. 


"హైదరాబాదు. ఇరివెంటి కృష్ణమూర్తి 
తేది, 294.1982 కార్యదర్శి 


పన్నానారో మరజోంబినా 
నా మునన్సు వీణను అమ్యవా 
అలోబించథం నోల్టి 


నొవొత్కాభిదబి $2) ంబినో నాన్మావా 


అ౮౭౦కిళ 


కృతజ్ఞతలు 


ఈ ప్పస్తకం రచించటంలో తగిన సూచన లిచ్చి! తోడ్పడీన 
గురువర్యులు ఆచార్య తూమాటి దొణప్ప, పూజ్యశ్రీ “అనురేంది 
గారలకు, 


నా (శ్రేయస్సును కాంక్షించి నన్నెప్పుడూ వాత్సల్యంతో ఆదరించే 
పూజ్యులు డా॥ కాసరనేని సదాశివరావు గారికి, 


నన్ను నిరంతరమూ (పోత్సహిస్తూ, నౌ అభివృద్ధిని కోరే 
మి(తులు, జీవించటంలో ఆనందాన్ని తెలియజెప్పిన అప్పులు పూజ్య(శ్రీ 
సి.వి.ఎన్‌. ధన్‌ గారికి, 


ఈ పుస్తక రచనలో నా సందేహాలను తీర్చి చక్కని సూచన 
లిచ్చి తోడ్పడిన మాన్య మి(తులు శ్రీ నండూరి రామమోహాొనరావు, 
(శ్రీ పురాణం సుబహ్మాణ్య శర్మ గారలకు, 

నా మనసులోని మనసై, నన్ను నవ్వించి, ఉత్సాహపరిచి “ఇంకా 
రాయరేం” అని హెచ్చరించిన మితులు శ్రీ శ్రీరమణ, ఇంద్రగంటి 
(శ్రీకాంత శర్మగారలకు, 


నా మీద నమ్మకంతో నేను రచన చేయగలనని విశ్వాసం 
కలిగించిన మ్మితులు, ఆప్తులు డా॥ కడియాల వాసుదేవరావు గారికి, 

ఈ సత్కార్యాన్ని నిర్వహించటంతో నాషై కొండంత విశ్వాస 
ముంచి, ఆదరాభిమానాలతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేసిన మతులు 
(శ్రీ గృుత్తికొండ సుబ్బారావు గారికి, 


కావలసిన ప్వస్తకాలిచ్చి - “ఇంకా ఇవిగో, ఇవికూడ పనికీ 

వస్తాయి” చూడండంటూ (ఫోత్సహించిన పెద్దలు, మనసున్న మి(తులు 
(౧ 

శ్రీ తుమ్మల వెంకట రామయ్య, లంక సూర్యనారాయణ, వెలగా 

వెంకటప్పయ్య గారలకూ; పు_స్పకొలిచ్చి తోడ్పడిన ఇతర మ్మి తులకు, 


ర్‌ 


v1 


సా రచనకు మొదటి విమర్శకుడు, ఆత్మీయుడు ఆర్‌.ఎమ్‌.'కే. 
వెంకటా(ది గారికి, 


ఈ పుస్తకం రాయమని ఆదేశించిన ఆంధ్రపదేశ్‌ సాహిత్య 
అకౌడమీకి, ముఖ్యంగా నాతో సహకరించి అన్ని దశలలోను (పోత్సాహ 
పరచిన కార్యదర్శి డా॥ ఇరివెంటి కృష్ణమూర్తి గారికి నా కృతజ్ఞతలు. 

కావలసినంత మేరకే అల్ల రిచేసి, రచనపై కుతూహలం కనపరచిన 
మా చిరంజీవులు భారవి, (శ్రీనాథ్‌ లకు. 

నాకు తోడూ నీడా ఆయి నా మఘననెరిగి మెలిగే ఇల్లాలు, 
స్నేహితురాలు అర్థాంగి రాజ్యలక కి నా శుభాకాంక్షలు. 


ఈ ప్పుస్తకం రచించటానికి కౌవలసిన సమయాన్ని సమకూర్చిన 
(శ్రీ జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల పాలకవర్గం వారికి 
నా కృతజ్ఞతలు. 

పుస్తకాన్ని అందంగా ముదించిన పద్మా పవర్‌ (పెన్‌ వారికీ; 
పూఫ్స్‌ నరికూచిన (శ్రీ డి. రామలింగం గారికి నా ధన్యవాదాలు. 


రాతమమోవానోరొయ్‌ 


ప. 


“ఆధునిక కవిత్వం అర్థం కాలేదంటే ఆధునిక జీవితమే అర్థం 
కాలేదన్న మాట.”*' అతివేగంగా మారుతున్న విలువలూ, నాగరికతా 
సంక్షిష్టమై జీవితాన్ని సంకో భపరుస్తున్నాయి. ఎవరెస్టు శిఖరం అధి 
రోహణ; యూరీగగారిన్‌ గగన పథయా(త; నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద 
మండలంపై సాదముదలు; చందశిలలపై పరిశోధన; “బస్ట్‌ట్యూబ్‌'లో 
జీన్స్‌సృష్టి; శస్త్ర చికిత్సలో గుండెల మార్చిడీ; (పపంచాన్ని భస్మీపటలం 
చెయ్యగల మారణాయుధా మూ; 'జర్మొవార్‌ ఫేర్‌; మనిషినిమనిషికి అతి 
దగ్గరగా తీసుకువచ్చిన “జఒవీకమ్యూూని కేషన్స్‌* సౌకర్యాలూ; (పపంచ 
మంతటా యువతరం తిరుగుబాటు ““శాంతిలోనే ఆళాంతినీ, అశాంతిలో 
నూతనత్వం కోసం తపననూ కల్గిస్తున్నాయి," “నీటిలో విసరినరాయి 
చుట్టూ వలయాలుగా బయలుదేరే కెరటాలివలె ఆధునిక జీవితంలో 
మార్చులు విస్తరించి, విస్తరించి మరోమార్చులో అద్భళశ్యమౌెతున్నాయి. 


ఆధునిక కవిత్వం వున్నట్టుండి ఒక్కసారిగా వ వూడిపడలేదు. 
పు శతాబ్దం నుండి 19వ శతాబ్దం దాకావున్న తెలుగుసాహిత్యం, 
తొమ్మిదిళతాబ్దాల పరిణామం తర్వాత 'ఆధునికకవిత్వాన్ని 'పసవించింది. 
నీ రెంత తక్కి-ంచినా ప్రాచీనాంధ సాహిత్యం (సజాదరణలో కాక రాజా 
.దరణలో వృద్ది పొందిందన్న సత్యాన్ని కాదనలేము. రాజసభల్నీ,. సత్స 
భాంతర సరసీ ననాలనుదాటి సాహిత్యం. (పజలకు సన్నిహితంగా వచ్చి 
నది వీరేశలింగం పంతులుగారి కాలానికి తర్వాతనే. జానపదవా జ్య యము 
జొనపదకశారూపాలు నిరకరాస్యులై న సామాన్య (పజల “అవసరాల్ని 
, తీరుస్తూవుండంటంచేత శిష్టసాహిత్యమూ, జానపదసాహిత్యమూ సమాంత 
రంగా వృద్ధి పొందుతూ వచ్చాయి. కవిత్వ మనగానే ' పండితులు శిష్ట 
సాహిత్యాన్నీ మ్మాతమే పరిగణనలోకి తీసుకోవటం జరిగింది, 


1 “నేటి. . తెనుగు కవిత - కొత్త పోకడలు" = “శ్రీ శ్రీ - “భారతి = 
ఫిబ్రవరి . 


viii 
రామాయణ, భారత, భాగవతాల్లో పాత్రలు తెలుగు సమా 
జంలో వ్యక్తులు కాకపోయినా తెలుగు జాతికి అతి సన్నిహితమైనారు. 
'కవిితయముి, పోతన, రంగనాథ, భాస్కర, మొల్ల మొదలై న వారి 
రచనలను శిష్టులు ఆదరిస్తే, ఆకథలనే పామరజనులు గేయాలుగా కూర్చు 
కుని ఆనందించారు. తెలుగుదేశానికి సంబంధించిన "గాథాసప్తశతి" గాథలు 
పదకొండవ శతాబ్దం తర్వాత [ప్రజల్లో వ్యాప్తిలోకి రాలేదు. (శ్రీనాథ 
మహోకోవి “గాథాస_ప్పశతి” అనువాదం కాలగర్భంలో కలిసిపోయింది. 
ఆయన “ఠీతి' మార్గాన్ని అనుసరించి “ఏమి చెప్పటం అనేదానికంపె, 
ఎలా చెప్పటం” అనే దానికి ఎక్కువ (పాముఖ్యమిచ్నాడు. ఆంధజాతి 
మహేతిహాసం “పలనాటి వీర చరితము కొంతభాగమే (శ్రీనాథుని 
రచనకు నోచుకున్నది. ఇతివృ_త్తం ఆంధదేశంలో జరిగినదే అయినా 
ఆంధపండితులు “పలనాటి వీరచర్శితిను తగినంత ఆదరించలేదు. 
కథానక కొవ్యాలు రచించిన కవులు సామాన్య (ప్రజల జీవితాన్ని పరిశీ 

లించి ఇంపుగొలిపే కథలు రచించారు. 


(పబంధయుగాన్ని కొందరు పండితులు తెలుగు సాహిత్యానికి 
స్వర్ణయుగంగా పేర్కొంటారు గాని _ప్రజలజీవితానికీ, కవిత్వానికీ యెడం 
(ప్రబంధాల్లోనే ఎక్కు-వ్వైంది. పురాణేతిహాసాల్లో వున్న చిన్న కథలను 
పపంచించి రాయటంలో కవృలు మేధాళ క్తి క్రికి ఇచ్చినంత (పాముఖ్యం 
హృదయానికి ఇవ్వలేదు. కరుణ రసపోషణ బాగా వెనుకబట్టింది. కౌబశ్లే 
(పబంధాల్లో నాయికలు దుఃఖిస్తూ వంకే సహృదయులకు పై కలగ 
డానికి బదులు, శృంగారరస పర్వమైన ఆనందమే కలుగుతుంది. (పజంధాల్లో 
జీవంగలపా(తలు చాఅతక్కువ. వరూధిని, సత్యభామ, నిగమశర్మ 
ఆక్కవంటిప్మాతలు కొద్ది. గిరిక, గోదాదేవి మొదలై నవారుదృగ్గోచరమూ 
మనోగోచరమూకొరు. స్‌కాయ్య బొమ్మలె మెచ్చు కళ్ళకు కోమలుల 
సౌరెక్కుసా” అన్న (శ్రీ గురజాడ అప్పారావు ఆక్షేపణ ప్రబంధ పా(త 
లకు సరిగా ఆన్వయిస్తుంది. “ ఇక సామాన్య (పబంధములన్న నో వాని 
యందలి స్తీ, పురుసులెండిన క్టెలవలె నున్నారు. వంగలేరు. “పెరుగ 
లేరు. కొబట్టి (పాపులు రెండు; విబునంబడుట; (పొయినిడంబడుటో 


ix 

అని [శీ కట్టమంచి రామలింగా రెడ్డిగారు (ప్రబంధపా(తలను నిరసించారు స్ట 
వీరి మాటల్లో తీ వత ఎక్కు_వగావున్నా (పబంధపా(తలు సమకాలిక 
సమాజంలో వ్యక్తులు కారనేమాట వాస్తవమే. రాజుల దండయా (తలను 
విలాసాలను వర్ణించటంలో మైమరచిన _పబంధకవులు (ప్రజల జీవితాన్ని 
గురించి పట్టించుకున్న సందర్భాలు కొద్ది. ధూర్జటి మొదలై నవారు రాజు 
లను నిందించి, స్వేచ్చను (పకటించినా, వారుభ క్తికి ఇచ్చిన (ప్రాధాన్యం 
(పజల కష్టసుఖాలకు ఇవ్వలేదు. శెవ వైష్ణవభేదాలు కవులను ఆవహించి, 
తమ ఇష్ట దేవతను స్తుతించటంతో ఆగక, అన్యమతాల్ని దూషించేస్థాయికి 
దిగజారాయి. రాజుల విలాసాల్ని కొనియాడటంతో ఆగక కవులు వారి 
వ్యసనాలను కాడ- “రాయవేళ్యా భుజంగా” మొదలై న సంబోధనలతో.- 
స్తు తించటం సాహిత్యంలో కీణాదశనే తెలుపుతుంది. 


లాక్షణికుల “పుణ్యమా అని కావ్య లక్షణాలను నిబంధించటంతో 
కవులు గతానుగతికులై లక్షణాల మధ్య బందీలై స్వేచ్చను కోల్పో 
యారు. ఇతివృత్తము, నాయకుడు,రసము, అష్టాదశవర్ణనలు, అన్నిటిలో 
లాక్షణికుల సూచనలు సంకెళ్ళుగామారి, యం్యతంలోనుంచి తీసినబొమ్మల 
వంటి (సంబంధాలు వెలువడినాయి. 


శతకాలలో సాంఘిక జీవనస్సర్శ కొంతవరకు వున్నప్పటికీ 
వాటిని ఉత్తమ కావ్యాలుగా, కవులు, కవి చరితకారులు గుర్తించలేదు. 
సా(మాజ్యాలు అంతరించి, చిన్నచిన్న రాజుల పరిపాలన ఏర్పడిన 
కాలంలో= రాజులు 'రాజాిలై_న కౌలంలో” తెలుగు సారస్వతంలో కీణ 
యుగం (పారంభమైంది. 


దక్షిణ భారత దేశంలో యుద్ధ భీభత్సం తగ్గిపోయి, (ప్రజలు ఆకలి, 
దార్మిద్య బాధలకు గురిగాక, శాంతిని అనుభవిస్తున్న కాలంలో తెలుగు 
సాహిత్యం కీణదశను చేరుకొన్నది. హృదయ. సంబంధియైన కవిత్వం 
సాము గరిడీలకు నిలయమైంది. (ప్రతిభావంతులై నవారు కూడ కాల 


2, కవిత్వతత్త్వ విచారము = (ప్రథము భాగము = కట్టమంచి రామలింగా రెడ్డి. 
ఆంద్ర విశ్వవిద్యాలయ (వచురణ _ ఐదన ముద్రణ = $8 వ పేజీ, 


x 
(పథావానికి లొంగి, పరకీయా శృంగారాన్ని, విషయలంపటత్వాన్నీ 
కావ్యాలలో వర్ణించి, దుర్నీతిని ఆకర్ష వంతం చెయ్యసాగారు. నలువైపులా 
ఆంధకౌరం ఆలముకోవటం చేతనేదాన్ని సాహిత్య చరితకొరులు అంధ 
యుగంగా, కణయుగంగా వర్థిస్తున్నారు. “ఎవ్వరేమన్నా దక్షీణార్యధ 
నాయక రాజయుగం ఆంధ సాహిత్యంలో మునిమాప్ప.”* ఆ తరువాత 
1750-1650 సంవత్సరాల మభ్య ఆంధ సాహిత్యం అంఫకారంలో మునిగి 
పోయింది. 


చీకటిలో అరుణ రేఖలు తోచినట్లు యక్షగానాలలో, ఇతర కళా 
రూపాలతో (సజలకు మేలు చేకూర్చేది కాక పోయినా, ఉన్నత పథాలు 
పట్టిపోతున్న సాహిత్యం (క్రమంగా నేలమీదకు దిగింది. (పజల భాష 
కావ్యాలలో (ప్రవేశించటం దోషమనే తలపుపోయి - వాడుక భాష క్షీ 
యుగ కావ్యాల్లో కన్పించసాగింది. ఇది కవిత్వానికి ఆరోగ్యకరమైన 
పరిణామమే. ఈ యుగంలో ఆనంద గజపతి, పిఠాపురంరాజా వంటి 
కళాపోషకులై న రాజులు కొందరు విద్వత్క_వులకు ఆశయ మిచ్చారు. 
జమీందారులను మెస్పించటానికి కవులు మేధా సంబంధమైన చి(త,బంధ, 
కవిత్వాలనీ, అవధాన విద్యనూ ఆశ్రయించారు. “250 విధాలుగా చదవ 
దగిన కంద పద్యాన్ని మండపాక పార్వతీశ్వర శాస్రీ చెప్పాడంటే 
కవుల ఆలోచనా రీతి, వారిని ఆదరి స్తున్న (పభువుల అభిరుచులూ 
కొంతవరకు బోధపడతోయి. గురజాడవంటి నవ్య భావాలుగల కవిని 
ఆదరించి గజపతి భావితరాలకు ఆదరపా. తుడ య్యాడు., 


19న శతాబ్దంలో ఈస్టిండియా కంసేనీవారి పరిపాలన స్ట్‌ 
సడటంతో భారత దేశమంతా మార్పులు వచ్చిన'్లే ఆం|ధదేశంలో కూడ 
మార్చులు వచ్చాయి. విలియం బెంటింక్‌ దేశీయులకోసం (వేళ పెట్టిన 
ఇంగ్లీషు భాషా బోధన మనదేశంలో సత్సలితాల నిచ్చింది. 1818 లో 
న్యుదాను సెంట్‌ జార్జి కోటలో కాలేజి స్థాపింపబడింది. అందులో తెలుగు 
భాషా బోధన కూడ వున్నది. . మత (ప్రచారంకోసం మనదేశం వచ్చిన 


తి. ఉదయసంధ్య' = “మహోదయం” _ కె, వి, రమణారెడ్డి _ విశాలాంధ్ర 
సల్టీషింగ్‌ హౌస్‌ = 26వ పే! 


XI 


మీషనరీలు, (ప్రభుత్వోద్యోగాల్లో వున్న విదేశీయులు దేశ భాషలు 
నేర్చుకొని, వాటికి వ్యాకరణాలూ, ఛందళ్ళ్శాస్త్రాలూ రచించ సాగారు, 
మొదట తెలుగుకు శాస్త్రీయ పద్ధతిలో వ్యాకరణం రచించిన 'కాంప్‌ బెల్‌, 
జీవితమంతా. తెలుగు భాషా, వాజ్మయా భివృద్దికోసం తోడ్పడిన సి.సి. 
(టౌన్‌: బిషప్‌ “కార్డ్‌ వెల్‌" మొదలై నవారు తెలుగులో కొత్త వెలుగును 
(ససరింసజేశారు. మ(దాసు పెసిడెన్సీ కాలేజీ పండితులు చిన్నయసూరి 
“నీతి చందికి రచించి సలకీణమైన భాషలో ఉత్తమ (గంథాలు రాయ 
వచ్చునని బుజువుచేశారు. ఆయన రచించిన “బాల వ్యాకరణరి 
తొమ్మిది శతోబ్దాల కావ్య భాషకు లక్షణ మేర్ప్చరచి మహోపకారం 
చేసింది. “దిక్స్రదర్శనముగ చెలిపెదనిందు లక్షణము” అని ఆయన 
విశాల హృదయాన్ని [పదర్శించినా, ఆ వ్యాకరణాన్ని తూ.చా. తప్ప 
కుండా అనుసరించదలచిన పండితులు వాజ్మయానికి తీరని అపచారం 
చేశారు. పూర్వ (గంథ పరిష్కురణంలో, వ్యాథ్యానాల్లో చిన్నయసూరి 
వ్యాకరణం ఆధారంగా పూర్వ కావ్యాలలోని పాఠాలను దిద్దేశారు. 
పాఠళాలల్లో సఠనీయ (గంథమైన నీతిచం[దిక ముక్కుపచ్చలారని 
బాలలకు కొరకరాని కొయ్య అయింది. భాషలో సంస్కరణ అత్యావళ్యక 
మైంది. ఈ సందర్భంలో తెలుగు భాషకొక నిఘంటువును సమకూర్చిన 
చిన్నయసూరి కృషిని కొనియాడకుండ వృండలేం. ఆంధ్రుల దురదృష్టాన 
అది కనిపించకుండా పోయింది, 


తెలుగు వాజ్మయాన్ని ఆవరించిన చీకటిని ఛేదిస్తూ నవయుగ 
భానుడిలాగ (శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు అవతరించారు. 
శ్రీ వీరేశలింగం తనకు పూర్వం వున్న సాహిత్య రీతిని అనుసరించి 
కొన్ని రచనలు చేశారు. చిన్నయసూరి గారిని అనుసరించి సంధి, 
విగ్రహము రచించారు. కొని త్వరలోనే ఆధునిక సాహిత్యం ఏ విధంగా 
వుండకూడదో ఆయన ఆర్థం చేసుకున్నారు. “నువు పోదలచుకొన్న 
చోటికి మనిషిలా కాళ్ళతో నడిచిపోవాలి గాని - అడ్డంగా నేలమీదపడి 
కడుప్పతో దొర్లీ, (ప్రయాసపడి గమ్యస్థానమును జేరి యసాధారణ (పొఢి 
మను జూపిన బుద్ధిమంతుని మెచ్చుకొనున'్తే కవితా చనుత్క్భృతులు 


cog 
Xil 
మెచ్చుకొనదగి యుండును” అని క్షీణ యుగకాలంనాటీ కవీతో 
చమత్క్బృతులను ఆయన హేళన చేళారే. ఆంగ్ల సాహిత్యాన్ని (శద్దగా 
అధ్యయనం చేసిన పంతులుగారు అనేక నవ్య సాహితీ (ష్మకియలకు 
మార్గదర్శకులయ్యారు. 


నవ్య _కవిత్వావిర్భావాన్ని గురించి శ్రీపాద గోపాలకృష్ణ 
మూర్తిగారు “నవ్య కవిత్వమన్నది ఒక్కనాడు ఒక్క వ్యక్తి 
సృజించిన డాన్ని అనుసరించి వర్తిల్లలేదు. వర్షము పడినప్పుడు 
సెలమేళ్ళ కలిసి నదియైనట్లు, వ్యక్తులూ, ఉద్యమాలూ, పరిస్థితులూ 
కలిసి నవ్య కవిత్వము సాలుగుచోట్ల పుట్టి “పెరిగింది. వ్యక్తులు 
గురజాడ, రాయ పోలూ-ఉద్యమాలు వందేమాతరోద్యమమూ సంఘ 
సంస్కారోద్యమమూ-పరిస్థితులు, ఆంగ్ల విద్య, షృతికా (ప్రచారమూ? 
(పపుచ యుద్దమూను” అని ఆనాటి ఫరిస్థితులను వివరించారు. సంఘ 
సంస్కారోద్యమములో భాషా సంస్కరజోద్య మాన్ని (పధాన భాగంగా 
గుర్తించాలి. శ్రీ గిడుగు రామమూర్తి సంతులు నవ్య సాహిత్యం 
ఆవశ్యకతను వివరిస్తూ “ఏ తరంలోన్‌ సాహత్య మైనా తన మ 
ఆలోచనా స్వభావాలను _పతిభిందిస్తుంది. ఒక యుగం వెనుకటి యుగ 
సాహిత్య (ప్రమాణాలను గుడ్డిగా అనుసరించదు. అది వర్తమాన కాలం 
నుంచి ఆవేశాన్ని పొందుతుంది. విషయ స్వీకరణలో, భావ వ్యక్తీ 
కరణలో రెండిటా తన లక్ష్యం జీవిత విమర్శేగాని, నిర్జీవ పదార్థ 
విమర్శయే కౌదని అది ఉద్దాటిస్తుంది” అన్నారు. జేనద్భాషలో కావ్య 
నిర్మాణం జరగాలని దీక్షగా జీవితమంతా సనాతన పండితులతో పోరాడిన 
గిడుగువారు నవ్య కవులకు రాజమార్గం ఏర్పరచారు. 





4. ఆంధ్ర కవుల చరితము _ కందుకూరి వీరేశలింగం _ తృతీయ భాగము = 
167.168 పేజీల, 

5, అర్థ్‌ళతాద్టీ ఆంధ్ర కవిత్వము = శ్రీపాద గోపాలకృష్ణమూ ర్థి = భారతి" = 
నవందిరు 1962, 


క. .వ్యాపావళి = గిడుగు రామమూ రీ సంతులు _ విశాలాంధ్ర సబ్లిషింగ్‌ 
హౌస్‌ = కృతీయ ముద్రణ = 1178, 


Xlii 

నవ్య సాహిత్యం నిలదొక్కుకుని, ఏపుగా ఎదిగి పూలు 
పూస్తున్న దశలో శ్రీ పంచాగ్నుల అఆదినారాయణశౌాత్రి, “ఎప్పుడో 
పాతిక శతాబ్దాల (కింద ఏర్పడ్డ లకీణ శాస్తా9లూ, వ్యాకరణ శాస్తాలూ 
విధించిన కట్టుబొట్టున్నూ, ధర్మ శాస్త్రాలూ సంఘళాస్తాాలూ నియమించిన 
నిబంధనలున్నూ, కులాలూ, మతాలూ. వ్య కులూ ఇత్యాదులలోగల భేద 
భావాలు ఎన్నో మన అభ్యున్నతికి అడ్తుపడునటుంపే వాటిని తోసి 

టె ౧ 

వేస్తున్నాము” అని తెగింపుతో పలికారు. ఈమాటల్లో వున్న ఆవేశాన్ని 
మించిన ఆవేశమే గిడుగు, గురజాడల కాలంలో నవ్య సాహిత్య సృష్టికి 
కౌరణమైంది. 


కావ్యవస్తువులో కొ _త్తదనమెలా వస్తుందని అడిగేవారు ఆనంద 
వర్తనుడు చెప్పిన, 


“దృష్ట పూర్వా అపిహ్యర్థాః కావ్యేరస పరి గహోత్‌' 
సర్వేనవా ఇవాభాంతి మధుమాస ఇవదుమాళి” 


అన్న మాటలు మననం చేసుకోవాలి. కీణయుగ కవులు స్వీకరించిన 
కావ్య వస్తువులను పరిశీలిస్తే లోకజ్జులై న కవులకు కాన్య వస్తువులకు 
కొరత లేదని తెలుసుంది. 


పాత కవిత్వం మీద తిరుగుబాటు లేవదీసిన కవులు నిర్మాణాత్మ 
కంగా తాము (పవేశ పెట్టడలచిన కొ_త్తదనమేమిటో యోచించుకోవాలి. 
“Tt began with a natural assumption that, since 
poetry had become false through its addiction to 
convéntional manners and subjects, it must again 
become true to its own nature; rid itself of what really 
belong to it and become purer than hefore” అని C.M, 
Bowra చెప్పినట్లు కవులు తాము (ప్రవేళపెట్టదలచుకొన్న కొత్త 


7 అడ్యకోపన్యాసము . సంచాగ్నుల ఆడినారాయణకొస్త్రీ = నన్యసా వొత్య 
పరిషత్తు = నాల్గవ సమావేశము. 
రి ధ్వన్యాలోకము న ఆనందవర్థ నా చార్యుడు =కీకీ 


xiv 

దనంలో పాత వాసనలు వదిలించుకొని, కొత్తదనాన్ని పాతదానికి 
పూర్తిగా భిన్నంగా, స్వచ్చంగా వుండేలాగ చూసుకోవాలి. పూర్వ 
కవులు వర్ణించదలచుకొన్న సన్నివేశం గోచరింపచేయటానికి ఉపమాలం 
కారాన్ని స్వీకరించి ఒక్కొక్కసారి ఉపమాలంకౌరాలను పేర్చుకుంటూ 
పోయ్‌ పద్ధతి కవిత్వానికి దొర్చల్య చిహ్నమని శ్రీ) కట్టమంచి రామలింగా 
రెడ్డి తలచారు. వర్ష వస్తువును మనోగోచరం చెయ్యటానికి అవసర 
మైన అలంకారాలు ఆప్రయత్నంగా సిద్ధించాలేగాని, యత్న పూర్వకంగా 
"పేర్చుకుంటూ పోగూడదని ఆధునిక కవులు విశ్వసించారు. భావకవుల 
లలో పూర్వ కవృలవలె అలంకౌరాలను పేర్చుకుంటూపోయే దౌర్బల్యం 
కొంత కన్పిస్తుంది. తర్వాత వచ్చిన కవులలో అలంకొరాలను విరివిగా 
వాడాలనే చాపల్యం చాలావరకు తగ్గింది. 


కవిత్వమంటే భావావేశం పొంది, ఆ ఆవేశాన్ని మాటలలో 
న్య క్రీ కరించటంకొక, భావావేశం నుండి విముక్తి పొందటమేనని కవులు 
తలంచసాగారు. ౧5. El10t మాటల్లో చెపితే “Poetry is not a 


turning loose of emotion but an escape from emotion; 
it is not the expression of personality but an escape 
from personality.” అని ఆధునిక కవులు భావించసాగారు*, 


ఆధునికత్వమంటే వ్యక్తి స్వేచ్చ ఆని కొందరు కవులు భావన 
కవితాయుగంలో భావించారు. సమాజంలో వ్యక్తి భాగస్వామియేగాని 
ఆతనికి వేరుగా వ్యక్తి స్వేచ్చ వుండాలనటం సరికాదని అభ్యుదయ 
కవులు తలచారు. సమాజం అన్ని విధాల పీడననుండ్‌, దోపిడి నుండి 
విముక్తి పొందడమే నిజమైన న్వేచ్ళకు అర్థం, పరమార్థం. “All art 
is conditioned by the conception of freedom which 
9. The Creative Experiment - C.M. Bowra - Mac- 

millan - 1967 Edition, 


10. Tradition and Individual Talent - T.S. Eliot - 
Selected Essays = 1932, 


KV 
rules in the society that produces it’ అని Christopher 
Caudwell చెప్పినట్లు సంఘ స్వరూపాన్ని అనుసరించే కళలు వికసిస్తా 
యని అభ్యుదయ కవులు గుర్తించారు, 


(శ్రీ వీరేశలింగం, గిడుగు రామమూర్తి పంతుల కృషి 
నేపధ్యంలో (శ్రీ గురజాడ అప్పారావు పంజరం తలుపులు విరుగగొట్టి 
1910 లో ఆధునిక కవిత్వాన్ని (పారంభించారు. ఆంగ్ల సాహిత్యంలో 
ఆధునిక కవిత్వానికి 1912 వ సంవత్సరాన్ని ఒక మలుపుగా గుర్తిస్తారు 
ఐదవ జార్జి _పభువు 1910 లో (బిటీషు సింహాసనాన్ని అధిరోహించాడు, 
1012 లతో జార్జీయన్‌ ఉద్యమం (ప్రారంభమైంది. Edward Thomas 
(1878-1917) Wilfred owen 11893-1918) Robert Graves 
(1895- ) జార్జియన్‌ ఉద్యమనేతలు. 1912 లోనే ThOmMas 
Hardy (1840-1928) కొత్త కవిత్వాన్ని _పారంభించాడు. W,B. 
Yeats (1865-1939) 19 వ శతాబ్దంలో (పఖ్యాతుడై న కవి, ఆధునిక 
కవిత్వపు సంథాలో నడవాలనుకొని, ఆయన అప్పటికి యువకుడైన 
214 Pound ను తన కవిత్వాన్ని సరిచూచి, ఆధునిక కవిత్వంగా 
రాణీంచటానికి సూచనలిమ్మని కోరటం 1912 లోనే జరిగింది. ఇంగ్లీషు 
సాహిత్యంలో నిష్టాతులై న (శ్రీ గురజాడ 1910 లోనే ఆంగ్లంలో 
ఆధునిక కవిత్వావిర్భావంకంటె రెండేళ్ళు ముందుగానే తెలుగులో నవ్య 
కవిత్వాన్ని (పారంభించారు. పీరేశలింగంగారి కాలం నుండి పురిటి 
నొప్పులు పడుతున్న సాహిత్యం 1910 లో “ముత్యాల సరాలు"తో ఆధునిక 
కవిత్వాన్నీ (పసవించిందని చెప్పవచ్చు. 

1910 నుండి 1947 ఆగను 15 న భారతదేశం స్వాతం్యత్యం 
పొందేవరకూ వున్న కాలాన్ని సింహావలోకనంచేసి చూస్తే తెలుగు 
కవిత్వాన్ని నడీపించిన కొాల్పనీకోద్యమం (భావ కవిత్వం), అభ్యుదయ 
11. Ihusion and Reality - Christopher caudwell - 


People’s Publishing House - New Delhi - 1976 
Edition, 


xvi 


కవిత్వోద్యమం వీటితోపాపే సమాంతరంగా వన్న సంపదాయ 
కవిత్వమూ గోచరిస్తాయి. 1947 తరువాత కవిత్వం మరింత తొందరగా 
మార్చులకు గురిఅవుతున్నదని చెప్పటానికి సందేహం అక్కరలేదు. 
“ఇప్పుడు సరుగె_శ్రేటంత త్వరగా ఇదివరకెన్నడూ కాలం మనదేశంలో 
పరుగె_త్తలేదు”” అని కృష్ణశాస్త్రిగారు స్వాతంత్యానికి పూర్వం కాలాన్ని 
గురించి చెప్పారుగాని ఆ మాట యీ ముఫ్పై మూడేళ్ల (1917-1980) 
కోలానీకి మరింత బాగా వర్తిస్తుంది". 


స్వాతం త్యానంతరం తెలుగు కవిత్వం ఏ విధమైన వికాసాన్ని 
హొందినదీ వివరించటం యీ (గంథం లక్ష్యం, శతాబ్దాల తరబడి మన 
జాతి బానిసత్వంలో మగ్గి 104లో స్వాతం త్యాన్ని న! శతాబ్దాల 
తరబడి మన సారస్వతం సంస్కృత వాజ్యయ (పభావంలోనే వున్నది. 
19-20 శతాబ్దాల్లో ఇంగ్లీషు సాహిత్య (ప్రభావంతో ప్రక్రియా వైవి 
ధ్యాన్ని, నవ్యతను పొందింది. 1910-47 సంవత్సరాల మధ్య తెలుగు 
కవిత్వ సరిణామాన్ని విహంగావలోకనం చేసి, ఆ తర్వాత స్వాతర్యత్యా 
నంతరం తెలుగు సాహిత్యంలో ఆధునిక కవిత్వ వికాసాన్ని వివరించాను. 

స్వాతం్యత్యావికి పూర్వం వృద్ధి పొందుతున్న ఆభ్యుదయి కవిత్వం 
1948-50 | పాంతాలలో మహోద్యమమై విస్తరించింది. 1955 నాటికి 
తన శక్తిని కోల్పోయింది. 1855-1945 మధ్యకాలంలో తెలుగు కవి 
త్వంలో స్త స్తబ్ధత ఏర్పడి చెప్పుకోదగినంతగా తేజస్వంత మైన ఆధునిక 
కవిత్వం వెలునడలేదు. 1965 తర్వాత వచ్చిన దిగంబర కవితోద్యమం 
మగతటోవున్న కవులను తట్టి- కౌదు చరిచి, “షాక్‌” చేసి, మత్తు వదిలిం 
చింది. 1970లో విప్లవ రచయితల సంఘం ఏర్పడి 1970. 1980 మధ్య 
కాలం, ఓక దశాబ్దం. విప్టవ కవులదే అనిపించింది. 1975 తర్వాత 
సాయుధ విప్ప వంతో ఏకీభావంలేని కవులు కవిత్వాని కే కట్టుబడి- ఏ 
“ఇజా'లకూ చెందకుండ, స్వీయానుభూతికే (ప్రాధాన్యమిచ్చే కవిత్వం 


భారతి $918 జనవరి, 


xvii 

న్నారు. వీరిరో “కవిసేని కవులు, అనుబూతివాదులు, ఇంకా ఏ 
పెట్టు కోకుండ స్వతంతులై_ స్వచ్చమైన కవిత (Pure Poetry) 
రాస్తున్న న వున్నారు. 

కవిత్వం 1980 తర్వాత చీలుదారుల్లో నిలబడి వున్నది. వివిధ 
సిద్దాంతాలు గల కవులు తలకొక దిక్కుగా (పయాణం సాగిస్తున్నారు. 
కాని అందరి గమ్యం వొకే- శ్రీ బాలగంగాధర తిలక్‌ అన్నట్టు 
“అగ్నిజల్లి నా అమృతం కురిసినా అందం ఆనందం” కవిత్వ పరమావధి 
అని కవులు గుర్తిస్తున్నారు. “విస్తరించాలి వైతన్య పరిధి”, చెప్పేది 
ఏదయినా కవిలోంచి రావాలి- చించుకొని రావాలి- అప్పుడే కవిత్వం 
నాలుగు కాలాలపాటు నిలుస్తుంది. ““ఎరవు తెచ్చుకొన్న అభ్నిపాయా 
లోను తగులబెట్టి నిరంతరం కొత్తదనం కోసం 'వెదుక్కుంటున్న కవులు 
కవిత్వాన్ని చై_తన్య దీప్పితో నడిపిస్తున్నారని చెప్పటానికి గర్వంగా 
వున్నది. ఇటీవల వస్తున్న ఆధునిక తెలుగు కవిత్వం భారతీయ భాష 
లలో దేనికీ తీసిపోదని విజ్ఞులు భావిస్తున్నారు. తెలుగు కవితకు అంత 
ర్లాతీయ (ప్రతిష్ట లభించే కాలం సమీపులోనే వున్నదని ఆశిద్దాం. 


పాఠకులకొక మనవి 


సనుకాలిక కవిత్వాన్ని అంచనా వెయ్యబోవటం సాహసమే. 
కౌని భావి సాహిత్య చరి తకారులకు, సహృదయులకు ముందు ముందు 
ఈ (గంథం ఏ మాతం ఉపయోగపడినా నా కృషి వ్యర్థం కాలేదనే 
భావిస్తాను, కవిత్వంలోలాగే విమర్శలో కూడ ఏమర్శకుని ఆత్మీయత 
(Subjectivity) ద్యోతకం కాక తప్పదు. సమకాలిక కవులపై 
నా అధిపాయాలు వ్యక్తులపై రాగద్వేషాలతో కూడుకొన్నవి కావు. 
కేవలం కవిత్వాన్ని మ్యాతమే దృష్టిలో పెట్టుకుని రచించినవని మనవి. 


రొటియాల రామవానాన 


1, 


nr, 


Iv, 


vl, 
VIL, 
VII, 
IX, 


వషయనూచిక 


నవ్యకవిత్వం - అవతరణ వికొసొలు 
(1910-1947) 


స్వాతంత్ర్య భానూదయం _ 
తెలుగు కవుల ఆనందగీతాలు 
బాపూజీ నిర్యాణం _ కవుల బాష్బాంజలి 


తెలంగాణ ఫోరాటం . 
కవుల హృదయా వేదన 


స్వాతం త్యానంతర సాహిత్యంలో 
(1947 అ 1980) 

సంప్రదాయ కవిత్వ స్వరూపం 

భావకవితా సౌరభం 

అభ్యుదయ కవిత్వ పరిణామం 

వచన కవితా వికాసం 

దిగంబర కవుల తిరుగుబాటు 

విష్టవ కవిత్వం అ (ప్రారంభం; అభివృద్ధి 


. వినూత్న కవితా రీతులు 


74 


888 
378 


మొదటి అధ్యాయం 


నవాకనితం = అవతరణ వికాసాలు 


విద్యుచ్చ క్రీ వీరేశలింగం 


విద్యుచ్చక్తి రాకముందున్న (ప్రపంచానికీ విద్యుచ్చక్తి కను 
గొన్న తర్వాత (ప్రపంచానికీ ఎంత వ్యత్యాసం వున్నదో వీరేశలింగం 
గారి రచనలకు పూర్వం ఆంధ సాహిత్యానికీ వీరేశలింగం గారి తర్వాత 
ఆంధ సాహిత్యానికీ అంత భేదం వున్నది. వీరేశలింగంగారు దారి 
తీసిన సంఘ సంస్కరణోద్యమాలు ఆంధ సంఘంలోని కళ్మలాన్ని 
దాలావరకు కడిగివేశాయి. ఆంగ్లేయులు వీరేశలింగం గారి ఉద్యమాలకు 
బాసటగా నిలిచారు. ఆంగ్ల 'భాషావ్యా ప్పి తెలుగు సాహిత్యంలో 
(పడియా వై వధ్యం లేని సంకుచితత్వాన్ని తెలియజెప్పింది. 


శ్రీ వీరేశలింగం పంతులుగారిని “ఆం ధదేళంలో మొట్టమొదటి 
ఆధునిక వ్యక్తిగా అభివర్థి ంచవచ్చు.! ఆయన “భాషా రచనయందు 
స్వాతం త్యము వహించి తీయని వాకిండ్లు తీసినాడు.””* ““సంతులుగారికి 
(పభ్యాతులై న వాళ్టేరుతో వాజ్మయమున సమానస్థాన మీయవచ్చును” 


1. “యుగపురుషుడు - నార్ల వెంకటేశ్వరరావు - “యుగపురుషుడు వీరేశలింగం”: 
ప్మారకోత్సవ సంఘం (ప్రచురణ = 

2, “మూల పురునుడు” _ రాయపోలు సుచ్చారావు- “యుగపురుషుడు వీరేశలింగం 

స్మారకోత్సవ సంఘం (ప్రచురణ, 

సానుతాప (ప్రకటన - కట్టమంచి రామలింగారెడ్డి - ఆంధ్రష్యతిక _ 21 వ తేదీ 

జూన్‌ 1010-మంజు(శ్రీ రచించిన వీరేశలింగం. సంకీ ప్ర ప్ప జీవిత చరిత్రకు 

అనుబంధంగా చేర్చబడినది. 


8 


2 తెలుగు కవితా వికాసం 


సాహిత్య రంగంలో ఆయన (పౌఢత్వం నుండి సులభశే లికి మరలారు. 
“శుద్ధాం ధ నిర్వచన నిరోష్ట్యనై_ షధం' రచించి పండితులను మెప్పించారు. 
న్మిగహ తంతాన్ని (వాసి సండితులచేత సత్కరింపబడ్డారు. తర్వాత 
కౌలంలో ఆయన దేశకాల పరిస్థితులను గమనించి అజ్ఞానాన్ని భేదిస్తూ, 
సులభశై లిలో పాబురులకు కూడ బోధపడే _గంథాలు రాశారు. స్తీ విద్య 
కోసం అహరహమూ కృషిచేశారు. ఐదవతరగతి వాచకంతోసహా 
పిల్లలకు, స్త్రీలకు, సామాన్యులకు ఉపయోగపడే రచనలు చేశారు, 
“దేశాభిమాన మనగా జనులమీద అభిమానమే” అని ఆయన విశ్వసిం 
చారు. (గామ భాషానిరసన సభల్లో పాల్గొన్న పంతులుగారు సత్యం 
గు_ర్తించాక, తాము అధ్యక్షులుగా, గిడుగు రామమూర్తి పంతులుగారు 
కార్యదర్శిగా “వ_ర్రమానాంధ ధాషా (సవర్తక సమాజాన్ని” స్టాపిం 
చారు. “గద్యతిక్కని బిరుదు వహించిన విరేశలింగంగారు పద్య కవి 
త్వంలో కూడ అంతటి సారళ్యాన్ని సాధించారు. ఆయన దృష్టికి 
తెలుగు కవితాసరస్వతి నియమాల సంకెళ్ళలో బాధపడుతూ, విలపిస్తూ 
కనిపించింది. తెలుగు భాషకు, కవిత్వానికి స్వేచ్చను (పసాదించి, అంధ 
కారం తొలగిపోయేముందు వేగుచుక్కలాగ వీరేశలింగం పంతులుగారి 
రచనలు వెలుగును (పసాదించాయి. 


“నే నారంభించిన కొలమందు తెలుంగులో నిప్పటివలె వివిధము 
లైన పుస్తకములు లేవు.... తెలుగులో మొదటి వచన (పబంధమును 
నేనే చేసితిని; మొదటి నాటకమును నేనే తెనిగించితిని; మొదటి (పకృతి 
శాస్త్రమును నేనే రచించితిని; మొదటి (పహసనమును నేనే (వాసితిని; 
మొదటి చరిత్రమును నేనే విరచించితిని; స్ర్రీలకై మొదటి వచన పుస్తక 
మును నేనే కౌవించితిని”' అని పంతులుగారు స్వయంగా చెప్పుకున్నారు. 
వీటిలో ఒకటిరెండు పు స్తకాలవిషయంలో సంతులుగారే మొదటివా 
రనటాన్ని పరిశోధకు లంగీకరించకున్నా, ఆయన మార్గదర్శిత్వాన్ని 
ఎవ్వరూ కాదనలేరు. క్షీణయుగ కవిత్వం నుంచి విముక్తిని (ప్రసాదించిన 
పంతులుగారు కవిత్వం “మూగ చెవిటివారి ముచ్చట” కాదని గుర్తించి, 


1. స్వీయచరిత్ర = కందుకూరి వీరేశలింగం = 1915 ముద్రణ = 282 వ పేజీ, 


మొదటి అధ్యాయం శి 


సరళమైన రచనకు దారి తీశారు. చీకటిని ఛేదించి ఉషోరేఖలు తోపించిన 
పంతులుగారి సేవను, బహుముఖ (పజ్జను. సంఘ సంస్కా రదీకను, 
త్యాగనీరతిని గు _ర్తించి, గొరవించి ఆయనను యుగప్పరుషునిగా సంభా 
వించగలం, కాని, ఆధునిక కవిత్వానికి ఆయనను ఆధ్యునిగా పేర్కొన 
లేము. వీరేశలింగంగారి కవిత్వంలో విశ్వ శేయస్సును కౌంక్షించే సదుప 
దేశాలు ఎనో ఎఇ వున్నాయి. కాని, కావ్యశిల్బ్పం దృష్టా చూచినప్పుడు 
ఆయనను ఆధునిక కవి అనలేము. ఆధునికత్వానికి దారితీసిన వారుగా, 
నూతన మార్గాన్ని సుగమం చేసిన వారుగా ఆయనను జ్ఞాపకం పెట్టు 
కున్నా, ఆధునిక కవిగా తలచుకోదగిన కావ్య మేదీ ఆయన రాయలేదు. 
ఆయన బుణం జాతి ఏనాటికీ తీర్చుకోలేనిది. (శ్రీ చిలకమర్తి వారు 
పలికినట్లు “తన దేహము, తన గేహము, తన కాలము, తన ధర్మము, 
తన విద్య, జగజ్జనులకు వినిమోగించిన ఘనుడు” వీరేశలింగం. 
“అభినవాంధకు ఆయన ఆద్య(బహ్మ. ఆధునిక కవులకు, 
పూజనీయుడు. 


కట్టమంచి భావవిస్థవం 


గతానుగతికమైన మార్గంలో (పయాణం చేస్తున్న  పండితవర్గం 
'కవిత్వత త్త ౪ విచారమును చూచి తమ కాళ్ళకింద భూమి తొలుచుకు 
పోతున్నట్లు తలచారు. రామలింగా రెడ్డిగారి తీ వభావాల ముట్టడికి ఆనాటి 
విమర్శకులు తల్లడిల్లి పోయారు. సంస్కృత ఆలంకారికులను సరిగా 
అర్థం చేసుకోకుండ వారి మాటలను చిలకపలుకులుగా వల్లిస్తూ. అప్ప 
కవివంటి సంకుచిత దృష్టిగల లాక్షణికుల మాటలను వేదవాక్కు..లుగా 
నమ్ముతున్న వారికి “కవిత్వ త_త్త్వవిచారము' దుర్నిరీకమై తోచింది. 


(శ్రీ పింగళి లక్ష్మీకాంతము భావించినట్లు “విమర్శ మార్గమును 
బాహిరజగత్తునుండి ఆంతరజగత్తునకు కొనిపోయిన (ప్రథమాం[ధ 


ర్‌ 'గత్యతిక్కవ, నంఘ సంస్క ర్త కందుకూరి వీరేశలింగం సంతులు = 
ఆరుద్ర న్‌ “పికాసలహారి' - యువభారతి (ప్రచురణ అ 1978. 


శీ తెలుగు కవితా వికాసం 


విమర్శన (గంథము” కవిత్వత త్త విచారము. ‘ “కావ్యము నందలి 
అంగాంగములకు గల కలయిక ముఖ్యము” అని హెచ్చరిస్తూ రామలింగా 
రెడ్డిగారు కౌవ్యంతో కథ, కల్పనలు, వర్ణనలు, రసము, ధ్వని, బాచి 
త్యము, గుణములు, దోషములు అని విడివిడిగా వర్గీకరించి విమర్శించే 
పద్దతి సరియైనది కౌదని బుజుపు చేశారు. ఏీచేశలింగం పంతులుగారి 
కాలంలో క కావ్యాంశాలను విడివిడిగా తీసుకొని విమర్శించట మే 
జరుగుతూ a మొట్టమొదటిసారిగా రామలింగా రెడ్డిగారే కావ్యాన్ని 
విమర్శించేటప్పుడు, ఆ కావ్యం చదివిన మీదట సహృదయునిలో కలిగే 
అనుభూతిని దృష్టిలో వుంచుకుని విమర్శ చేశారు. విమర్శ అంకే గుణ 
దోష విచారణమనే మాట తెలుగు సాహిళ్య విమర్శలో రానులింగారెడ్డి 
గారి రాకతోన్సే సార్థకమైంది. విమర్శకునికి కవి ఎంత ఇష్టమైనవాడై సా 
ఆ కవి దోషాలను" వెల్ల ల్ల డించటంలో ఏమ్మాతమూ మొగవ హల పడకూడ 
దని రామలింగా రెడ్డిగారు నమ్మారు. ఆయనకు గాఢంగా నచ్చిన తిక్కన, 
పింగళి సూరనల కావ్యాలను విమర్శించేటప్పుడు కూడ గుణాలను విశదీక 
రించడంతోపాటు, దోషాలను బయట పెట్టటానికి ఏమ్మాతం 'పెసుదీయ 
లేదు. 


సాహిత్య విమర్శ అంపే శబ్దాల సాధుత్వాసాధుత్వ చర్చలు, 
కవి కులగో(త, శాఖానామాదులు, మతపరమైన విశ్వాసాల ఆకేపషణలూ, 
కేవలం ఆష్టాదళ వర్ణనలు సరిపోయాయా లేదా అని చూచే సంకుచి 
తత్వమూ - అన్నీ మారిపోయి “కవిత్వతత్త్వ విచారముతో సాహిత్య 
విమర్శలో ఒక నూతన శకం (పారంభమైంది, 


భావవిప్తవాన్ని కోరిన రామలింగా రెడ్డిగారు భాషావిప్ల ప్పవాన్ని కోర 
లేదు. గిడుగు, గురజాడల వ్యావహారిక భాషోద్యమం వీరిని కదిలించ 
లేదు. వీరు రచించిన “మునలమ్మ మరణము" తెలుగు కవిత్వంలో ఒక 
క్రొ త్త మార్గాన్ని పవేశె పెట్టింది. “ఒకానొక (తిలింగ 'దేశీయునిచే 


6 ఉపోద్ధాకము = పింగళ లక్ష్మీకాంతము = కట్టమంచి రామలింగారెడ్డి గారి 
“వ్యాసమంజరి = ఆంధ్ర విశ్వవిద్యాలయ (ప్రచురణ 1947, 


మదటి అధ్యాయం § 


(వాయబడి (బౌన్‌ దొరగారిచే _పకటింపబడిన అనంతప్పర చరితము 
అను (గంథమునుండి ఇందలి కథ( గ్రైకొంటిని. అయినను కొన్ని 
యెడల రసాధిక్యమునకై నూతన కల్పనలు చేసినాడి అని కావ్యం 
మొదటి కూర్చు- “ముఖషృత్రము'లో పేర్కొన్నారు. ముసలమ్మ అనే 
ఒక స్త్రీ _గామక్షేమాన్ని కోరి, తన త్యాగంతో ఊరిచెరువు గట్టుతెగి 
ఊరిని ముంచెయ్యకుండా వుంటుందని నమ్మి, ఆత్మాహుతి గావించు 
కొనటం యీ కావ్యంలో ఇతివృత్తం. కళాశాలలో చదువుతున్నప్పుడు, 
(కిందటి శతాబ్దం చివరలో 1899 లో ఆయన యీ కావ్యం రచించారు. 
రెడ్డిగారి శైలి _పబంవ ధోరణికి సమీపమైంది. ఆధునిక రీతులు చాల 
తక్కువ. ఒక మూఢనమ్మకొనికి బలం కల్పించటం వలన ఇతివృ_త్తమూ 
(శేష్టమెనది కాదు. ఆ తర్వాత కాలంలో రామలింగారెడ్డిగారు 1986 లో 
'నవయామిని' కావ్యం రచించారు గాని అది బిల్హణీయానికి మార్చులూ, 
కూర్చులూ చేసినదేకాని ఆధునికమైనది కాదు. 'కవిత్వతత్త్వ విచా 
రము'తో సాహిత్య విమర్శలతో నూతన మార్గం ఏర్పరచి, అధునిక 
కవిత్వం సరియైన మార్గంలో సాగటానికి ఆయన తోడ్పడ్డారు. 


వాగర్లాలు తిరుపతి వేంకటకవులు 


శ్రీ తిరుసతి వేంకటకవులను “అద్యతనాంధథ కవి (పపంచ నిర్మా 
తలుగా”, వారి కవిత్వాన్ని (ప్రాచీన కవిత్వానికి భరత వాక్యంగా, నవ్య 
కవిత్వానికి నాందీ వాక్యంగా భావించవచ్చు. పద్యరచనలోని ధారానుద్ది 
వలన, అహ్లాదకరమైన సంభాషణారీతిలో వుండటం వలన వీరి పద్యాలు 
పండిత పామరులందరికీ ఆనందాన్ని కలిగించాయి. “బావా ఎప్పుడు 
వచ్చితీవు; అలుగుటయే యెజుంగని మహామహితాత్ము డజాత శతు 
ఢేయలిగిననాడు” మొదలై న పద్యాలు పసులకాపరులు కూడ పాడుకొని 
ఆనందించారంటే వీరి కవిత్వ పాశస్తాానికి వేరే నిదర్శనం అక్కర 
లేదు. అవధాన విద్యలో ఆరితేరినవా రై. నానా రాజ సందర్శనం చేసి, 
ఎన్నో “సాహిత్య యుద్ధాల”లో పాండిత్య వీరం (ప్రదర్శించి “కింక 
వీంర ఘటాపంచానను” లయ్యారు. శ్రీ విశ్వనాధవా రన్నట్లు వానకు 


థీ శేలుగు కవితా వికాసం 


దడియనివారు, వారి అవధాన మృదూక్తి మరందధారలో[. గడుగని 
వారు తెనుగునాడున కౌనరారు. 


'“కాలముంబట్టి 'దేశమును గాంచి (ప్రభుత్వము నెంచి 'దేశభాషాలలి 
తాంగి మాజుటది సత్క_వి సమ్మత'"మని పలికి, జబాచిత్యాన్ని గమనించి 
ఆంధ కవిత్వంలో అన్య దేశ్యాలను వాడవచ్చునని తిరుపతి వేంకట కవులు 
విశాల హృదయాన్ని (వదర్శించారు. “[శవణానందము, పాణిగృహీత” 
కావ్యాలు రసికులను ఎంత ఆనందింపజేసినా, వాటిని ఆధునిక కావ్యాలని 
చెప్పలేము. స్మపదాయపు విత్తులోనుండి మొలకెత్తుతున్న నవ్యకవితాంకు 
రాలుగా మ్మాతమే వీటిని గురించి భావించవచ్చు. ఆధునిక సమాజపు 
నాడీ స్పందన యీ కావ్యాలలో వినిపించదు. ఇప్పటి సాహిత్యాన్ని 
గూర్చి పర్యాలోచన చేసేటప్పుడు వేశ్యావృత్తి వుండాలా, అక్కర 
లేదా అని చర్చించటం వ్యర్థం. ఈ సమస్యను ఆధునిక సమాజం సరి 
ష్క_రించింది. వేశ్యావృ త్తిని కసీసం శాసనరూపంలోనై నా (పభుత్వం 
నిషేధించింది. 


తిరుపతి వేంకటకవులు రచించిన పాండవోద్యోగ, విజయాది 
నాటకొలను నేటికీ (పేక్షకులు ఆదరిస్తున్నారు. సాంఘకనాటకా లెన్ని 
వచ్చినా, వీరి నాటకొలలో కలకండ పలకులవంటి పద్యాలు, సంభాషణలు 
తెలుగు వారికి మిక్కిలి (పీతిప్మాతము ల్లై నాయి. మహాభారతంలో 
పాఠతలు, తెలుగు వారికి మిక్కిలి సన్నిహితంగా వీరి నాటకాల్లో 
na) 

కన్పిస్తాయి, 


కవిత్వంలో వ్యాకరణము, భాషా విషయాల్లో స్వతంత్రతను 
వహించిన వీరు కొన్ని అంశాల్లో ఆధునికతకు వ్యతిరేకులు. చెళ్ళపిళ్ళ 
వేంకటశాస్రీగారి “జాతకచర్య ఇటీవలిచర్య”లో దేవాలయాల్లో హరిజన 
(పవేశం వంటి ఆధునిక దృక్పథాన్ని వీరు వ్యతిరేకించటం స్పష్టంగా 
కౌననస్తుంది. 


పద్యం రాయటం (బహ్మవిద్యేమీ కాదనీ, మంచినీళ్ళ (పాయ 
మనీ ఆచరణలో నిరూపించిన తిరుపతి వేంకటకవులు ఆధునిక కవృలకు 


మొదటి అధ్యాయం 4 


పద్యమంటపే భూతమనే భీతిని వదలగొట్టారు. సమర్ధుడైన కవిభాన 
(పకటనకు ఛందస్సు ఆటంకం కౌదని వీరి కవిత్వం నిరూపింనింది. 
నియమాల సంకెళ్ళను సడలించి నవ్వకవిత్వానికి నాందీగీతం పలికిన 
శ్రీ తిరుపతి వేంకటకవులను ఆధునిక కవులు (పత్యకంగా, పరోక్షంగా 
గురువులుగా అంగీకరించి శిష్యులై నారు. ఒక కాలంలో ఆధునిక కవులకు 
“చెళ్ళపిళ్ళ వేంకన గురు వంచు చెప్పికొనంగా నది గొప్ప.” 


చిలకమర్తి దేశభ కి కవిత్వం - 
“భరతఖండంబు చక్కని పాడియావు” 


సంఘసంస్కారోద్య మాలలో వీరేశలింగం గారికి తోడునీడయై, 
జాతీయతాథావ (ప్రచారంతో మరొక్క అడుగు ముందుకు వేసిన కవి 
శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం. వారి పేరు వినగానే “గయోపాఖ్యానం 
నాటకం, “గణపతి నవల జ్ఞాపకానికి వస్తాయి. “అల్లుడా రమ్మని ఆద 
రంబున బిల్వ” మొదలైన పద్యాలు తెలుగు దేశంలో మ్మార్మోగి 
పోయాయి. (ప్రహసనాలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు అన్నిటిలో 
ఆయన సంఘ శ్రేయస్సును కాంక్షించే రచనలే చేశారు. “భరత ఖండంబు 
చక్కని పొడియావు” పద్యం దేశ సేవకులకు తారకమంతమైంది. బిపిన్‌ 
చందపార్‌ ఉపన్యాసానికి ముగ్ధులై జాతీయ భావాలను |పబోధించిన 
(శ్రీ చిలకమంర్తి తన కవిత్వాన్ని ఎక్కువగా దేశసనేవకే అర్చించారు. 
ఆధునికమని చెప్పదగిన కావ్యమేదీ ఆయన రాయకపోయినా, ఆయన 
(పహసనాల్లో, నవలల్లో మన సంఘంలో లోటుపాట్లను చక్కగా తెలియ 
జెప్పారు. ముందుచూపు గల సాహిత్య వేత్తగా, సంస్కార _సటోధక 
మైన రచనలు చేసిన కవిగా వారిని తెలుగుజాతి గౌరవిస్తుంది. అంధత్వం 
భౌతికంగా ఆయనకు బాధ కలిగించినా, రచనల్లో మానవ మనస్తత్వ 
సరిశీలన ఆయిన నిశితదృష్టిని వెల్లడిస్తుంది. ఆభ్యుదయ రచయితలచే 
సత్కర్రింపబడిన చిలకమర్తి ఆధునిక కవులకు ఆచార్యు లనటం అతి 
శయో కి కాదు. 


8 తెలుగు కవితా ఏకాసం 


(ప్రాచీన అధునాతన భావాల సమ్మేళనం - పానుగంటి 


సాంఘీక దురాచారాలను నిశితమైన వ్యంగ్యంతో చీల్చిచెండాడి 
జాతికి 'మేలుచేసిన (శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహారావు (ప్రతిభ “సాక్షీ 
వ్యాసాలలో పరాకోటి కెక్కిసది. వీరి సూక్మదృష్టిని తప్పించుకుపోయిన 
అంళమేదీ ఆ కాలంలో లేదనడం అతిశయోక్తి కాదు. వచనంలో కావ్య 
థాషాశ్రైలిని (ప్రవేశపెట్టి అనితర సాధ్యమైన శిల్చ్పనై పుణ్యాన్ని (ప్రద 
రించారు. 


తాము నమ్మిన మూఢవిశ్వాసాలు చెల్లాచెదరై నూతన (ప్రపం 
చంలోకి అడుగు పెడుతున్నట్లు సంప్రదాయ పియులూ; తా మనుసరిస్తున్న 
నూతన విధానాలు జాతి కెంత తలనంపు లోతున్నాయో, తమ ధన, మాన, 
ఆరోగ్యాల కెంత చేటుగా పరిణమిస్తున్నాయో తెలుసుకుని ఆధునికులూ 
పానుగంటివారి శక్తికి లోబడ్డారు. శస్రచికిత్సకుడి నై పుణ్యాన్ని వీరు 
సమాజ (వణాలకు చికిత్స చేయటంలో చూపెట్టారు. “జంఘాలశాస్త్రి, 
వాణీదాసుడు, కాలాచార్యులు, బొజ్జయ్య నెట్టి, సాకీ” తెలుగు సాహి 
త్యంలో చిరస్మణీయమైన పా(తలుగా మిగిలిపోయారు. 


“పాదుకౌపట్టాభి షేకము, సట్టభంగరాఘవము, రాధాకృష్ణ, కోకిల” 
మొదలై న నాటకౌలలో రమ్యమైన సన్ని వేశాలను, చొపులూరించే పద్యా 
లను రచించినప్పటికీ ఇతివృత్త స్వీకరణలో (శ్రీ పానుగంటి ఆధునికులు 
కౌరు. “కంఠాభరణములో పీరు కల్పించిన హాస్యం కడుపుబ్బ నవ్వించినా, 
కులాలను, శాఖలను విమర్శించటంచేత తక్కువ తరగతిహాస్య మనక 
తప్పదు. 


వ్యావహారిక ఛాషోద్యమాన్ని వ్యతిరేకించిన “ఆంధ్ర సాహిత్య 
పరిషత్తు'తో కలిసి వీరుకూడ ధాషాసంస్కరణకు అడ్డు నిలిచారు. సంప్ర 
దాయంలో మంచిని స్వీకరించాలి గాని, ఆధునికత్వపు కాలం వెెరిరో 
పడిపోకూడ దని పానుగంటి వారు తలచారు. Adison' రచించిన 
Spectator వ్యాసాల |పేరణతో “సాకి రచనకు పూనుకున్నప్పటికీ 


మొదటి అధ్యాయం § 


సాక్షి వ్యాసాలు ఇంగ్లీ షుకు అనువాదమూ, అనుకరణా కావు; సమకాలిక 
సంఘాన్ని నిలువుటద్దంలో చూపించిన “'సా&ి* వ్యాసాలు ఆధునిక ఆంధ 
సాహిత్యానికి పుష్టిని చేకూర్చాయి. 


(పతావరుదీయం _ పాత్రోచిత భాష 


“దేశ క్షేమమునకు థాషాక్షేమమే పునాది” అని (శ్రీవేదం వేంకట 
రాయశౌన్ర్రి ఆధునిక కవి పండితులను హెచ్చరించారు.” శృంగార 
వై షధము, ఆముక్త మాల్యదివంటి (పొఢ కావ్యాలకు వ్యాఖ్యానం 
రచించి భాషానేవ చేసిన (శ్రీ వేంకటరాయశాస్త్రి (గాంథికాంధధాన్నే 
అభిమానించారు. కౌని, నాటకాల్లో పాాతోచితధాష వుండవచ్చునని 
అధునికతకు చోటిచ్చారు. వ్యాకరణం మీద అపరిమితమైన గౌరవం 
వున్నటికీ “విసంధి వివేకములో విసంధిని అంగీకరించి ఆధునిక కవులకు 
కొంత స్వేచ్చను కల్పించారు. 180? లో రచించిన | పతాపర్నుదీయం 
లోనే ప్మాతోచిత భాషను అంగీకరించటం వీరి స్వతంత సవృ_క్తికి 
నిదర్శనం. సాంఘికాచారాల్లో వీరు సనాతనులే, విధవా వివాహాది 
సంస్కరణలను వీరు తీ వంగా వ్యతిరేకించారు. 


మహాపండితులై న వేదంవారు (పతాపర్నుదీయంలో పా(త్రోచిత 
భాషను (ప్రవేశ పెట్టడం ఆధునిక కవులకు నై తికబలాన్ని సమకూర్చింది. 
కాలంతోపాటు కదిలివచ్చి ఆధునిక భావాలను అంగీకరించకపోయినా 
వేదం వారు తనకు తానే ఒక వ్యవస్థమై ఆధునికులకు మార్షదర్శకమైన 
ప్మాతోచితభాష. విసంధి వివేకముల నొసగారు. సంస్క_త నాటకాను 
వాదాలు, బొబ్బలియుద్ధము, ఉషా పరిణయమువంటి న్వతంత నాటకాలు 
'వేదంవారి బహుముఖ (పజ్ఞకు నిదర్శనమైనవి. వేదంవారి రచనల 
నుండి ఆధునికులు (గ్రహించవలసిన ఉత్తమభావా లెన్నో వున్నాయి - 
ఆధునిక కవిత్వానికి ఆయన చేసిన సేవ పరోక్షమైనదనే చెప్పాలి. 


7, అధ్యకపన్యాసము : ఆంధ్ర సాహిత్య పరిషత్తు - 1919, 


10 శేజగు కవితా వికానం 


భక్త చింతామణి భావగాంధీర్యం 


“భక్త చింతామణి శతకం రచించి (శ్రీ వడ్డాది సుబ్బారాయుడు 
ఆధునిక కవిత్వానికి ఎనలేని గౌరవాన్ని సమకూర్చారు. పద్యరచన, 
వ్యాకరణము, అలంకార నియమాలూ సం్యపదాయబద్ధమైనవే అయినా 
వడ్డాదివారి భావాలు భావ్మపకటనారీతి మ్మాతం ఆధునికమైనవే. “వేణీ 
సంహారము మొదలై్లైన నాటకానువొదాలున్నా ఆయన (ప్రతిభ “భక్త 
చింతామణి'లోనే బాగా వెల్లడి అయింది. కవులు గతానుగతికులై. 
పూర్వ కవుల భావాలకీ చిలవలు సలవలు కల్పించడం కౌక, నూతన 
భావాలను వ్య క్రీకరించగల రని (శ్రీ వ. సు. రాయకవిగారు బుజువు 
చేశారు. పూర్వకవులను స్మరించి, “ఇప్పు డటువంటి కవి యేడీ 2” అని 
(పళ్నించేవారికి వ.సు. రాయకవిగారి కవిత్వం చక్కని జవాబు = 


ఆధునిక కాలంలో పురాణేతిహాసాలు రచించిన కవులు 


పురాణాలను, భారత రామాయణాలను తెలుగులో రచించిన 
వావిలకొలను, జనమంచి, (శ్రీపాద కృష్ణ మూర్తిశాన్రీ (ప్రభృతులు 
సామాన్య (పజలకు పూర్వ (గంథాల వైశిష్ట్యాన్ని తెలియజెప్పారు. 
ఆధునిక కవిత్వానికి, పూర్వకవిత్వానికి గల వ్యత్యాసాలను అర్థం చేసు 
కోవటానికి వీరి రచనలు తోడ్చడ్డాయి. ఈ విధంగా వీరి రచనలు నవ్య 
సాహిత్య వికాసానికి పరోక్షంగా తోడ్చడ్డాయి. 


సాంసృతిక పునరుజ్జీవనంలో మానవోద్యమము : 
"హెందవ జాతీయోద9ఃమాలు 


19 వ శతాబ్ది (ప్రారంభంలో భారతదేశంలో జాతీయతా భావం 
"పెంపొందింది. భారతీయసాంస్కృృతిక పునరుజ్జీవనం (Renaissance) 
బెంగాలు (పముఖపా।త వహించింది. రాజా రామమోహన రాయ్‌ 
సాంఘిక మత విశ్వాసాలపై తిరుగుబాటుచేసి మానవోద్యమానికి దారి 
తీశాడు. (ప్రాచీన భారతీయ సంస్కృతిని తృణీకరించకుండానే, అందులో 


మొదటీ అధ్యాయం ti 


వున్న మంచిని మాతమే తీసుకోవాలంటుంది యీ ఉద్యమం. జాతికి 
స్వాతం త్యం ఊపిరి పీల్చటంలాంటిదనీ, “జగత్తులో మానవుడే మకుట 
ధారొ అనీ యీ ఉద్యమం తలచింది. బహ్మ సమాజం) జొతీమతాల 
సరిహద్దుల్ని తుడిచివేసి, ఏకేశ్వరోపాసనను స్వీకరించి, నూతన విలువ 
లను (ప్రసాదించింది. ఆంధదేశంలో యీ ఉద్యమానికి (శ్రీ వీరేశలింగం 
పంతులు, (బ్రహ్మర్షి రఘుపతి వేంకటరత్నం నాయుడు నేతలు - వీరి 
(పభావం ఆధునిక కవులను నూతన యుగంలో (ప్రవేశ పెట్టింది. గురజాడ 
అప్పారావుగారిలో మానవోద్యమం ఏపుగా ఎదిగి నిత్యసువాసనా భరితా 
లైన పూలు పూచింది. వీరేశలింగం గురజాడల కాలంలో కవులు | బిటీషు 
చక్రవర్తిని ద్వేషించలేదు, (బిటీషవారి పరిపాలన తొలగిపోవాలని కోర 
లేదు. పరపరిపాలన తొలగిపోవటం కంటె ముందుగా మన సంఘాన్ని 
మనం సంస్కరించుకోవాలన్నది వారి దృష్టి. 


_పజల్లో ధార్మిక జీవనాన్ని పెంపొందించటానికి రఘుపతి వెంకట 


రత్నం నాయుడుగారు కృషిచేశారు. “Morality Uivifies religion; 
religion sanctifies morality” అని ఆయన ఉద్దేశ్యం." ఆయన 
నై తికవ ర్హనమూ, బోధనలలో “బుషివాటికల నుండి పజతెంచు 
నామ్నాయపూత గంగామృతమ్ము” వేలాదిమంది శిష్యుల జీవన విధా 
నాన్ని మార్చివేశాయి. కొల్చ్బనికావేశం గల కవులకవిత్వంలో మాన 
వత్వపు విలువలు పాదుకొన్నాయి. 


భారత రాజకీయ రంగంలో మహాత్మగాందీ అవతరణతో “లోక 
మాన్య” తిలక్‌ జాతీయతా ఛావం, హైందవ మతాభిమానం 'వెనుకబట్టి 
మానవోద్యమమే వ్యాపించింది. విశ్వకవి రవీందుల మానవతావాదం 
ఈ శతాబ్దారంభంలో తెలుగు కవులకు బాగా నచ్చింది. 


8. ‘Grace Abiding’. Dr. షె. Venkataratnam-Published 
by R. Venkataratnam Centenary celebrations 
Committee 1965, 


[4 శీలుగు కవితా వీకొసం 


(శ్రీ దేవులపల్లి కృష్ణశావ్రీ వివరించినట్లు ఆధునిక కాలాన్ని 
_హపాభావితం చేసిన మరొక మహోద్యమం హైందవ జాతీయోద్యమము.ి 
దయానంద సరస్వతీ నేతృత్వంలో “ఆర్యనమాజరి హిందూమతాన్ని 
సంస్కరించి, ఆర్ష ధర్మాన్ని పునరుద్దరించటానికి (పయత్నించింది. 
రామకృష్ణ పరమహంస, వివేకానందుల బోధనలు హిందూమతం'పై 
అభిమానం కలిగించాయి. సాహిత్యలో ద్విజేందలాల్‌రాయ్‌ యీ ఉద్య 
మాన్ని మరింతముందుకు తీసుకుపోయి, (ప్రాచీన గాథలపై మోజును 
"పెంచారు. ఆంధదేశంలో రాయ పోలు సుబ్బారావు, విశ్వనాథ సత్య 
నారాయణ గార లీ ఉద్యమానికి (ప్రతినిధులు. రాయప్రోలు వారు ఆం 
జాతి బొన్నత్యాన్ని కొనియాడిన విధానం విశ్వనాథ, జాషువా, ఏటుకూరి, 
తుమ్మల మొదలై నవారికి ఆదర్శమైంది, మానవతావాదం సంకచితమై 
వీరాంధ పౌరుషాన్ని సెంపొందించింది. పారతర్యత్యంలో మగ్గుతున్న 
ఆ రోజుల్లో, కవులకు వీరరసాన్ని పోషించటం సహజగుణమైంది. 
గురజాడ అప్పారావుగారిలో మాతం పాత కొత్తల మేలు వంయిక 
అందంగా రూపుదిద్దుకొని, మానవతావాదం సంకుదితిత్సానికి చోటీయ 
లేదు. 


మానవోద్యమం, హైందవ జాతీయోద్యమం నూతనమైన కాంతిని 
పరిశుభమైన గాలిని అందించి తెలుగు సాహిత్యాన్ని చైతన్యవంతంగా 
ముందుకు నడిపించాయి, 


తెలుగు కవిత్వంలో వెలుగుదాట; “అడుగుజాడ గురజాడది” 


తెలుగు సాహిత్యంలో ఆధునిక కవిత్వానికి ఆద్యులు (శ్రీ గురజాడ. 
అప్పారావు. 1810 తో ఆయన రచించిన “ముత్యాలసరాలులో ఛందస్సు, 
ఇతివృత్తము, భావవ్య క్రీకరణా, అలంకారసామ గి అన్నీ ఆధునిక 
మెనవే. అప్పటికే “ జీవితమంత గొప్పదె ని “కన్యాశుల్క_ం' రచించి 


1. ఈ అధ్యాయంలో మఖ్యాంశాలను దేవులపల్లి కృష్ణశాప్రీ గారు. రచించిన 
' పాతిక “సంవత్సరాల తెలుగు కనిత్వము భారతి = జనవరి _ 1949 = నుండి 
నషా. వారికీ కృతజ్ఞాల్లి, 1 


మొదటి అధ్యాయం 18 


(పజల భాషకు, (ప్రజా జీవితానికి ఆతిసన్నిహితులై న గురజాడవారు 
కవిత్వంతో కూడ నూతన రీతులను (సవేశ పెట్ట దలచారు, “గుమ్మ డేడీ 
గోపిళల్లీ* అనే జాదపదగేయము, కర్ణాట భా ఛాషతో ఒక షట్పది పారసీ 

భాషలో ఒక గజర్‌ వృషభగతి రగడ మొదలై నవి “ముత్యాల సరంి 
ప. మూల మని పరిశోధకులు భావించారు. కౌని, ముత్యాలసరం 
పేరు వినగానే గురజాడవారి పేరే జ్ఞాపకం వస్తుంది. “ఒక నూళ్నావేశా 
నికి వాహనంగా చేసికొని ఒక స్వతంత్ర కవిత్వాన్ని విడుదల “చేసిన 
ఘనత గురజాడ వారిదే.” 


“గుత్తునా ముత్యాల సరములు 
కూర్చుకొని తేశైన మాటల 
కొ_్తపాతల మేలు కలయిక 
డొమ్మెరుంగులు sans 


అని ఆరంభించిన కవిత్వం తెలుగులో ఆధునికత్వానికి కవాటాలు తెరిచింది" 
(శ్రీ గురజాడ “వై తాళికులనే మేలుకోలిపినవాడు; మార్గదర్శి.”1! ఆయన 
చూపిన మార్గంలో ఆధునిక కవులు (ప్రయాణించినా, అందరూ ఆయనను 
చేరుకోలేకపోయారు. “అప్పరాయోపజ్ఞకమైన సరసగీతాలను రాయ్యపోలు 
సుబ్బారావుగా రందుకున్నారు.”'* ఆ తర్వాత కవులు రాయ్మ పోలు వారిని 
అనుసరించినంతగా గురజాడవారిని అనుసరించలేదు. గురజాడవారి 
కవితా రీతి కొంత బసవరాజు ఆప్పారావు, కవికొండల వెంకటరావు 
గారలలోను, ఆ తర్వాత (శ్రీశ్రిగారిలోనూ (ప్రస్ఫుటంగా కన్పిస్తుంది. 


10. “ముత్యాలసరం ఒక కృషి” = శ్రీశ్రీ = 'గురజాడ'- విశాలాంధ్ర సబ్లీషింగ్‌ 
హౌస్‌ = (ప్రథమ మ (దణ _ 1969. 

11. “గురజాడ అప్పారావు” పరిచయం _ ముద్దుకృష్ణ : “వై తా?ికులు” = ఆదర్శ 
(గంధమండలి . ఆరవము[(ధణ - 1866 

12 నవ్యసాహిత్య పరిషత్‌ ఆధ్యకోవన్యాసము = విశ్వనాథ సత్యనారాయణ. 
భారతి = ఏపిల్‌ 1840, 


i4 తెలుగు కవితా వికొనం 


“ఆకులందున అణగి మణగీ 

కవిత కోవిల పలకవలెనోయి 

పలుకులను విని దేశమం దఖి 

మానములు మొలక త్తవలెనోయుి” అనే పంక్తులలో నూత్న 
కవితావేశం సహజంగా, అపయత్నంగా వెలువడింది. ““దేశమంపే 
మట్టి కాదోయ్‌, దేశమంటే మనుషులోయ” అని ఎలుగెత్తి చాటి 
“దేశమును (పేమించుమన్నా” అని అన్ని అలంకారాలసు డుల్చివేసి, 
అన్ని సంకెళ్ళను విదల్చి, “భావి కవులకు మేగ్నకార్దా” వంటి దేశభక్తి 
గీతాన్ని ఆయన రచించాడు. “పావురంలాగ (పశాంతంగా రవళిస్తూనే, 
సింహంచేనే క్వేళాధ్వనిని స్ఫురింపజేస్తుంది.” దేశభక్తి గీత మని శ్రీశ్రీ 
దీన్ని వేనోళ్ళ కొనియాడారు. 


కొత్త కవిత్వాన్ని మెచ్చలేని సనాతనులను యీసడిస్తూ గుర 
జాడ “మెచ్చనంటా వీవు; నీ విక మెచ్చకుంపే మించిపాయను; న 
బొమ్మలె మెచ్చు కళ్ళకు కోమలుల సౌ రెక్కునా ౯” అని అవహే 
చేశారు. “యెల్ల లోకము నొక్కయిల్లె వర్ష భేదము లెల్ల కల్ల వేల 


గని (పేమబంధము వేడుకల కురియ”గా విశ్వమానవ (పేమను 
(బోధిస్తూ గళం సారించారు. లోకమందలి మంచిచెడ్డ _లెరుగని 
లోకులకు ఆయన మంచిని బోధించారు. సంఘసంస్కార _పేరకమైన 
లవణరాజు కల, కన్యక, పూర్ణ మ్మ, మనిషి-లంగరెత్తుము, మొదలై న 
కావ్యాలు రచించి ఆయన జాతికి నిద్దురమత్తు వదిలించి, నవచై_తన్యాన్ని 
కలిగించారు: కవిత్వమంపే సామాన్య (ప్రజలకు దూరమైన బరువు 
ధాషలో వుండనక్క_రలేదని బుజువుచేశారు. పాతకొ_త్తల మేలు కలయి 
రో కేకైన మాటల కూర్చుకొని నవ్యరీతులకు వొరవడి పెట్టారు. 


“కన్నుగానని వస్తుత_త్త్వము కౌంచ నేర్చరు లింగిరీజులు; కల్ల 
నొల్లరు; వారి విద్యల కరచి సత్యము నరసితి నన్నే (శ్రీ గురజాడ 


18. “పరి “పరిచయం” _ = “మ త్యాలనరాలు"=గురబొడ = విశాలాంధ్ర (పచురణాలయం 
నాల్గవ ముదణ - 1061. 


మొదటి అధ్యాయం 15 


ఆధునిక (పసంచపు పోకడను సవ్యంగా అర్థం చేనుకున్నారు. మేధా 
శక్తి హృదయ సౌకుమార్యాన్నీ దెబ్బ తీయకుండా కాపాడుకున్నారు. 
కాలానికి ముందుగానే సత్యాన్ని దర్శించిన కవి, కవిత్వంలో ఏ జ మాతం 
అస్పష్ట్రతకు, అయోమయానికి చోటివ్వక, కొద్దిపాటి అక్షరజ్ఞానం కలిగిన 
వారందరికీ ఆస్వాదయోగ్యమైన కవిత్వం రచించారు. వెతికి. చూచిన 
కొద్దీ రత్నాలు లభించే కనిత్వ సమ్ముదం గురజాడ వారి “ముత్యాల 
సరాలు.” 


పఠితకు కావ్యానుభవము ““కల్లించాలం పే నర్జనలు ఇంద్రియ 
గోచరము కావాలి. అప్పారావుగారి వర్ణనల కీ శక్రివున్నది....బలబల 
కన్నుల కన్నీ రొలికెను పు త్రడిదొమ్మకు పూర్ణ మకు; కన్నులు తుడు 
చుకు కలకల నవ్వెను పుత్తడి బొమ్మా పర్ణ మ్మా -చె ప్పేవస్తువూ, 
చెప్పే పద్ధతీ వేరుగా కసబడవు. కవిత్వానికి ఉత్తమ లక్షణ మిది, వస్తువు 
వర్ణన కందనంత గొప్పగా తోచినట్లయికే కవివాక్కు. కుంటినట్టు, కవి 
వాక్కు గొప్పగా కనబడితే వస్తువులో అందము చాలనట్లు - ఉత్తమ 
కవిత్వములో రెండూ పాలూ పంచదార లాగ కలిసిపోయి వుంటాయి” 
అని శ్రీ పాద గోపాలకృష్ణమూర్తి గారు గురజాడ కవిత్వ |పాశస్త్యాన్ని 
చక్కగా వివరించారు." 


“గురజాడ వాల్మీకి” వ్యాసంలో శ్రీ ఇందగంటి హనుమచ్చాత్తి, 
గురజాడను ఆధథునికాంధ కవిత్వానికి మూలప్పరుషునిగా సంభావించారు. 
నా కావ్యకళ నవీనం. నా ఇతినృ తాలు భారతీయం” అనీ తా నప్పుడు 
అనుసరిస్తున్న _ కవితామార్గం పూర్తిగా కొ త్తదనీ గురజాడవారే 
స్వయంగా చెప్పుకున్నారు కూడ, కన్యాశుల్కంలో కనిపించే హాస్య 
దృష్టి “ముత్యాలసరాలు లో చాలకొద్దిగా మ్మాతమే కనిస్తుంది. 
.“Iam terrible as I was humourous” అనటం మహాకవి గుర 
జాడకే చెల్లింది. 


14, అర్థళతాద్ది ఆంధ్ర సాహిత్యము జ (శ్రీపాద గోపాలకృష్ణమూర్తి = భారతి . 
నవంబరు 1962 | 


18 కెలుగు కవితా వికొనం 


“పాటలాధరి పాట పాడితే చెట్లుచామలు కోటి చెవులను (గోలి 
యలర; తాటివనమున నాగి చందుడు తాను చెవియొ గ్లౌనని 
గురజాడ, వర్ణించటం తెలుగు కవిత్వంలోనే అపూర్వం. అంతేకాదు = 
ఆ తర్వాత కూడ కవు లింత చక్కటి. మనోజ్ఞమైన వర్ధన లెన్నో చేయ 
లేకపోయారు, శ్రీపాద సుబహ్మాణ్యశాత్రు గా రన్నట్టు “వచన రచయి 
తలు మ్మాతమే. అప్పారావుగారి మార్గదర్శిత్వం స్వీకరించారు. పద్య 
రచయితలు ఆదారి పట్టుకోలేక పోయారు." 


“తెలుగులో నవ్యరీతులకు నూతన (పమాణాలకు (పయత్నించిన 
మొదటి కవిని నేనే. నాకావ్యకళ నవీనం; కావ్య ఇతి వృత్తాలు భారతీయం; 
కవితలో నేను ఉత్తమ (ప్రయోజనాలను ఉపలకించాను; జీవితాన్ని 
సూతన దృక్పథంతో దర్శించి, కథా, కవితా రూపంలో దాని తత్త్వాన్ని 
అన్వయించడానికి (పయత్నించాను.”* అని మహాకవి ఒకభేఖలో 
పేర్కొన్న ప్లే తెలుగులో నవ్యరీతులకు, నూతన ప్రమాణాలకు 
(పయత్నించిన ఆదికవిగా ఆయనను గౌరవించాలి. “గురజాడ అప్పా 


రావు 1915 లో చనిపోయినా, 1915 తరువాతనే జీవించడం (ప్రారంభిం 
చాడు.” 


“మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్క_.టి నిలిచి వెలు 
గును; (పేమ కలుగక (బతుకు చీకటి” అని పలికిన మహాకవి మార్గంలో 
నడిచినప్పుడే తెలుగు కవిత్వం విశ్వసాహిత్యంలో చోటు గడించు 


15. మార్గదర్శి గురజాడ అప్పారావుగారు = (శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి _ 
నవోదయ, డిసెంబరు 1846 - సారస్వత వ్యాసములు + ఆంధప్రదేశ్‌ 
సాహిత్య అకొడమీ = నాలుగవ సంపుటము. 

18, గురజాడ రచనలు _ లేఖలు (నం) అవసరాల సూర్యారావు . విశాలాంధ్ర 
(పచురణాలయం 205 వ పేజీ, 


17, పాతిక సంవత్సరాల తెలుగు కవిత్వము - దేవులపల్లి కృష్ణశాస్త్రి = భారతి, 
రజతోత్సవ సంచిక, జనవరి 1949, 


మొదటి అధ్యాయం 17 


కొంటుంది. దురభిమానానికి తావిచ్చే తెలుగుజాతి |పశంసలకు తల 
వాదు న న రార అ ప్రజ్ఞ డి అద 

నో గ్గక, ఎల్ల లోకము క్క_ఇల్లి అన్న గురజాడ సూక్తిని స్మరించి, 
వసుధైక కుటుంబ భావనను తెలుగుకవి సెంపొందచించుకోవాలి, 


అ) 


డుగు పిడుగు _ భాషోద్దరణకు ముందడుగు 


“అభినవ వాగనుశాసనులు శ్రీ గిడుగు రామమూర్తి భాషా 
సంస్కరణకు పూనుకొని. రచనల్లో వ్యావహారికథాషను (పయోగించ 
వచ్చుననటంతో ఆదునిక కవిత్వం పెద్ద మలుపు తిరిగింది. (ప్రజలు 
మాట్లాడేభాషకు, కావ్యాల్లో భాషకూ వున్న వ్యత్యాసాన్ని తొలగించి 
కావ్యభాషను (ప్రజలకు దగ్గరగా తీసుకొనిరావాలని (శ్రీ రామమూర్తి 
పంతులుగారు జీవితమంతా కృషి చేశారు. 


గిడుగు రామమూర్తి పంతులుగారూ, గురడాడ అప్పారావుగారూ 
సహాధ్యాయులు. పీరిద్దరూ ఆధునిక భాషను, కవిత్వాన్ని తీర్చిదిద్దబంలో 
ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. డె. ఎ, యేట్స్‌ అనే పరీక్షాధి 
కౌరి గంజాం, విశాఖపట్టణం, గోదావరి జిల్లాలకు పరీక్షొధికొరిగా వుండే 
వాడు. తెలుగులో కావ్యథాషకు, (ప్రజలు వాడుకునే ఛాషకూ చాలా 
వ్యత్యాసం వుండటం ఆయనకు ఆశ్చర్యం కలిగించింది. అప్పుడు విశాఖ 
పట్టణంలో (పిన్స్‌పాఠ్‌గా వున్న (శ్రీ పి.టి. శ్రీనివాసయ్యంగార్‌ తో 
తన సందేహాన్ని యేట్స్‌ వెల్లడించాడు. ఆయన సరియైన సమాధానం 
చెప్పలేక గురజాడ అప్పారాపుగారిని, గిడుగువారిని సం్యపదించమని 
సలహా ఇచ్చాడు. అప్పటికే గిడుగువారు భాషాళాస్త్రవేత్తగా. సవర 
భాషాభివృద్ధికై కృషిచేసిన మహాపండితునిగా (ప్రసిద్ధులు. గిడుగువారికి 
(పాచీన కావ్యాలలో కప్పుల (పయోగాలు కొట్టిన పిండి, ఏ(పయోగ 
మైనా తడుముకోకుండ చెప్పేవారట. ఆయనకు దురదృష్టవశాత్తూ బధి 
రత్వం (ప్రాప్తించింది. అసౌకర్యాన్ని లక్ష్య పెట్టక ఆయన ఎకాగ 
చిత్తంతో తెలుగు సాహిత్యాన్ని బొపోసనపట్టారు. ఆరేడు సంవత్సరాలు 
కృషిచేసి 1112 వ సంవక్సెరానికల్లా స్కూల్‌ ఫైనల్‌, ఇంటర్‌ మీడియట్‌ 
పరీక్షలలో వ్యాసరచన, అనువాదాలకు వ్యావహారిక ఛాష ఉపయోగించ 


2 


18 తెలుగు కవితా వికానం 


వచ్చునని _పభుత్వంనుండి అనుమతి సంపాదించారు. అంతటితో పండి 
తులలో గగ్గోలు పుట్టింది. ఈ వాదాన్ని ఎదుర్కొనటానికి 1011లో 
స్థాపింపబడిన “ఆంధ సాహిత్య పరిషత్తు రామమూరర్తిగారి వాదాన్ని 
తీ వంగా వ్యతిరేకించింది. వ్యావహారికాన్ని _గామ్యమని నిందిస్తూ మహో 
పండితులు రామమూర్తిగారి వాదాన్ని ఎదుర్కొన్నారు. వాడుక భావ 
ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క విదంగా వుంటుందని, కౌబట్టి దేన్ని 
ప్రామాణికంగా అంగీకరించాలో చిక్కు వస్తుందని పండితు లొకవాదం 
లేవదీశారు. వ్యావహారిక భాషావాదానికి మాండలిక భేదాలు అడ్డురావని 
నిరూపించి (శ్రీగిడుగు ఆం థధాషకు మహోపకారం చేశారు. కన్యాళుల్క౦ 
వంటి నాటకాలు మాండలికంలో రచింపబడటం చేతనే జీవంతో తొణికిసలా 
డుతున్నాయని పండితులు గుర్తించారు. కొని సనాతసులై న పండితుల 
వొ్తిడికి లొంగి (పభుత్వం వాడుకభాషను ఉపయోగించవచ్చునన్న అను 
మతిని ఉపసంహరించుకొన్నది. గురజాడవారు మ।దాను విశ్వవిద్యాలయా 
నికి సమర్చించిన “518 ౧౪౯ మం: ఆయన స్టిరచి త్రానికి నిదర్శనం. 


“వ్యాసావళి; బాల కవి శరణ్యం; పండిత భిషక్కుల [భాషా 
భేషజం; సూర్యరాయాం[ధ నిఘంటు విమర్శనం” మొదలై న గ్రంథాలు 
రచించి (శ్రీ గిడుగు పండిత (ప్రకాండుల పాలిటి పిడుగై వాడుకథాషకు 
విజయాన్ని సమకూర్చి పెట్టారు. తెలుగు కవిత్వంలో కప్పలు య థేచ్చాను 
వరరనులై శబ్దాలను (ప్రయోగించే స్వేచ్చను (ప్రసాదించిన గిడుగువారికి 
ఆధునిక కవి లోకం బుణపడి వున్నది. వీరేశలింగం, గురజాడ, గిడుగు 
వారలు ఆధునిక కవిత్వానికి మూలపురుషులు. గిడుగువారి వాదాన్ని 
సమ్మతించి వార్తా పత్రికలు, ఆకాశవాణి, సినిమా, వాడుక భాషకు 
చోటిచ్చాయి. విశ్వవిద్యాలయాలు మ్మాతం వాడుకథాషను కొంతవరకు 
అంగీకరించాయి. విద్యాలయాలన్నీ గిడుగువారి వాదాన్ని ఆమోదించటమే 
వారిపట్ల ఆంధజాతి తనకు గల గౌరవాన్ని బుజువు చేసుకోవటం. 


అభినవ కవికుల గురువు రాయప్రోలు 


“అభినవాంధ కవితికు ఆచార్యులై. (శ్రీరాయ పోలు సుబ్బారావు 
ఒక నూతన కవితా మార్గాన్ని అనుసరించారు. 'కోకిలస్వామి” (శ్రీరాయ 


మొదటి అధ్యాయం 19 


(పోలు కవివిహంగాలలో కలకలం కలిగించారు. (శ్రీగురజాడ వై తాళికులై. 
కవులను మేలొల్పగా, కవులు గళాలు సవరించి కలకూజితాలు 
చేయటానికి రాయ్మపోలు | పారంభకులయ్యారు. ఆంధ పొరుషాన్ని 
రేకెత్తించే కవిత్వంతో ఒక నూతన యుగానికి పాదులు తీసిన తోటమాలి 
(శ్రీ రాయప్రోలు. 


“శ్రీలు పొంగిన జీ గడ్డయి పాలు పారిన భాగ్య సీమయి 
వరలినది యీ భరత జండము భక్తి పాడర తమ్ముడా”; “ఏ దేశమేగినా 
ఎందుకాలిడిన ఏ పీర మెక్కినా. ఎవ్యారెదురై న పొగడరా నీ తల్లి భూమి 
భారతిని” మొదలై న రమ్యమైన గీతాలను రచించి (శ్రీ రాయప్రోలు 
దేశభక్తిని వదోధించారు. “స మంచి పూవులన్‌ _పేమించినావొ, 
జనియించినాడ వీ స్వర్గ ఖండమున” అన్న కవి వాక్కు మధురం. గుర 
జాడ వారి ముత్యాలసరాలను రాయప్రోలు స్వీకరించారు. కౌని, రాయ 
పోలు ఆంద పౌరుషాన్ని కొనియాడిన పీసపద్యాలే అనంతర కవు 
లను ఎక్కువగా ఆకర్షించాయి. 


రాయ(పోలువారు బాల్యంలో వారి మేనమామ అవ్వారి 
సుబహ్మణ్యళాత్రీ గారితో కలిసి అవధానాలు చేస్తూండేవారు. అవధాన 
విద్య అపరిమితమైన ఆదరం పొందుతూ వుండిన కాలంలో రాయ పోలు 
అవధాన విద్య వైపు ఆకర్షితులయ్యారు. బుచ్చిరెడ్డి పాలెములో జరిగిన 
అవధానంలో రాయ పోలువారికి ఆశుధార కుంటుపడగా, ఆప్పుడు వారు 
తమ కర్తవ్యాన్ని గుర్తించి చెప్పిన పద్యాలు రెండూ నవ్య కవితాఖి 
మానులకు మరప్పరానిపి. 


“శనుగే తీయని దందు సద్య పదరీతి| కీడ లత్యంతమో 
హనముర్‌ శోభనముల్‌ తదీయ రస ర కాలాపనంబుల్‌ లభిం 
చిన వాగర్గ కలా కలాప జయలక్షీీన్‌ గాలికిం బుతునే 

థి = 
జననీ : యేమిటి కింక ఆశుకవితాసన్యాస మిప్పించవే ! 


20 తెలుగు కతా ఏకాసం 


రసమో, భావమొ, జీవదర్లసు కుమారవ్యంజనామంజు శ 

బ సమాసారచనంబొ, సాధుహృదయ స్పంద ప్రతిష్టా కధా 
ma (© 
విసరంటో. సకలార్ద కూన్యమగు నీ వేగాతివేగోో దు 
ర్భ్యసనం డేటికి తప్పు మింక జననీ ! రమ్యాక్షర్మ శోణికిన్‌ 


53 


ఒర లీ బ్య [3 అ శ , 
శ్రీ పల్లా దుర్గయ్య అన్నట్లు శ్రి రాయ(పోలు “సుబ్బావధాని 
కాబోయే (ప్రమాదం నుండి తనను తాను రకించుకున్నారు.'" 


1909 లో “లలితి (గోర్డ్‌స్మిత్‌ Hermit కావ్యానికి అనుసరణ) 
1010 లో “అనుమతి (పెనిసస్‌ “D౦72 కావ్యానికి అనుసరణ) 
రచించిన (శ్రీ రాయ్మపోలు ఆధునికమైన “అభినవ కవితికు శ్రీకారం 
చుట్టినది 'తృణకంకణము'తో. 1912 లో తృణకంకణము, స్నేహలతా 
దేవి, అంతకుముందే “కష్టకమల' రచించిన తర్వాత ఆయన “శాంతి 
నికేతనం'లో రవీల్యదులళ్ముకూష చెయ్యటానికి వెళ్లారు. ఆధునిక కవిత్వా 
లలో (ప్రసిద్ధమైనవి రచించిన తర్వాతనే ఆయన శాంతి నికేతనము 
వెళ్ళటం గమనార్హం. “తృణ కంకణము ఆ కాలానికి శ్రీ లక్ష్మీరంజనం 
పేర్కొన్నట్లు “Insulated Wire. కాలగమనము. తిరుగుబాటు, ఆటు 
పోట్లు, తృణ కంకణం అనే జీవ విద్యుత్తం్యతి మీద సంరక్షక ఆచ్చాదన 

౧౧ —0 
మును కల్పించి యుండవచ్చును. కౌని, దానిని ముట్టుకు చూ స్తే దాని 
యందలి జీవలకణం చురుక్కున భావహ_స్తమునకు తగులక మానదు. 
సాత్విక చై తన్య లక్షణం అంతా అంతే” 
యా 


వరకట్న దురాచారాన్ని నిరసించే “స్నేహలతా దేవి” వంటి 
కావ్యం రచించినప్పటికీ మొత్తంమీద రాయ్మ పోలు వారితో సంఘ 
18, “నా గురుదేవుడు; సా ఉపాస్యదై వము" - పల్లా దుగ్గయ్య = రోయ్య పోటు 
వారి సాహిత్య సౌందర్య దర్శనం = వంశీ ఆర్ట్‌ థియేటర్స్‌ (ప్రచురణ 1980 
:9 “తృణకంకీణ మొక (సీమగీత'. ఖండవల్లి, లక్ష్మీరంజనం లా రాయప్రోలు 
వారి సాహిత్య సొందర్య దర్శనం = వంశీ ఆర్ట్‌ ధియేటర్స్‌ (ప్రచురణ 18800 


మొదటి అధ్యాయం 81 


wr 


ry ర (పేరక కై రవనలరంటె శృంగారకొవ్వాలే హెచ్చు, 
“అమలిన శ్రంగార రం ఆయన ప్రతిపాదించిన వ త్రం. (ప్రేయసీ 
యోగం కంటు వియోగాని కక్కు వ [_పాధాన్యమిచ్చే 


ప్రియుల మ స 
యూ ృంగార ౨త్స్వాన్ని ఇ ఛావకవులు స్వీకరించారు. 


(శ్రీ రాయ్మపోలు కావ్యవర్ణనల్లో కథావస్తువులో కొత్త కాంతిని 
పసరింపచేశారు. కేవలం నిఘంటుప్తులరో మాతమే కనిపించే వృక్ష 
సంపదా, జంతు సముచాయమూ మారిపోయి అరిటి, నారింజ, కొబ్బరి, 
మామిడి, నిమ్మవంటి తెలుగు సీమలో కనిపించే చెట్టూచేమలూ; తామర, 
కలువవంటి నీటిపువ్వులేగాక మల్లి. మాలలి, సంపెంగ, మొగలి, జాజి, 
హొన్నవంటి తెలుగిండ్రలో పూచేపుప్వులూ; పొదుగుధారంతో సడయాడే 
గోమాతలూ, చెంగనాలు దొక్కే లేగదూడలూ, సెంపుడు నెమళ్ళూ, 
లేళ్టూ, రామచిలుకలూ హృద్యంగా కన్చించసాగాయి. వర్జనల్లో సమా 
సం తగ్గి, ఆఅుయ క్లేశం లేని తేటి నమాటలహొందిక మనో 
హరంగా తోచింది. పూచిన కొ త్రిమెర చేలూ, పచ్చి గంధపు వాసనలూ, 
బంతిపూల సాగసులూ మనసుల్ని మురిపించసాగాయి. 


గా 


n 


(పాచీసులలో తేని కవితాగుణం రాయ్మపోలులో యేమి వున్న దనే 
(పళ్నకు రాయులు వారి మాటల్లోనే 
వః 


“కులనుభాంగీ వయోశల కునుమమందు 
మోహామభువె గవేషించె ముఖ్ను సుకవి 

సాత్త్విక పేమకోశ పేశలము అయిన 
వత్సిలామృతరుచులసు వలచె నేడు” (రమ్యాలోకమ్‌) 


అని జవాబు చెప్పవచ్చు. సవ్య కవిత్వంలో రాయ 
(పోలువారు. కోరిస మార్చులను. నూతన సిద్దాంతాలను వివరించే 
లక్షణ గంథం 'రమ్యాలోకమ్‌'. స్రేమూర్తిలో మాతృత్వాన్ని దర్శించిన 
మహాకవి రాయ్యపోలు వారికి ఆ అమృతభావనకు (ప్రోది చేసినది 
వారిని పెంచిన “పిన్ని” అని సవినయంగా పేర్కొన్నారు. 


22 కెలుగు కవితా వీకాసం 


“మామిడికొమ్మమీద కలమం[తపరాయణు డైన కోకిల 
స్వామికి (మొక్కి. ఈయభినవస్వరకల్పన కుద్యమించితిన్‌ 
కోమలగో_స్హనీరుచులకున్‌ కదళీఫలపాకపంక్తికిన్‌ 

లేములు తీర్చు మా తెసుగు లేతముదుళ్లు వెలార్చు వేడుకన్‌” 


(ప్రారంభించిన వారి కవిత్వం ఎన్నో (ప్రయోజనాలను సాధిం 
చింది. [పేయస్మీపియులమధ్య కామానికి ఆతీత మైన 


“కనుల నొండొరులను జూచుకొనుటకన్న 

మనసు లన్యోన్యరంజనల్‌ గొనుటకన్న 

కొసరి “యేమోయి” యని పిల్చుకొనుటకన్న 

చెలుల కిలమీద నేమి కావలయు సఖుడొ (తృణకంకణము) 


అని ఆత్మీయమైన స్నేహబంధాన్ని ఆశించారు. భావకవులు 
రాయ్మపోలువారి ఒరవడిని అనుసరించారు. 


“ఈ శతాబ్ది రెండో పదిలోనే సమగాంధ స్వరూపాన్ని సంద 
ర్భించగలిగిన _కాంతదర్శి” (శ్రీ రాయ పోలు. 


అబ్బూరి కవితలో అర్ధగౌరవం 


నవ్యకవితకు (పోదిచేసి, కాలువలు తీసి, రసవాహినులు పస 
రింపజేసినవారు (శ్రీఅబ్బూరి రామకృష్ణరావు. భాషలో పదప్రయోగంలో, 
చక్కనైన అర్థగాంభీర్యానికి నిలయమైన కవిత రచించటంలో అన్నిటా 
సంస్కారీ, సమర్హుడూ (శ్రీ అబ్బూరి. ఈయన రచించిన కవిత్వంలో 
ఒక పంక్తి కూడ వొదులుకోలే మంటారు కృష్ణశాస్త్రిగారు. “ఊహా 
గానము; నదీసుందరి; మల్లికాంబ'"వంటి కావ్యాల్లో ఆయన భావనారీతి 
తర్వాత కవులెందరికో మార్గదర్శకమైంది. ఇంచుమించు రాయ్మపోలు 
వారు (పారంభించిన కాలంలోనే కవిత్వంలో (శ్రీ అబ్బూరి నవ్యరీతులను 


20 “ఆం(ధ్రోద్యమ కవితకు పాదు.” = సి, నారాయణరెడ్డి a గాయ(ప్రోలువారి 
సాహిత్య సౌందర్య దర్శనం _ వంశీ ఆర్ట్‌ థియేటర్స్‌ (ప్రచురణ 


మొదటీ అధ్యాయం 2 


(పదేశపెట్టారు. "కవీనాం కవి? ఆని పిలువఎగిన (ప్రజ్ఞ వీరిది. వీరి 
ఖండకావ్యాల్లో “కాపుపాట; తిక్కన; మారృభూమి” చిరస్మరణీయ 
మైనవి. 


కాపృపాటిలో “పాడుట కొప్పలేని పడవ ల్నడిపించెడు నేటి (తోవలే 
చూడగవద్దు, లేఅమనసుల్‌ తడినేనెడు చెట్లచాటునన్‌ 
గూడినమేను లానుకొన కొమ్మల నాకులవోలె నొక్క_మా 
టాడకకూరుచుంద మనువై స పొలమ్ముల గట్టునీడలన్‌. 


“అనే మాటల్లో వినిపించని _శావ్య సంగీతప్ప సవ్వడులు విన 
వచ్చు. ((“Unheard melodies are sweeter”). వీరి కవిత్వంలో 
వీరా పౌరుషం కనిపించదు. భారతదేశ పౌరునిగా "మాతృభూమిని 
కొనియాడారు. సుజలమూ, సుఫలమూ అయినభూమిని తల్లి ముఖాన్ని 
తనయుడు తనివితీరక చూచినట్లు, “మాతృటూమి” గీతంలో దర్శించారు. 


శాంతిని కేతనంలో రవీందుని అంతేవాసిత్వమూ, మానవేంద 
నాథరాయ్‌ చూనవతావాదమూ, రామలింగా రెడ్డిగారి హేతువాదనై శి 
త్యమూ, తిక్కసతెలుగుపలుకుబడీ రామకృష్ణారావుగారివాణికి సంస్కృతీ 
సరమైన గాంభీర్యాన్ని. సౌందర్యాన్ని 'పసాదించాయి. 


“శోణీభరాలసగమసి'యైసన  సుందరిగమనసౌందర్యం కొన్ని 
చోట్ల ఆమె నాట్యమూ సంగీతమూ, చితలేఖసమూ అన్నీ కలిసి 
కమనీయమైన కవితగా రూపుదిద్దుకొన్నాయి,  వీరివలన పెక్కుమంది 
భావకపులు, (శ్రీ శ్రీగారు (ప్రభావితులై నప్పటికీ (ప్రత్యక్షంగా వీరిని అనుస 
రించినవారు లేరు - అనితరసాధ్యమైన ఊహోనై శిత్యం వీరిది. ధగధగ 
మెరయక, మిరుమిట్లు గొలుపక, శాంతంగా నిండుగా (సవహించే ఏటి 
కాలువవలె సాగిపోయే వీరిశై రిని ఎవరూ పుణికిపుచ్చుకోలేకపోయారు. 


తెలుగుపద్యరచనలో  నూతనమైసపోకడలూ, ముఖ్యంగా 
పద్యానికి నాదమాధుర్యాన్ని రామకృష్ణారావుగారు (పసాదించారు. భావ 


24 తెలుగు కవితా వికొనం 
కవిత్వానికి అస్మళుతి లేని, గానానికి అనువై స శబ్దసంపద పీరికవిశ్వంలొ 


పుష్కలంగా వున్నది. అబ్బూరివారి భావుకశ క్రి - 


కి 
అల్‌ 
“దీపికలు లేని వాకిళ్ళు తెరచి నాదు 
తలప్ప లొక్కొక్కటి నిన్ను తెలియబోయి 
తిరిగివచ్చుచునుండు, పందిళ్ళ కింద 
కేళి దిరుగాడు సెండ్తి చుట్లాలరీతి” 

aa) లు 


అనే పద్యంలో ఆనందముగంగా గోచరినుంది. 
అ అలో 


వేంకట పార్వతీశ కవుల భక్తి కవిత్వం 


శ్రీ వేంకటపార్వతీశకవులు రచించిన “'భావసంకీ ర్తనము, 
ఏకాంత నేవి” తెలుగుకవితకు కొత్తదనాన్ని, ఆధ్యాత్మిక రామణీయ 
కత్వాన్ని (ప్రసాదించాయి. “తెల్లవారగట్ట సెళ్ళివారిని మేల్కొలిపే 
సన్నాయిపాటొలాగా పీరికవిత్వం బద్ధకంతో నెమ్మదిగా కదుల్తున్న 
ఆధునికకవిత్వానికి _ప్రాభాతసంగీతం సమకూర్చింది. “విదిదండ మెడ 
లోన వేయు ేకాని, కన్నార నీమూర్తి గాంచనేలేదు” మొదలై న పద్యాలు 
కవులకు సహృదయులకు కంలోపాఠా లయ్యాయి. రవీందుని“గీతాంజలి'కి 
అనుకరణ కాకపోయినా. వీరి “ఏకాంతసేవి తెలుగుగీతాంజలిగా ఖ్యాతి 
పొందింది. (ప్రాచీనకవిత్వంలో పోతన రచించిన ధాగవతి దశమ 
స్కంధం చతువుతున్నప్పటి రసాసందం వీరి పద్యాల్లో కలుగుతుంది, 
అదే సమయంలో ఆధునికమైన భావస్ఫూ్తి. వి గహోరాధన్నాప్రస క్రి 
లేని ఆరాభనాధావం, హృదయాన్ని నైవేద్యంగా సమర్చింప జూచే 
నిజాయితీ వీరి కవిత్వంలో దర్శనమిస్తాయి. భావకప్పలు చాలామంది 
వీరి ననుకరించి కవితను పలచచారడేసి, పునరు కలకు పాల్పడ్డారు. 
వీరికవితలో భావవునరు క్తి వున్నంతగా వర్ణసల పునరు 
భక్తులు థావపునరు క్తిని దోష మనరు గదా : 


మొదటి అధ్యాయ, 25 


డ్‌ ys అ న్‌ పడ a ఎగ a 

ఎకౌంత సెవ (పవినముల భర్తైయుక్తుడైన భక్తుడు వరమశ్వరుని( 
గూర్చి పాడు (పణయగీంము; ఇది ధాగవతమువరెనే పఠింపందగినది: 
(పేమింపవగినది: శిరసా వహింపం దగినది.”*! 


దువ్వూరి రామిరెడ్డి అ కృషీవల కవిత్వము 


కా నా ? pa జ్‌ ధా Ys, శ్వ పా జ , 
నైరికె : నువ్వు స రితష్మితరాయ్య 


గొరవ పపిఉమూ ర్తివి : శూరిమణివి ! 
ధారుణీపతిపాలనదండ మెప్పడు 


Ca 


సీహలంబుకన్నను బార్ల నీయ మగుస 2” 
(0) 


అని కరకుని స్తుతించి, అతని జీవితంతో కష 

వ per టె 
వత్కావ్యంగా రచించారు రామిరెడ్డిగారు. తొలిదశలో సీ 
శము, బుతుసంహోరం' కావ్యాలు అనువాదం చేశారు. తర్వాత రామ 
లింగా రెడ్డిగారి (పధావంతో ““కడపటివీడో్కోలు, ఎలజారమ్మ అగ్ని 
(పవేశము' కావ్యూలు రచించారు. రామలింగా రెడ్డిగారివలె (ప్రబంధపద్ధతి 
వర్ల సలజోలికి పోక నవ్యమార్గాన్ని అసుసరించటానికి (ప్రయత్నించారు. 

E౯9 Fo 


కేవలం ఒక నెరసిన వెంటుకటై 'పలితకేశము కావ్యాన్ని 
వ్యంగ్యశ క్రితో, తాం్తి సరి చింతనావివళర్వంతో రచించిన | పతిభావం 
తులు (శ్రీ రామిరెడ్డి. బహుధాషలను నేర్చి, దేశదేశాల కవుల కవితా 
మాధుర్యాన్ని తెలుగువారికి చవి చూపించదలచి “గులాబికోట; పాన 
శాల' రచించారు. ఉమర్‌ ఖయాము రుబాయీలకు “పారసికన్న కోమల 
మెస తెనుగు”లో మధురమెన అనువాదం చేశారు. 


21. “ఏకాంత సేవి పీఠిక- దేవులపల్లి వేంకట కృష్ణళాస్త్ర-1022, 


శీ తెలుగు కవితా వికాసం 


“బాప్పదౌత్యములో “జీవనగంగాహరితతటంబున( 

చింతావటతరుమూలమునగ్‌ 

ఏల యధోముఖి వై గడతెంచెద 

వివ్విధి యౌవననిశలన్‌” అనే గీతం ఆరోచనామృత 
మైనది. ““అందరవీదల వేడియూర్చులం దనరు దవాగ్ని నీ (బదుకు 
దగ్గ 'మొనర్చదె యొక్క పెట్టునన” అని విప్లవధావాలను "వెలువ 
రించిన శ్రీ రామిరెడ్డి సంపదాయాన్ని ఛేదించుకుని నవ్యకాంతిని 
(పసరింపజేశారు, 
త్రిపురనేని హేతువాద విప్లవం 

తిరుపతి వేంకట కవులకు శిష్యులై_, ధారాశుద్ది గలిగిన పధ్య 

రచనలో అఖండులు, శతావధాని, బారిస్టరూ (శ్రీ (త్రిపురనేని రామస్వామి 
చౌదరి _కవితావస్తువులో సమూలమైనమార్చును కోరారు. ఆర్య 
నాగరికతా[పభావంచేత _దావిడులై న తెలుగుడాతికి తీరని అన్యాయం 
జరిగిపోయిందని, పతితడాతి చెప్పుకోవలసిన చేదాంతమై" "భగవద్గీతకు 
గౌరవం లభించిందనసీ వాపోయి, అష్టాదశపురాణాలలో _ విలువల్ని 
(పక్నిస్తూ కావ్యాలు, నాటకాలు రచించారు. సూతపురాణము, కుప్పు 
స్వామి శతకము, ధూ_ర్హమానవా కావ్యాలు, కురుకే!త సంగామము, 
శంబుకవధ, ఖూనీ, నాటకాలు, “భగవద్గీత (సంస్కృతానికి అనువాదం 
కౌదు- (బహ్మనాయడు పలనాటి యుద్ధంలో బాలచందుసకు బోధించినది) 
వీరి రచనల్లో విశేషమైనవి. 


ఆష్టాదళ పురాణాలను సూతుడు శౌనకొది మహామునులకు చెప్పి 
నట్టుగా వ్యాసుడు రచించటాన్నిబట్టి, ఆ సూతుడే తనకు పురాణాల 
గుట్టు బయట పెట్టినట్లు సూతపురాణాన్ని రచించారు. పురాణజేతిహాసా 
లపై కూలంకషమైన పరిజ్ఞానము, (ప్రపంచ చరిత గమనమూ, లోతైన 
తాత్తీ ఇకచింతనా కలిగిన _శ్రపురనేనివారిశ క్తి నెదుర్కోవటం సం్యపదాయ 
(ప్రియులకు సాధ్యం కాలేదు. 


ముదటి అధ్యాయం 27 


ద్రైవభావనే సమాజంలో అనర్జాలన్నిటికీ మూలమని తలచి శ్రీ 
(తిపురనేని నా_స్టికధావాలను (పచారం చేశారు. పురాణకథలను తన 
ఆలోచనారీతిలో తిరుగరాశారు. పురాణకథలను రచించేటప్పుడు మహా 
థ క్ర్తునివలె (పారంభీంచి, కవిితయాన్ని, పోతసను తలపించే శె_లిలో 
కవిత్వం రచించి, కథచివరలో పురాణాలలో చెప్పినవన్నీ కల్ల లని, 
ఆర్యబుషుల మోసపుపన్నాగా లని వీరు బండించారు దక్షిణభారత 
దేశంలో ఆరోజులో (బాహ్మణవ్యతిరేకోద్యమం సాగుతున్నది. దానికి 

(ag) 

వీరు నేతలై_, స్వసంఘ పౌరోహిత్యాలను (పోత్సహించి, (పతి అంశాన్ని 
హేతువాదదృష్టినుండి ఆలోచించటాన్ని అలవాటు చేశారు. 


కట్టమంచి, _తిపురనేనిగారలు ప్రారంభించిన హేతువాద విప్ప వం 
తెలుగుకవిత్వంలో భౌతికవాదత _త్త్వానికి, అనంతర కాలంలో మార్క్సిస్టు 
జి 0, ఠి 
9 ర ష్‌ A 
త_త్త్యం వ్యాపించటానికి తోడ్పడింది. వీరిరువురూ భాషావిప్ల వాన్ని 
కోరకుండానే, ధావవిప్ల వాన్ని కోరారు. 


పోతనకవిత్వ మాధుర్యాన్ని మళ్ళీ రుచి చూస్తున్నట్ల నిపించే 


“'తృణగుల్మావృత కూలసాలముల సందీపించు కొళిందిలో 
మణిరోచిప్టుత నొప్పు కాళశియఫణామధ్య( పదేశంబునన్‌ 
ణ్‌ 
ఘృణిరంజన్‌ మణికింకిణుల్‌ మొటయ (శ్రీకృష్ణుండు 
న్నర్తించుచున్‌ 
ఫణినిన్‌ _వేల్మిడిః _దోసిపుచ్చిన తదావాసస్థలం బిద్దియే. 
కాలియందలి యందిలు గల్జురనంగ6 
చిందు ద్రౌక్కుచు( దనతల్లి చేతి కోల. 
గాంచి కల్లారి కన్నీరు కార్చునట్టి 
నవ్యనవనీతచో రుండు నాకు. దోటి మొదలై న పద్యాలు 
శ్రీ (తిపురనేనివారిని మహాభక్రు లని తలచేలాగ చేస్తాయి. కౌని, 
విపవ విన్ఫులింగాలవంటి, 
Cc? 


28 తెలుగు కవితా వీకొనం 


“నులమల మాడుపొట్ట తెగమాసి ne కలంతి వెట్టగా 
ఏలవిల యేడ్చుచున్న నిణుపేదకు జాలిని. జూపకుండ, సు 
_త్తలపడిపోయి జీవరహితం బగు స నిండ్లువాకినర్‌ 
ఫొలమునుబొ(ట గూర్చెడి (పబుద్ధవదాన్యుల నీచ్చమెచ్చెదన్‌” 

అని విగహోరాధనను తిరస్కరించిన పద్యాలవంటివి (తిపురనేనివారి 
థావతీ( వతను చక్కగా వెల్లడిస్తాయి. 


గంగావతరణగాభను (ప్రబంధశై లిలో రసవంతంగా రచించిన 
Se wae పన మృ శివుమ సకవ 
ఈ (తపురనెని గగనంబులొసుండి na pres 


దూకె ననుమాట ములుచమాట....సగరసుతభస్మరానుల సరవి దడిపి 
స్వర్గ ర్లమున కంపె నసుమాట వట్టిమాట... టక్కు నేర్చెడి కవ గంటా 
(వాత, కాదసగరాదు ప్రాచీనకవులు గాని అని ఎరథలకు 
యం న సత్యాన్ని గహించమ_ట కరః నాన్న 
దిగ్గిజయంగా నిర్వహించి ద్రైవధావశకూ అవధాఎఎద్యుకూ సంబంధం 


లేదని బుజువుచేశారు. 


న్‌ 


Tr: 


నందనోడ్యానవనాన్ని సందర్శించి 
“కల్లు నిచ్చెడి చెట్ల కు( గల్లు గౌరవంబు పెజవానికిలేదు వ్యజిమోల 
గజకయెడి నట కున్న పలుకుబడి కానరాదెట్లివారి కిందు 
జజ ట్‌ 
ఇండ్లొ యున్నవి కాని పెండ్రిండ్లు లేవు అం్యడొ యున్నారు 
కాని యిల్లాండ్రు లేరు 
వాగు! శివ! యిది వట్టి భోగభూమి 


fh 


యుండ రాదిందు మావంటియోగులకును అని దేవ లోకంలో 
నియమాలను ఏవగించుకొన్నారు. ఇందునియొ డలిమీద వేయికన్నులు 
కన్చింపలేదు గాని, కన్చించె నొడలినిండ పొడలుమ్మాతము” అని 
చెప్పటంలో రామస్వామిచౌదరిగారి ధావతీ వతద్యోతక మప్పుళుంది. 


మొదటి ఇదాగ్టయం 29 


“యధారరామాయణము, యథార పహ్లాదచరి రము, ఏకలవ్యుని 
థి ధం గా 
వృత్తాంతము, యావవపృళయము మొదలై నఘట్టాల్లో రామస్వామి 
చొదరిగారి హేతువాదనై శిత్యం పురాణాలన్రై విశ్వాసంగలవారినిగూడ 
Bm 6 అ 
ఆలోచింపచేసి, అనందింపజేనుంది. ఆయనతిర్శ్క_౦ సనారనధర్మ ము 
penn.) 

పేరిట చలామణిలో వున్న కుహనా విలువల్ని త్మీవంగా ఖండించింది. 
కౌని, ఆయన వ్యక్తులనుగాక వాదాన్నిమ్మాతమే ఎదుర్కొన్న సాధు 
సభావులు కావటంచేత వారి హేతుతత్వాన్ని. ఆయన వాడాన్ని 
వ్యతిరేకించేవారుకూడ సానుభూతితో పరిశీలించారు. 


నవ్యర౧ కంపరిణామ(కమంలో హేతువాదయుగానికి (శ్రీ (తిపుర 
నేని వైతాళికు అని 'విశ్వనాథసత్యనారాయథగారు పేర్కొన్నారు. 
అభ్యుదయ కవిత్వావిర్భావానికి (తిపురనేనివారి కవిత్వం పూర్వరంగ 
(పస్తావనగా ఉపయోగపడింది. కాని, రామస్వామిచౌదరిగారు లేవనెత్తిన 
ఆర్య, దావిడ భేదాలు, (వాహ్మణ అ (దాహ్మణ భేదాలూ, (కమంగా 
మరుగునపడినపోయాయి. సంఘంలో పీడించేవారూ, పీడింపబడేవారూ 
నన్న వర్గ్షకలహదృష్టి (పబలింది. సోవియట్‌ రష్యాతో జార్‌ చ్యకవర్హుల 
పరిపాలనలో మతాన్ని ఆదరించినకాలంలో (పేజలు బాధలతో అలమటించ 
టమూ: కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్జికఅస మాసతలు 
తగ్గి [ప్రజలు సుఖించటాన్ని (శ్రీ (తిపురనేని వివరించి నమాజు 
చాగుపడాలం పే దైవభావన నశించా లన్నారు. 


ఆంధ్ర సాహిత్య వరిషతు. ఆధునికతకు అడుకట 
ఓ రి ఉట 


సాహితీపరులు ఒక సంఘంగా ఏర్పడవలసిన ఆవశ్యకతను 
గుర్తించి (శ్రీ జయంతి రామయ్యపంతులు పిఠాపురంరాజావారి సహాయంతో 
ఆంగ ధసాహిత్యపరిష త్తును 1911 లో స్థాపించారు. మొదట్లో దీని కేంద 
స్థానం మ్మదాసు. గిడుగు రామమూర్తి పంతులుగారు (ప్రారంభించిన 
వ్యావహారిక భాషోద్యమాన్ని నిరోధించటానికి, మడాను విశ్వ 
విద్యాలయంలో పాఠ్య్యగంథాల్లో వాడుకథాషను అనుమతింపజేయటానికి 


30 తెలుగు కవితా వీకొసం 


చేస్తున్న (పయత్నాలను అడ్డుకోవటానికి సనాతన పండితులు 
యీ పరిషత్తును స్థాపించారు 

ఆంధభాషకు (ప్రామాణిక మైన నిఘంటువు, సమ్మ గమైన 
వాజ్మయ చరిత, సంపూర్ణమైన భాషాచరిిత్రలను _రచింపజేయటం 
పరిషత్తు లక్ష్యంగా పెట్టుకొన్నది. వారు (పారంభించిన ““సూర్యరా 
యాంధ్ర నిఘంటువు” వాడుకభాషాళబ్దాలను స్వీకరించకపోవటం, 
ఆ నిఘంటువుకు పెద్ద వెలితి. అది సమ్మగమూ కాలేదు, ఇటీవలి వరకూ 
పూర్తి కాలేదు కూడ, వాజ్యయచర్శిత, భాషాచర్మితలరచనకు 
పరిషత్తు పూనుకోనేలేదు. పరిషత్తు (ప్రధానంగా ఆధునిక సమాజానికి 
అవసరమైన వాడుకభాషను నిరోధించటానికే ఎక్కువగా తన శక్తి 
యు క్ర్తులను వెచ్చించింది, 

“ఆంధ్ర సాహిత్య పరిషత్న్యత్రికి సమితిపక్షన వెలువడిన 
సాహిత్య పత్రిక. ఇందులో మొదటిసారిగా పనా తాళష్మత (గంథాలు, 
ముదితమైనాయి. సనాతనపండితులు రచించినవే అయినా విలువైన 
సమాచారాన్ని అందించే అమూల్యమైన వ్యాసాలు (పకటితమైనాయి. 
చరి తపరిశోధకులకు, వ్యాకరణ వే త్తలకు, ఛందో౬ అలంకార జజ్ఞాసువులకూ 
యీ స్మతిక వేదిక అయింది. (పాచీన తాళష్ట్మత (గంథాలను మ్నుదించే 
టప్పుడు పాఠపసరిష్కురణము, టీకాతాత్సర్యరచనవంటి "నేవ చేసింది. 
శ్రీ (శ్రీ గా రన్నట్లు“ఒక్క (శ్రీనాథుని శివరాత్రి మాహాత్మ్యం (ప్రచురించి 
నందుకే పరిష త్తుజన్మ సార్థకమయింద"ిని తలచవచ్చు””. కాని, 
(శ్రీ కురుగంటి సీతారామయ్య అభిప్రాయపడినట్లు పరిషత్తు గతానుగతిక 
మార్గాల్లో (పవంర్డించింది గాని, భాషకుగాని సారస్వతానికి గాని యెన్న 
దగిన నూతనాలంకారా అలవర్నలేదు* ల 


22 “ఆంధ్రదేశంలో సాహిళ్య సంఘాలు - శ్రీ రంగం శ్రీనివానరావు = 
కిన్నర ఆగస్టు 1949 . సారస్వత వ్యాసములు - రెండవ సంపుటము = 
ఆం|ధ సదేశ్‌ సాహిత్య అకాడమీ. 

“నవ్యాంధ్ర సాపి*త్య వీధులు = కురుగంటి సీతారామయ్య-౮౬ వ పీజీ _ 
మొదటి ముద్రణ, 


మొదటి ఆధ్యాయం $1 


ఆధునిక సాహిత్య వేదిక _ “సాహితీ సమితి” 


గురజాడ, రాయపోలకతో (ప్రారంభమైన నవకవిత్వాన్ని ఒక 
ఉద్యమచవేగంతో కొనసాగించినది “సాహితీ సమితి. దీన్ని 
1919 ఆగస్టులో శ్రీ తల్లావజ్హ్రల శివశంకరశాస్ర్రి తెనాలిలో స్థాపించారు. 
శ్రీయుతులు నోరి నరసింహ శార్రి. కొడవటిగంటి వెంకట సుబ్బయ్య, 
తిపురారిభట్ల వీరరాఘవస్వామి, మునిమాణిక్యం, మొక్కపాటి, 
చింతా దీక్షితులు, కొమ్మూరి హనుమంతరావు, కోపల్లై శివకా మేశ్యరరావు. 
పెద్దిభొట్ల _ పూర్ణశర్మ మొదలై నవారు సభ్యులు. నవ్యసాహిత్య 
(ప్రచారానికి వీరు “సాహితి” పష్మతికను |పారంభించారు. 1920 జనవరి లో 
మొదటిసంచిక వచ్చింది. తరువాత (శ్రీయుతులు దేవులపల్లి కృష్ణశాస్త్రి, 
వేదుల, బాపిరాజు, కాటూరి మొదలైన వారు వచ్చి చేరారు. న్నుపసిద్ద 
పండితులు అక్కిరాజు ఉమాకా న్తం పంచాగ్నుల ఆదినారాయణ కొస 
గారలు కూడ 'సాహితీ సమితి సభ్యులే. ఈ సమితివారు గిడుగువారికి 
గొరవసభ్యత్వ మిచ్చి గౌరవించారు. “ఆనాడు సాహితీ సమితికి ఏ కొత్త 
రచయిత బై. లుదేరినా; అతన్ని తమలో కలుపుకోగల విశాలత్వము 
వుండేది?” 


తన చుట్టూ చేరిన యువకులలో (ప్రతిభను గుర్తించి, ఆయా 
(ష(కియలలో వారిని రచన చెయ్యమని (పోత్సహించి, వారికి కావలసిన 
నై_తికబలాన్ని సమకూర్చారు శ్రీ శివశంకర శాస్త్రి. ఒక విధంగా 
ఆనాటి ఆంధ సాహిత్యంలో ఆయన సేవను జాన్సన్‌ ఇంగ్లీమ సాహిత్యా 
నికి చేసిన నేవతో పోల్చవచ్చు. సాహితీ సమితి “ఏకాంకికిలను, సంగీత 
రూసకొలను పారంభించింది. ఈ సమితి కొక నిర్దిష్టమైన కార్య(కమమూ, 
(పణాళికా, ఆర్థికంగా సౌష్టవస్థితీ ఎప్పుడూ లేవు. (శ్రీయుతులు విశ్వనాథ, 
నాయని, నండూరి, కొడాలి సుబ్బారావు కొంతకాలం సమితిలో సభ్యులుగా 
వుండి, సమిత్రిపద్ధతులు నచ్చక రాజీనామా చేశారు. 


£4, “కవి హృదయం” - చలం _ “బుక్‌ సెంటర్‌”-విశాఖసట్నం. 19 వ పేజీ, 


82 కెలుగు కవితా వికాసం 


“అప్పటికి రేడియోలు లేవు, టాకీలు లేవు; భారత రాజకీయ 
రంగంలో సత్యా గహం లేదు. మహాత్మునికి కాం గెసులో సర్వాధిపత్యం 
చేదు. తెలుగుదేశంలో వాజ్బయపష్మతిక అంపే ఏమిటో తెలియదు” 
ఆ కాలంలో సాహితిష్మతికను, ఆతర్వాత “సఖి ప్మత్రికను నడిపి 
సాహితీనమితి గొప్పనేవ చేసింది. “ళ్ళష్ణశాస్తి బి.ఏ.. అనిపించు 
కోవటం కంటె సాహితీ సమితి సభ్యుడు అనిపించుకోవటం” గొప్పగా 
భావించే వాడినని కృష్ణశాస్రీగా రొక సందర్భంలో పలికారు. “ఈ సమితి 
సభ్యులు తమ రచనలు ఎందులో (పచురించినా తమ పేరు (పక్కన 
సాహితీ సమితి అని కూడ వేసుకోవడం అలవాటు చేసినారు. దానితో 
దేశములో ఇప్పుడు మన మూహించుకోలేనన్ని సారస్వత సమాజాలు 
బయలుదేరినవిో*.” 


“దేశములో ఆకలిబాధ ఎక్కువగా ఉన్నది. దర్శిదదేవత 
తాండవమాడుచున్నది. దారి ద్యము ఆకలిబాధ తగ్గించటానికి ఈ సమితి 
కవులు ఏమి చేశా రని ఈ కాలములో చాలమంది అడుగుచున్నారు. 
ఏమీ చేయలే దని సమితి కవులు నేరము ఒప్పుకోవలసిందే. "అని (శ్రీ నోరి 
నరసింహ శాస్త్రీ సాహితీ సమితి కార్యకలాపాలు వెనక బట్టి పోవటానికి 
కౌరణాన్ని నిష్పాక్షికంగా వివరించారు”. 190 తర్వాత దేశంలో 
_సబలిన ఆర్జికసంక్షోభంలో సాహితీ సమితి సభ్యుల రచనలు కాలదోషం 
పట్టినట్లుగా కన్చించసాగాయి. సాహితీ సమితి నామమాతావశిష్టమై 
పోయింది. 1946 లో గుంటూరులో రజతోత్సవము జరుపుకొన్నది. 


ఆధునికాంధ సాహిత్య చర్మితలో సాహితీ సమితి నిర్వహించిన 
పాత్ర గణసీయమైనది. “సాహితీ సమితిని చూచి విశాఖపట్టణంలో 


25 “సాహీతీ సమితి కవులు. నోరి నరసింహ శాస్త్రి సారస్వత వ్యానగులు.. 
ఐదవ సంప్పదిమ -ఆంర్మపదేశ్‌ సాహిత్య అకాడమీ . 1980 

26 సాహితీ సమితి కవులు-నోరి నరపింహశాస్త్రి; సారస్వత వ్యాసములు 
ఐదవ సంపుటము-అం[ధ(దేశ్‌ సాహిత్య అకాడమీ 1980, 

27, పాహితీ సమితి కవులు.నోరి నరసింహ శాస్త్రీ! సారస్వత వ్యానములు= 
ఐదవ సంపుటమ-ఆంధ్రనకేక్‌ సాహిత్య అకాడమీ. 1980 


మొదటి అధ్యాయం 33 


శ్రీయుతులు పురిపండా, (శీ (శీ, వడాది సీతారామాంజనేయులు “కవితా 
(2) (సు య 
సమితిిని స్థాపించారు. “అఖిలాంధ్ర కవుల ఛాయాచిత (పదర్శని వంటి 
కార్యక్రమాలను యీ సమితి నిర్వహించింది. (శ్రీ బ్యురా శేషగిరిరావు 
స్థాపించిన “ఆంధ భారతీతీర్ల' కూడ సాహితీవేత్తలను (పోత్సహించింది 
నళ 4 తి, 
పతికాపచారము _ విజ్ఞానవ్యా ప్రి 

ఈ శతాబ్దారంభంలో కొండా వేంకటప్పయ్య పంతులుగారు “కృష్ణా 
స్మతిక'్ససు _ప్రారంభించారు (1902). తెలుగుజాతి సంస్కృతి, వాజ్మయ 
వికాసాలకు కృష్ణాస్మ తిక మిక్కిలి సేవచేసింది. (శ్రీ ముట్నూరు కృష్ణా 
రావు సంపాదకీయ వ్యాసాలు, “తో వెలుగులు గాంభీర్యానికి, ఆధ్యాత్మిక 
చింతనకు, యు కాయుక్తవిచశణా జ్ఞానానికి పెట్టింది పేరు. 1906 లో 
కొమజ్టాజు లక్మణరావుగారు విజ్ఞానచం దికా గంధమండలిన స్థాపిం 
చారు. 'లాభదృష్టి లేకుండ యో సంస (పజలలో విజ్ఞానవ్యా ప్తి పి సేం 


చింది. లక్మణరావుగారే “వేగుచుక్క (గంథమాలి ను ను గూడ (పారం 
ఖించొరు. 


దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులుగారు 1908 లో ఆం ధస్మతికను 
వారస్మతికగా ” గొంబాయినుండి (పకటించసాగారు. అంతటితో తెలుగు 
స్మతికా రంగంలో నూతనశకం ఆరంభమయింది. 1910 నుండి “ఆంధ 
ష్మతిక సంవత్సరాది సంచికలు (పకటించటం (ప్రారంభించారు. తెలుగు 
జాతి చరిత, వాజ్మయ, విజ్ఞాన విషయాలలో సంవత్సరాది సంచిక 
ఆంధులకు మిక్కిలి (పీతిప్మాతమైంది. 1012 లో “ఆంధసాహిత్య 
పరిషత్నతికి త్రై ౦మాసప్యతిరగా వెలువడి చరిత, వాజ్మయ జిజ్ఞా 
సువులకు తోడ్పడింది. స్పూర్తిగా సాహిత్యవిషయాలకే అంకితమైన 
మొదటి ప్మత్రిక సాహితీసమితివారి "సాహితి." ఇది 1920 జనవరిలో 
వెలువడింది. వీరిదే “సఖి పత్రిక ఆతర్వాత కొన్నాళ్లపాటు నడిచింది. 


భారతదేశంలో (ప్రఖ్యాతిగాంచిన రామానందఛటర్టీ సంపాడ 
కత్వంలో వెలువడుతున్న “Modern Review’ ష(తికను ఆదర్శంగా 
3 


4 తెలుగు కవితా వికొనం 


పెట్టుకొని కౌతా (శ్రీరామశాస్ర్రీగారు 1928 లో మచిలీపట్టణము నుండి 
ల్‌ ని 

“శారది సష్మతికను (పారంభించారు. ఆర్జికవనరులు చాలక నడీపినది 
రెండుమూడేండ్లే అయినా “శారది తెలుగు పత్రికలలో ఒక విశిష్ట 
స్థానాన్ని సంపాదించుకొన్నది. అయ్యంకి _వెంకటరమణయ్యగారి 
సంపాదకత్వంలో వెలువడిన “(గ్రంథాలయ సర్వస్వం” సాహిత్య సంబంధ 
'మైన రచనలనుకూడ ఆదరించింది. (క్రిందటి శతాబ్దంలో (పారంభమైన 
“అమ్ము దిత గంథచింతామణి' సాహిత్యానికి ఎనలేని నేవచేసింది. 


ఆంధసాహిత్యాన్ని మూడుపువ్వులు ఆరుకాయలుగా వృద్ధి 
పొందించిన మాసష్మతిక “థారతి 1024 లో _పారంభింపబడి ఇప్పటికీ 
(కమం తప్పకుండ వెలువడటం ఆం|ధ్రజాతికి గర్వకారణమే. ఎన్నో 
సాహిత్యపరిషత్తులు చేసిననేవ ఒక్క “భారతి చేసిందనటం అతిశయోక్తి 
కాదు. స్త్రీలకోసం _పారంభింపబడినా ఆం్యధులందరికి ఆదరపా(తమైన 
గృహలక్ష్మి” ష్మతిక సాహిత్యానికి చెప్పుకోదగిన "సేవచేసింది. 


ఇంకా పాటిబండ మాధవశర్మగారి 'వీణి; రాజమన్నారుగారి 
“కళి; సురవరం (ప్రతాపరెడ్డిగారి “గోలకొండ సతికి; (శ్రీపాదవారి 
G 
“బుద్ధాంధి ఆంధమహిళ మొదలై న పష్మతికలు ఆధునిక సాహిత్యం 
ఆరంభదళలో మిక్కిలి తోడ్పడ్డాయి. సాహిత్య ప్రచారం కోసం ఏర్పడిన 
“ఆంధ్మపచారిణి; సరస్వతి; హితకారిణి” మొదలై న (గంథమాలలు 
తక్కుూవధరకు _పజలకు సాహిత్య గంథాలను అందించాయి. 


నవ్యసాహిత్యపరిషత్తువారి (పతిభి; ముద్దుకృష్ణ గారి “జ్వాలి; 
కొంపెల్ల జనార్షనరాపుగారి “ఉదయినీి; అభ్యుదయ రచయితల సంఘం 
వారి “అభ్యుదయ; తెలుగుతల్లి" భావకవిత్వము, అభ్యుదయ కవిత్వము 
తెలుగుదేశాన్ని కాంతిమంతం చేస్తున్న కాలంలో నవ్యసాహిత్యానికి పట్టు 


మొదటి అధ్యాయం 85 


గొమ్మలై నిలిచాయి. నవ్యసాహిత్యవికాసానికి స్మతికల, (గంథమాలల 
తోడ్చాటు కొనియాడదగినది.* 


జాతీయోద్యమంలో తెలుగుకవుల వీరగీతాలు 


భారత జాతీయోద్యమకవి బంకించం[ దభటర్జీ రచించిన “నందే 
మాతరమ్‌” ఈ శతాబ్ది మొదటిదశాబ్దంలోనే ఆం్యధదేశంలో మ్మార్మో 
గింది, రవీందుని గీతాంజలీ, ఇక్చల్‌, నజుల్‌ ఇస్లాంకవుల దేశభక్తి 
_పపూరిత మైన గీతాలు ఆం|ధులకు ఉత్సాహం కల్పించాయి. అరవిందుడు, 
హరీన్‌ రచనలు యువకవులకు ఉదేకం పుట్టించాయి. ఆంధోద్యమం 
కూడ 'మొదటిదశాబ్దంలోనే ఆరంభమైంది. బందరులో జాతీయ కళాశాల 
స్టాపింపబడింది. గాంధీజీ (ప్రభావానికి లోనై. ఆనాటి పెద్దలు, యువకులు 
ఖద్దరుధారులై_ విదేశీవస్తాోలను, చివరకు విదేశీయులు (ప్రవేశ పెట్టిన 
విద్యావిధానాన్ని తిరస్కరించారు. రాట్నము (పతిఇంటా వెలిసింది. 
ప్రీపురుషభేదం లేకుండా చరకా వడకటం మొదలై ౦ది. ఎంతోమంది సుఖ 
జీవనానికి ఆధారమైన తమ ఉద్యోగాల్ని, చదువుల్ని విడిచిపె'క్లేశారు. 
కుటుంబాలు నిరాశోయా లై నా త్యాగాలకు వెనుదీయక స్వాతం త్యసమ 
రంలో పాల్గొన్నారు. ఆంధోద్యమాన్ని స్వాతం్యత్యసమరాన్ని నడి 
పించిన హేమాహేమీలు జాతీయ కళాశాలలో పనిచేశారు. (శ్రీయుతులు 
కాటూరి వేంకటేశ్వరరావు, అడవి బాపిరాజు, విశ్వనాథ సత్యనారాయణ, 
కోలవెన్ను రామకో పేశ్వరరావు మొదలై న సుప్రసిద్ధ సాహిత్యవేత్తలు 
జాతీయ కళాశాల నిర్వహణలో (పాముఖ్యం వహించారు. (ప్రమోద 
కుమారఛటర్జీ ఈ కళాశాలలో చి తకళ బోధించారు. శ్రీ శివలెంక శంభు 


శకి, ఇక్కడ ఇచ్చిన పృతికల సమాదారం సమ్మగం కాదు. ఇంకా వివరాలు 
కావలసినవారు జి, ఏ, స్ముబ్రహ్మణ్యంగారు సారస్వత వ్యాసములు= 
మొదటి సంపుటము (ఆంధ్రవదేశ్‌ సాహిత్య అకాడమీ (ప్రచురణ) నకు 
రచించిన పీఠిక చూడవచ్చు. మరికొన్ని వివఠాలకో “Ste in the 
History of Telugu Jsurnalism - Edited by K.R. 
5680881 Rao” (గంథాన్ని సం్యప్రతించవచ్చు, 


86 తెలుగు కవిళా వికొనం 


(పసాద్‌, బెజవాడ గోపాల రెడ్డివంటి (పముఖులు సెక్కుమంది ఇక్కడి 
విద్యార్థులు, 


బందరులోనే “కృష్ణాపత్రిక సంపాదకత్వాన్ని శ్రీ) ముట్నూరు 
కృష్ణారావు చేపట్టారు. జాతీయ కను. రచనలతో కృష్ణా 
స్మతికను ఆయస తీర్చిదిద్దారు. ““కృష్ణాప్యతికా. జాతీయ కళాళాలా 
అన్నాచెల్లై శ్రనవచ్చు.”” 


స్వాతం తోద్యమానికి శంఖారావం పూరించిన ఉద్యమాలలో 
(గంథాలయోద్యమం విశేషంగా చెప్పదగినది. గాడిచర్ల హరిసర్వోత్తమ 
రావు, అయ్యంకి వెంకటరమణయ్యగారలు (గ్రామాలలో (గంథాలయాలు 
నెలకొల్బటానికి తోడ్పడి (ప్రజలలో విధ్యావ్యాప్పి గావించారు. 
© రోజుల్లో వక్తృత్వ మొకకళగా వ్యాప్తి పిళోకి వచ్చింది, బిపిన్‌ 
చం్యదపాల్‌ ఆంధదేశ పర్యటనలో రాజమే హీందవరంలో ఇచ్చిన 
ఉపన్యాసం ఎంతోమందిని ముగ్ధుల్ని చేసింది. ఆనాటి ఆవేశంలో 
(శ్రీ చిలకమర్తి ఆశువుగా 


“భరత ఖండంబు చక్కని పాడియావు 

హిందువులు లేగదూడలై. యేడ్నుచుండ 

తెల్లవా రను గడుసరి గొల్లవారు 

పితుకుచున్నారు మూతులు బిగియగట్టి' అని సద్యం చెప్పి 
జాతీయోద్యమ కవితకు పుష్టి చేకూర్చారు. 


చెరసాల కేగటంలో జొన్నత్యాన్ని కీర్తిస్తూ చిలకమ ర్రివారు 


“చెరసాలల్‌ వరచందశాలలె యగున్‌ చేదోయి గావించు, న 
య్యరదండల్‌ విరిదండ లయ్యెడును, హేయంబై న చోడంబలే 
పరమాన్నం బగు, మోటు కంబళులె తాల్చన్‌ బట్టునెల్లాలగున్‌ 
స్థిరుడై యేనరు డాత్మ దేశమును భక్తిం గొల్బు నప్పట్టునన్‌” అని 


నవ్వాం ధ సాహిత్య వీధులు = కురుగంటి సీశారామయ్య ఎ మొదటి 
ముడణ . ౮౬వ పేజీ. 


మొదటి అధ్యాయం శ్రి 


సత్యా గహులకు సమరోత్సాహం కల్పించారు. పారతంత్యంతో (మగ్గు 
తున్న ధారత దేశం వీరికి బందిభానగా తోచింది. 


మంగిపూడి వేంకట శ గారి “వితంతు విలాపము సంఘ 
సంస్కార రీతిలో వెలువడిన ఉత్తమ కావ్యం. వీరి "నిరుద్ధ ధారతము 
హరిజన సమస్యను (పస్తావించిన విశిష్టమైన కావ్యం. 1920 లోనే గాందీ 
శతకము, “మడ్డుకతి రచించి మంగిపూడి వారు జాతీయోధ్యమ కవులకు 
మార్గదర్శకులయ్యారు. 


జాతీయోద్యమంలో (ప్రజలను ఉ_క్తేజపరుస్తూ (పబోధగీతాలు 
రాసిన వారిలో కనిష్టికాధిష్టితులు గరిమెళ్ల సత్యనారాయణగారు. 
“ఆయన యొక్కడే, యీ మహాషధ స్వాతం త్య|ోద్యమము కవితా 
రూపమున వెడలినదన్న చో, నా సరస్వతికి రూపమిచ్చినవాడు. ఆయన 
పండితుడు, సంగీత సాహిత్యములందు గొప్ప సమర్ధుడు. కాళిదాసు 
మహా కవియైనచో నాయన రచించిన కావ్యములలో నభిజ్ఞానశాకుంళలము 
పరమో త్రమమైనచో, నితని మహా కవితా ధారలో “మా కొద్దీ తెల్ల 
దొరతనము” అన్న పాట “శాకుంతలము” వంటిది. “చూడి ఆవుల 
మంద సురిగి యింటికి రాదు-యీ ఒక్క. వాక్యము చాలును. ఇతరుల 
నాగరకత, మన నాగరకత, మన మతము, " మన మతములో నున్న 
మేలిమి సర్వము దీనియందు మహా ధ్వనిగా నున్నది. అంతటి జాతీయ 
కవి పుట్టుట సాధ్యముగాదు. ఈ మహోనుధావుడు చివరకు తినుటకు 
తిండికిలేక మాడినాడు. అది మన జాతి లక్షణము గదా!” అని విశ్వనాథ 
వారన్న మాటలు గరిమెళ్ల వారి గొప్పతనాన్ని చక్కగా వెల్లడిస్తాయి 


జాతీయోద్య మాన్ని వర్ణి ంచటంలో పద్యాలు, గేయాలు విరివిగా 
వెలువడినాయి. సభలలో ఊరేగింపులతో పాడుకోవటానికి అనువైన 
గేయాలు ఎక్కువ (పచారాన్ని పొందాయి. భరి గీతాల ననుకరించిన 


80. ఉపోద్దాతము _ విశ్వనాథ సత్యనారాయణ, “జాతీయ గీతాలు = గురజాడ 
రాఘవ శర్మ సంపాదకులు-ఆం(ద్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ 1878, 


క్రి తెలుగు కవితా వీకాసం 


స్వాతం తర సమర గీతాలను సామాన్యులు, మాన్యులూ కన్నుల కద్దు 
కొన్నారు. “శ్రీ గాంధి నామం-మరువాం మరువాం సిద్ధము జై లుకు- 
వెరువాం వెరువాంివంటి గేయాలు (పజల నోళ్లలో నిరంతరం నాట్య 
మాడేవి. “మేలుకొనుమీ : భరత పుకుడ ! మేలుకొనుమీ ! సచ్చ 
ర్నితుడ ! మేలుకొనవయ్యా ! వత్సా మేలుకో :' అన్న మంగిపూడి 
వారి గీతం ఉత్సాహాన్ని కలిగించి, పారతం త్యం నుండి బయటపడమని 
ఉద్బోధించింది. జాతీయ పతాకను చిత్రించి పింగళ వెంకయ్యగారు 
ఆంధ్రుల కెనలేని గౌరవాన్ని సమకూర్చారు. 


“కల్లు మానండోయ్‌-కల్లు మానండోయి' దండాలండోయ్‌ు-మే- 
ముండలేమండోయ్‌ బాబు బు/ఉప్పుకును పన్ను-పప్పుకును పన్ను ....ఉన్న 
కొప్పు కాస్స దేముడికి-మొక్కుకుంకు పన్ను బాబు మొదలైన 
గరిమెళ వారి గీతాలు సత్యాగహులకు, సామాన్య (ప్రజలకు నిత్య 

(se) 
పారాయణా లయ్యాయి. 


(శ్రీయుతులు బలిజేపల్లి లక్ష్మీకాంతం, దామరాజు పుండరీకాక్షుడు, 
మాధవపెద్ది బుచ్చి సుందరరామ శాస్త్రీ, తుమ్మల సీతారామమూర్తి, 
దువ్వూరి రామిరెడ్డి (పభృతులు జాతీయోద్యమ కవులుగా _పథ్యాతి 
పొందారు. దామరాజువారి నాటకౌల్ని టిటీమ (పభుత్వం నిషేధించింది. 


శ్రీ) ఉన్నవ లక్మీనారాయణగారి “మాలపల్లి” జాతీయోద్యమ 
కొలంతో వచ్చిన ఉత్తమ నవల. ఇందులో తక్కెళ్ల జగ్గని ధర్మబోధలు 
(బుజ్జకథ) సామాన్య (పజలకు రాజకీయ చైతన్యం కలిగించిన ఉత్తమ 
కవిత్వం. 

ఉద్యమ వేగంలో వచ్చిన పాటలు స్వాతం త్యం సిద్ధించాక 


మరుగున పడిపోయాయి వాటితో కవితాశిల్చం గలవి నేటికీ ఆనకరడ 
బడుతున్నాయి, 


ఆధునికాంధ కవితావికొనంతో జాతీయోద్యమం కవిత్వాన్ని 
సామాన్యులకు దగ్గరగా తెచ్చింది. మిగిలిన సమయాల్లో కవిత్వం రచించని 


Em 


మొదటీ అధ్యాయం by 


కొందరు దేశ భక్తులను స్వాతం త్యోద్యమం కవులను చేసింది. 
(శ్రీ గురజాడ రాఘవళర్మ సంపాదకత్వం వహించిన “జాతీయ గీతాలు 
చదివితే ఆనాటి ఉద్యమ స్వరూసమే గాక, కవితా స్వరూపం గూడ 
చక్కగా బోధపడుతుంది. 


సవ్యకవిత్వ వికాసానికి తోడ్సడిన పండితులు _ విద్వత్క_వులు 


ఆలోచనలలో, కావ్యరచనలో పూర్తిగా ఆదునికులు కాకపోయినా 
కొందరు సనాతనపండితులు, కవులు ఆధునికభావాలను అర్ధంచేసుకొని, 
తమ పరిధినుండి బయటికి వచ్చి నవ్యులతో సహకరించారు. వారిలో 
తిరుపతి వేంకటకవులు, మారేపల్లి రామచందశాత్రీ, ఆదిభట్ల నారాయణ 
దాసు, వేలూరి శివరామశాస్త్రి, నెట్టి లక్ష్మీనరసింహం, ఉమర్‌ అలీషా, 
దాసు (శ్రీరాములు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ మొదలై న కవులు; 
తాతా సుబ్బారాయశౌస్రీ, పంచాగ్నుల ఆదినారాయణశౌస్రీ, వేదాల తిరు 
వేంగళాచార్యులు, జమ్ములముడక మాధవరాయశర్మ మొదల్జె న 
సంస్కృత పండితులు, కొమజ్ఞాజు లక్కుణరావు, చిలుకూరి వీరభ[ద 
రావు, మల్లంపల్లి సోమ శేఖరశర్మ, సురవరం (ప్రతాపరెడ్డి, మాడపాటి 
హనుమంతరావు, ఆదిరాజు వీరభ్యదరావు మొదలై న చర్విత పరిశోధ 
కులు మొదలై నవా రున్నారు. వీరందరూ (పత్యక్షంగానో, పరోక్షంగానో 
ఆధునిక కవిత్వాభినృద్ధికి తోడ్పడినవారే. 


“తమ యవ్వనమంతా కర్పూరంలా ఖర్చుపెట్టి బాలకులలో 
కవిత్వపిపాస కల్పించి హైస్కూలు పండితులుగా పనిచేసిన చెళ్లఫిళ్ల 
'వేంకటళాత్త్రి, మారేపల్లి రామచం దళాత్త్రిగారలు యువకవులను తీర్చి 
దిద్దారు. చెళ్లపిళ్లువారి , ఆశుకవిత, అవధానచాతుర్యమూ యువకుల్లో 
కవిత్వం చెప్పాలన్న తహతహను రేకెత్తించాయి. తిరుపతి వేంకటకవుల 
“బుద్ధచర్శితము'ను మించిపోయిన “సొందరనందము రచించిన నవ్య 
కవులు పింగళి-కాటూరి చెళ్ళపిళ్ళవారి శిష్యులే. చెళ్ళపిళ్ళవారు విడిది 
చేసిస చోటల్లా కవిర్వపు తిరునాళ్ళు వెల్లి విరినేది, మారేపల్లి వారి సాహ 
చర్యంలో పురిపండా, శ్రీశ్రీ, కాళూరి నరసింగరావు మొదలై నవారు 


40 తెలుగు కవితా వికాసం 


కవులుగా (| పసిద్ధి'కెకా గారు. శృంగారం దట్టించి యువకులలో ఉత్సాహం 
పుట్టించిన వట్ట ర సు నవక విశా వికాసానికి తోడ్చడ్డారు, 


ఆదిభట్ల నారాయణదాసుగారు హరికథారచన. కథనాలతో ఆంధ 
దేశాన్ని యీ తరుణంలో ఉద్టూతలూగించారు. సంస్కృతములో, 
ఇంగ్లీషులో మహాపండితులై న ఆదిభట్టవారు దేశీయమైన కథాగానాన్ని 
చేపట్టి కవితను పండిత, పామరులందరికీ రంజకంగా వుండేలాగ చేశారు. 


వేలూరి శివరామశాశ్ర్రిగారు ఎంత శాస్త్రవై దుష్యంగలవారో అంత 
ఆధునికులు. ఆయన రచించిన “ఏకొవళి' ఖండకావ్యసంపుటి చిన్నదైనా 
విశిష్టమైనది. ఎక్కడ ఏ మంచి కావ్యం వెలువడినా అరమరికలు లేక 
అభినందించటం వేలూరివారి హృదయ వై శాల్యానికి గుర్తు. ఆర్ముదగారు 
రచించిన “ఇంటింటి పజ్యాలుిలో కొత్తదనాన్ని హర్ష 5 ంచగలిగారంే 
ఆయన కాలంతోపాటు కదిలివచ్చారని చెన్నవచ్చు. 


వేటూరి (పభాకరశాస్రీగారు సుపసిద్ధ ws పరిశోధకులు. 
'కడుపుతీపి' కావ్యరచనతో ఆయన నవ్యకప్పలలో వొకరుగా గణుతింస 
దగ్గవారు. చరిత పరిశోధనలో సాహిత్యవరిశోధనలో ఏ వినూత్న మైన 
అంశం కనిపించినా, తనకు తోచినా సత్యాన్వేషణాదృష్టితో దాన్ని వ్యాస 
రూపంలో వెల్ల డించేవారు. ఆధునికకవులకు ఆయన అండదండలు లభిం 
చడం నారి భాగ్యవిశేషమే. 


(శ్రీ ఉమర్‌ అలీషా ఇస్లాముమకావలంబకు లై నప్పటికీ తెలుగు 
దేశచరి త, పురాణాలపై ఆస  క్రివహించి రసవంత మైన కావ్యాలు రచిం 
చారు. ఉమర్‌ ఖయాము రుబాయీలకు వీరి అనువాదం ఆధునికులకు 
అభిమానపా_తమైంది. 


“దేవీభాగవతంి వంటి సం పదాయ కావ్యాలు రచించిన దాసు 
(శ్రీరాములుగారు “తెలుగునాడు” రచించి నవ్యకవుల ఆదరాన్ని పొందారు. 
సమకాలికమైన తెలుగుదేశ పజల ఆచారి వ్యవహారాలను హాస్యరీతిలో 
వీరు “తెలుగునాడు'లో వర్ణించారు. 


మొదటి అధ్యాయం 41 


“పెనుగొండలక్కీ, శాలివాహన స_ష్టళతిసారము' కావ్యాలలో 
నవ్యకవులను ఆకర్షించిన (శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ ఉత్తమాభిరు 
చులు గల మహనీయులు. ఆయన విమర్శవ్యాసాలు నిష్కర్థగా, 
నమ్మిననిజాన్ని నిర్భయంగా వెల్డడించేవిగా వుంటాయి. ఆయన 
విమర్శవ్యాసాలు నవ్యకవులు తమ మార్గాన్ని సవరించుకోవటానికి 
తోడ్పడ్డాయి. 


ఆం ధదేశంలో పేరెన్నికగన్న సంస్కృత  పండితులంతా 
ఎప్పుడో ఒకప్పుడు (శ్రీ తాతా సుబ్బారాయశాన్త్రి, శిష్యరికం చేసినవారే. 
ఆయన తమ గురువని చెప్పుకోవటానికి పండితులు. గర్విస్తారు. నవ్య 
సాహిత్యానికి (పోద్బలకమైన (గంథ మేడీ ఆయన రాయకపోయినా, 
(గాంధిక వ్యావహారికవాదమే సరియైనదని, ఆధునిక కవులకు కొండంత 
అండను సమకూర్చారు. 


ఎంకిపాటలపై చెలరేగిన దుమారంలో పంచాగ్నుల ఆదినారా 
యణకశౌత్రుగారు నండూరివారి పక్షం వహించి, ఎంకిపొటల అందచందాలు 
అందరికీ వివరించి, ఆ పాటల్లో శృంగారం ఆలంకారిక మర్యాదలను 
పుణికిపుచ్చుకొన్న వేనని, వాటి జొన్నత్యాన్ని ఘనంగా చాటి చెప్పారు. 

“ఆంధ ధ్వన్యాలోకము రచించిన శ్రీ వేదాల. తిరువేంగళా 
చార్యులు ధ్యనాా్యలోకంలో ఉదాహరణలుగా సమకాలికకవుల పద్యాలను 
గ్రహించి, వాటిలో ధ్వనిలకణాలను విశదీకరించారు. (శ్రీ జమ్ములమడక 
మాథధవరామశర్మ _ “రసగంగాధరమణి'ని వాడుకభాషలో రచించి, 
సంస్కృత అలంకారశాస్తా)లు ఆధునికుల కిం దూరమైనవి కావని నిరూ 
పిందొరు. ఆధునిక కవిత్వాన్ని ఆయన 'నాట్యవేదము”నుండి “రస 
గంగాధరం దాకా, ఆలంకారికుల లక్యలక్షణాలతో సమర్థించారు. 
ఈ సందర్భంలో ఆధునిక కవిత్వంపై ధ్వజమెత్తి భావకవిత్వాన్ని తీవ 
విమర్శకు గురిచేసిన అక్కిరాజు ఉమాకా గ విద్యా శేఖరులు వ్యావహారిక 
వాది అన్నసత్యం మరచిపోకూడదు. “పలనాటి వీరచర్శితికు ఆయన 


44 తెలుగు కవితా వికాసం 


ఉహపోడాతంలో చేశిచ్భందస్సులను, డేశీయమెన కవితా రీతులను ఆయన 
ఖం -—_ 
సమర్థించారు. 


కొమత్జాజు, చిలుకూరి, మల్లంపల్లి మొదలై నవారి చరిత పరిళో 
ధనా వ్యాసాలు, (గంథాలు నవ్యకవులకు ఆం. ధాభిమానాన్ని, దేశభక్తిని 
ఉద్దీపింపజేశాయి. ముఖ్యంగా మల్లంపల్లి సోమ శేఖరశర్మ గారు నవ్య 
కవుల (_గంథాలను అంకితం తీసుకొని, పీఠికలు రచించి, వారిని (ప్రోత్స 
హించారు. ఆయన విశాలహృదయంతో ఏ కొత్త కవిత్వ పద్దతి (పవేశిం 
చినా ఆ(గహించక ఆహ్వానించారు. 


తెలంగాణలో సాంస్కృతిక చైతన్యానికి దోహదం చేసిన 
మాడపాటి హనుమంతరావు, ఆదిరాజు వీరభ్న దరావు, సురవరం (పకాప 
రెడ్డిగారలు విద్యావిషయికంగా వెనుకబడివున్న (పాంతంలో కవులను 
(పోత్సహించారు. గోలకొండకవుల రచనలను, ఆకౌరాలను సేకరించి 
(ప్రకటించిన సురవరం (పతాపరెడ్డిగారు యువకవులకు గురుతుల్యులు. 


“వచ్చేసింది కొ త్తతరం” _ నవ్యసాహిత్య పరిషత్తు 


ఆంధ సాహిత్యపరిష త్తు వాడుకథాషకు, నవ్యసాహిత్య వికా 
సానికి అడ్డుగా నిలవటంతో యువకవులలో నిరుత్సాహం (ప్రబలింది. 
వాడుకభాషలో కూడ రచనలు చేయవచ్చునన్న తీర్మానాన్ని ఒకప్పుడు 
నవ్యులు ఆంధ్రసాహిత్య పరిషత్తులో (ప్రవేశపెట్టి నెగ్గించారు, కొని, 
ఆ తర్వాతి సమావేశంలోనే సనాతనులకు _పతినిధియైన జయంతి 
రామయ్యపంతులుగారు ఆ తీర్మానాన్ని ఓడించారు. నవ్యసాహిత్యాభి 
మానులకు తీ వమైన అసంతృ్భ_పి కలిగింది. “సాహితీసమితి నవ్య 
సాహిత్య (ప్రదారంకోసమే ఏర్పడినా దానిశరక్తి పరిమితమై కొద్ది పట్ట 
ణాలకే పరిమితమైపోయింది. నవ్యసాహిత్యాభిమాసులు తమ కొక వేదిక 
కోసం ఎదురు చూడసాగారు. 


193 లో బరంపురంలో పంచాగ్నుల ఆదినారాయణశౌత్రీ, గురు 


భాగవతుల ధర్మారావుగారల సారథ్యంలో “అభినవాంథ కవి పండిత 


ముదటి అధ్యాయం 48 


సభి జరిగింది. ఈ పేరు నవ్యసాహిత్యానికి అంతగా సరిపోదని ఆ 
తర్వాత “నవ్వసాహిత్య పరిషత్తు” అని మార్చారు. గిడుగు రామమూర్తి 
పంతులుగారు |పారంభకులుగా, చిలుకూరి నారాయణరావుగారి అధ్యక్ష 
తన మొదటిసభ జరిగింది. 


“గాంధథికాంధము ఒకానొకప్పుడు పరిమిత (పయోజనము 
కలదైనా, నే డది సర్వజనోసయోగకారి కాదు.. .వ్యావహోరికాం ధము 
అపరిమిత |పయోజనము కలది. (వజలలో జ్ఞానాభివృద్ధి కలగడానికి 
యిదే పరమసాధనము అనే సదుద్దేశ్యంతో _పారంభమైనది నవ్య 
సాహిత్య పరిష త్తు, ఆంధ సాహిత్య పరిష త్తు ఆధునిక సాహిత్యానికి 
దూరమైపోయిందని నవ్యసాహిత్య పరిష_త్తువారు తలచారు. 


“నవ్య సాహిత్య రచన చేయడము, నవ్యసాహిత్యము దేశ 
ములో యే విధముగా ఉత్పత్తి అవుతున్నదో పరిశీలించి అందులోని 
బాగోగులు విమర్శించడము, నవ్యవాజ్యయమును గురించిన అపోహలు 
తొలగించుటకు, సవ్యసాహిత్య వ్యాపనము కోసము (ప్రచారము చేయ 
డము, వచన వాజ్యయము - సాధ్యమైనంతవరకు పద్యవాజ్మయమును 
(పజలకు సుపరిచితమైన వ్యావహారిక భాషలో నిర్మించి అందు మూల 
ముగా (పజలలో విజ్ఞానము వ్యాపింపజేయడము” పరిషత్తుల లక్ష్యాలుగా 
పెట్టుకున్నది, ఏడాదికొకసారి వార్షి కసభలు జరిపి, సభ్యుల రచనలు 
(పజలకు పరిచయం చేయటమూ, ఆ సభకు అధ్యక్షులుగా (ప్రసిద్ధ 
సాహితీవే_త్తలను ఎన్నుకొని వారి సందేశాన్ని అందుకొని చైతన్య 
వంతులు కౌవటమూ జరుగుతూ వుండేది. (శ్రీయుతులు రాయప్రోలు, 
తల్లావజ్ఞల, పంచాగ్నుల, విశ్వనాథ. కృష్ణళాత్రి. అడవి బాపిరాజు, 
బు(రా శేషగిరిరావు, కాటూరి వేర్వేరు సంవత్సరాలలో సవ్యసాహిత్య 
పరిషత్తుకు అధ్యక్షత వహించి తమ (పసంగాలతో సాహిత్యలోకంలో 
వ్టైతన్యాన్ని రగుల్కొల్పారు. (శ్రీవిశ్వనాథ అధ్యక్షత వహించిన స_ప్హమ 
వార్ష కోత్సవ ఉపన్యాసం "మొత్తం నవ్యసాహిత్యాన్ని సింహావలోకనం 
చేసి సాహిత్య స్వరూపాన్ని, లక్ష్మెన్ని స్పష్టంచేసింది. వావకవిత్వ 
మంటే యేమిటో విశ్వనాధవా రీ ఉపన్యాసంలోనే నిర్వచించారు. 


44 వెలుగు కవితా వికాసం 


“వ్యావహారిక భాష (గామ్యధాష అని ద్వేషించేవారికి యీ పరి 
షత్తులో స్థానం లేదు.”' కాని కట్టమంచి, (తిపురనేని, దువ్వూరి మొద 
లైన (గాంధికవాదులను కూడ నవ్య సాహిత్యంలో చేర్చారు శ్రీ విశ్వ 
నాథ,” వారిది కూడ నవ్యసాహిత్యం యెల్లా అవుతుందీ అంటే సాహిత్యా 
దర్శాల్లో, సంపదాయాల్లో యెదురు తిరిగి నవ్యత్వం కోరటం మూలంగా 
నవ్యసాహిత్యమే అవుతుందని విశ్వనాథవారు వివరించారు, 


' 


“సాహిత్యమంటే ఒక జాతియొక్క_ సంస్కారం. మనజాతి 
పూర్వం ఒక గొప్ప సంస్కార దశను పొందింది. సృష్టి క్రమంలో, 
సృష్ట్యాదికాల నిర్ణయంలో, భిన్నరాజ చర్మిత నిర్ణ యంలో, సంఘ 
ఫర్మనీతులలో, ఆర్టిక రాజకీయాలతో, సారస్వత పథాలల్లో ఒక విశిష్ట 
మైన సంస్కారంతో గూడిన సిద్ధాంతాలమీద మనడజాొతి నడిచింది. 
ఇవ్వాళ ఆంగిలేయులు మన్ని ఆ|క్రమించటం చేత ఆ మహాసంస్కారం 
మీద అభిమానం పోయింది. పాళ్చాత్య దేశీయుల సంస్కారంప్‌ద ఆభి 
మానం (ప్రబలింది, ఏతదభిమాన పురస్కృృతమువైన భాషాతత్త్యం, 
చర్మిత నిర్మాణం, సృష్ట్యాది కొలనిర్భ యం, సంఘయర్యాలూ, విశ్వాసాలూ 
యే (గంథం పరామర్శిస్తుందో అదంతా నవ్యసాహిత్యంో అని విశ్వనాథ 
నవ్యసాహిత్య పరిధిని విశాలతిరం చేశారు, స పైళ్చాత్య సారస్వత 
(పథావంచేత మన దేశంలో కొత్తగా వ్యాప్తిలోకి వచ్చిన ఖండకొవ్యము, 
నవల, నాటకం, చిన్నకథ, గేయము, చిన్ననాటకం, హోస్యరచన అనే 
ఎడు (ప క్రియలనుగురించి విశ్వనాథ విపులీకరించారు. “భావం నీయిష్టం 
వచ్చినట్లు చేసుకో. ఆ భావానికి అమలు ఉన్నన్నాళ్ళు ఆ ధావం 
అమలులో వుంటుంది. భాష మాతం అచ్చంగా నీ తెలుగుభాష వాడు: 
నుడికారంలో, (పయోగించడంలో తెలుగుపు_స్తకంలో తెలుగుకొని 
పోకడ పోవద్దు. ఇది ఒక్కటి లక్ష్యంగా "పెట్టుకుంటే నవ్యసాహిత్యానికి 
భయంలేదు” అని ఆయన నవ్యసాహిత్య (ప్రియులకు హితవు 
చెప్పారు. ** 


81, 92: స్వష్తమహర్షికోత్సవము = నవ్యసాహిత్య పరిషత్తు అధ్యకోపన్యాసమ = 
విశ్వనాథ సత్యనారాయణ, “భారతి” - ఏప్రిల్‌ 1940, 


మెదటి అధ్యాయం 45 


1936 లో నవ్యసాహిత్య పరిషత్తువారు (ప్రతిభ అనే సారస్వత 
తైంమాస షతికసు (ప్రారంభించారు. అభిసనవవవివట,  నవ్యసాహి 
తరంలో వివిధ (పృ క్రియలకు “ధ్రతిథి పట్టుగొమ్ముయై నిలిచింది దీనికి 
సంపాదకులుగా (శ్రీ తెలికచర్ల వేంకటరర్నం. చేసినవేన. కొనియాడ 
దగినది. (శ్రీశ్రీ “మహ ప్రస్థానంలో కొన్ని గీతాలు మొదటిసారి 
“సతిభిలోనే ఆచ్చుపడ్డాయి. స్త సమీక్షర్ణో గుణదోషవిచారణ చేసే 
నిజమైన విమర్శను “ప్రతిభ (పచేళ పెట్టింది. “ఈ కాలపు రచయితలు 
బహువిధాలుగా ఉన్నారు. నన్న యాదులవర౮ె థారర రామాయణాదులు 
(వా నేవారి దగ్గరిసుంచీ (ప్రబంధ ధోరణిలో కావ్యాలు [వానేవారి దాకౌ 
ఆం్యధాభిచూసనయు దగ్గరినుంచీ సోవియటు అభిమానము దాకానూ, హో 
కవితాము దగ్గరినుంచి శశాన కవిత్వము దాకానూ ఆధ్యాత్మికానుడూ 
తుల 'దగ్గరసుంచీ' “కొంటు కొణాలూ, Vigbior, ఫిడేలు రాగాలడజను, 
పైకము దాకానూ వివిధకావ్యాలు (వాసే కవులున్నారు... .సాధ్యమై 
నంతవరకు బహుసంభ్యాకులను ఏకముఖము చేయడమే సవ్యసాహిత్య 
పరిషత్తు _పధానోద్ద నోచ్దేశమని చెప్పవచ్చును” అని ® నోరి నరసింహశాస్ర్రి 
పరిషత్తు స్వభావా న్ని చక్కగా వివరించా రు భాషా శాసనము కాని, 
రచనా శాసనముకాని నవ్యసాహిత్య సరిష త్తు లత్యం కౌదు, "కేవలం 
నవ్యకవులను, రచయితలను ఒకచోట చేర్చి, వారి కొక వేదికను కల్పించి 
సత్రికను |పకటించి, వార్షి కనభలు జరపటమే తన క _ర్తవ్యంగా పెట్టు 

కొన్నది. 


1930 నాటి గడ్డురోజుల్లో ఆకలితరం యువకులు సమాజాభ్యుద 
యాన్ని కోరే రచసలకే ఎక్కువ (పాముఖ్య మిచ్చి, కేవల రసానందం 
కల్పించే రచనలను యీసడించటంతో నవ్యసాహిత్య పరిషత్తు వెనకబడి 
పోయింది. అభ్యుదయోద్యమం పుంజుకునేదాక నవ్యసాహిత్య పరిషత్తు 
'దేదీస్యమానమై మె పెలిగి, చార్మి తకంగా తన క కర్తవ్యాన్ని నెరవేర్చింది. 


88, “నవ్యసాహిత్య పరిషత్తు - నోరి నరసింహాశాస్రీ - సారస్వత న్యానములు _ 
ఐదవనంప్పటము  ఆం(ధ్రవదేశ్‌ సాహిత్య అకాడమీ _ 1980, 


48 తెలుగు కవితా వికాసం 


ఆత్మాశమ కవిత అందచందాలు 
భావకవులలో గౌరీశంకరశిఖరం కృష్ణశాస్ర్రీ 


శ్రీ రాయ్మపోలు (ప్రారంభించిన నూతన కవిత్వాన్ని ఆయన 
అధినవ కవిత అని పిలుచుకున్నారు. నవ్య కవిత్వ మనేమాట కవులలో 
సహృదయులలో వ్యాప్తిలోకి వచ్చింది. ఇతివ్నత్తము కంక, ప్నాతల 
కంటు, సన్నివేశాలు కంటె, సంభాషణల కంట కవి చెప్పే భావాలకే 
అత్యధిక _పాధాన్యం వుండటంచేత దీన్ని భావకవిత్య మని వ్యవహరించ 
సాగారు. తర్వాత ఆ చేరే యీ ను స్థిరపడిపోయింది. 
అత్మాశయమైన కవికారీతి భావకవులది. “సరజాడవాలే యీ ఆత్మా 
(శయ రీతికి “పెరిగి విరిగితి వంటి కావ్యంలో పునాది వేశారు.” “అత్మ 
పరమైన కావ్యంలో (పయోజనం స్పుటంగా కనపడదు. ఎక్కువ మందికి 
అందుబాటులో ఉండదు.” అని కొందరు ఆక్షేపించారు గాని ఉత్తమ 
కవిత్వ మెప్పుడై నా ఆత్మా శయంగానే ఉంటుందని (కిష్టఫర్‌ కౌడ్వెల్‌ 
అభి పాయపడ్డాడు. ఆత్మాశ్రయ కవిత్వాన్ని సహృదయులు ఆదరిస్తారన 
టానికి భావకవులు పొందిన ఆదర గౌరవాలే మంచి తార్కాణ. ఆత్మా 
(శయమైన యీ కవిత్వ పద్దతికి భావకవిత్వ మనే పేరు రూఢమైనది. 


కొల్చ్పనికోద్య మానికి మార్గదర్శి రాయ(పోలువా రైతే, ఈ ఉద్య 
మంలో గౌరీశంకరశిఖర మనదగిన కవి (శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి. భావ 
కవి అనగానే కృష్ణశా ప్రీగారే జ్ఞాపకం వస్తారు. ఆయన మోజుపడి 
ధరించిన చేపరరకొలు, పొడవు లాల్చీ, సుగంధ _దవ్యాలూ, కలల్లో 
తేనిపోయే చూపులు-వీటితో భావకవి కవిత్వంలోనే కాక వేషంలో కూడ 
కొత్త సద్ధతిని అవలంబించిన ట్లనిపిస్తుంది. (శ్రీ కృష్ణశాస్త్రి ఉత్తమ 
భావుకుడు, ఉత్తమ వాగ్గేయకారుడు, శబ్బార్థాల రహస్యం ఆకళించుకొన్న 
వాడు, మహా భక్తుడు, అన్నిటినీ మించి మహోన్నతమైన మానవతా 
వాది, మహాకవి. కృష్ణ పక్షము, (పవాసము, ఊర్వశి, మహతి, ఇంకా 
ఎన్నో నాటికలు భావకవులకు ఒరవడి సెట్టాయి. ఎవరూ ఆ ఒరవడిలో 
ఆయనను చేరుకోలేకపోయారు. ఆయన యవ్వన దశలోనే వేంకట 


మొదటి అధ్యాయం 47 


పార్వతీశ కవులవంటి లబ్ద 'పతివులు “ఏకాంత నేవికు ఆయనను పీఠిక 
రాయమని కోరారంపే భావకపవులలో ఆయన స్థానం అవగతమౌతుంది. 
“కృష్ణపక్షొనికి” పృుంఖాసుపుంఖంగా అనుకరణలు బయలుదేరాయి. 
“ఆకులో నాకునై.. పూవులో బూవునై , కొమ్మతోం గొమ్మనై_ నునులేత 


రెమ్మనై ఈయడవి దాగిపోనా, ఎట్లెన ఇచటనే యాగిపోనా” అన్న 


0 


గీతంతో “ఎన్లైన ఇచటనే ఆగిపోనా అనే భావంవంటిది (ప్రాచీనాంధ్ర 
నూ 
కవిత్వంలో కన్పించదు. 


“ప్రళయ కాల మహో(గ భయదజీమూతోరు గళ గంభీర ఫెళ 
'ఫెళార్భటులలో మెఅపేలా ?” మొదలైన పంక్తులు సామాన్యులకు 
అర్థంకాక, భావకవిత్వ మంటే అర్థంకాని దనే (భమ వొకటి ఏర్పడింది. 
ఒక గడుసరి ఆచునిక కవి కృష్ణశాన్రీగారి కృష్ణ పక్షమును _ తెలుగులోకి 
అనువాదం చెయ్యాలని పవున్నదన్నాడు. కృష్ణ శాత్రుగారు పదాలను, 
భావాలను ఎంత చి త్రికపడితేనేం- అవి భారతీయ మహో శిల్పాలలో, 
చి_త్తరువులలో అమరావతి, అజంతా వంటివి. వాటి సొగసు ఇంక 
ఏ కవితకూ రాదు. కాలంతోపాటు ఎదిగి, కదిలి వచ్చిన కవి ఆయన, 


చూపుతో మాటాడి ఊపిరితో తెనిగించిన కవి 
నండూరి సుబ్బారావు 


“చూపుతో మాటాడి ఊపిరితో తెనిగించిని” మహాకవి నండూరి 
సుబ్బారావు. యెంకి పాటలు తప్ప మరేమీ రచించని నిష్టాపరుడు, 
తెలుగువారి ఆడపడుచుగా'యెంకిని నిల్చి, తెలుగు కవితలో చిరస్మరణీయ 
మైన ప్మాతను రూపొందించారు. “యెంకెవ్వరని లోకమెపుడై న కదిపితే 
యెలుగు నీడలవై పు యేలు సూచింతునని జవాబు చెప్పిన తాత్తి కుడు. 


1817లో (శ్రీ నండూరి మదాసులో “లా చదువుతున్నప్పుడు, 
ఒకనాడు (టాంబండిలో వెళ్తున్నప్పుడు వారి నోటండ కూనిరాగంగా 
మొదలై ” గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ కూకుండనీదురా కూసింత 
సేపు అనే పాట వెలువడింది. అదే యెంకి పాటలకు నాంది. జాన 


48 కెలుగు కవితా వికాసం 


పదుల యాసతో ఆయన కవిత్వం రాయటం చూచి (శ్రీ బసవరాజు 
అప్పారావు “నీవు నిత్యం వాడే ధాష కాదిది. ఈ థాష సాయమున 
సత్యాన్వేషణ చేయలేవు” అని హెచ్చరించారు. కాని నండూరి యెంకి 
పాటలను జానపద రీతిలోనే కొనసాగించారు. కొత్త పాటలలో కొన్ని 
పూర్వపు పాటల స్థాయిలో లేకపోయినా, ప్రణయ  కవ్వితంలో ఆయన 
ఆవలిగట్టు చేరుకొన్నారు. 


1920 _పాంకాల్లో యెంకి పాటలు తెలుగు కవిత్వంలో పెద్ద 
దుమారాన్ని రేశె _త్తించాయి. పంచాగ్నుల, వేదాలవంటి పండితుల 
సమర్థనా, ఊరూరా “కృష్ణశాత్రిగారి గానమూ యీ దుమారాన్ని అణచి 
వేసి. యెంకి పాటలకు ఖ్యాతి తెచ్చాయి. “తనకు సాక్షొత్క_రించిన 
కవితను అుదుకోవడం౦ంలో బంధాలను తెంచివేశాడు. నియమాలను తోసి 
పారవేశాడు మహా సాహసంతో” (శ్రీ నండూరి. ఎందరో యెంకి 
పాటలను అనుకరించినా, ఎవ్వరూ ఆయన సమీపంలోకి కూడ రాలేక 
పోయారు. “యెంకిపాట వన్స్‌మోర్‌ "అన్నారు (శ్రీ శ్రీ... యెంకిపాటలు 
నిత్యనూతనంగా హృదయాన్ని రసఫ్లావితం చేస్తూనే వున్నాయి. 


చేదనామయ కవితకు మరోపేరు వేదుల 


భావ కవులలో శక్తిమంతమైన గీత రచన, భాపుక నై శిత్యమూ 
కలిగిన ఉత్తమ కవి శ్రీ వప సత్యనారాయణ ళ₹ౌత్తి,. వీరి ఖండ కావ్యం 
“దీపావళి నాడు" హరీన్దినాథ చటోపాధ్యాయ మెప్పు పొందింది. 


“యొక్కిన కొలంది. గాలితో. (దొక్కుచున్న 
యీ కఠినలోకమ్మెల్ల బహిష్కృతమ్ము 

రండు చిమ్మటలార ! ఈ ర్యాతి వేళ 

నావలెనె పాడుకొనుమీరె నాకు సఖులు” 


$4, కవి పరిచయం.“వై శాళికులు'-ముద్దు కృష్ణ=ఆదర్శ గ్రంథ మండలి.ఆరవ 
ముద్రణ 1966. 

$56, “ప్రాస క్రీడల”. శ్రీ శీ-శీతీ సాహీత్యం - మూడు (కావ్య విభాగం) 
1979-194 వ క 


మొదటి అధ్యాయం 49 


అని చీకటిని (పాణసఖిగా తలచిన వీరి భావౌన్నత్యం కొనియాడ 
దగినది. “దీపావళితో కవిత్వపు చిక్కదనం, పదముల పొందిక, భావ 
నిర్భరత, పద్యమాభుర్యం మిగిలిన భావకవుల కంక వేదుల విశిష్టతను 
వెల్ల డిస్తాయి- 'దీపావళి'లో (ప్రతి పర్పక్తీ కవి గాఢమైన అనుభూతిలో 
నుంచి వెలువడినవే. 


ఆపలేని ధాటి _ ఓపలేని అనుభూతి . బసవరాజు గీతాలు 


జీవితంలో సుఖదుఃఖాలేవి వచ్చినా ఆపుకోలేని ఆవేశంలో నిలు 
వెల్లా కడలి, అనుభవాలే పాటలుగా పడుకొన్న కవి (శ్రీ బసవరాజు 
అప్పారావు. “నగ్నంగా, నిజంగా వుంటుంది యీయన కవిత్వం. 
జిలుగూ తఫుకూ ఉండదు. ఉండటానికి వీలులేదు, (సతి భావమూ గుండె 
చీల్చుకుని దూకుడుగా వస్తుంది. అందుచేతనే ఈయన పాటల్లో తొలి 
చరణాలే గుండె పట్టుకుంటవి"” అన్నారు ముద్దుకృష్ణగారు.** 


“వేద్నాది శిఖరాన వెలిగొన్న జ్యోతి 
మినుకుమని కానేప్ప కునికిపోయింది 

.కాపురమ్మొచ్చిన కన్నె పాపాయి 
ఇల్లు కాళీచేసి వెళ్లిపోయాడు” 


ఈ చివరి పంక్తిని “పపంచ కావ్యథాండారంలో గొప్ప సం క్తుల్లో 
వొకటి'గా కృష్ణశాస్రీగారు తలచారు. “ఒంటిగా ఉయ్యాల లూగితివా 
నౌ ముద్దుకృష్ణా; ఈ మావిసై నుండి ఈవు కూకూయంచు; ఏలా 
పాడేనింక యమునా కల్యాణి; న్‌ _త్తివంకాయ కూరోయిబావా'” మొద 
లైన గీతాలు బసవరాజు కవిత్వాన్ని అజరామరం చేశాయి. గురజాడ 
నారి పద్ధతిలో గీతాన్ని హాయిగా సడిపించగలిగిన బసవరాజు, తొలి చర 
కాల తర్వాత తన భావా వేశాన్ని నిల్చుకోలేరు. తొలి చరణాల భావ 
తీీవత మనోవీధిలో పదేపదే కలక వేస్తుంది, 


$8, కవిపరిచయాలు = ముద్దుకృష్ణ ఆ వై తాళికులు ఎ, ఆదర్శ (గంథమండలి 
ఆరన ము[దణ = 1966. 


60 తెలుగు కవితా వికొసం 


జీవితానుభవా లనే కవిత్వంగా మలచుకున్న నాయని 


జీవితానుభవాలను కావ్యాలుగా రచించటంలో బసవరాజు అప్పా 
రావుగారిలాగే నాయని సుబ్బారావుగారు కూడ (పముఖులు. కాల్పని 
కోద్యమ కాలంలో ఆయన “సౌభ్యదుని (పణయయా(త! ఫల్న్మశుతి; 
మాతృగీతాలు"” రచించారు. తన బిడ్డను మేగల్లునికిచ్చి వివాహాం చేస్తా 
నని చిన్ననాడు తన తల్లికి ఇచ్చిన వాగ్దానాన్ని కాదని పిల్లకు వేరే 
సంబంధ్లాలు చూడడం మొదలుపెట్టారు సుబ్బారావుగారి మేనత్త. తన 
(పియురాలు వత్సలను దక్కించుకోవడానికి నాయని పొందిన వేదన 
'సౌభ(దుని _పణయయ్మాతి; ఆమెను పరిణయ మాడాక “ఫల్మశుతి 
కావ్యాల్లో కన్పిస్తుంది. తల్లి మరణించిన శోకంతో రచించినది “మాతృ 


3 


గీతాలు, 


ఉపనిషత్తులలో చెప్పిన జీవేశ్వర ఐక్యానుసంధానాన్ని కోరిన 
(పణయతత్తాాన్ని నాయని ఉపాసించారు. గీతపద్య రచనలో రాయ 
(పోలు, వేదులవలె శక్తిమంతమైన రచన వీరిది. (పత్యేకమైన శైలి. 
పద్యం చదవగానే నాయనివారి శైలిని గుర్తించవచ్చు. ఎంత పెద్ద 
సమాసానైనా చిన్న గీతపద్యంలో యిమిడి పారకుని హృదయాన్ని 
పట్టి యీడ్సుకుపోతారేగాని, సమాసరచన భారమని తోచనీయరు, “(ప్రతి 
పాదం జీవించే పలుకుతారు” నాయని. 


“సంన్కారపూరితమూ శుచిముఎతమూ అయిన వాక్కు" వ 
తలావజ ల కవిత్వం 
దురు 

నవ్యకవుల సభలకు “నభాపతి శ్రీ తల్గావజ్హ్యల శివశంకరశాస్త్రి 
“హృదయేశ్వరి, ఆవేదన, వకుళమాలిక, పద్మావతీ చరణచారణ చక్ర 
వర్తి, దీకీతదుహిత” మొదలై న కృతులు రచించారు. వీరి కవితలో 
భావతీ( వత తక్కువ, చెప్పుకోదగిన కల్పనలూ అరుదే. గేయ నాటికల 
రచనలో మాతం సిద్ధహస్తులు, వీరినిగూర్చి (శ్రీ ముద్దుకృష్ణ “వండి 
తుడు, వ్యుత్నన్నుడు, హృదయం గలవాడు, (_పేమించినవాడు, బాధ 


మొదటి అధ్యాయం గ్‌! 


పడ్డవాడు, జీవించినవాడు. పూర్వపు సంస్కారమంతా బలాన్ని కూరుస్తూ 
వుండగా రాదగిన నూతనత్వాన్ని ఆహ్యానించినవాడు” అని వీరి స్వభా 
వాన్ని సరిగా అంచనా వేశారు” 


“పల్లవివరకు పలుకు మధురిమి . బాపిరాజు పాటలు 


చితకారుడు, ' శిల్పి, సంగీతవే_త్త, నవలా రచయిత, కథానికా 
రచయిత, కవి (శ్రీ అడవి బాపిరాజు లలితకళలలో బహుముఖ (ప్రజ్ఞా 
వంతులు. కాల్చనికోద్యమ కాలంలో వీరు “శశికళ; గోధూళి; తొలకరి 
రాగమాలిక, తరంగిణి కావ్యాలు రచించారు, ఆపుకోలేని భావావేశంతో 
పల్లవివరకూ గుంచె పట్టుకొనేలాగ సాగి, ఆ తర్వాత గీతం మాతం 
"పేలవంగా, ఆవేశం చప్పబడి పోయినట్టుంటుంది దాపిరాజుగారి కవిత్వం. 
“లేపాక్షి జసవయ్య లేచిరావయ్య; ఉప్పొంగిపోయింది గోదావరి; 
హిమాలయో త్తుంగశ్చంగం” మొదలై న గీతాలన్నీ యిటువంటివే. 


46 


బాపిరాజుగారి కావ్యనాయిక “శశికళి. ఆమె ఆయనకు “సూర్య 
సుతగా, యోగినిగా, న్నర్తకిగా, గానసుందరిగా, దేశికగా, _పేయసిగా” 
దర్శనమిస్తుంది. లేతవెన్నెలలు వెదజల్లే యీమె సహృదయులకు 
ఆనందం కలిగిస్తుందిగాని, కావ్యమంతా చదివినా ఆమె ఆకృతి గోచరిం 
చదు. ఒక వెలుగుపాయ ఆకాశంలో మెరిసినట్లు లీలగా మ్మాతమే 
తోస్తుంది. 
మల్లవరపు కవిత్వం - నుభుర మైన బాధ 

కాల్పనికోద్యమంలో జీవసారాన్ని (హించి శ్రీ) మల్లవరపు 
విశ్వేశ్వరరావు “మధుకీల, కల్యాణకింకిణి” కావ్యాలు రచించారు. “తెప్ప 
వోలిక చందబింబం తేలిపోతోంది నింగిని, అందులో నా (ప్రేయసి 


వుంది కాబోలు” మొదలై న లలితగీతాలతో శ్రీ) విశ్వేశ్వరరావు భావ 
కవిగా పేరుపొందారు. (పకృతి, (వపణయమే వీరి కావ్యవస్తువులు, 


87, కవి పరిచయాల పై తాళికులు-ముదు కృష్ణ. ఆదర్శ (గంథమండలి, ఆరవ 
a అణ 
ము దణ. 


న! కెలుగు కవితా వికొనం 


భావనలో కొత్తదనం చూపిస్తూ పరస్పర విరుద్ధమైన “మధువు, కీల” లను 
జోడించి “మధుకీలి రచించటం వీరి కాల్చనికావేశాన్ని సూచిస్తుంది. 


“ఉషసి చరణ మంజీరనిక్వాణం'-పిలకా గణపతిళాస్త్రి, 
“రత్నోపహారం” 

సంస్కృత కళాశాలలో చదివి సంస్కార పూరితమైన వాక్కును 
సంతరించుకుని, సంపదాయ లంతో సవ్యత్యాన్ని ఆహైూనించిన కవి 
శ్రీ పిలకా గణపతిశాత్రి. “రత్నోపహారము, (ప్రమద్వర, వి(భాంఠా 
మరుకము” వీరి కృతులు. “శ్రీ ఉషసి చరణ మంజీరాల విడివడిన 
చిన్ని బంగరు గంటలారా /గలగలను చిట్టి బంగరు పిచుకలారా అని 
పిచుకను సంబోధించి ఒక ఇల్లాలు “పాప చుట్టూ. తిరిగి పలకరించండి / 
పాపనో మారైన ఆడించిపొండీ : చిట్టి ఈ కశమ పట్టింది పోరు/ 
ఉయ్యాల ఊపగా చెయ్యూరు కో దు అని మాళ్ళ సృదయంలో 
మమకారాన్నంతా పొదివి పెట్టినట్లు పలుకుతుంది. 'పొపాయికి' అనే 


యీ గీతం హృద్యమైనది. చ న్‌ భాగ్యము అనే మరో గీతం కూడ 
రప్పరా నిదే. 


స్లో 


ర్న 


ృష్టిలో తియ్యనిది న్నే హమేశనే హనుమదింద్రగంటి 


శ్రీ ఇంద్రగంటి హనుమచ్చాత్రి కవిత్వం ఛావ కవ్పలలో ఒక 
(పత్యేక తరహాకు చెందినది. కావ్యాలు, కథానికలు, విమర్శ - ఎన్ని 
రచించినా ఆయన క పాటలలోనే రమ్యంగా వ్య _కృమెంది. 
ఆచితూచి _పయోగించే శబ్ద సం పదాయ పద్దతిలో చదువుకున్న 
ఫలితంగా శబ్దాన్ని పదింపేట్టి a జొచిత్య రతం (పయో 
గించాలనుకునే దీక్ష వీరి కవిత్వావేశాన్ని తగ్గించివేశాయి. ఏ పూవు 
పూచినా, ఏ పాటపాడినా హృదయం కళవళపడే రసహృదయుడు; కాల 
స్వభావాన్ని చక్కగా అర్థము చేసుకొన్న కవి; ఉద్య మా వేళంభో 
కొట్టుకుపోక, వాటి జీవసారాన్ని (గ్రహించే నేర్చరి. 


ముదటీ అధ్యాయః ర్ర్‌ల్టీ 


సేరడీలకో నవ్య కవిశరు (ప్రాణం పోసిన జలసూత్రం 
ఆధునిక కవిత్వపు పోకడలను సవ్యంగా అర్ధంచేసుకొని, వాటిని 
హృదయంలో నిలుపుకొని, వాటికి “పేరడీలు రచించిన జలన్నూతం 
ఫళాత్తిగారు కేవలం ధావ కవి కాకపోయినా నవ్యకవిత్వంలో 
ఒక (పత్యేక రీతికి న్‌ ఎక్కడ కొత్త కవిత్వం తొంగి 
చూచినా హృదయ కవాటాలు తెరిచి ఆహ్వానించిన జ జలస్తూూ తం, ఉత్తమ 
కావ్య రసాస్వావనతో ఆగిపోక పునః సృష్టి చేసిన (పతిభావంతులు.. 


మరికొందరు భావకవులు 
భావ కవులతో సంపత్‌, బొడ్డు బాపిరాజు, చింతా దీక్షితులు, 


హఠాత్తుగా ఆగిపోయిన సంగీతం.చిన్న వయస్సులో 
అద్భుళ్యమైన కొందరు కవులు 


“అన్నం చల్లారి పోతోంది తమ్ముడూ” అని చెప్పడానికి వచ్చాను. 
సీ గుడిసె తలుపు తాళం వేసి ఉంది. అక్కడో కాగితపు చీటీ చూశాను, 
అందులో “నా కోసం దుఃఖించు' అని (వాసి ఉంది. కిందని ఏ సంతకమూ 
లేదుగాని, ఆ అక్షరాలతో మానవజాతి సొంశదస్తూరీని పోల్చుకున్నాను-” 
పిన్ని తనంలో మరణించిన (ఫెంచికవి రాలలో మీద ఒక అమెరికన్‌ కవి 
య గీతం ఇది. చిన్నతనంలోనే చనిపోయిన అన్ని దేశాల “కవులకీ 
ఇది వ_ర్తిస్తుందనుకుంటాను. శంకరాచార్యుడు- పె షెల్లీ, రూపర్స్‌ (బూక్‌, 
తహ. థామస్‌, 'పెనుమ ర్తి వెంకటరత్నం, కంచె పెల్ల జనార్దనరావు, 
దేవరకొండ బాలగంగాధర తిలక్‌ అందరికీ ఇది వర్తిస్తుంది అన్నారు 
శ్రీశ్రీ. ఈ జాబితాకు చామంర్తి రాజశేబరరావురారి పేరు కూడ 
చేర్చుకోవచ్చు. కొడవటిగంటి వెంకట సుబ్బయ్యగారు యౌవన 
(ప్రాయంలో ఇల్లు విడిచి వెళ్ళిపోవటంచేత ఆయన కవిత్వ రచన 
హఠాతుగా ఆగిపోయింది, 


“లోక బాల్య తిలక్‌” _ తిలక్‌ న్మృతి సంచిక సంపాదకీయం = శ్రీశ్రీ - 
అనందనాణి, 


b4 తెలుగు కవితా వికాసం 


శ్రీ చామర్తి రాజశేఖభరరావు తన 24వ యేటనే మరణించారు. 
ఆయన రచించిన “బృందావనము కావ్యం తర్వాత (పకటింపబడింది. 
ఆయన కవిత్వంలో పాంచాలీ సాంత్వనము. బృందావనము, శర్మ ద్మాతి, 
వేణుగానము, విశ్వమూ ర్తి, వసంత కుసుమము, (పతీక్ష'” ఖండకావ్యాలు 
మధురమైనవి.” “బృందావనము ఆంధ సహృదయులు మరచినచో 
ఆంధ్రకవితాదేవి కిరీటములోని రత్న మొకటి పొగొట్టుకొనుటయే:”ే. 


ఇరవై మూడేండ్రకే ముగిసిపోయిన జీవితం పెనుమర్తి వెంకట 
రత్నంగారిది. “నీతి సుధ, రత్నాపణము' కావ్యాలను యీ కొద్ది వ్యవధి 
లోనే రచించారు. “రత్నాపణము భావ కవిత్వంలో ఉత్తమ (శేణిలో 
చేర్చదగింది, “ఏ మబ్బుల మలుపులోనో దృష్టికి అనని ఆశయాలకు 
తెరచాపను ఎత్తి సాహసపు నావికుడివలె కనిపిస్తాడు. ఈయన ఆసించిన 
యాతకు శరీరం కలిసిరాలేదు." “అడవి పూవు ఖండ కావ్యంలో 
నేను కవినయి (బతికియుండిన దినాల, స్వస్నములు గంటినొకవనచ్చాయ 
లోన /నొక్క పువ్వునై న బాగుండునో యటంచు /దాని ఫల లబ్ది నేటి 
జన్మానగంటి : నాకిక (ప్రపంచమందున యీ కిరాత హృదయముంనేమి 
పని, యుదయించి సంజ కెంపులంబడి నవ్వుల కిలకిలమని శాంతిగొందును 
సాంధ్యనిశాంతవేళః - యీ గీతం చదువుతున్నప్పుడు సహృదయుల కళ్ళు 
చెమరుస్తాయి. 


“ధూ ఠలోకం' వదలిప్రోయిన కొంపెల్ల జనార్జ నరావు 
భావ కవుల పద్ధతిలో పెక్కు. ఖండ కావ్యాలు రచించి, మరపు 
రాని సాహిత్య ప్మతిక 'ఉదయినిని నడిపిన కవి శ్రీ కొంపెల్ల 
జనార్దనరావు. “ఒక ముసలిదోనె యిది పడియున్నదిచట 
ఊడిగముసేల సతువలుడిగి యుడిగి 


89. _ “కవిస్మరఎము చామర్తి రాజశేఖరరావు”.నోరి నరసింహశాస్త్రి. సారస్వత 
వ్యాసములు. ఐదవ సంపుటను ఆంధప్రదేశ్‌ సాహిత్య అకాడమీ 1980. 


40, కవి పరీచయా లు..ముద్దు కృష్ణ- వై తాళికుల-ఆదర్శ (గంథ మండలి. 


మొదటి అధ్యాయం ఫర్‌ 


తనకు దామృత స్మృతులు కల్పనము నేసి 

కొనుచు తనపయి(దా శాలిగొనుచు నిట్లు” అని 
కాల విభు చోదనము లెంచి, “విజయలక్ష్మిని తన్నా వహింపుమని 
కోరిన (శ్రీజనారనరావు లోకం నుండి సహకారం లభించక క్షయవ్యాధితో 
పిన్న వన! మరణించారు. శ్రీశ్రీ తన మహాపస్థానాన్ని 
అంకితమిస్తూ “కొంపెల్ల జనార్దనరావు కోసంి రాసిన గీతం తెలుగులో 
వచ్చిన అన్ని స్మృతి గీతాలలోను గొప్పది. జనార్దనరావు సాహిత్య 
కృషి అర్థాంతరంగా ఆగిపోవటం నవ్య సాహిత్యానికి తీరని వెలితి. 


కవయిత్రుల కవితా కమనీయత 


భావ కవిత్వాన్ని గురించి ఆలోచించినప్పుడు కవయి. తుల సంఖ్య 
తక్కు_ వే అయినా చావలి బంగారమ్మ, తల్లా (పగడ విళ్వసుందరమ్మ, 
బసవరాజు రాజ్యలత్మమ్మగారల కవితలు మధురమైనవి. 


బంగారమ్మగారి పద చ్మితాలు కాల్చనిక కవితకే వన్నె 
తెచ్చేవి. నీటిలో అందంగా (పతిబింబించిన మందార పువ్వును 


“అందాలు తానె చూసింది నీటితో చందాలు తానే 
చెప్పింది నా తోటి 
వొడ్డున్న మందార వొంగి బొపిటుకుని అందాలు తానె 
(a) రల 
చూసింది” 


ఆనే వర్ణన కమనీయమైన (పకృతి చితం, “ఆ కొండి గీతంలో 
“మంచులో మునిగింది [మాయమైపోయింది 'ఆకసమునగలనెనో,ఆకొండ, 
అక్కడే పడియుండెనో అనే దృశ్యం యీమె భావనా పటిమకు మంచి 
నిదర్శనం. “కప్పతల్లి పెళ్లి" మరొక ఆహ్షాదకరమైన గీతం. భాషలో, 
భావంలో పాండిత్య వాసన సోకని తెనుగుదనం యీమె సొత్తు. 


(శ్రీమతి బసవరాజు రాజ్యరత మ్మ బసవరాజు అప్పారావుగారి 
అర్థాంగి='సౌదామని” యీమె కలంపేరు. అప్పారావుగారి భావావేశాన్ని 


08 తలుగు కవితా వికాసం 


పుణికి పుచ్చుకొన్న కవయ్యితి యీమె. అప్పారావుగారి మరణానంతరం 
యీమె రచించిన వియోగ గీతాలు మరపురానివి. సున్నితమైన భావన, 
గుండెల్లో గుచ్చుకొని నెలచేనే వియోగబాధ యీమె కవిత్వంలో 
వున్నాయి. “చల్లని చిరుగాలి పాట/మెల్లగ వీనులు సోకగ వాకిట 
నిలబడి, అడుగుల /చప్పుడై న యప్పుడెల్ల [ఆ త్రముతో నీవె వచ్చితని/ 
(భమపడి చూతునాథ 1” అనే తలపులు “ప్రియ నిరీకీణము'లో గుండె 
పట్టుకుంటాయి, “'చిటపటమను చినుకుల తీయని పాటలు, కోవెలలో 
మేళం; చల్లని వెన్నెలలు కన్నతల్లి వోలె కాయటం; మనసు మాటుమణ 
గడం” వంటి సుకుమారమైన భావాలు 'సౌదామని' కవితలో చిరస్మరణీ 
యమై, భావ కవిత్వంపై గౌరవాన్ని కలిగిస్తాయి. 


స్వచ్చమైన కవితా సౌందర్యమూ, భావనలో సౌకుమార్యము 
శీ విశ్వసుందరమ్మ కవిత్వంలో విశిష్టంగా గోచరిస్తాయి. తల్లా (పగడ 
నరసింహశర్మ, విశ్యసుందరమ్మ దంపతులు దేశభ కులు. దే 
స్వాతం త్య సమరంలో చాలసార్లు కౌరాగార  శికనసుభవించారు. 
చాగల్లులో వీరు స్థాపించిన "అనంద నికేతగం' మహాత్ముని పాదస్పర్శతో 
పునీతమైంది. 193) లో కోర్డు విచారణలో ఇచ్చిన వాజ్మూలం ఆశ్చ 
ర్యాన్ని గొలిపే ఆమె సాహసానికి నిదర్శనం. (పకృతి పూజ, దేశ 
భక్తి, స్నేహానుర క్తి, సేవాభిలాష, _పణయానుర క్రీ ఆమె వ్యక్తిత్వానికి 
కవిత్వానికీ వన్నె తెచ్చాయి. 


సౌందర్య తపస్వి చలం 


భావ కవులలో చేరకపోయినా సౌందర్య తపస్వి గుడిపాటి వెంకట 
చలంగారు (పకృతి, (పణయాల్లో ఉదాత్తమైన కవిత్వం రచించారు. 
వివాహ వ్యవస్థను ధిక్కరించి, స్వేచ్చా (పణయాన్ని సమర్థించిన చలం 
గారు ఆనాటి పారకులలో తీవ సంచలనం కలిగించారు. తెలుగు 
వచనానికి అంతకుముందుగాని, తరువాతగాని ఎప్పుడూ అంతళ క్తి లేదు. 


లీ 


చలం వచన రచన రక్తాన్ని ఉడుక్నెత్తించి పరుగులు తీయిస్తుంది. 
హృడయమంతా పూర్వమెన్నడూ ఎరుగని తీవమైన భథావోద్వేగానికి 


మొదటి అధ్యాయం bY 


గురి అవుతుంది. వచన రచనలో కవిత్వం కుమ్మరించి “మ్యూఎంగ్స్‌, 
(పేమ లేజలు రచించారు. “కృష్ణళాత్రి పదాలకు చ్చిత్రికలు పడతాడు 
నావీ నండూరి సుబ్బారావువీ “raw and unpolished’ అ అవ చెలం 
గారు పలికినప్లే ఆయన నండూరి, కృష్ణ శా ప్రీగారలంతటి ఉత్తమ కవి. 
“విన్నపాలు, యశోద గీతాలు ఆయన క కావ్యాలు బక్తి తో రచించినవి. 
వీటిల్లో వ్మిగహారాథనకు చోటులేని భక్తితత్త్యం వున్నది. 


ఆతిథ్యము 
(శ్రీ కొడవటిగంటి వెంకట సుబ్బయ్య రచించిన “ఆతిథ్యము' 
నావ కవిత్వ స్వరూపాన్ని వక్కగా ఆవిష్కరిస్తుంది. 


“అగుమాగుము తెరువరీ, ఆ 
మా గృహాంగణ కుసుమ సముదయ 


మధుపు లియ్యఏిగో” అనే నావం సవ్య కవిత్వ స్వరూ 
పాన్ని కొండను అద్దంలో చూపినట్టు చూపిస్తుంది. (శ్రీ వేంకట 


per. 
సుబ్బయ్య హఠాత్తుగా కవిప్వ Ses కటిపెటి అ దృశ్యం కావటం 
చది 
కవితాఖిమానులకు బె బాధ కలిగిస్తుంది. 


భావ కవిత్వంపై ఆక్షేపణలు 
భావకవిత్వం హృదయెక వేద §9- ఆ మాటకొస్తే 

మొనా హృదయెక వేద్యమే. శచారాలు తెలిసినంత మాతం చేత 
తో శు. టఅలటు 
కవిత్వం ఆర్థమైందనుకో క్క కవితో సానుభూతి వహించి, ఆతని భావన 
లోకి వవేశించి కావ్యాసందాన్ని పొందవలసివస్తుంది భావ కవిత్వంలో. 
క్షం ఆనందం పొందటానికి చదువరికి ముఖ్యంగా కావలసింది 

సహృదయత, ఈ సత్యాన్ని గు ర్తించక మహా పండితులు, తార్కికులు, 
అత్యంత మేధాసంపను స్నులై_ న అక్కిరాజు ఉమాళొ న విద్యా శేఖరులు 


జాని 


భావకవిత్వంప్రై త్మీవమైస దాడిచేశారు. దీనికి జ వాబుచెప్పక మళ్ళీ కవిత్వం 


08 తెలుగ క్‌ ఏతా ఏీకొనం 


రచించటమే తగినపని అని దేవులపల్లి రృష్టళొత్ర (ప్రభృతులు భావిం 
డం ణ్‌ 

చారు. కౌలం కవులపకమే వహించింది. ఉమారౌ_న్హ విద్యా శేఖరులు 

తార్కికంగా లేవనెత్తిన _పశ్నలు కాలగర్చంలో కలిసిసోయాయి. 


భావకవిత్వపు వెలుగును భరించలేని అసూయా(గ స్తులై న సనా 
తన వాదులు కొందరు యీ కవిత్వాన్ని హేళన చెయ్యటం మొదలు 
పెట్టారు. _“కొయ్యటొమ్మతలె చూచువారొనీ, “నల్లమందుకే గాని 
కళ్ళు విప్పరిని కవులు తిరస్క_రించిన పండితులు వీళ్ళ. వీరికి (పతినిధి 
శ్రీ అనంతపంతుల రామలింగస్వామి కృష్ణపక్షొన్ని, మొత్తం భావకవి 
త్వాన్ని హేళన చేస్తూ “భక్షపక్షము' రచించారు. "పేరడివంటి రచన 
కాదిది. కేవలం అధిక్షేప రచనే. భావకవిత్వ మహోద్యమంలో సూర్య 
కాంతిని మూకుడుతో అడ్డుకోవాలనుకొనే 'దివాంధత్వంి యీ కావ్యంలో 
కన్పిస్తుంది. భావకవుల కవితారథం కింద యీ కాన్యం నలిగిపోయింది. 
భావ కవిత్వ పరిధిలో ఇనుడని (ప్రతిభా సంసన్నులై న 
కొందరు నవ్యకవులు (ప్రగాఢమైన (ప్రతిభావంతులు _ విశ్వనాథ 

ఇరవై యన శతాబ్దపు కవులలో (శ్రీ విశ్వనాథ సత్యనారాయణ 
అతిగాఢమైన (పతిభగలవారు, చేపట్టిన సాహితీ (ప్ర క్రియలన్నిటిలో 
రత్న మాణిక్యాలసు వెలికి తీసినవారు. మల్లాది రామకృష్ణ ళాస్రిగారి 
మాటల్లో చెపితే విశ్వనాథ "* దేశముపట్టసంతటి కవి”. అమేయమైన 
భావనాళ క్రి, అమిత వేగవంతమైన ధారాశుద్ది, అద్వితీయమైన లోక పరి 


అణాల 


శీలనాశ క్రి వీరి కవిత్వంలో విశిష్టగుణాలు. 


న 


బాల్యదశలో రాసిన “పాఠః స్తవము (శృంగారవీధి) చదివితే 
వీరెంత భావుకులో తెలుస్తుంది. (శ్రీరాయ్మ పోలు “ఆం ధావళితో (పభావి 
తులె ఆం భపొరుషము, ఆంధ పశ సి రచించారు. మల ౦పలి వారికి 
Te చ ట్‌ ag 
అంకితమిచ్చిన “ఆంధ (పశ్చస్తిిలో అంకితం పద్యాలూ, “చి తరథ 
స్వామి (శ్రీ రథోత్సవములో తెలుగుపిల్లలు కొ_త్తి (తిప్పి రెపుదొ, 


ముదటీ అధ్యాయం 69 


ఏ రెండు జాముల ఇనుని వేడిమివచ్చి కలిసిపోయెనొ (త్రిలింగ 
(పేభువుల"' - మొదలై న పంక్తులలో భావాలు విశ్వనాథ కవితా వై? 
ష్ట్యాన్ని వెల్లడిస్తాయి. 


భావకవులలో విశ్వనాథ స్థానం (ప్రత్యేకమైనదే. “చిన్ని 
మబ్బులు” అనే ఖండకావ్యంలో “కన్నె కాటుకకళ్ళు, చిన్ని నాధునిచూచి, 
కదలువాడినవేళ,కందశించినవేళ, ఆకాశమధ్యాన, అటునొక్క మబ్బు. మెర 
పులా మెరిసిందిలే, వెలుగులో వొరిసిందిలే” అనే తలపులు విశ్వనాధ 
భావనా రామణీయకాన్ని చక్కగా వెల్లడిస్తాయి. “నీరథము అనే ఖండ 
కావ్యం ఆధునిక తెలుగు కవిత్వంలో అత్యుత్తమ గీతంగా చెప్పదగినది. 
ఇంకా (భష్టయోగి. కేదారగౌళ, గిరికుమారుని _పేమగీకాలు, వరలక్ష్మీ 
(తిశతి, శశిదూతం, మా స్వామి, బుతుసంహారం” అన్నీ రసవంతమై 
నె, (శ్రీజలస్మూతం పేర్కొన్న “పాషాణపాకంిలో లేపు. రసాస్వాద 
కులు తనివితీరా ఆస్వాదించదగినవి ఇవి. 


విశ్వనాథవారి కావ్యాలన్నీ వొకయె త్తు, "కిన్నెరసాని పాటలు 
ఒక్కటీ ఒక యెత్తు, కిన్నెరసాని అనే కొండవాగు వీరికి కావ్యవస్తువై. 
తెలుగు జాతికి రసవత్కావ్యాన్ని (ప్రసాదించింది. కిన్నెర నొకత్తీగా, 
ఉద్విగ్నహృదయగా భావించి, ఆమెపుట్టుక, కిన్నెరనడకలు, కిన్నెర 
నృత్యము, కిన్నెరసంగీతము, కడలిపొంగు, కిన్నెరదుఃఖము, గోదావరీ 
సంగమము, కిన్నెరవై భవము శీర్షికలతో మహాకావ్యం రచించారు. 
లలితకళలన్నీ చక్క గా సమన్వయం బొందిన అత్యద్భుతకళా 
ఖండమిది. ““ఎడమచేతనీ కొంగును ఒడిచిపట్టుకొంటి చెలీ ! తడిచేతను 
కొంగులేక తడబడితిని (ప్రియురాలా ! ఓహో కిన్నెరసానీ 1 అనే 
పంక్తులు చదవగానే అనిర్వచనీయమైన రసానుభూతి నిలువెల్లా పులకింప 
జేస్తుంది. 


విశ్వనాథవారి సాహితీ (పస్థానంలో “రామాయణ కల్పవృక్షము 
రచన ఒక మలుపు. అక్కడనుండీ ఆయన నవ్యకవిత్వం వదిలిపెట్టి 
సంపదాయాభిమానులై , తాత తాతలనాటి కతలు తవ్విపోయటం 


UU శేఎగు కవితా వీకొనం 
మొదలుపెట్టారు. రాశిలోనేగాం గుణంరోతూడ రామాయణ కల్చవృతం 
యూ” శతాబ్దిలో "వెలసిన గొప్ప గంధాలలో వొకటి. శాల మహ్మాపవాహం 
యి క్‌ గ wR సుజ వ 
ఎంతటి (పతిభావంతులై నప్పటిక విశ్వనాథవారి కోసం వెనుకకు మరలదు 


కదా! ఆయన సంపచాయాథిమానం కాలానికి ఎదురీదటమే అయింది. 


విశ్వనాధవారి కవిత్వం సపుహోబలిపురపు రాతిరథాలవంటిది. 
తాసు కదలకుండా మసల్ని కదిలిస్తుందంటారు శశీ. కవితాశిల్బంతో 
యీ యుగకవులను అత్యంత పాభావితం చేసిన విశ్వనాథ కవిత్వం 
ఎంత తరచినా తరగని మహాసము. దం. 


శిలల్ని (దవింవజేసిన కొడాలి సుబ్బారావు 


వీరరస (ప్రధానమైన చారిత్రక కావ్యము “హంపీ క్షేతము 

రచించి ఉత్తమ కవిగా గణుతికెక్కిన వారు శ్రీ కొశారి సుబ్బారావు. 

హంపీ శిథిలాలను చూచి వీరి హృదయం ఘూర్జి ల్లి నది ఆ సందర్భంలో 

ఒడ తం కక, ముం? 2 wn AX చు ఛె ధి తు a) 

వీరు పలికిన “శిలలు |చవీంచి మేడ్చి ఏవి ఎర్జముల్రై నవి తుంగభ్మదలి 
పల గుడి గోప్పరంబులు నవా పలులై సపి 

@ 
కొండముచ్చు గుం 
పులకు చరిత్రలో మునిగిపోయిన దాంథ వస్తుంధరాధి పో 


am 


జైల విజయ (పతాప రభసంబొక స్వప్న కథా విశెషమె"' 
అన్న పద్యం సహృదయుల కెన్నటికీ మరపురాదు. 


చారిత్రక క్రాన్ల్యార్లో రాణా (పతాపసింహ చరిత, శ్రీ) శవ 


భారతముల కంటె ముందుగా వెలువడినది హంపీ షేత్రము (రచన 
కాలం 1933.) మహావీరులు, థర్మపరులు వద్యాసగర _పఖఘిప్పల పటం 
బడిలో సాంస్కృతికంగా వైభవోపేతంగా _ విలసిల్లిన “హంపి” 
యా ౧౧ 
మహమ్మదీయుల దాడిలో ఛినాభిస్నమైనది. ఈ ఇతిన్ఫ త్తం ఆలంబనంగా 
(య్‌ వావ 
“హంపీ క్షేతము రచించారు. రాజ వంశాల (క్రమంలో కథ చెప్పటంగాళ 
కవి ఆవేశంతో ఆయా స్టలూల పూర్వ వైభవాన్ని తలచుకొని నేటి 


మొదటి అధ్యాయ él 


దుస్థితికి బావురుమన్న పద్దతిలో రచన సాగింది. కావ్యమంతా ఆవేశపరవ 
శుడెన కవి తలపులు పరితను యీడ్భుకుపోయినట్లు సాగిపోతుంది, 


గ్‌ 


“నేటి కాలపు (పతిభాశాలురగు కవులకు పృత్చత్తి లోపము 
( వ కా వోపించిా” చండ ఇ 
కనబడుచున్నది. కాని వారి |పతిభ యీ లోపించిన వుచ్చ త్తిని కప్పి 
'వేయునంత యుత్కృష్షమెనది. అట్టి నేటి “లుగు కవులు ముగ్గురు 
3 టడ అ భ్‌ 
నలుగురలో కొడాలి సుబ్బారావుగారొకరు. వచ్చిన కవిత్వము పూర్వ 
జన్మము నుండి. వచ్చిన భాష ఏటి కెదురీది నేర్చినది” అని విశ్వనాథ 
సత్యనారాయణగారు. సుబ్బారావుగారి |పతిథను గురించి తెలిపారు. 
కవిత్వము పూర్వజన్మ నుండి సం్యకమించినదనే మాట వివాదాస్పద 
మైనది. హస్‌ శిధిలాలను చూచిన కవి అసుఖభూతి గాఢతరమై, గుండెలు 
ఘూర్జి ల్లి, ఆవేశంతో పలకటంచేత నచ్చిందేనని తలచనచ్చు. 
ఎం క 


“గౌతమీ గర్భ పంకం బెండబెట్టిన చాళుక్య వర్చస్సు వెలుగు” 
అనే కవిరా (ప్రవాహంలో, కవి (పయోగించిన ళజ్దాల సాధుత్వాసాధుత్వాల 
చర్చకు చోటులేదు. '“ఏదేవి చిలికనో ఈ పాలమీగడ విట్టలాలయ 
శిలా వేదులందు/ఏ జోదుచిందెనో ఈ ర్నక్త గంధము నరసింహ దేవు 
"పేరురము మీద”: “పాడుచున్నది రిచ్చపడి కోకిలాంగన అష్టదిగ్గజము 
లేమైరి. రార మొదలై న పద్యాలు ఎన్నిసారులు చదివినా తనివి 
తీరనివి. హంపీ క్షేతంలో (శ్రీ సుబ్బారావు తన గాఢతరమైన ఆనుటూతి 
చేత సహృదయులకు పారవశ్యం కలిగించారు. 


వీర రస్తావేళం కల్పించిన రాణా (ప్రతావసింహ చరిత్ర 


(శ్రీ దుర్భాక రాజశేఖర శతావధాని గడియారం వేంకట శేషశాశ్త్రి 
గారితో జంటగా అవధానాలుచేసి, తర్వాత అవధానాలకు స్వస్తి చెప్పి 
కావ్య నిర్మాణానికి పూనుకొన్నారు. వీరమతీ చరిత, చండనృపాల 
చరిత మొదలై న కావ్యాలు రచించినప్పటికీ వీరి శక్తికి తార్కాణగా 
నిలిచిన కావ్యం “రాణ్మాపతాప చరిత. అక్పరుపాదుషా నెదిరించి ఇరవై 


41, హంపీ క్షేతము పీఠిక. విశ్వనాథ నత్యనారాయణ, 


గిల్లీ తెలుగు కవితా వికొనం 


అయిదు సంవత్సరాలు స్వాతం్యత్య దీకతో పోరాటం జరిపిన భారత 
వీరుడు రాణ్యాపతాపుని కథను రాజశేఖర శతావధానిగారు వీరరస 
సోరకంగా రచించారు. 


భారత స్యాతంత్య సంగామం ముమ్మరంగా జరుగుతున్న 
సమయంలో రాజశేఖర శతావధానిగారి 'రాణాపతాప చర్మితి (రచనా 
కౌలం 1943) చేశభ కులందరికీ ఉత్సాహాన్ని కలిగించింది. రాణా! ప్రతాపుని 
శతువైన అక్చరును (పతి నాయకునిగా చి త్రించటంలో కవి మిక్కిలి 
నేర్చు చూపించారు. ఏ మాతం అ(కమానికి పాల్పడక అక్బరు 
సుగుణాలను వర్ణించారు. (సతాపుని స్వాతంత్య కాంక్ష ముందు అక్బరు 
సుగుణాలు లెక్కలోవి కావని కవి అభ్మిపాయం. కవి (పతాప 
౦హునితో తాదాత్మ్యం వహించారు. “్రతాపుని చర్మితమును వర్ణన 
సి జగాన జాటంగన్‌” ఆ వీరుడు తనను ఆవహించి యీ సక్తార్యాన్ని 
సాధింపచేసినట్లు చెప్పుకున్నారు. 


eh జి 


“రా! (ప్రతాప సింహ చరితి కావ్యాన్ని గురించి శ్రీ మధునా 
పంతుల సత్యనారాయణశాత్రి “ఈ కావ్యమును మించు కావ్యములు 
పుట్టుచున్నవి. ఇంత యావేశముగల కవిత బయలుదేరుట మా(తము 
కష్టము. అభినవ చర్మిత కావ్య నిర్మాతలలో సీయనమొదటి వాడనుటలో 
నాక్షేపణముండదు. నన్నయ తిక్కన పోతనాదుల కవితా శ్రైలుల నల 
వజచుకొని, (కొత్త పోకడలు సెక్కు లాకళించుకొని, చక్కని యితి 
వృత్త మేరుకొని, యుగమున కనుగుణుడై న నాయకునిసంపాదించుకొని, 
తియ్యని చిక్కని తెనుగులో నిట్టి యుద్వాత్త చర్విత కావ్యము సంతరించి 
తెలుగు మాతకు గాన్మ_ వెట్లిన (శీ రాజశేఖర కవి కృతార జీవి” అని 
భావించారు". PE a కాలం చెల్లి వో లేదన్న ఆశను 
కల్పిస్తూ ఆధునిక యుగంలో వెలువడిన తొలి “మహా కావ్యం” “రాణా 
(ప్రతాప సింహ చరిత్‌, 

42, ఆంద రచయితలు . మధునాపంతుల నత్యనారాయణ శాస్త్రీ = అద్దేపల్లి 
అండ్‌ కో-రాజమహేం(ద్రవరము-860 వ 'పేజీ-ద్వితీయ ముద్రణ, 


మొదటి అధ్యాయం 68 


“నవ్యి కవులకీ కావ్యం ఆదర్శం కాకపోయినప్పటికీ, సంప 
దాయాభిమానులై న కొందరికి బృహత్కావ్యాలు రచించటానికి ఉత్సా 
హాన్ని కల్పించినది “రాణా (ప్రతాప సింహా చరిత. 


చార్మితక మహాకావ్యం “(శ్రీశిన భారతము 


ఆధునికకాలం మహాకావ్యరచనకు అనువైనది కాదనే అపవా 

దంగా వెలసినది (శ్రీగడియారము వేంకట'శేషశాశ్రీ గారి '(శ్రీశివభారతము' 

“A long poem is a contradiction ia ierms” అనే మాట 

యీ కావ్య విషయంలో సత్యంకాదు. మ కపాల చరిత 

కున్నంత _హాధాన్యం రసానందానికి వుండదనే ఆరోసణను (శొసిరాజని 
యీ కావ్యం మిక్కిలి రసవంతంగా వెలసినది. 


చర్మిళనుంచి ఇతివృత్తాన్ని. స్వీకరించటమే గొప్పకాదు. 
ఆ పనిని రామలింగారెడ్డి, దువ్వూరి రామిరెడ్డిగారలిదివరకే చేశారు. 
కాని చరిత నేర్చిన గుణపాఠాన్ని మనస్సుకి పట్టించుకొని, పార 
తంగత్యాన్ని నిరసించి స్వాళతం్యత్య కాంక్షను అణువణువునా రగుల్కొ 
ల్పిన మహాకావ్యం “శ్రీ శివభారతము'. 


మహావీరుడై న శివాజీ కథ చె చె బ్బటప్పుడు సహజంగా మహమ్మ 
దీయుల వరాగల నిరసించవలసి వుంటుంది. కాని దేశ చరితను 
గ్రద్ధాతవై అధ్యయనం చేసిన గడియారము వారు మిక్కిలి సంయ 
మనంతో జొచితీ శోభితంగా, ఇస్తాము మళాన్నిగాని, దాని అనుయా 
యుల్ని గాని దూషించకుండ, అప్పటి (పభువులదుర్మార్గాలను మ్మాతమే 
వర్ణించారు. శివాజీని ఉన్న తుళ్ఞి చేయటానికి మహమ్మదీయులు పిరికి 
పందలని గాని, చరిత్రలో జరగని దాన్ని జరిగినట్టుగాని ఆయన 
వర్తించలేదు, 


అవధాన పంచాననులై న గడియారం వారు ధారా గుద్ధి కుంటు 
వడనీయని పద్యాలతో-తిక్కన, (శ్రీనాథ మహా కప్పలను తలపించే రచన 
చేశారు. శివాజీ చర్మితకు “శ్రీ శివ భారతము" అని పేరు పెట్టటం 


64 శెలుగు కవిళా వికాసం 


బొచితీ ళోభితంగా వున్నది. శివాజీ చర్మిత మహాభారతంలాగే సంక్లిష్ట మై, 
ధర్మాధర్మ చర్చలకు తొవిస్తూ, రసవంతంగా వృంటుంది. కొత్త (కొత్త 
మార్గములలో నడకలలో పద్యములను _పయోగించు పరీక్ష దృష్టి నీరికి 
లేదు. ఉన్నవి వాడుక పడినవి చాలునను నియమము వీరికి గలదు.” 
సామాన్యంగా అందరికీ తెలిసి, వాడుకలో వున్న వృత్తాలనే వీరు 
స్వీకరించారు. 


“శ్రీ శివభారతములో “శివాజీ (పథమ గోరక్షణ విజయము; 
రామదాసు దర్శనము; ధర్మోపదేశము; శివాజీ పాదుషా కొల్వునకేగుట; 
శివాజీ చెజసాలనుండి వెడలి రాయగడము( జేరుట; తానాజీ నిర్యాణము- 
శివాజీ సంతాపము” మొదలై న ఘట్టాలు ఎన్ని మారులు చదివినా మళ్ళీ 
మళ్ళీ చదవాలనిపించే రసవద్ధట్టాలు. 


“నదినితి మీ శివ గీతము పొదుగున మొగమిడినలేం/గ పోల్కి” 
అని శ్రీ రాయ పోలు పలికినట్లు సహృదయులీ కావ్యాన్ని తమితో 
పఠించి, తృప్తిని కలిగించే రసానందం పొందగలరు. 


3త సింగార మెరిగిన కవి ఏటుకూరి 
కృషీవల జీవనాన్ని కావ్య వస్తువుగా స్వీకరించిన వారిలో 
శ్ర దువూంరి రామిరెడ్డి, ఏటుకూరి వేంకట నరసయ్య, తుమ్మల సీత్రా 
రామమూర్తి గారలు (ప్రసిద్ధులు. కవి స్వయంగా సేద్యం చేసిన అను 
భవాలు, రైతుల వ్యవసాయ కూలీల కష్ట సుఖాలు శ్రీ ఏటుకూరి 
రమణీయంగా వర్ణించారు. కావ్య వస్తువు నెస్ఫుకోవటంలో కవ తబ్బిబ్బు 
పడనక్క_రలేదంటారు. 
“సారెకు మంచుబొట్లు చెవి జంపున ము_త్తెములట్లు 
(వేలం జే 
జారిన పగ్గమూని యొర చాలునం గోడెనదల్శ్భి మే(డిపై 


43. “శ్రీ $వధారతము" పీఠికంరాళ్ల పల్పి అనంతకృష్ణ శర్మ, 
mm ణ 


మొదటి అధ్యాయం 85 


భారము మోపి కష్టపడు భాగ్యము చూడ(గదోయి ! 
క్రై తసిం 
గారము కింతకన్న( దగు ఘట్టము తీర్చెదవా ! 
కవీశ్వరా హూ 


కవి కర్షకుడైన సాండుగాక సుఖ పారవశ్య మహిమాతిశయంబులు 
గోచరించునా : అని కర్షక జీవితాన్ని కొనియాడిన ఉత్తమ కావ్యం 
'క్నేత లక్ష్మీ”. మాగాణి వ్యవసాయంలో నాజూకు, సుఖ జీవనానికి 
అలవాటుపడి (శమ కోర్వని తత్వాన్ని, మిక్కిలి (శమపడినా కడుపు 
నిండని మెట్ట వ్యవసాయదారుల కష్టాన్ని అమాయకత్వాన్ని హృద్యంగా 
యీ కావ్యంలో రచించారు. 


“కారు మొయిలు వచ్చి కాల్గు9వ్వి గర్జించి 

రైతు గుండెకాయ జాయిచేనె 

ఇంక జేపటగ్గి యే తెంచుంగా. బోలు. 

జెమట మీంద నిప్పు లుమియుటకును'"'-రై తు జీవితంలో 
బాధలను అనుభవించి పలికిన వీరి (పతి పద్యమూ హృదయాన్ని 
రసార్హ్రం చేస్తుంది. వెన్నెల రాతులు ఆరు బయట హరి కథలు వినే 
(గామీణ (ప్రజలకు వారి కథనే “రైతు హరికథగా రాసి యిచ్చారు 
(శ్రీ ఏటుకూరి, 


తెలుగుజాతి మహతి హాసమన దగిన “పలనాటి వీర భారతమును 
రచింపదలచి మగువ మాంచాల,  అలుగురాజు (రెండు భాగాలు), 


నాయకురాలు రచించి, పూర్తి చేయకుండానే (శ్రీ ఏటుకూరి మరణించారు. 
వీర రసాన్ని చక్కగా పోషించిన కొద్దిమంది ఆధునిక కవులలో వీరు 
(ప్రముఖులు. 


ప ష నా ము 
(బహ్మానాయని వైష్టవాఖిమానాన్నిగాని, గమ్మ లేవ తాఖి 


మానాన్నిగాని (శ్రీ ఏటుకూరి సమర్థించలేదు. పలనాటి పతనానికి 
5 


66 ( తేలుగు కవితా సకాన౦ 


ఇరువురూ కారకులేనని ఈయన భావించారు. వీరు రచించిన “ర్న దమగేవి” 
కావ్యం మాతం వీరరస పోషణలో సంతృ ప్తి కలిగించదు. 


శాంత శృంగారాది రసాలు కమనీయంగా జాలువారిన “పేమా 
త్రి పీ Dns జ క 
లోకము, సిద్ధా శ్రమము, తబణి సీరి ఇతర కృతులు, 


దీ ప్తిగల తెలుగుపద్యం ఏది విన్నా వీరరసోత్కర్ష కలిగించే 
— ‘ ర్మ 
ఏ ఘట్టం చదివినా, రై తునుగురించిన (ప్రసక్తి ఎక్కడ వచ్చినా శ్రీ ఏటు 
కూరి కవిత్వం మగస్సులో మెదులుతుంది. 


“శారద వరించిన" కవి జొషువా 


సం పదాయచ్చందస్సులలో ఆధునిక థావాలతో ఉత్తమ కావ్యాలు 

రచించిన కవి (శ్రీ గుజ్జం జాషువా. దరిదాపు అర్థశతాబ్ది కాలం నిరంతరం 

కవిత్వం రచించి, ఆధునిక కవిత్వాన్ని ఆయని సుసంపన్నం చేశారు. 

ఆధునిక కవుల ఊహాలపల్ల కీ అనదగిన “వైతా శికులు” కావ్య సంకలసంలో 

జాషువాగారి సేరెక్క_డా క కానరాకటోవటం వింత! త్రీ ముద్దుకృష్ణ ఎందు 

దెలణ్ర 

చేతనో జామవాగారిగేగాక ఏటుకూరి. తుమ్మల వంటి |పసిద్ధులెన ఆధునిక 

కవృలను కూడ వదిలి పెట్టి ఆ సంకలనానికి వెలితి 5 కల్పించారు. 


“భారతి” షృత్రిక (ప్రారంభమైన కొ_్తరోజుల్డోనే జాషువాగారి 
ఖండకావ్యాలు య. ఆనందింపజేశాయి. ఖండకావ్య (హ్మకియ 
(శ్రీ గురజాడతోనే |ప్రారంభమైనప్పటికీ, ఖండ కావ్యం పేరు వినగానే 
జాషువాగారి ఖండకావ్యాలే జ్ఞాపకం వస్తాయి. శః స్మ క్రియక కు జాషువా 
అంతులేని గౌరవం సమకూర్చారు. వీరి ఖండకావ్య సంప్పటులలో 
“గిజిగాడు, శిశువు, మాతృమూర్తి, బుద్దుడు, శ్మశానము” మొదలై నవి 
ఎన్నటికీ మరపురానివి. దేశభక్తి (ప్రోధకమైగ వీరి rs 
ఎందరికో మార్లదర్శకమైనాయి. 


(పారంభదళలో జీవికకై నాటకాలు రచించినా, ఆయస (ప్రతిభ 
ఖండకావ్యాల్లో, “సిరదొసి, ముంతాజమహల్‌, గబ్బిలము" వంటి కౌవ్యా 


మొదటి అధ్యాయం 87 


ల్లోనే బాగా (పస్పుటమైంది. పారసీకకవి పిరదౌసి దయనీయమైన 
జీవితగాధను (శ్రీ జామవా ఉత్తమ కావ్యంగా తీర్చిదిద్దారు. ఈకావ్యంలో 
(పకృతి వర్ణనలు భావకపుం కవితాంనికి దీకైవి-తాజమహార్‌ సౌంద 
ర్యాన్ని (పళంసించే కొవ్యాలెన్నో వచ్చాయి. కాని తెలుగులో తొజ 
మహర్‌ పై వచ్చిన కావ్యాలలో నే నేటికీ జాషువాగారి “ముంతాజమహర్‌” 
(శేష్టమెనదని చెప్పవచ్చు. 

“రాణి విడిచిపోయె రాజు నొంటరింజేసి, 

రాజు విడిచిపోయె రాజ్యరమను 

రాజ్యరమయు విడిచె రాజుల. బెక్క_ం(డ 

తాజి విడువలేదు రాజసంబు” అనే పద్యం యీ కావ్య 
మంతటికీ విలువైనది. 


అంటరానితనం భారత దేశమంతటా పాకిన తఈ&వమైన జాడ్యం. 
దీన్ని గూర్చి దరిదాపు భారతీయ భాషలన్నిటిలో కవులు కౌవ్యాలు 
రచించారు. కాని (శ్రీ జాషువా రచించిన “గబ్బిలము భారతీయ భాష 
లన్నిటిలో (పత్యేకమైనదని చెప్పవచ్చు. ఇక్కడ కవి భగవంతుడికి తన 
మొల వినిపించటానికి ఎన్నుకొన్న దూత “గద్బిలం'. అంటరానివాని 
వీడసోకటానికి దేవాలయ (ప్రాంగణంలో కూడ పీలులేని కాలంలో 
గబ్బిలము గర్భగుడిలో (ప్రవేశించి దేవుని స్పృశించగలిగింది. కాబట్టి 
పూజారిలేని వేళ దేవుని చెవిలో తన ముఖ విన్పించమని శ్రీ జాషువా 
గబ్బిలాన్ని దూతగా పంపారు. 


“పామునకు. బాలు, చీమకు. బంచదార 
'మేపుకొనుచున్న కర్మభూమిం జనించు 
'పాక్తనంబైన ధర్మ దేవతకు కూడ 

నులికిపడు జబ్బుగలదు వీడున్న చోట.” 


అనే మాటలు సనాతనవాదుల 'ధర్మదృష్టిని నిగ్గదీసి (ప్రశ్నిం 
చాయి. భావకవులకు, అభ్యుదయ కవులకు సమకాలికులై న జాషువా 
గారు ఏ కవిత్వోద్యమంతో సంబంధం సెట్టుకొనక, తనకు తానే ఒక 
ఉద్యమమై నిలిచారు. సాంఘీక దురాగతాలను ధిక్కరించి, మాతృదేశ 


68 తెలుగు కవితా వికాసం 


జొన్నత్యాన్ని కొనియాడిన జాషువాగారి కవిత్వం జరామరణ భయం 
లేనిది. నవ్యకవిత్వానికి ఆదరం వున్నన్నాళ్ళూ జాషువా కవితకు ఆదర 
గౌరవాలు లభిస్తాయి. 


(గామజీవన శోభ తుమ్మల కవిత్వం 

భాషలో సం్యపదాయాభిమాని, భావనలో ఆధునికులు (శ్రీతుమ్మల 
సీతారామమూర్తి బాపూజీ మార్గాన్ని అనుసరించి జాతీయోద్యమ కవిగా 
(సిద్ధి కెక్కొరు. తెలుగుజాతి అన్నా, తెలుగుభాష అన్నా వీరాంథ 
పౌరుషం వీరిని ఆవేశిస్తుంది. “పతిగపంట; భర్మజ్యోకతి, ఆత్మార్పణము, 
రాష్ట్రగానము” మొదలైన పీరి కృతులు స్వాతం త్యానికి పూర్వమే 
మిక్కిలి (ప్రసిద్ధి పొందాయి. బాపూజీ “ఆత్మకథిను పద్యకావ్యంగా 
రచించి “మహాత్ముని ఆస్థానకవి” అనే (ప్రశంస పొందారు. 


తెలుగుదేశపు (గామజీవన శోభను కమనీయంగా వర్ణించిన 
ఖండకావ్యం “సంక్రాంతి తల(పులు" (శ్రీ తుమ్మల కవిత్వంలో విశిష్ట 
మైనది. సంక్రాంతి పండుగను ఆధునిక కవులు సెక్కు_మంది వర్ణించారు 
గాని, రైతు జీవితాసీకి పంటల పందుగతో సంబంధాన్ని వర్జించటంలో 
(శ్రీ తుమ్మల అందరినీ మించిపోయారు. తెలుగువారి భోజన పదార్థాలు 
తుమ్మలవారి వర్థనలో రసవంతాలై. చవులూరిస్తాయి. 


(పకృతి వర్ణనలో (శ్రీ తుమ్మల (ప్రత్యేకతను సూచించే ఖండ 
కావ్యం “చుక్కలు. 


“కాలెడి పొట్టతో విరతిగానని చింతలతో విశీర్ణమై 
సోలెడిమేనితో బడుగు. జూపులతో నిజర_క్షమాంస 
కాళము లర్జమత్రులకు(గానిచటన్‌ బలివెట్టి రెవ్వరా 
మాలలు మాదిగల్‌ గగనమంటప మెక్కిరియిట్లు చుక్క-_లై 2" 


అంటరాని తనం ఘారమైనదని మనసా, వాచానమ్మి, సర్వో 
దయ వాదియై కవిత్వంలో గాంధేయ సిద్ధాంత (ప్రచారం గావించారు. 


'ముదటి ఆధ్యాయం గ్ర 


విభవనామ సంవశ్చరంలో (1932) ఒకనాటి మునిమాపు వేళలో 
తుమ్మల వారికి ఆదికవి వాల్మీకికి ఎదురై న దృశ్యమే తటస్థపడింది. 
ఒక బోయవాడు మావిగున్న పై చెరలాడుతున్న పెంటిగువ్వను వధించిన 
దృశ్యం చూచి కలతపడి శ్రీ తుమ్మల “ఆత్మార్బణము” కావ్యం రచిం 
చారు. 


స్వాతం త్యం రాక పూర్వమే ఆం(ధులకు (పత్యేక రాష్ట్రం 
కావాలని వీరావేశంతో 'రాష్ట్రిగానంి రచించారు శ్రీ తుమ్మల. తెలుగు 


వారిలో ఐక్యమత్యం కొరవడి తగవులాడుకొంటున్నప్పుడు వీరి పద్యాలు 
చురకలైై, నాయకుల స్వార్థానికి చెంపపెట్టు పెట్టాయి. 


రాసినది తిరిగి చూడకూడదనే కవులపద్ధతిని వీరు ఆమోదించరు. 
రాసిన పద్యంలో (పతిపదాన్ని పట్టిచూచి, దాన్ని లక్షణ వేత్తలు అంగీక 
రి_స్టేనే వీరు _పచురిస్తారు. వ్యాకరణం మీద అపరిమితమైన గురి వున్న 
ప్పటికీ వీరి ఆధునికతా దృష్టికి శాస్త్రాభిమానం అడ్డురాలేదు. 


“పేమాపనిషత్తు సౌందరనందము 

“తొలకరి, సౌందరనందము” కావ్యాలతో నవ్యకవిత్వాన్ని తేజో 
మయం చేసిన జంటకవులు (శ్రీ కాటూరి వేంకటేశ్వరరావు, పింగళి 
లక్ష్మీకొాంతము గారలు, భావకవిత్వం కేవలం ఊహా(పేయసిని గురించి 
రానే కవిత్వమనే అస్మపధను వీరు దూరం చేశారు. దువ్వూరి రామిరెడ్డి 
గారి “కృషీవలుడు” తర్వాత వీరి “తొలకరి” వెలువడింది. “తొలకరి” 
(గామ జీవనశోభను వెల్లడించే మధురమైన కావ్యం. దీనిలో సంక్రాంతి 
దృశ్యాలు రమణీయంగా వర్ణింపబడ్డాయి. ఇంకా “జొన్నచేను, కవితా 
సామ(గి” మొదలై న ఖండకావ్యాలు కూడ చిరస్మరణీయమైనవి. 


పింగళి = కౌటూరి కవులు పరిణత దశలో రాసిన మహాకావ్యం 
“సౌందరనందము. దీనిని “పేమోపనిషత్తిని మెచ్చారు శ్రీ ఉన్నవ 
లక్ష్మీనారాయణ. అశ్వ ఘోపుని _సౌందరనండాన్ని రేఖామాత్రంగా 


భగ శిలుగు కవితా వికాసం 


(హించి, [పాచీన కవిత్వంలోని వర్ణ నాపటిష్టతను, ఆధునిక భావచి తాల 
లోని సౌందర్వాన్సి సీఇకరించి యీ కౌవ$ం రచించారు. 
$99 ౧§ ని 


శాంత, శృంగార, కరుణ రసాలు సౌందరనందములో చక్కగా 


నిర్వహింపబడాయి. 
(ఈ 


“ఊబిలో. గాష్టదిగంబడి, యోరమెడను 

మలచి బయలాలకించు గోమాతవోలె 

దల్లడిలుచున్నదీ విశ్వధ్యాతి, రాచ 

బిడ్డనికి సీకుందగునె యుపేక్షసేయ?” అని నందుని హెచ్చ 
రించిన బుద్దునిటోధ భారతదేశపు అహింసాతత్వాన్ని చక్కగా వ్యక్తీక 
రించింది. గాంధీయుగంలో వెలువడిన 'సౌందరనందము సంఘంలో 
శాంతి, అహింసలను పాదుకొల్పటానికి తోడ్చడింది. ఈ రావ్యాన్ని 
కవులు అద్యతనాంధ కపి_ప్రపంచ నిర్మాతలు చెళ్లపిళ్ల వారికి అంకిత 
మిచ్చారు. 


ఆదునికార్యధ కవిత్వంలో వెలసిన మహాకావ్యాలలో “సొందర 
నందము. ఇతివృ_్తము, రసము, నిర్వహణ అన్నిటిలో విశిష్టమైనది. 


కవికొండల (ప్రకృతి కవిత్వము 


కంటికి కనిపించిన (పతి వస్తువూ కవితామయమని తలచి, 
సామాన్య దృశ్యాలను, సామాగ్యజసులను అర్ధము య్యేలాగ వర్ణ ంచి 
చెప్పటంలో (శ్రీ కవికొండల వెంకటరావు ఘసులు. సుందర (పకృతికి 
నిలయమైన గోదావరి మండలంలో నది, కాలువ, చెట్టూ, పుట్టా, 
పడవలు, అకౌశంలో తేలిపోయే మబు లూ. అన్నీ కవికొండల హారి 
కవిత్వపు “కవిలె కట్టలు” లో అందంగా వర్ణింపబడ్డాయి. కష్టజీవుల 
(బతుకుగాధలసు వర్ణ ంచటంలో వీరి (పశ్యేకత క కన్పిస్తుంది. భావకవులలో 


(శామికులపై Sse కపులు అరుదు. వారిలో కవికొండల 
(సముఖులు. 


చముదటీ అధ్యాయం 71 


ఆధునికతను డీ సగ పదాయాసికి _ నోరి 


సాహితీసమితి సభ్యులు (శ్రీ నోరి నరసింహళాన్త్రి భావకవిత్వపు 

తొలిదశలో “గీతమాలిక” రచించి కాల్చనిక కవిగా (ప్రసిద్ధి కెక్కారు. పద్య 

గేయ నాటికల రచనతో శ్రీ నోరి సిద్దహస్తులు. కాలం గడిచినకొద్లీ 

థి ౫౨ © 

యీయన సంపడదాయంపై మమకారం సెంచుకొని, సనాతనవాదుల్లై 
ఆధునిక కవితకు దూరమైనారు. 


కాల్పనిక కవిత్యంనుండి అభ్యుదయానికి (ప్రయాణం 


స్వేచ్చా పహంగం శ్రీథ్రీ 

అభ్యుదయ కవితా (ప్రస్థానాన్ని సాగించిన శ్రీరంగం శ్రీనివాస 
రాపుగారు కొల్చనిక కవిగా కవిత రచన (ప్రారంభించారు. ఆయన రచిం 
చిన “ప్రభవి భావకవిత్వమే. అయితే ఆయన ఆ రోజుల్లో కూడ ఊహా 
(పేయసిని వర్ణించటం, వియోగ గీతికలు పాడటంకౌకి (పణయంలో 
(ప్రకృతిలో సూతనత్వాన్ని దర్శించారు. “స్వేచ్చావిహగము, విద్యున్మా 
లికలు, మూగతలవులు,” మొదలై న కావ్యఖండికలలో ఆయన కవితా 
వైశిష్ట్యం తొంగి చూస్తూనేవుంది. “_ధభవి రచించే నాటికి ఆయనపై 
విశ్వనాథ, కృష్ణ శా ప్రీగారల (పథావం గాఢంగా వున్నది. [088 థో 
“సుప్తాస్టికలు' 'గీతం రచించాక, (ప్రపంచ పరిస్థితులను అవగాహన చేను 
కొన్న శ్రీశ్రీ అభ్యుదయ కవిగా అవతరించారు. ఆయన మహా పస్థా 
నంలో గీతాలు ఎక్కువ ధాగం 1130-190 మధ్య రచించినవే. 


“మహ్మాపస్థానం' | 190లో గా ని(పచురి రితం కాలేదు, ఈ లోపలే 
Su కవిత్వం యువతరాన్ని విడువక పట్టుకున్నది. అభ్యుదయోద్యమ 
నే తై ఆ తర్వాత ఆధునిక కవిత్యాస్న్రీ ఆయనే నడిపించాడు. 


“యా గరాకష్యలు, ఆర్ముద, రమణారెడ్డి, అనిసెట్టి, పఠాభి, బై రాగి, 


Gr 

స 
| 
2 
ల 
రం. 
“3 
లు 
ల్‌ 
ల 

య 


అజంతా ఆనాటి నవ్యకవులందరూ లీ 


72 తేలుగు కవితా నీకొసం 


చలంగారన్నట్లు “ఈనాటి కవిత్వమంతా ఏమిటి? ఎందుకు వుంది? 
ఏం చేస్తోంది ?” అని ధిక్కరించి అడిగే తెలుగ్యుపజకు శ్రీశ్రీ కవిత్వం 
(పత్యు_త్తరం. కొద్ది రోజుల్లో నేడు వి రవీగే కవులు (పతివొక్కరూ 
శ్రీశ్రీ నీడకింద నించుని తమ ఉనికిని సమర్జించుకోవలసిన గతి 
వొస్తుంది.” * చలంగారి వాక్కు. నిజమైంది. (శ్రీశ్రీ సీడకింద చాల 
మంది కవులు మజ్లిచెట్లుకింద మల్లె తీగల్లా నిలువలేకపోయారు. అయితే 
ఠి అ (ఉం యం 

నేం, (ప్రపంచపు బాధ తనలో పలికించిన (శ్రీశ్రీ తెలుగు కవితకు అంతర్జా 
తీయ భ్యాతి తెచ్చారు. 


చలంగారు మరొక గొప్పమాట కూడ అన్నారు = “ఎవరినించి 
దొంగిలించామో వాళ్ళని క్షమించడం కష్టం.” 45 (శ్రీశ్రీ _పభావంతో 
కవిత్వం రచించి, ఆ(ప్రభావంలోనుంచి బయటపడలేక, ఆయనను అఆక్షేపిం 
చటానికి కూడ ఆయన మాటలనే అరువు తెచ్చుకునే కవులకు చలంగారి 
మాట బాగా న ర్తిస్తుంది, 


అభ్యుదయ రచయితల సంఘం 1048 లో స్థాపింపబడింది. 1930 
(ప్రాంతాలనుండి భావకవిత్వంతో మొఖం మొం_త్తిన కవులు కొత్తదనం 
కోసం అన్వేషించసాగారు. సమాజంలో అన్నివై పులా అలుముకున్న 
ఆకలి, దార్మిద్యం దీన జనుల ఆర్హరావాల్లో భావకవుల ఊహా (పేయసుల 
గురించిన తలపులు, విరహవర్ణ నలు అర్థరహితంగా తోచాయి. (శ్రీపఠాభి 
1389 లో తాసు కలకత్తాలో చూచిన దుర్భర దృశ్యాలను గురించి చెప్పి 
తన కొక్క_సారిగా రవీం దుని కవిత్వం, భావకవుల ఉపమానాలు అన్నీ 
అర్థ రహితంగా తోచాయని చెప్పారు, 


44-45 “యోగ్యతాప్యతం” శ్రీశ్రీ మహ్మాప్రస్థానానికి చలం రచించిన పీఠిక. 
విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, 


మేదటీ అధ్యాయం ts 


స్వాతంత్య పోరాటం ముమ్మరమైన తర్వాత నాయకులు (పజ 
లకు ధైర్యాన్ని నూరిపోయసాగారు. స్వరాజ్యం వస్తే అన్ని కష్టాలూ 
గశ్షైక్కుతాయనీ, అందాకా ఓర్చు వహించమని చెప్పసాగారు. ఆధునిక 
కవులు కూడ (బిటీసుపరిపాలన తొలగిపోతే _పజలు శాంతి సౌఖ్యాలతో 
జీవిస్తారని కలలు కనసాగారు. ఇంతలో దేశ విభజన అనివార్యమని 
తేలింది. “తెల్ల దొరలు, “నల్లదొరిలకు పరిపాలన అప్పగించి 
పోతున్నారుగాని, కష్టజీవుల కష్టాలు గస్టైక్కాలంటపే 1శామికులు తిరుగు 
బాటు చెయ్యక తప్పదని క్రాంతదర్శులై న కొందరు కవులు (గ్రహించారు. 
ఈ ఆశ నిరాశల మధ్య స్వాతం త్యోదయమైంది. 


బాపూజీ నిర్యాణం - కవుల వొష్చాంజలి 


ఎందరో మహానుభావుల త్యాగఫలితంగా [017 ఆగస్టు 15వ తేదీన 
భారతదేశానికి స్వాతం త్యం వచ్చింది. 18657 తో (పథమ స్వాతం త్య 
పోరాటం నుండి జరిగిన ఉద్యమాలన్నీ సాహిత్య రంగంతో కన్పిస్తాయి. 
గాందీజీ భారత సాంతం్యత్యు సంగామానికి నాయకతగం వహించక 
ముందు నుంచీ కూడ తెలుగు కవుల్లో స్వాతంత్య కాంక్ష కన్పిస్తుంది. 
లోకమాన్య బాల గంగావరతిలక్‌ “స్వరాజ్యం న్‌ జన్మహక్కు" ఆని 
చాటిన తర్వాత సంపూర్ణ స్వారంతిర్య వై" కపుణు బృష్టి సారించారు. 
ష్‌ న - 9 RR వ్‌ కదం జల క m2 
గాంధీజీ (వవేళ పెట్టిన అహింస, ఖద్దరు, విదేశీ వస్తువుల బహిష్కరణ, 
సహాయ నిరాకరణ. సత్యాాగహం, అస్పృశ్యతా నివారణ, పొందూ 
ముస్టిము సమైక్యత మొదలై న వాటిలో బాపూజీ చూపిన మార్గంలో 
నడిచారు. శ్రీపాద సుబహ్మణ్యళాట్రిగారి పంటి చ ఖద్దరు. 
హిందీ _పచారం, అహింస వంటి ఆతోచనలను వ్యతింకించారు. గాంధీజీ 
మెచ్చుకోకపోయినా భగత్సింగ, నేలాజీ, అల్టూరి సీతారామరాజు వంటి 
మహోవీరుల త్యాగాలను కవులు కొనియాడారు. మస దేశానికి 
స్వాతం త్యం రావటానికి ముఖ్య _పేగణలేవి? అనే విషయంతో చర్మ 
బాప్‌ స నా | "కేవ త్‌ సా 9, 
కారులల్‌ ఇిన్నాఖ్నిపాయాలున్నాయి సలం ఆహాంనె సిద్ధాంత మే 
మనకు స్వతంఆం ఇచ్చు ఎట్టందనటం పద్యుంలాదు, ౧౨హాలస అమితి 
శ కి మంతమెన ఆయుధం. మార్త్షిన.ళాధడకంగవంటి స్వాతల్యత్య 
wD ౬ యట్‌ ఎ ప 
వీరులు దీని శక్తిని గమనించారు. హింస తప్పదని నమ్మిన విప్పవ 
అణాల నా. 


రెండవ; అధ్యాయం ర్ట 


వీరులను అన్ని దశలలోను కవులు గుండెలకు హత్తుకున్నారు. మన 
స్వాతం త్యం కేవలం రాజకీయ స్వాతం త్యమే కాని భావ స్వాతం త్యం 
కౌదని కొందరు మేధావులు తలంచారు. తరతరాల బానిసత్వం తొలగి 
పోయి, చిన్న చిన్న రాజుల పీడ వదలిపోయి, ఆ సేతు శీతాచలం ఒక్క 
పరిపాలన కిందికి వచ్చిన శుభ సమయం భారత చరితలో ఆత్యంత 
ఆనందదాయకం కదా! రసావేళపరులై న కవుల కంఠాలు ఖంగుమని 
(మోగి, స్వాతం త్యోదయాన్ని కమనీయంగా గాసం చేశాయి. 


భారత కవికోకిల (శ్రీమతి సరోజినీ నాయుడు (పథమ 
స్వాతర్యత్య దినోత్సవంనాడు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్ల ౦లో 
చేసిన (పసంగం భారతీయులందరి _మనస్థితిని చక్కగా వెల్లడిస్తున్నది. 


“Oh world of frec nations! on this day of our 
frcedom, we greet yon. oh, world of nations not yet 
free, on the day of our freedom we pray for your 
freedom in the future ” 


స్వతంతం వచ్చిన ఆనంద సమయంలొ యింకౌ బానిసత్వంలో 
మగ్గుతున్న 'దేశాల దుస్టితికి సాసు హూతి చూపి, వారి స్వాతం త్యంకోసం 
(పార్టి న్తామన్న సరోజినీ దేపి హృదయం ఎంవ విశాలం! బాపూజీ 
నాయకత్వంలో అహింసా సిద్ధాంతాన్ని ఆమోదించిన సరోజినీదేవి, 
“Ours has been an epic struggle, covering many years 
and costing many lives.” అని ఎందరో మహావీరుల (పాణ 
త్యాగాల్ని గుర్తించి గౌరవించారు. “MaAabAatnia Gandhi, our 
prophet of non-vicivnce, cur jeneral of victory, he 
taught us a new way of deliverauce from evil He had 
no device of his barnuer excupling nou - Violence” 
అహింసా సిద్ధాంతాన్ని మహాయుధంగా స్వాతం తర సమరాన్ని నడిపిన 
బాపూ శక్తిని ఆమె (పశంసిందారు. “ThE 01666 of freedom is 
over. The struggle for peace begins” అని కాడ ఆమె 
ఆ సమయంలో అన్నారు. హిందూ మహమ్మదీయ మతకలహాలు జాతికి 


7¢ తేలుగు కవీతా వికొనం 


తీరని నష్టం కలిగిస్తున్న తరుణంలో ఆమె తగిన హెచ్చరిక చేశారు. 
ఒక విధంగా యీవిషయంలో ఆల దులు అదృష్టవంతులే, ఆ సమయంలో 
ఆంధదేశం మతకలహాలలో నిమగ్నం కాలేదు. కాని కొద్ది కాలంలోనే 
నైజాం నవాబు ఇండియన్‌ యూనియన్‌లో చేరటానికి యిష్టపడక 
హిందూ మహమ్మదీయుల సఖ్యతను ఛేదించి, కాశిం రజ్వీ అనే 
మతోన్మాదిని రెచ్చగొట్టి, 'రజాకార్‌' దళాలతో ఆం్యధదేశాన్ని బీభత్సం 
చేశాడు. ఆ పోరాటంలో అంధ మహాసభ కృషి ఫలితంగా (ప్రజలు 
మత భేదాలు మరచి సమైక్యంగా నిలిచారు. 


భారత స్వాతం త్యం రాబోతున్న శుభ సమయంలో సుప్రసిద్ద 
పత్రికా సంపాదకులు (శ్రీ నార్ల వెంకటేశ్వరరావు “జాతీయ స్వాతంత్ర్యం 
అకౌరణంగా పోదు, వ. రాదు; అృపయత్నంగా నిలువదు.” 
అని హెచ్చరించారు. గతంలో భారత (పజల అనై కమత్యం, స్వార్థం! 
చైతన్య రాహిత్యం వలననే స్వాతంత్యం కోల్పోయామని గుర్తుచేశారు. 
భారత స్వాతం్యత్యాన్ని కేవలం రాజకీయ నాయకులే సాధించి పెట్టలే 
దన్నారు. రాజారామమోహనరాయ్‌, దయానంద సరస్వతి, కేశవ 
చంద్రనేన్‌, వివేకానంద మొదలైన మత సంస్కర్తలు, ఈశ్వరచంద 
విద్యాసాగర్‌, మహాదేవగోవింద రనడే, సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ భాన్‌, 
కందుకూరి వీరేశలింగం పంతులు మొదలై న సంఘ సంస్కర్తలు, బంకిం 
చర్మదఛటర్జీ, రవీందనాథ్‌ టాగూర్‌, సర్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ మొద 
లైన కవులు, రచయితల కృషిని స్మరించమని ఉద్బోధించారు. “మన 
జాతికి జాతి ఆకలిగొని వున్నది. దానికి స్వాతం త్యం సాక్షొత్క_రించ వల 
సింది అన్నం రూపంలోనే” అని హెచ్చరించి, మానవుని (పాథమిక 
అవసరాలైన అన్న వస్తాలు, నివాసం అనేవి సమకూర్చలేకపోతే అది 
స్వాతం త్యమే కాదన్నారు. “పెట్టుబడి దారులకు మరింతగా లాభాలు, 
చదువుకొన్న వారికి మరికొన్ని ఉద్యోగాలు, పదవీ వ్యామోహం గల 
వారికి దాని సరికృ ప్టికై బహుకావకాశాలు-ఇంతే కౌనుంటే ఆగస్టు 15 వ 


గే, “స్వాతం(త్య భానూదయ వేళ్లి ఆంధ ప్రభ జ దినప తీక = “సంపాదకీయ 
వ్యాసాలు" జ ఆగస్టు 6 నుండి 15 వరకు = 1047. 


రెండవ అధ్యాయం 77 


తేదీన జరుగనున్నది స్వాతం్యత్య భానూదయం కాదు” అని మరి మరీ 
హెచ్చరించారు. కాని 8 ఏళ్ళ స్వాతం త్యానంతరం దెశసితిని పరికి సే 

ధి అ 
పరిస్టితులు ఆశాజనకంగా లేవనే చెప్పవలసి వుంటుంది. “మన స్వాతం 
(త్యం మేడిపండు; మన దార్మిద్యం రాచపుండు అని ఆ తర్వాత 
కొలంతలో కవి ఆర్నుద పలికిన మాటలు మన స్వాాతింత్య నిజ స్వరూ 
పాన్ని తెలియజేస్తాయి. 


కవులు ఎప్పుడూ అల్బసంతోషురే. న్వాతం్యత్య దిన శుభ 
సందర్భంలో వర్తమానాన్ని భవిష్యత్తుని తలచుకొని పులకించి, ఎన్నో 
కలలుకన్నారు, ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. (పథమ స్వాతం త్య దిన 
సంరంభంలో తెలుగు కప్పల వాణిని ఒక్కింతగా యీ సందర్భంలో 
జ్ఞాపకం చేసుకోవటం వాగుంటుంది. 


(శ్రీ దేవులపల్లి రృష్ణళాస్త ““రేయుయంచుల పొర్లి పోయినట్లు 
వెలుగు విరిసినట్లు. స్వాతంత్య దీప్తి వెలుగొందినదన్నారు. భారతీ 
యులు ముక్త చైతన్య ధారతో హిమగిరి శృంగంలాగ తల నై కెత్తుకో 
గలరని భావించారు. అసలొకప్పుడై నా బానిస జీవితం గడిపినందుకు 
“కొన్ని నూరేండ్లు బానిసడన్న మాట = గుండెలోన దొలిచిన కుళ్ళి 
యేడ్డు''నని వాపోయారు. తూరుపుపడమర లొక్క కౌగిట కరిగిపోయి 
నట్లు స్వాతం త్యం వచ్చిందని తలచారు. ఇకమీదట “కరుణ సరిహద్దులు 
చెరపగలుగుతుంది; జగత్కుటుంజంలో పరపీడన వుండదు; పచ్చి నతు 
_తావనీదు” అని ఆశలు కల్పించారు. “భావికాల సుఖ శాంతి (బతుకులు 
సరపించి, (పతి మానవు శిరమున నుజ్వలమకుటము పెట్టమని, సృష్టిలో 
“మానవుడే మకుటధారి” అనీ - మానవత్వానికే తుది విజయం అనీ 
చాటారు. “ఏ మహాత్ముని చేయి ఈరేయి చెరసాల తలుపులూడలాగె 
తెలియకుండ” అని మహాత్ముని పూజ్యభావంతో స్మరించి, మానవులంతా 
కలిసిమెలిసి వుండగలరన్న ఆశను వెల్లడించారు. 


ఢీ) కాటూరి 'వేంక పేశ్వరరావు నే నల్వదికోట్ల గొంతుక జయశ్రీ 
గీతి విప్పారె/[మంగళ తూర్యమ్ములు (మోనె, భారతము మింటన్‌ దోచె 


78 తెలుగు కనితా వీకానం 


మువ్వన్నియలు” అని ఆనందోత్సాహాల్ని (ప్రకటించారు. స్వాతం త్య 
సంపదను అందరికీ పం1మనిచెపూ “తండి లాత ముత్తాతలు తరతరమ్ము 
జే అలనె (Aa 
జేసిన తపస్సు పండి నీ చేతింందె పాడి మొదపట్లు చేసె నీ భరతధా త్రి 
పాలు పొంగించి పంచరా పాయసమ్ము'” అని పండుగనాటి సంరంభాన్నిి 
ఎదలో నిలిపారు. భారతజాతి ఆత్మగౌరవం కలది. “ఒరుల కలిమి 
కౌసింసదు- ఒరుకష్టము డినెడినై చ్య మొల్ల దు” అసీ-, యింకొ- 


“పాండియు బంటయుం గలిగి, పాడిదొరంగక,కల్లినంతలో 

వేడిన రి_త్త పుచ్చక, నివేదన నేయని భుక్తి నొల్ల, కె 

గ్లాడక, సర్వభూతహితయౌ శుభ శీలకు స్వస్తిగీతముల్‌ 

పాడరె పల్లె పల్లెలను వాడలవాడల పుణ్య గేహినుల్‌” 
అని ధార్మిక జీవనాన్ని గడపమని (పబోధించారు. 


ఎదురు చూచిన స్వాతం త్యోత్సవపు ఆనందంతో (శ్రీ నాయని 

నుబ్బారావు “కారు మబ్బుల నల్ల కప్పు వేసిన నింగి /పారతం్యత్యతమస్సు 
పాము కొన్న ర్యాతి/కలికి రాయంచ. రెక్కలు విష్పుకొనియెనో /తెలి 
తమ్మి పూల రేకులు కప్పుకొనియెనో,/ఎన్నాళ్ల కెన్నాళ్లకీ మహోదయ 
దీ్తి/కన్నారగాంచు భాగ్యము గల్లి మనకహా” అని జయగానం చేశారు. 
స్వేచ్చా సుధా జలదిలో దాస్య పంకాన్ని కడిగివేయుడని ఉత్సాహ 
పరచారు. సృద్వీరాజు, రాణా (ప్రతాపుడు, శివాజీ, సిపాయీల తిరుగు 
బాటులో పాల్లొన్న వీరులను స్మరించి బోసినోటి తాతయ్య వలన మనకు 
అబ్బిన స్వాతం త్య నిష్టను నిల్చుకోవలసిందని |పబోధించారు. 

“దూత దుర్భర దాస్యదురిత సంతమసమ్ము 

స్వాతం్యత్య నవయుగోదృవ దివ్య రాగమ్ము 

జనని చన్మొనల స్వేచ్చా పయస్సు బికెనో 

జనని కన్గొసల విశ్వ (_శేయమురలెనో.” అని తల్లి 
పాలు (త్రావిన బిడ్డ ఆనందాన్ని వెల్లడించారు స్వాతం తోదయవేళ 
పొందిన ఆనందాన్ని (శ్రీ నాయని 'మధురమైన రీతిలో వ్యక్తం చేశారు. 


2,9.4. భారతి _ సెప్టెంబరు - 1847. 


రెండవ ఆధ్యాయం 79 


అఖండ భారతం చీలికలై పోయినందుకు (శ్రీ గడియారం వేంకట 
శేషశాష్రీ వగచారు. స్వదేశ సంస్థానాలకు _ఏటిమవారు స్వయం నిర్ణ యాధి 
కారం యివ్యటం ఆ (పజలను నూతలో (తోయిటమే:ని భావించారు. 
ఈశ స్వాతం త్యం (పథమ రు మ్మాతమేెననీ, స్ప ప్రార్థి స్వ్వాతం్యత్యం 
తర్వాత ఏర్పడుతుందని ఆశించారు.” మన జాతీయ పతాకకు, మన 
మహాత్ములకు, వారి పాలన సూ తములకు (పజావళీ కి కల్యాణములొ 
గాక అని- ఆశీస్సులు పలికారు. 

(శ్రీమతి కనుపర్తి య. స్క జాతీయ పతాకాన్ని ఎగురవేయ 
టానికి ఆత్మ బలిదానం చే చెసిన పుణ్యమూ రులను స్కరించారు. దారుణ 
మారణాస్తాాలతో పో నోరుసల్చిన పొబ్లరు' నాశనమైన విధాన్ని, మూరెడు 


కర చేకొనకుండానే ణా గాందిజీ విజయాన్ని సాధించటాన్ని పోల్చి గాం ంద్రీ 
విజయాన్ని కొనియాడారు. ' 


కులశళ? నేదంప్ప కుటిలత్వములులేక మతవిబేదంబుల మాటలేక 
రాష్ట్రాభిమానంపు రగడలు లేకుండ భాషా విబేదంబు పట్టులేక 
ధనిక దర్శిదుల తారతమ్యములేక అధికారమోహంప్ప టాళలేక 
వ్యవసాయ కార్మిక వ్యత్య_స్తములు లేక స్త్రీపురుష విభేదరీతి లేక 
భారతాంబ స్వాళంయ్యళ్యంబు బడయుకొజణకు శాంతి సమరంబు 
పూన్కిమై సలిపినటులె 
త పాటుపడగ దీక్ష గొనగవలెనింక దేశ 


(పజలు” అని అకొంకించాడు ఆమె ఆశించిన ఫలితాలను భారతదేశం 
యింకా సాధించవలసిన స్థితిలోనే వున్నది. 


శ్రీశ్రీ స్వాతంత్య దినోత్సవం నాడు రేడియోలో వినిపించిన 
“మహాసంకల్పం” యీ నాటికీ రసవంతమైనదే.” భూతకాలాన్ని చక్కగా 


5-6 భారతి. సెప్టెంబర్‌ 1047. 
7, “మహాసంకల్పం _ శ్రీ) శ్రీ సాహీత్యం = మూడు (కావ్య విభాగం 
1945-1969 = 80వ * | 


80 తెలుగు కవిళా వికానం 


బేరీజు వేసుకొని, వర్తమానంలో స్థిరంగా నిలిచి భవిష్యత్తును దిద్దుకో 
వాలనే కవివాణి యీ గీతంలో వున్నది. “ఇది నా స్వాతంత్య దిన/ 
మహా సంకల్బం/విధిగా వికసించే/చరితకొక కృతజ్ఞత /పజలకు నివాళి/ 
(పభవించిన నూతన భారత /పతాక కభివాదం/భవిష్యదుజ్జ్వల భర్మయుగా 
నికి ఆహ్వానం” అని తన స్వప్నాన్ని ఇలా వర్ణించారు. ఉత్సాహ 
ప్రవాహంలో సాగిపోతున్న తనకు “ఒక మహావట వృక్షం/హఠా త్తుగా 
నడిచినట్లుగా/ఒకే ఒక్క మానవమూ_ర్దీ” కనిపించాడు. “ఎంచేతో 
అతని ముఖంమీద/ ఎప్పుడూ ఉండే పసిపాప నవ్వులేదు,” ఆ ముఖం 
స్వతం్యత భారతదేశపు సగటు మనిషిది. అతడి యోగకేమాలకు అంతా 
పూచీపడాలన్నారు. “భగవంతుని (పార్టించిందికి, పాతవి గుంజాళిం 
చిందికి* ఇది సమయం కాదు. ఆవేశం (పకటించిందికి ఇది అసలే 
తరుణంకౌదు = “రా: నేస్తం! పోదాం/చూదాం/మువ్వన్నెల జెండా 
పండుగ/రాః నేస్తం, లేదాం చూదాం! మనభారత జన సౌభాగ్యం-అటు 
చూడు సమ్ముదం, నేస్తం/హర్జానికి పర్యాయపదం/ఇటు చూడు విహాయస 
న్నే తం (దుఃఖానికి అధ్యాహారం “అని ఆ ఆనందాన్ని (శ్రీశ్రీ వాక్కు 
అమోఘంగా జ్వలించింది.” మనుష్యుడే నా సంగీతం మానవుడే 
నా సందేశం” అన్న మహాకవి వాక్కు సరిహద్దుల్లేని సకల జగజ్జనుల 
నుర్దేశించినది కావటం గర్వకారణం. 


భారతదేశ స్వాతంత్యం మహాత్ముడు కోరిన రీతిలో రాలేదు* 
ఇండియన్‌ యూనియన్‌, పాకిస్తాన్‌లుగా విభజించి [బిటీషువారు 
స్వాతం త్యం (ప్రకటించారు. దేశవిభజన తర్వాత జరిగిన కల్లోలాలు 
ఒక పెద్ద పీడకల. స్వాతం(త్యం కోరిన తీరులో కాకపోతే మానె, అసలు 
కోరిక తీరింది అని (ప్రజలు తృ _ప్రిసడవలసి వచ్చింది. (ప్రథమ 
స్వాతం త్య దినోత్సవం నాడు జాతిపిత బాపూజీ వేడుకల్లో పాల్గొనలేదు. 
వమతమౌఢ్యంతో హత్యలకు తలపడిన మతోన్మాదులను శాంతింపజేయ 
టానికి కల్లోలిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. 


రెండవ అధ్యాయం gi 


“స్వాతం త్య దినోత్సవమునాటి వైభవం దీపావళి ఉత్సవవై భవ 
మును మించిపోయింది. ఊరూరా, ఇంటింటా స్వాతం త్యజ్య్యోతులు 
వెలిగినవి. భారత విజయపతాకలు ఎగిరినవి. స్వాతం్యత్య నినాదములు 
మార్ముమోగినవి; జయఘంటలు నినదించినవి. కాని ఇల్ల లుకగానే 
పండుగ కాలేదన్న సామెతకూడ ఒక వంక స్పురణకు వచ్చుచున్నది” 
అని “భారతి షృతిక సంపాదకీయంలో నలువంకలా నాలుకలు చాచుకొని 
వున్న కాలమేఘ మాలికలను చూపి- (పజలలో జితించిపోయిన విద్వేషో 
ద్వేగాలను తొలగించుకోవలసిందిగా కోరింది. 


“మహాత్ముని ఆస్థానకవి” తుమ్మల 


(శ్రీ తుమ్మల సీతారామమూంర్తి 1980 లో గాందేజీ స్వీయచరి తను 
పద్యకావ్యంగా రచించటం ఆరంభించి “ఆత్కకథి సేరుతో దాన్ని బాపూజీ 
మరణానంతరం వెలువరించారు. ‘The $tంry of my experiments 
wh truth” అని గాంధీజీ స్వీయచర్మితకు పెట్టుకున్న పేరు. అది 
సార్థకమైన సత్యకథనం. దానిలో కల్పనలకు, వర్ణ నలకు అవకాశం 
అంతగా వుండదు. వేలూరి శివరామళాత్తిగారు వచనంలోకి అనువదించిన 
గాంధీజీ స్వీయచరి తను తుమ్మలవారు పద్యకావ్యంగా తీర్చిదిద్దారు. 


“అత్మకథ' కావ్యాన్ని (పళంసిస్తూ శ్రీ కట్టమంచి రామలింగా రెడ్డి 
“విషయము గాంధి మహాత్ముని స్వీయచర్శిి తము. లోకారాధ్య మైనది. 
తమశై లి యించుమించు ఆంధ మహాభారత (పకివింబము. ఇంతకంటె 
నెక్కువగా( జెప్పుటకు సాధ్యముకాదు. అవసరమును లేదు ... తుమ్మల 
సీతారామమూర్తి మహాత్మునియొక్క_ ఆస్థానకవి. ఈ స్థానము శాశ్వ 
తము” అన్నారు. తెలుగులో గాంధమహాత్యుని గురించి చాల కావ్యాలు, 
ఖండకౌవ్వ్యాలు వచ్చాయి. కాని మహాత్ముని ఆస్థానకవి పదవి శాశ్వ 
తంగా తుమ్మలవారిదే ననటానికి సందేహంలేదు. 


మహాత్ముడు స్వీయచరితలో సత్యగోపనం చేయక వెల్లడించిన 
“దొంగతనము పాయళ్చి త్తము; పితృనిర్యాణము; నామహానమానము"" 
6 


82 తెలుగు కనికా వికొనం 


వంటి ఘట్టాలను ఆస _క్తికరంగా, రసవంతంగా రచించారు శ్రీ తుమ్మల. 

మహాత్ముని were రచనకు ప్యారేలాల్‌, మహాదేవదేశాయ్‌ గారలు 
ఇంగ్లీషులో చేసిన అనువాదం అలంకారభారం లేకుండ, నిసర్గసౌంద 
ర్యంతో భాసించిన ప్లే, తుమ్మలవారి తెలుగుపద్యాలు నిరాడంబరంగా నడి 
చాయి. కాకపోతే గ గోపాలకృష్ణ గోఖలే “పేరును “గోకులు అనటం 
ఛందస్సులో ఇమడ్చవలిసి రావటంచేతనే, ఛందోబద్దమైన రచనలపై 
తుమ్మలవారికున్న మక్కువచేత నామవాచకాలను రూపుమార్చి పద్యాల్లో 
ఇరికించటం జరిగింది. “నా కృతులన్నింట నుత్తమము, పవి తమునై న 
యీ కావ్యము నా సారస్వతానుభూతికి, నా తెనుగుదనమునకు మూద 
లగా రూపెత్తుట నా భాగ్యబుని తలంతును” అని ఆత్మకథ రచనపై 
(శ్రీ తుమ్మల సంతృప్తిని _పకటించారు. 


స్వీయ చర్మితను గాంధీజీ 1018వ సంవత్సరంలో ముగించారు. 
ఆ తర్వాత జగమెరిగిన కథను “మహాత్మ కథి పేరుతో (శ్రీతుమ్మల 
రచించారు. (శ్రీతుమ్మల కావ్యరచన “ఆత్మార్పణము'తో ls 
వాల్మీకి కవికివలె తుమ్మలవారికి కూడ “విషాద జనకమగు నిషాద చే 
తమే” కవిత్వ రచనకు (పేరకమైెంది, వాల్మీకికి రాముడు య. 
దైనట్లు తుమ్మలవారికి గాందీజీ నాయకుడయ్యాడు. “రామభక్తుడు 
గాంధి-గాంధి భక్తుడు రాముడు” అని (శ్రీ దువ్వూరి వేంకటరమణళాస్త్రి, 
తుమ్మలవారి కావ్యవస్తు స్వీకారాన్ని మెచ్చుకున్నారు, 


“జలియన్‌వాలా బాగ్‌ ; మహాత్ముడాం(ధదేశమున. బర్యటిం 
చుట; చొరీ చౌరా దుండగములు; బాపూవేదన; పెదనందిపాడు పన్నుల 
నిరాకరణము; అల్లూరి సీతారామరాజు, మహాత్యు (డు దండికి(జోరుట; 
తోట నరసయ్య మగంటిమి; సుధాష్‌చందబోసు వీరగాధః దుర్దినము 
వచ్చినది; రామ! రామః” వంటి ఘట్టాలు మహాత్మకథలో మళ్ళీ మళ్ళీ 
చదివిస్తాయి. ఆత్మకథలో కవికిలేని స్వాతం! త్యం మహాత్మకథలో లభిం 
చటంచేత తుమ్మలవారి వర్ణనావై దద్భ్యం చేవదేరింది. గాంధేయవాదియై. 
1920 | పాంతాలనుండి ఇప్పటిదాకా గాందీపథంలో పయనిస్తున్న తుమ్మల 
వారి సత్యదీక్ష కవితా శిల్చానికి మెరుగులు దిద్దింది. 


జ i TE TY Me es EE 
రెండవ అధ్యాయం ఇబ Se సూ తంగా రో 


“ఆ సా 


(క వేళ నంఖ 
“గాంధి టుగ్గన్లు నం పతీ, గాంధి నడుపు 


be 'బుల నలంగితి నో 'పినంత 
గాంధినీ రస్‌ "లిక (నాయం Ez 
గంటి నీ జన్మమునకు సీ పంటచాలు” 


అని సంతృప్తితో నిట్టూర్చిన కవి ధన్యజీవి. 


మహాత్ముని దివ్య సందేశాన్ని విని, పులకించి, ఆచరణకు 
(పటోధానికి పూనుకొన్న కవృతెందరో వున్నప్పటికీ వారిలో తుమ్మలవారి 
స్తానం ఉన్నతమైనది. గాంధీజీహత్య కవికి పిడుగుపాశైనది. “మహాత్మ 
ఇ యా క ఠా 
కథి చివరి ఘట్టంలో గాంధేజీ నిర్యాణాన్ని- 


“ఏ గుండె సూనృతాహింసన తవోఒర్చులిన్ని నాళ్ళోర్చె 
నే గుండె దీర్గోపవాసభర ముద్వహించుట నేర్చె 

నే గుండె విశ్వహోర్డమున నార్జ్రత నెనసి జాల్యాటె 

నా గుండెపై గాల్బెనతని తమ్ముండ యగ్ని గోళమ్ము 
పలికి నట్టి పల్కు. (ఐదికిన (బదుకును 

గట్టకడకు సార్థకమ్ము గాంగ 

రామ !: రామ !: యనుచు ర_క్తంపు మడువున( 
కూలెగాంధి మోడ్పుగేలుతోడ” 


అని ఆర్తితో వర్ణించారు. పురుషో_త్తముడై న మహాత్ముని కథను 
తెలుగులో ఉ త్తను కావ్యంగా తీర్చిన (౮ శ్తీ తుమ్మల కవితావె వై శిష్ట్యం చిర 
స్మరణీయమైనది. 


“గాంధిమహాత్మ కుండనగ( గారణజన్ముడు” అని చెళ్ళపిళ్ళ 
'వేంకటశాస్త్రిగారు భావించారు. * శ్రీ రామనామం భక్తులను మైమరపించి 
నట్టు గాంధినామం కూడ కవులను పులకింప జేసింది. 


a మహిమంబు గలదొ నీ నామమందు 
బాపు అనిపేరు వీనుల బడినయంత 


84 తేలుగు కవితా వికొనం 


నిలుపునను నాదు మేనెల్ల పులకరించు 

జల్లుమని నాదు హృదయంబు జలదరించు 

సర్వ సారస్వత | పపంచంబునందు 

గాంది యనియెడి వర్ణయుగంబు తోడ 

సాటి వచ్చెడు వేజొక్కమాట గలదె 

మార్షవంబున, మధురిమ, మంజాలతను | 

భువన “మోహనిమైన నీ ముద్దుపేరు 

రామనామము కంకును రమ్యమగుచు” 

అని నాళము కృష్ణొరావుగారు తన్మయులైై గాందీ నామోచ్చారణతో 
పులకించిపోయారు, * ““పేమలోం జరమస్థాన మలంకరించినది 
సీ సత్య స్వరూపంజు' అని డీ బుచ్చి సుందరరామశాస్ర్తీ గాందీజీని 
సత్యమూ ం_ర్థిగా తలచారు, కీన్‌, మహామ్మదు, కృష్ణులు వాని జతకు 
వత్తురేమొ ఎంచగా” అని విశ్వసుందరమ్మగారు గాందీజీని అవతార 
మూర్తిగా భావించారు. ' శిబి, కర్ణుడు, జీమూక వాహనుడు, భీష్ముడు 
వంటి త్యాగభనులకు గాంచేజీ సమానుడని (శ్రీ పశ్ళెపూర్ణ (పజ్ఞాచార్యులు 
ఊహించారు. 12 “నలుబది కోట్ల భారత జనమ్ముల (ప్రాణములోని 
ప్రాణము” గాందీజీ అని శ) భనకువరం భావించారు. '* 


(శ్రీశ్రీ గారు “గాంధీజీ అనే గీతంలో “కర్పూర ధూపంలాంటి/ 
కాలం కాలుతూనే వుంటుంది /ఎక్క_డేో ఎప్పుడో పాడిన పొట/ఎప్పుడో 
ఎందుకో నవ్వేపాప/బాంబులవర్ణాలు వెలిసిపోయాక/వాకుల నాట్యాలు 
అలసిపోయాక /గడ్డివువ్వులు హేళనగా నవ్వుతాయి /గాలిజాలిగా నిశ్వ 
సి స్తుంది”అని గాంధీజీ అహింసా సిద్దాంతపు బౌన్నత్యాన్ని వర్ణించారు. 
తర్వాత “ఖడ్గాన్ని రద్దు చేస్తుంది బడ్గం/నైన్యాన్ని తినేస్తుంది 'సై న్యం) 
పొలంలో హలంతో రై తు, నలుసాడివాళకా రేపూ అని హింసను 


8, 1, 10. 11, 12, 18= కావ్యాంజలి ; గాంధీ సొహీళక (ప్రభురణాలయము : 
'హైదరాబాగు 20 


14 గాంధీజీ!" అంధ్రజ్యోతి 19468 = ఫి బవరి 


రెండవ అధ్యాయం 85 


ద్వేషించి అఆహింసపై మక్కువ చూపారు. ఈ గీతంలో ఎక్కడా 
టా 
షి యం a ° 2 3 
గాందీజీ పేరును సృరింపకుందానే గాంగటీ శ కిని తెల డిందటం విశిష్ష 
(స అనల్‌. (౧౧ లట 
మైన వావ్యశిల్బం. 


అర్య 


బొపూ నిర్యాణం _ కవుల బాష్యాంజలీ 


మతోన్మాది నాథూరామ్‌గాడ్సే గాంగేజీని జాత్యచేసిన దుర్షినాన 
భారతీయాత్మ తల్ల డిర్దీ పోయింది. థారతీయ థాషలన్నిటిలో కవులు 
గాందీ. మరణానికి దుఃఎచి, గాడ్చేసు శపెస్తూ విషాదగితాలు రాశారు. 
అహింనను (పటోధించిన మహాత్ముడు మతోన్మాది హింసకు బలియై 
పోవటం ఘోరం. గాంగిజ్తీ దృష్టిలో “అహింస అంపే చేతగాని తనం 
కాదు. హంఠికునిముందు లొంగిపోవటం గాదు. హంతకుని ఆత్మను 
లొంగదీనుకోవటం. మతోన్మాదుంకు సర్వమానవత్వాన్ని బోధించి 
ఆత్మత్యాగం చేసిన అహింసా జోత గాందీణీ. అహింసా జ్యోతి అంటే 
అకేయమూ, లదర్శమూ, అనుసమానమూ-అయిన ఆత్మజ్యోతి, *” 


“భాపూజీ మనకు మరో హిఘాలయం - మరో తాజమహాలు - 
మరో గంగాగది” ఆయస మరణం డెసుగు కప్పలకు ఆశనిపాత మైంది. 
అరి కదం సూ సనం జావ గా తు ల “వే య లో క 
ఆనాటి కవుల అ్యశుంర్చణాన్ని గమని ఫ్లై కరుణరసం జాల్వారిన తీరు 
గొచరినుంది, 
శాం 


"అది తలపోయరాని హృదయ (ప్రపిదారి వివాద వాచ్యకౌ 
స్పదనమయి పందబంజములు వావురుమన్న పిశాచి వేళ-ము 
ప్పదిపదికోట్ల భారత తిపస్పముదాయను భస్మరాళియై 
చిదికిన ఘోర దుర్జినమిసీ వచియింపగ జిహ్వాలాడునే :” 


అని బిగ్గరగా విలపించారు (శ్రీజాషువా.* “ఒక (త్రుటిలో 
యంద దు శి ఇ వట వ 
(పపంచమట్టట్టూగిన-దొక్కొాక య్మశువల్చి / ప్రకృతి దవించి యుడ్చి 
నది” అని శ్రీ ఏటుకూరి వేంకటనర్పయ్య మహాత్ముని మరణానికి 
(పకృతి విలపించినదన్నారు. '* “ఎంతబలిగోరె స్వాతం్యత్య కొంత 1” 
అని (శ్రీ పువ్వాడ శేషగిరిరాపు నివ్వెరపోయారు. £ 


36 తేలుగు కవీతా వీకానం 


“రూపుమాసినదీ వొక్కరుడవె గాదు /భారతీయుల మానవత్వమె 
మహాత్మ ! 
తుపాకిగుండు హతిచే హోరామః హోరామ : యంచీవంచుంగయి 
మోడ్చి 
కూలంబడ దండ్రీ! నేల _డ్రుంగెనో, దివం భావట్లార్చెను,” 


అని (శ్రీ వేలూరి శివరామశాస్త్రి, భారతజాతి అర్హరావాన్ని (పతి 
ధ్వనించారు. * 


“ఉయ్యాలలో నూగుచున్న ముద్దుబిడ్డలేచి కెవ్వున కేకవై చెనేమి : 
పాకలోలేగకు పాలిచ్చు గోవు అంబాయంచు గొంతె త్రి 
యజచెనేమి ! 
జలజల (ప్రవహించు జమున నిస్తబ్ధయై నిలిచి కన్నుల సీరు 
నింపునేమి ! 
చకచక పొలము దుస్నుకొని పోయెడిరై తు నాగలిముందుకు 
సాగదేమి 


కోటలో ఆరుగంటలు కొట్టవోవు 
వానిహస్రాలు గడగడ వడకు నేమి 

ఏ మహాత్ముని గుండెపై నెక్కిచనెనొ 
కాల పురుషుని రథ రథాంగములు నేడు” 


అని “కరుణశ్రీ” గాంధీజీ మరణించిన తరుణంలో |పకృతివై పరీ 
త్యాలను కవితాత్మకంగా వెల్వరించారు. * “ఒక్కపరిస్‌ కబళించె 
మానవాభ్యుదయమునెల్ల - ఇంక భరతోర్వర కాత్మశమించునా (ప్రభూ !” 
అని (శ్రీధనకుధరం మహాత్ముని మరణంవలన గాయపడిన ఎదతో పలవ 
రించారు = 


10 నుండి 20 వరకు = అహింసాజ్యోత్సి కవితా సంకలనం; (ప్రభు అండ్‌ కంపెని, 
గుంటూరు, 


రెండవ అధ్యాయం 87 


గాంచీజీ హత్యవార్తను శ్రీ దాశరధి నిజామాబాదు జైల్లో 
వుండగా విన్నారు. గాందీబీ జననము, మరణము కూడ కాలగనునంలో 
చితమైనవిగా ఆయన తలచారు. 


“కొలసవమితి వందల యుగమ్ముల భీషణ గర్భవేదన 
జ్వాలలలో సుఖ్యపసవ సౌఖ్యము నందెను నీవు భూమి'పై 
కాలిడగానె; భారత జగజ్జననీ నయనాల న్నెతులో 
జాలయిపారె నివు దివిషత్చుర మార్గములందు కాలిడన్‌””. 


గాందీజీ పెంచి పోషించిన మత సహనమే ఆయన (పాణాలు 
తీసినదని వాపోయారు. 


“'మహాశ్ముడిక మనకు లేడు" అని తెలిసినపుడు (శ్రీ కుందుర్తి 
ఆంజనేయులు “అన్నచాపు విని తమ్ములు /నిశ్చేష్టపతిమలై రి/తం డి 
మరణవార్తను విని/తనయిలు కన్నులు వాల్చిరి/పితామహుడి మృతిని 
విని మా/పసిపాపలు కెవ్వుమనిరి” అని అందరికీ ఆ_ప్పబంధువై న మహా 
త్ముని మరణానికి శోకించి “మహాత్మునికి శాంతి [”ని కోరారు. 


బాపూజీ దివ్యజీవనమేగాక మరణం కూడ కవులకు కావ్యవస్తు 
చెంది. ఆయన జీవితంలో వీర, శాంత, అద్భుత, కరుణ రసాలు 
కవులకు _పేరణ అయ్యాయి. ఇప్పటికీ కవులకు గాంధీజీ సరికొత్త 
కావ్యవస్తువే. 


“రుం 


మూడవ అధ్యాయం 


తెలంగాణ పోరాటం = కవుల 
హృదయా వేదన 


తెలంగాణలో కుతువ్లాపా సుల్తానుల కాలంలో ఆం్యధభాషకు 
కవిత్వానికి ఆదరం అభించింది. సారం/సతమ్మయ వైజయంతీ విలా 
సము, పొన్నిగంటి తెలగన హ్‌. చర్మత, మల్లా రెడ్డి షట కవ ర్తి 
చరిత, అద్దంకి గంగాధరకవి “తపతీసంవరణో పాహ్యానము ముస్లి ము 
(పదువుల ఆదరణలో వెలువడినలె. కాని ఆ తర్వాత వచ్చిన అసష్టా 
హీల పరిపాలనలో దాదాపు రెండువందల సంవల్చరాలపొటు. తెలుగు 
దేశంలో కోటిమంది (ప్రజలకు మాతృశాషలో రవస చేయటానికి వీలు 
కలుగలేదు. పాఠశాలల్లో ఉర్దూ, అరన్బీ, ఫారసీ భాషలనే నేర్చుకోవలసి 
వచ్చింది. తెలుగువారు తమ శంమీద రామే పరాయివారై నారు. గద్వాల, 
వనపర్తి, అమరచింత మొసలై న సంస్థా నాల అధిపతులు తిరుపతి వేంకట 
కవులవంటి కొందరు కవులను సత్క_రించినా, మొత్తంమీద సాహిత్య 

జ్యోతి మినుకు మినుకుమంటూ చమురు చాలని దీపంలాగ వెలిగింది. 


ఈ శతాబ్ది (పారంభంలో (1901) శ్రీ కొమ్మరాజు వేంకట 
లక్మణరావు, ప రాజా, రావిచెట్టు రంగారావుగారల (పోద్చలంతో 
' శ్రీకృష్ణ 'దేవరాయాంథ మానము ను స్థాపించారు. వారే హనుమ 
కొండలో రాజనరేం[ద శా షానిలయాన్నికూడ “స్థాపించా చారు. ఈ (గంధా 
లయాల స్తాపనతో కొందరు (పజలు విద్యావంతులై. సమాజ పరిస్థితు 
లను అవగాహన చేసుకున్నారు. తెలంగాణ ఆర్థికంగా, వైజ్ఞానికంగా 


1. తెలంగాణలో జాతీయోద్యమాలు - దేపులవల్లి రామానుజరావు = ద్వితీయ 
ముద్రణ. జూన్‌ 1967, 


మూడవ ఆధ్యాయిం 89 


చాల వెనుకబడి వుంది. ఎంత వెనుకబడివుందో తెలుసుకోవాలంపే “ఆ 
కాలంలో బియ్యం గిర్నీలులేవు. గానుగతో తీసిన నూనె వాడేవారు. 
కూలీలు జొన్నలు, సజ్జలు వాడేవారు. పండుగల సమయాననో లేక 
వైద్యుడు పభ్యం చెపితేనే శర్శ్క_ర వాడేవారు. కిరోసిగ్‌ (గ్రామాలకు 
రాలేదు. (గామవాసులు గానుగలో తీసిన ఆనుదాన్ని దీపాలకు వాడే 
వారు. కూరగాయలు అమ్మే ఆచారంలేదు. ఎవరూ కొనేవారు కారు. 
టొమాటో లుండేవికాబు. తింటే జలుబు చేస్తుందని వాటిని వాడేవారు 
కారు” అని (శ్రీ మందుముల నరసింగరావుగారు “ఏబై సంవత్సరాల 
హైదరాబాదు (గంగంలో పేర్కొన్న అంళాలనుబట్టి తెలుసుకోవచ్చు. 

కొమ్మరాజువారి 'విజ్ఞానచందికౌ (గంథ మండలి” వెలుగుతో 
క్రమంగా చీకటి చెఎరిపోయింది. ఈ (గంథమాల వరవడితో గోల 
కొండ, కిన్నెర, కాకతీయ, కృషి(పచారిణి, విజ్ఞాన పచారిణి మొదలై న 
(గంథమాలలు, చౌకథరల్లో సామాన్యులకు అందుదాటులో వుండే పు_స్హ 
కాలను (ప్రచురించిన “దేశోద్ధారక, ఆంధ్రకేసరి, అణా” గంథమాలలు 
సాహిత్యవ్యాప్తికి దోహదం చేశాయి. సాధనసమితి, సాహితీమేఖల 
వంటి సాహిత్యసంస్టలు రచయితల్లో సృజనాత్మకళ్తి బహిర్గతం కావ 
టానికి తోడ్చడ్డాయి. (కమంగా ప్మతికలు స్థాపించబడ్డాయి. తెలుగులో 
షృతిక వెలువరించటం రాజ దోహంగా పరిపాలకులు థావిస్తుండేవారు. 
సురవరం |ప్రతాపరెడ్డిగారి సంపాదకత్వంలో వచ్చిన గోలకొండ పత్రిక, 
సీలగిరి, తెలుగు షృతికలు కొంత సాహిత్య చై తన్యాన్ని కలిగించాయి. 
తర్వాత కాలంలో “సుజాతి, తెలుగుతల్లి, విభూతి, శోభ” మొదలై న 
స్మతికలు తెలంగాణ రచయితలకు పట్టుగొమ్మలై నాయి. 

(శ్రీయితులు మాడపాటి హనుమంతరావు, అదిరాజు వీరభద 
రాపు, సురవరం _పళాప రెడ్డి గారల వంటి విద్వాంసులు తెలుగు భాషోద్ద 
రణకు నిర్విరామకృషి చేశారు. 


ఆ౦(ధోద్య మము 


నిజాం సరగణాలో అత్యధిక సంఖ్యాకుల స _పజలు ఆంధులే 
అయినా ఆం ధభాషకు గౌరవం బేకపోయిందానాడు. 1021 లో హైదరా 


y) తేరుగు కవితా వికొసం 


బాదులో సంఘ సంస్కరణ సభలు మహారాష్ట్ర విద్వాంసుడైన కార్వే 
అధ్యక్షతన జరిగాయి. ఆ సబలో ఒక న్యాయవాది తన ఉపన్యాసాన్ని 
తెలుగులో (ప్రారంభించగానే సభ్యులు ఎగతాళి చేశారు. ఆ సంఘటన 
అంద మేధావులలో కదలిక తెచ్చింది. ఆనాడే బూర్గుల రామకృష్ణారావు, 
మాడపాటి హనుమంతరావు, ఆదిరాజు పీరభ్య దరావు మొదలై న పెద్దలు 
పూనుకొని ఆం భసంఘాన్ని స్టాపించాలనుకొన్నారు. 1922 లో “ఆంధ 
జనసంఘముిను స్థాపించారు. అది కేవలం (గంథాలయములను స్థాపించ 
బంవంటి సాంస్కృతిక సంఘంగానే పనిచేసింది. 


నానాటికీ నిజాం పరిపాలన దుర్భరమైంది. జాగీర్జారుల, భూస్వా 
ముల (క్రొర్యమూ, అమీన్‌, పేర్‌, పట్వారీల పీడనా (ప్రజలకు భరింప 
రానివై నాయి. జాగీర్జారుల మందిరాలు దివ్యహర్మ్యాలై వెలయగా 
(ప్రజలు నీటి ఎద్దడికి గురై, (తాగటానికి మంచిసీరు కూడ దొరకని 
దుస్థితికి గురయ్యారు. సేద్యానికి కాలువలు, చెరువులు, బావులు తివ్విం 
చటం పోయి జాగీర్జార్లు పేదరై తులు ఎముకల్ని ఎండిచేస, పండించి) 
పంటలో చాల భాగాన్ని శిస్తుకింద జమకట్టుకోసాగారు. నిస్సహాయులై స 
(పజలకు సాయం చేయటానికి [080 లో “ఆ థమహాసభి స్థాపించ 
బడింది. (క్రమంగా సంగం (ఆంధ మహాసభకు తెలంగాణ (పజలు 
పెట్టుకున్న పేరుఇది) తెలంగాణ (పజల జీవితంలో ఒక భాగమైంది. 
ఆంధ మహాసభ సభ్యులు చూపిన సాహసం, చేసిన త్యాగాలు ఎంత 
వర్ణించినా తనివి తీరనివి. 


ఆనాడు తెలంగాణలో 19151 లెక్కల (ప్రకారం “తెలుగు మాట్లాడే 
(పజల సంఖ్య 90] లతలు. మరాఠీ మాట్లాడేవారి సంఖ్య దాదాపు 45 
లక్షలు. కన్నడం మాట్లాడేవారు 20 లక్షలు. ఉర్దూ మాట్లాడేవారు 21 
లకీలు.””2 హైదరాబాదు నగరం మినహా సంస్థానంలోని ఏ భాగంలోనూ 
ఉరుదూ మాట్లాడే (ప్రజలు జనాభాలో అత్యధిక సంఖ్యాకులుగా లేక 


2, వీర తెలంగాణా విస్లన పోరాటాలు - గుణపాఠాలు; పుచ్చలపల్లి 
సుందరయ్య _ 1070, 


మూడవ అధ్యాయం |. 


పోయినా, నైజాం రాజు ముస్లిం కావటంచేత ఉరుదూభాషను రాజభాషగా 
చేశారు, అన్ని స్టాయిల్లోను కోర్డు భాషగా, పరిపాలనా భాషగా చేశారు. 
(ప్రాథమిక దళసుండి బోధనాభాష కూడ అదే. అందువల్ల తెలుగుభాష, 
సంస్కృతి పూర్తిగా నిరాదరణకు గురియైన సంగతి వేరుగా చెప్పనక్కర 
లేదు. 


నిజాం పాలనలో భూస్వాములు కిరాతకంగా రై తులనుండి 
సన్నులు వసూలు చేసేవారు. చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి మొద 
లైన వివిధ వృత్తులవారి చేత అన్యాయంగా వెట్టిచాకిరీ చేయించుకునే 
వారు. పన్నులు చెల్లించలేని రైతుల భూములను స్వాధీనం చేసుకోవ 
టంతో భూస్వాములవద్ద నూమి అసరిమిత మైపోయింది. జన్నా రెడ్డి 
(ప్రతాపరెడ్డి కుటుంబానికి లక్షన్నర ఎకరాల భూమి వుండేదంపే యిక 
భూస్వాముల అధికారమెంతో వూహించుకోవచ్చు. వెట్టిచాకిరీతో కృశించి 
పోయిన (ప్రజలు “బాంచను - నీ కొల్మొక్కుతా దొరా” అని మాట 
మాటకు అంటూ భూస్వాముల పాదాల దగ్గర నికృష్ణంగా (బతుకుతూండదే 
వారు. అక్కడి కరర, సలనాటి సీమనుండి వెళ్ళి తెలంగాణలో 
స్థిరపడిన (శ్రీతిరునగరి సీతారామాంజనేయులు అనే (ప్రజాకవి “పజ 
sae (గ్రామంలోని నలుగురై దుగురు సె_త్తందార్లకు బానిసలై (బతుకు 
తున్నారు. దారుణమైన వెట్టిచాకిరి, అంతకన్నా దారుణమైన అధికార్ల 
జులుం, నిత్యం తన్నులు, తిట్లు, కచ్చేరిచా విళ్ళవద్ద వంగబెట్టి మూపున 
బండలు, బండలేకాదు రై తులమూపున (గామవెట్టిని ఎక్కి0చి తొక్కిం 
చేవారు. పండిన పంటనంతా “లెపీిలనీ “తావాను"లనీ, “నాగూిలసీ, 
“నజరానా'లనీ దోచుకునేవారు. బూడిదపట్టీ, సెండ్రిపట్టి, సమ_ర్హపట్టీలు 
సరేసరి. అది మధ్యయుగాలనాటి భూస్వామ్య దోపిడీ. బొడ్డుపల్లెను 
కోల్పోయి వడ్డెరాజులచేతిలో (శ్రీనాథకవి కూడా అబాంటి యమదండన 
లను చవి చూసి వుండడు. అవి ఇక్కడ నిత్యకృత్యాలు *-* అని 
వివరించారు. 
కడ. “తెలంగాణా పోరాట సాహిత్యం” - తెంగాణ పోరాట పొటలు _ రెండన 


నంప్పటి పీఠిక కెవి. రమణారెడ్డి; విప్లవ రచయితల సంఘం (ప్రచురణ, 
1877. 


రిల వేగు కఎతా పీకొనం 


ఆంధ పుసో సప జంయోద్యమం వృద్దిచెంది దశ 
ముబుల జాగీరారు పటేల్‌, సం దొతనాఇల్సి దోపిడీని ఎదిరించే 
ఆగం ఆల డై లె ౬ 
దశకు (ప్రజలు సెరుకున్నారు. అంగ మహాజన మొ త్తం పదమూడు 
మహాసభలసు జరుపుకుంది.” జక విదంగా చూ ఆంధ మహాసభ 
చర్మిత తెలంగాణ 3లో చాతి పుంరుజ్జీవసి చరిత అని చెప్పవచ్చు. 


ము 


జ దా 


వినునూరి దేశయుత్‌ రామగందారెడ్డి దౌర్దన్యాలను (ప్రతిఘటించి 


ప్రజలు ఐకమవగ౦తో నిలిచినప్పుడు, దేశముఖ్‌ దౌర్జన్యానికి తలపడి తన 
గూండాలచేత (పణం నాయకుడైన దొడ్డి కొమరయ్యను చంపించాడు. 
ఈ సంఘటన 1946 జులై 1 పే తేడీస జరిగింది. ఆ గామ (పజలంతా 
ఏకమై దేశముధ్‌ను, అతని కొడుకును, గుండాలను |గామంనుండి తరిమి 
కొట్టారు. కొవ మరయ్య మరణవా 5 పత్రికల్లో చదివి తెలంగాణ 
చెలుపలనున్న (ప్రజలు సంస్థానంలో జరుగుతున్న ద నొగ్గనాకలను గురించి 


2 a ఎచ్‌ జు న సారి, య gn 
కొద్దిగా తెలుసుకున్నారు... తెంంగాణలొ సాయిువ పేణాటం ౩G భుదయః 


on 


ల 


ట్ల 


మరణంతో Moras Bt ae Bn FERN | ఏ భారం 
టె! 
తమ్యూనిస్టు వొర్టీ ౫ రావ వఏిరమి-చింపి. ఈ అయిదేళ్ళ 


కొలం ఆంధ్ర చరి సరో (పడౌదై వచె ్భిం se ముగా గంగి (ప్రవహించి 
౮౦, సాహిర్య వర్మితలో యూ కారాన్ని (పశాసాహిర్యానికి బంగారు 


కోవాలి. 


రోజులుగా చెప్పుక 


“ఆజాద్‌ హైదరాబాద్‌” ముస్ట్ఫిం సా మాజ్యమని, అసఫ్‌జాహీ 
LER Bp | 


పాలనరో (పతి ముస్లి మూ ఒక వాలక కుడేసని, ఈః (పః ఎత్వాన్ని కొవాడా 
లనేది దేవుని ఆజ్ఞయని, అందువల రజాకౌర్‌ నై న్యంలోచేరి హిందు 
హై డర. ఒం న్‌ ష్య త లస ష్య సో న > క్ష వ 
వుల నదుర్కొనటం (పతి ముస్లిము యొక్క పవిత కర్తవ్యమని 
పేర్కొంటూ. 'ఇత్రెహాద్‌ -ఉల్‌-ముస్లి మీన్‌” నాయకుడు కౌళశిం రజీ” 
అ ౨ 


నాయకత్వాన రజాకార్‌ "సె సైన్యం ఏర్పాటు చేయబడింది.” 
అంగాణ = నా అనుఖవాణు; జ్ఞాప రాలు” 
కమ్యూనిస్టు పార్టీ ప్రదురణ = 1972. 
ఢీ వీర తెలంగాణ 'ఏష్లవ పోరాటాలు = గుణపాఠాళ; పుచ్చలనల్లి సుంద 
రయ్య = 14/3, 


మూడన అధ్యాయం 


రజాకార్లు తమ నెదిరించినవారిని చ్యితహింసలకు గురిచేయ 
సాగారు. రజాకార్లకు నిజాం తనము, ఆయుధాలూ 
అన్నీ లభిస్తూండేవి. కాని (వజలు సమైక్యంగా నిలి 
భదాలు లేకుండా రజాకార్లను ఎదిరించి పోరాడారు. వారికి నాయకత్వం 
వహించింది అంట మహానధ. గెరిల్లా పోరాట దళాలను నిర్మించి, 
(పజల్ని సాయుడుల్ని చేసి, పోరాటాన్ని సాగించటంలో (పతి (గ్రామమూ 
ఒక దుర్సేద్యమైన దుర్గమైంది. ఆనాటి పోరాటంలో కవులనుండి, కళా 

గి యా గగ యెలా 


మటలు లం Pern W BP అ 
కారులను౦డి సామాను కారర్ణక_రంగం సె ముఖ్యంగా ఆపశపరవశులై న 


అజ 
ల్ల 
స్ట్‌ 
. 


ల న్‌ జ్జ 
పఏరులనుండి ఎంతో సాహిట్యం వెలువడి 


29 సాహిత్యాన్ని పరిశీలించి చూ సే నేట్రికీ అడి చ_త్తమ సాహిర్యమని 


Oo 


వ. 30 సంవత్సరాల చర్మాం 
by re) 


పిస్తుంది, 
ఆర 


“నాధ కవిత్వానికి పర్యాయసదం'. చాదలో పోరాటంలో (ప్రజలు 
“ఆందోళసమా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతి'మని గమ్మి తమ 
కషాలను పాలలో, కపిఠలో వివిధ సాహితీ (షకియల్లో వెలువరిం 
(1) Co"; ౧ (sa) 
చారు. వరశతుపును శపిస్తూ దూసుకువచ్చిన ఈగొల్లాంటి పాటల్ని 
శి 
పాడుకున్నారు. వాటితో ఏల్పనమూ, సాహిత్య విలువలకు ఏమీ కొదవ 


లి 


టే 


లేదు. వాడీ, వేడీ వాటికి మరింత విలువ చేకూరుస్తున్నాయి. జీవిర 
ఏమర్శ కవిత అయితే అనాటి పాటలు జీవితప్ప బాధల్ని చీల్చుకొని 
వీరావేశంతో 'వెలువడిసవి. 


తెలంగాణ పోరాటానికి సంబంధించి రెండు రకొల సాహిత్యం 
వచ్చింది. ఒకటి పోరాటంలో (పళ్యక్షంగా పాల్గొని, బాధర్నీ చవిచూచి 
మహో దేకంతో రచించిన సాహిత్యం. రెండవది తెలంగాణకు వెలుపల 
వుండి పోరాటాన్ని గురించి తెలుసుకొని వారితో ఏకత్వాన్ని (పకటిస్తూ 
(త్వమేవాఒహహమ్‌్‌ వారి కష్టాలకు కావ్యరూపమిచ్చింది. 


తెలంగాణ పోరాటం పాటలు 


ముందుగా పోరాటం మధ్యతో నిలిచిన వీరులు వెలువరించిన 
తెలంగాణ పోరాటం పాటలు పరిశీలిద్దాం. తెలంగాణ [ప్రజలు అమరజీవి 


§4 తెలుగు కవితా వికానం 


కొమరయ్య'పై పాటలు పొడుకుని, ఆ వీరుడు చూపిన మార్గంలో పయ 
నించారు. “అమరజీవి నీవు కొమురయ్యా ! అందుకో జోహార్లు కొము 
రయ్యా !: లంచగొండుల అండ దేశముఖులకు నుండ /న్యాయరక్షణ కొరకు 
నడుము బిగించితివి / గుండాల తుపాకిగుండ్ల 'కెదురుగపోరి / బలియైన 
వీరుల్లొ కొమురయ్యా/ మొదటి తెలుగోడచోయ్‌ కొమురయ్యా ! / నీవె 
మా కెల్ల పుడు కొమురయ్యా !, మార్గదర్శి గవుండు కొమురయ్య !.... సీ 
పేరు నిలుపకనె కొమురయ్యా /నిదురై న మేంటోము కొమురయ్యా :” 
అన్న పాట తెలంగాణ పోరాటంతో మార్మోగింది. 


పోరాట నాయకత్వం సోవియట్‌ రష్యా మార్గాన్ని అనుసరించింది. 
చైనా విప్లవం అప్పటికింకా ప్పూర్తిగాకపోయినా చైనా నాయకత్వం 
కూడ (పజలకు _పేరణ అయింది. “రష్యవుంది /చై నవుంది, రై తుకూలి 
రాజ్యముంది |ర_క్షమొలికిన అమరవీరుల /రై_ ఫిలుంది, తుపాకి వుంది [కష్ట 
జీవుల సంగముంది, కల్సిపోరుతె, రాజ్యముంది” అనే పాట రైతు, కూలీ 
లకు వ్యవసాయ విష్ణవంసైై నమ్మకం, రష్యా చై_నాల మార్గంపై గురి 
వున్నట్లు తెలుపుతుంది. 


“కాలమ్మే మారింది / కనిపెటి తిరగండో / కొవ్వెక్కిన గొతె 

me య Fa ఆ న అ కొ, జ్‌ 

పోతు /కుండరు తల గుద్దినట్టు /సంఘపోల్ల తెరువొస్పె/సావు పిచ్చి కుక్క 

సావు అని ఆంధ మహాసభ శక్తిని తెలుసుకుని మెలగమని శ|తువు 

లను హెచ్చరించారు. ““తెలంగాణమ్మున గడ్డిపోచయు. సంధించెనో 

కృపాణమ్ము” అని (శ్రీ దాశరథి చెప్పినట్టు _పజాచ్చైతన్యం వెల్లువై 
తోచింది. 


భూస్వామి మీద పాటలో “కూలీల దోచుకొని భూసామి/కలి 
సొచ్చెనంటాడురా సామి/మనజొన్న కోతని మన జొన్న యేతని /వూరించి 
వుబ్బించి వూడిగము చేయించి/తాలు తరుగిస్తాడు భూసామి/వేలు వెను 
కేస్తాడురా సామి/పా తప్పుకిందని, పదుగురితొపాటని/పని వత్తిడిలో 
తన పబ్బాన్ని గదుపుకొని/ పేచీలు పెడుతాడు భూసామి” అని భూ 
స్వాముల దోపిడీ స్వరూపాన్ని ఒక అజ్ఞ్ఞాతకవి చక్కగా తెలియజెప్పాడు. 


మూడవ అధ్యాయం రిగ్‌ 


““ఏరన్న రాకముందె ఏరువాక వచ్చెరన్నా 
యవరింట్ల వుందువన్న బువలేని జీతగాడా”” 
అని “పోరాడు జీతగాడా పాటలో అన్ని బుతువుల్లోనూ కష్ట 
పడి పండించిన జీతగాడు - 
“పండిన కూరగాయ పంటిన కొరకడాయె 
కమ్మని కందిపప్పు, కనరాని నేతిబొటు 
రు 
ఉప్పాకె నీమొగాన, గొప్పోరి జీతగాడ” 
అని వ్యంగ్యంగా జీతగాడి దుస్పితిని ఎత్తిపొడవటం ఆనాటి 
థ్‌ ర్‌ 
పాలేర్ల దుస్లితికి యధార్ల చిత్రణం. 
a) [a (ఖు 


“ఈ చేలు మనవెనన్న - పోరాడు జీతగాడా 
కాజేసి దొరలుమిన్న - పోరాడు జీతగాడా 
నీ సంఘశ _క్తితోడ - పోరాడు జీతగాడా” 
అని పోరాటానికి పురికొల్సిన గీతాలెన్నో వచ్చాయి. 
పోరాటపు పాటల్లో ఇన్నా రెడ్డి _పతాపరెడ్డి పాట మిక్కిలి (పసిద్ది 
చెందింది. 
“బంజెనుక బండికట్టి పదహారు బండ్లుకట్టి/ఏ బండ పోతవు 
© sen) య 
కొడకో/నా కొడక (సతాపరెడ్డీ ! 
టి 
దొ డ్రన్నీ! కాలిపోయె /ఎడ్లన్నీ ఎల్లి పాయె/ఇకనైై న లజ్జలేదా 
కొడకో/నా కొడకా (ప్రతాపరెద్డీ ! 
టి 
గొల్లోల గొర్లువొడిసె/రై తోళ్ళ బియ్యం వొడిసె/ఇకనేమి 
౧౧౧౧ ౧౧ డా 
తింటవు కొడకో/నా కొడకొ (వతాపరెడ్డీ ! 
టె 
"పెదపందీ సూరిగాడు/సినపంది మల్లిగాడు [మీ ఇద్దర్ని 
తింటం కొడకో/ నా (ప్రతాపరెడ్డీ ! 


96 శెలుగు కవితా వికొసం 


డొల్ఫీన రక్తమంతా /డొల్లర్లో పోసుకోని [చిల్లీన రక్తమంతా 
ey చి గాగ ag] ఆలె 
స సుకొని [ఏ బండ్ల పోతవుకోడరో /నా కొడక 
(పతాపరెడ్డీ ల 
(౫) 


నం 
39 
= 


(పజల ధాటికాగలేక దేశముఖ్‌ సల్లైనుండి పలాయనం చి త్తగిస్తు 
న. న అ we అలీ ః| te 
న్నప్పుడు (ప్రజలు మహోత్సాహంతి పాడుకొన్న పాట ఇది. ఐ అజ్ఞాత 
కవో అప్పటికప్పుడు ఆశువుగా కల్పించి పొడి (ప్రజలను పురికొల్సి 
పాడించిన పాట ఇది. “నా కొడకా” అనే తిట్టూ (పజల భాషలో-వాళ్ళకు 
ఊతపదాలై న బూతుమాటల్లో వుండటం సహజమే, 


నిజాం నవాబును తిడుతూవచ్చిన మరొక పాట కూడ బాగా 
(సిద్ధి పొందింది. 


“నై జాము సరకరోడ /నాజీల మించినోడ [యమ బాధలు 
'పెడితివి కొడుకో /నై జాము సరకరోడ 
పండీన పంటనంత /తిండికై న ఉంచకుండ /తీసు కెళ్ళినావు 
కొడుకో /నై జాము సరకరోడ 
చుట్టూ సూర్య పేట /నట్టానడుమ నల్ల గొండ / అవతాల 
యట ట్‌ ౧ 
గోలకొండ | గోలకొండ విల్ల కింద /సీగోరి కడతాం కొడకో/ 


నైజాము సరకరోడ !- 

ఈ పాట ఒక్కటే చాలు, నిజాము (పభువుమీద (పజలకు ఎటు 

వంటి వ్యతిరేక భావముదోండే తెలియజెయ్యటానికి ! ఇక ఆ నిరంకుశ 
పాలన ఎటువంటిదో ఊహించుకోవచ్చు. (శ్రీ కుందుర్తి అన్నట్లు “అది 


తెలంగాణ కౌదు, హెలంగాణ.” 


మూడవ అధ్యాయం 97 


పీడిత (పజల విముక్తికి, రజాకార్ల దుర్మార్గాలకు స్వస్తి చెప్ప 
అజా ag) Fa శాలలో 
టానీకి కెలంగాణ సంసారాన్ని ఇండియగ్‌ యూనియన్‌లో అంతర్భా 
గంగా మార్చటానికి సలం తో భారత (పంతం, జవహర్‌లాల్‌ 
న్నెహూ, వల్ల భాయ్‌ పపేఠల్‌గార నాయకలుఎతో  హెచరాదాదుపె 
వేట! ॥ ౧౧ | od సా (కా. 
“పోలీస్‌ యాక్‌ రోల పెట్టారు. జనరల్‌ చొధురీ ఆధిపత్యంలో 1948 
"సెపెంబరు 13 వ తేదీన ఛారతసే న్యం హైదరాబాదులో పవేశించింది. 
(A) నేహా ననా 
నిజాం నవాబు సులభంగానే లొంగిపోయాడు. 1948 సెప్టెంబరు 18వ 
తేదీన తెలంగాణ ఇండియన్‌ యూనియన్‌లో భాగమెంది. 


(పజలు యూనియన్‌ సై న్యాలప స్వాగతం చెప్పారు. తాము 
వెట్టి చాకిరినుండి, బానిసత్వం నుండి, భూస్వాముల దొర్జ్దన్యాల నుండి 
స్వతం తమౌతున్నామని తలచి హర్షి ంచారు. కౌని జరిగింది మరొకటి, 


నైజాం భారత (పభుత్వానికి లొంగిపోయినప్పుడు భారత్మ పభుత్వం 
అతనికి (పత్యేక సౌకర్యాలను కల్పించింది. నవాబుకు "రాజ ప్రముఖ్‌” 
పదవి యిచ్చి గౌరవించింది. అంతేగాక జాగీర్జార్లను, భూస్వాములను 
(గ్రామాలకు పంపించి పాత అధికారాలను పునరుద్ధరించటానికి పోలీసు 
బలగాన్ని పంపించింది. దీనితో (పజల ఆగహావేశాలు తిరిగి విజృం 
భించాయి. తాము విరమించిన పోరాటాన్ని విరమించక కమ్యూనిస్టు 
పార్టీ నాయకత్వంలో తిరిగి ఆయుధాలను చేపట్టి యూనియన్‌ సైన్యంపై 
పోరాటాన్ని సలిపారు. 


ఖై దీగావున్న ఒక రై తుబిడ్డ జై లుగోడమీద ఆనాటి తమ దుస్టి 
తిని యథాతథంగా పాట రూపంలో రాశాడు. 

“ఖై దీలం మనమంతా ఖై దీలం 

స్వతంయత భారత (పభుత్వ ఖై దీలం “నై దీలం 


నిరుపేదలు బీదలు రై తులకై 
నిల్చిన పాపాలకే మనమంతా “నె దీలం 


తెలుగు కవితా వికొసం 


మలమలమాడే (పజలను దోచే 


దోపిడిగాండ నెదిర్బినందుకు “ఖై దీలం 
నాజీ నిజాం నరకాసురుడితో 
రాజీబేరం వలదన్నందుకు “ఖై దీలం 


ఈ పాట (పజాహృదయంలో చెలరేగిన ఘర్షణకు చక్కని 


భారతజాతి (పియతమ నాయకులు న్మెహూ, సేల్‌గారలు 
నిజాముకు అతని తాబిదార్లకు అనుకూలంగా నిలవటంతో తెలంగాణ 
(పజలు వారిని కూడ ద్వేషించారు. వారిని ఆక్షేపించే పాటలు గూడ 
వచ్చాయి. 


తెలంగాణ పోరాటంలో (పజల్ని విద్యావంతుల్ని చెయ్యటానికి 
పాటలేగాక వీధి భాగవతాలు, గొల్ల సుద్దులు, ఉయ్యాలపాటలు, చుట్టు 
కాముడు పాటలు యింకా అనేక జానపద కళారూపాలు కూడ తోడ్చ 
డ్డాయి. (ప్రజల హృదయాల్లోని వెలను, నెగలను, పొగలను నులి 
వెచ్చగా అందించే తెలంగాణ పోరాటం పాటలు యీనాటికీ వేలకొద్దీ 
(పజల నాల్కలపై నిలిచి వున్నాయి. ఆధునికాంధ్ర కవిత్వంలో (ప్రజా 
సాహిత్యానికున్న శక్తికి యీ పోరాటం పాటలు చక్కని నిదర్శనాలు, 


కన్నతల్ది వంటి భూమిని రకించుకోవటానికీ, దేశముఖ్‌, జాగీ 
ర్దార్ల భూస్వాముల వెట్టిచాకిరీ నుండి విముక్తి పొందటానికీ (పేజలు 
సాగించిన పోరాటంలో విద్యనేర్వని నిరక్షరాస్యులు కూడ కవులయ్యారు. 
తెలుగు కవుల హృదయా వేదనలను, కవులుగా వారు (పతిస్పందించిన 
విధాన్ని తెలుసుకుందాం. ముందుగా వారిలో పోరాటంతో (పత్యక్ష 
పరిచయమున్న కవుల రచనలను చూద్దాం. 


ర్‌, ఈ అధ్యాయంలో ఉదాహరించిన పాటలన్నీ “తెలంగాణ పోరాట పాటలు" 
విప్లవ రచయితల సంఘం ప్రచురించిన రెండు సంపుటాఅనుండి స్వీకరిం 
భాను వారికి నొ కృత జ్ఞ త 


మూడవ అధ్యాయం 99 


tt 


శైతతో (ప్రజలను మేళొ.లిపిన కాళో 


తెలంగాణ పోరాటం నాటినుండి చేటివలకు (పజల తలలో 

నాలుకై (ప్రజాకవిగా గణుతికెక్కిసదారు (శ్రీ కాళోజీ నారాయణరావు. 
“కాళోజీ అంపే కన్నీరు.” (పజలందరూ ఆయనకు ఆ పృలే. ఏవొక్క 
రికి కష్టం వచ్చినా ఆర్జ్రమైన మనస్సుతో, జాలువారే కన్నీటితో ఆర్హుల 
సమక్షంలో నిలిచే దయామూంర్తి ఆయన. అన్యాయం ఏ రూపంలో 
వున్నా దాన్ని (పతిఘటించటానికి వెన.దీయని కవి, శ్యతువు ఎంతబల 
వంతుడె నా ఎదిరించటానికి ఆయనకున్న మహాయుడం నె తికబలం, 

మూ Ene 
స్వార త్యాగానికి ఆయన పెట్టింది పేరు. 

యు లు 


ఆయన కవిత్వంలో వ్యంగ్యం సామాన్య పారకులకు, చదువు 
రాని వారికి గూడ, ఒక్కసారి వింటే అర్హమయ్యే రీతిలో వుంటుంది. 
శిల్పం లేదనిపించే విశిష్టమైన శిల్బం ఆయన కవిత్వంలో వున్నది. 
ఆయన మాటలు, ఉపన్యాసాలు అన్నీ కవితామయమే. ఆయన కవిత్వం 
విని మనసారా నవ్వని [శోతలుండరు. ఆ నవ్వువెనక చేదునిజం తల 
పుకు వచ్చి గుండెల్ని పట్టుకుంటుంది. తెలంగాణ పోరాటంతో ఆయన 
నిజాము నెదిరించి పోరాడారు. (ప్రజల్ని రాజకీయంగా చై తన్యవంతుల్ని 
చెయ్యటానికి ఆయన విసృతంగా తెలంగాణమంతా పర్యటించారు. 
తెలంగాణలో రహదారులన్న ఆయనకు అరచేతిలో రేఖలవంటివి. 


ఆంధ మహాసభలు తెలంగాణను జాగృతం చేస్తున్న శుభసమ 
యంలో ముగ్గురు నారాయణరావులు రంగంమీదికి వచ్చారు. వారు 
(శ్రీకాళోజీ నారాయణరావు, (శ్రీ కొమరగిరి నారాయణరావు, శ్రీకోదాటి 
నారాయణరావు. వీరిలో కొమరగిరి, కోదాటి గారలు గాంధేయవాదు 
లుగా, _గంథాలయోద్యమ నాయకులుగా (ప్రసిద్ధులు. కాకోజీ (ప్రజా 
కవిగా (సిద్ధులు. 

నిజాం (పభుత్వం బలం పుంజుకుంటున్న (పజోద్యమాన్ని గమ 
నించి,కీ పజల కళ్ళనీళ్ళు తుడిచే బూటకపు సంస్కరణలను (ఇస్లాహాత్‌్‌ 
(పవేశపెట్టింది. ఆ సంస్కరణల్లో మోసాన్ని 'వెల్చడిస్తూ- 


100 తెలుగు కవితా వికాసం 


“నేటుగాను రెండు కండ్ల | మేటి మాటలెందుకు ? 

కాదు అనుచు చాటుగాను /కండ్లు గీటుటెందుకు * 
పం_క్తిభో జనము పెట్టి/సతీపాత మెందులకు న 

ఉప్పుసరికి సరివేసి వండిన [పప్పుథోజనం బెందులకు ?” 


శ్రీ కాళోజీ పలికినమాటలు పాలకుల మోసాన్ని బట్టబయలు 
చేశాయి. వ ఉపయోగించిన ఉపమానాలు ఆహ్లాదాన్ని వ్‌! 
వా_స్తవస్టితిని గుర్తించేలాగ చేశాయి. ఆయన ఉపయోగించే ఉపమానా 
లన్నీ సామాన్యులకు సైతం నిత్యజీవితంలో ఎదురయ్యే వే. ఆయనను 
వేమనవంటి కవిగా (పజలు ఆదరించారు. 


“కె తచేత మేల్కొాల్చకున్న 

కాళోజీ కాయము చాలింకి”- అని దృఢమైన (పతిజ్ఞ్ఞ చేసిన కవి 
కాళోజీ, “నా గొడవ" అని పేరుపెట్టి (ఆయన కావ్యసం ంపుటాలన్ని టికీ 
అదే పేరు కోటిమంది [పజల గొడవను, బాధలను వ్యక్తం చేశారు. 
ఐదుకోట్ల మంది (పజలకు ఆయన ఆ పులయ్యారు. 


రజాకార్లు విజ్బంభించినపుడు కాళోజీ వారి నెదిరించి, (ప్రజలను 
ఉ శ్రేజపరుస్తూ.-. 


“నవయుగంబున నాజీవృత్తుల /నగ్న నృత్య మింకెన్నాళ్లు ? 
పోలీసు అండను దౌర్జన్యళక్తులు/'పోషణ బొందేచెన్నా క్ల స్త 


అని గర్జించారు. ఈ గర్జన తెలంగాణమంతా (పతిధ్వనించింది. 
నల్ల గొండ జిల్లాలో నిరకరాస్యులై. న రైతులు పొలాల్లో we 
కలుప్పదీస్తూ యీ గేయాన్ని ఆలపించిన సంఘటన లున్నాయి. “(ప్రజా 
శక్తికి పరిక్ష సమయము/(పతీక్ష మనకిం కెన్నాళ్లి అన్న ఆయన 
(పళ్నకు సమాధానంగా వీరులు పిడికిన్ళ బిగించి శ్యతువు నెదుర్కోవ 
టానికి సిద్దమయ్యారు. 


వరంగల్లు కోటలో రజాకార్లు మొగలయ్య అనే కౌంగెన్‌ 
కార్యకర్త రను పట్టపగలు దారుణంగా "హత్య చేశారు, కాళ్లోబ్రీ భన 


మూడవ అధ్యాయం 101 


యాన్ని ఎదిరించినందుకు వరంగల్లులో (వవేశించరాదని (పభుత్వం 
ని షేధాజ్ఞను జారీ చేసింది. సర్‌ మీర్జా ఇస్మాయిల్‌ (అప్పటి హైదరా 
బాదు ముఖ్యమంత్రి) మొగలయ్య వాత్య తర్వాతకొన్నాళ్ల కు వరంగల్లు 
సందర్శించే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నప్పుడు రళోజీ ఆయనకు 
రాసిన కవితాలేఖ మన లేఖా సాహిత్యంలో చిరస్థాయిగా నిలువదగినదని 
శ్రీ దేవులపల్లి రామానుజరావుగారు భావిస్తున్నారు. స్‌ 


ఆ వేఐలో.._ 


““కోటగోడల మధ్య బూనిజరిగినదోట- గుండాల శ కులు 
గోచరించినవా ? 
బాజార్గొ బాలకుని బల్లెంబుతో బొడుచు- బద్మాషు నేమైన 
(na) (ag) Oe 
పసిగట్టినావా ? 
మొగలయ్య భార్యతో, మొగలయ్య మాళతో /మొగమాటమును 
లేక ముచ్చటించితివా ?” 


అనీ (పళ్నించటం కౌశోజీ ధైర్యాన్ని ఆయన వాక్కులో 
(పన్ఫుటమయ్యే సత్యసౌ ౦దర్యాన్ని వెల్లడిస్తుంది. 


'పేదరై కును పీల్చి పిపి ప్పిచేస్తున న్న పాలనా వ్యవస్థ అంత మొంద 
వలసిందేనని కాళోజీ ఎలుగెత్తి చాటారు. 
“పండించు (పాణాలు పస్తుప డ్లాక /పాడురాజ్యాన్ని కాపాడ 
కుంటేమి ? 
రక్షించు వారలే భకీంచినాక /విష్ణువని 'రేని సేవింపకుంపేనేమీ ?” 


అని 1942 లో నిజాము సెదిరించి పల్కటం ఎంతసాహసమా 
ఊహించుకోవచ్చు. కాళోజీ నిఘంటువుతో లేనిదే భీతి. 
4 షే అజ శ ల 
బాధ్యతలేని (పభుత్వ భటులు = పెమైబాధలు చాలింక 
బాధ్యతగల పరిపాలనలేక - (బతికిన (బతుకులు చాలింక 
ప్రజాకవి కాళోజీ _ దేవులపల్ని రామానుజరావు _ యువభారతి (ప్రచురణ 
“నా గొడవకు పీఠిక = 1974. 


102 తెలుగు కవితా వికాసం 


హద్దుమీరి అధికొరవర్లము = ఆడిన ఆటలు చాలింక 
రాజు పేరిట అరాజకమునను = జరిగిన పూజలు చాలింకి 


అని అధర్మానికి స్వప్తి చెప్పమని నిజాం రాజు ఆటకట్టిస్తూ 
“షా” చెప్పిన కాళోజీ కవిత (పజాహృదయాలకు (పీతి ప్మాతమైంది. 
““వజాళ క్తిపై పందెమువేసిన - (ప్రభుత్వ మేపాటిగ నిల్బున్‌” 


అని కదలిపోతున్న నిజాం రాజు సింహాసనం కూలిపోకతప్పదని 
కాళోజీ (కాంఠతదర్శియై పలికారు. 

“అయ్యబానిసను, అనిన పౌరుడే/ 

అయ్య గొంతుక నే అదుమున్‌ "” 

అని తెలంగాణ బడుగుమానిసి బలవంతుడై. అన్యాయాన్ని అరి 
కట్టగలడని ముందుచూపుతో పలికారు. 


ఢీ కాళోజీ ఆశాజీవి, “ఉదయం కానే కాదనుకోవడం నిరాశ, 


ఉదయించి అట్లానే వుండాలనుకోడం దురాశి' అని (పన_క్తవలె 
పలికారు, శ్రీశ్రీ ““కాళో జీని కాడ్వెల్‌, లూయీ ఆరగా వంటి _పజాకవు 
లతో పోల్చారు. “కాళోజీ నిఖిలాం్య ధకవి. అందులో యెట్టి సందేహమూ 
లేదు. ఆయనకు తెలంగాణా అంచులు గోడలుగా అడ్డు నిలువజాలవు.... 
ఇది విశాల జగత్తు (పజలందరి గొడవ” అని శ్రీశ్రీ “నా గొడవి 
_పాళస్తాాన్ని వివరించారు. ' 


అన్యాయమని తాను నమ్మీనడాన్ని ఎదిరించి పోరాడటంలో కాళోజీ 
యీ నాటికీ సాహసికులే. కవిత్వమే ఆయన (ప్రచార సాధనం; పని 
ముట్టు, ఆయుధం, అన్నీ. ఆయన కవిత్వంలో ఆలంకారికులు, విమర్శ 
కులు కావ్యశిల్బం కోసం వెతికి (పయోజనంలేదు. (పేజా హృదయాన్ని 
చేరుకునే ఆయన రచనా ధోరణి కావ్యశిల్ప మర్యాదలకంజ భిన్నమైనది. 
జానపద కవుల శె లికి సన్నిహితమైనది. 


a శీశీ (ప్రశంస = నా గొడని (ప్రథమ ముదణ్రను ఆవిష్కరణ జరు 
పుళూ 121458 అలంపురం సభలో పలికిన మాటలు, 


మూడవ అదాయం 108 


మహాం(ధోదయకవి దాళరథి 


“నా తెలంగాణ కోటి రతనాల వీణ" అని పలికిన శ్రీ దాశరథి 
తెలంగాణ (పజల హృదయంలో బాధల్ని (పతిస్పందింపజేస్తూ గళం 
సారించారు. ఆయస రచించిన 'అగ్నిధారి నిజాంరాజు దుర్మార్గాలను 
కౌర్చిచ్రైై దహించింది. స్వయంగా తెలంగాణ పోరాటంలో పాల్గొన్న 
వీరుడు (శ్రీ దాశరథి. ఆం ధమహాసభ యువవీరుల్లో (ప్రముఖుడు. “ఆంధ 
మహాసభకు అరుదెంచుడీ జనులారి అని తొలియొవన దశలోనే మహో 
సభ కార్యక ర్హయై (పజలను మేలుకొమ్మని వైతాళిక గానం చేశారు. 
“కళ్ళల్లో కోపం ఒళ్ళంతా కవిత్వంతో తరతరాల బూజు నిజాం రాజును 
ఖబడ్డార్‌ అని హెచ్చరించి “ముసలి నక్కకు రాచరికంబు దక్కునే"” అని 
ఎలుగ్నెత్తిచాటారు, “తెలంగాణము రైతుదే రైతుదే రై తుదే” అని 
ముమ్మాటికీ నొక్కి. చెప్పేరు. 


తెలంగాణ విముక్తి సమరంలో (శ్రీ దాశరధి కంఠం నిప్పులు 
కురిసింది. తన ఇరవై యేళ్ళ వయస్సులోనే దాశరథి నిజాం రాజు చెర 
సాలలో ఖైదీ అయ్యారు. నిజామాబాదు జై ల్లో శికననుభవిస్తూ ఒక 
నాడు జైలు గోడమీద బొగ్గుతో - 


“ఓ నిజాము పిశాచమా! కానరాడు 
నిన్ను బోలిన రాజు మా కెన్నడేని 
తీగెలను తెంపి అగ్నిలో దింపినావు 
నా తెలంగాణ కోటి రత్నాల వీణ” 


అనే పద్యం రాశారు. ఈ పద్యం మొదట తెలంగాణలో, ఆ 
తర్వాత ఆం ధదేశ మంతా మార్మోగింది, అదే జైలులో వున్న 
(శ్రీ వట్టికోట ఆళ్వారుస్వామి యీ పద్యాన్ని బాగా (ప్రచారంలోకి 
తెచ్చారు. జైలు అధికారులు గోడమీద పద్యాన్ని చెరిపి వేసినప్పుడల్లా 
మరో గోడమీద ఆళ్వారుస్వామి గారీ పద్యాన్ని మళ్ళీ మళ్ళీ రాస్తూండే 
వారట : 


104 కిలుగు కవితా వికాసం 


“నిజాం రాష్ట్రంలో (పముత్వ నిరంకుశత్వం, (పజల అగచాటు, 

యలు య 

భారత స్వాతం త్యం, భారత సైన్యాల (పవేశం, నై_జాం (పభుత్వపతనం 

ఇవన్నీ నా రచనకు పునాదులు” అని దాశరధి స్వయంగా చెప్పు 
కున్నారు. 8 


“నిజాం (ప్రభుత్వం ఈ అగ్గిపిడుగును ఇనుప గొలుసులతో 
బంధించింది. ఓరుగల్లు నగరవీధుల్లో నడిపించి హింసించింది. నిజామా 
బాదు సెంటర్‌ జై జె లులో నిర్బంధించింది. బందిఖానాలో రామదాసులా 
ఆ| కందిం। కలేదు దాశరధి: బడబాగ్నిలా (ప్రజ es * అని (శ్రీజి.వి. 
సుబహ్మణ్యం దాశరధి దేశభక్తిని కొనియాడారు. " 


నెల్లికుదురు (మానుకోట తాలూకా) (_గామంలో ఫోలీన్‌ స్టేషన్‌ 
నుంచి తప్పించుకుని అడవిలోపడి పరుగె _త్తినప్పుడు, గుజ్ణాలమీద నలభై. 
మంది సైనికులు దాశరధిని 'వెదకుతూ వందారు. వరంగల్లులో 
ఆంధ మహాసభ వేదికపై నుండి ఆయన ఉపన్యసిస్తున్నప్పుడు రజాకార్‌ 
దుండగులు వేదికను తగల బెట్టారట. " తెలంగాణను నిజాం ఉక్కు. 
పిడికిలి నుండి విముక్తం చేయాలని కోరుతూ - 


“అవి కెలంగాణమందు దావాగ్ని లేచి 
చుట్టుముట్టిన భీకరాశుభదినాలు 

అవి నిజాము నృపాలుని అండదండ 
చూచుకొని నిక్కినట్టి పిశాచికలలు 
నాడు మానవతీ నయనమ్ములందు 
నాగసర్పాలు తలలె_త్తి నాట్యమాడే 


పురాన్మృతులు ; అగ్నిధార పీఠిక ౩ దాశరధి కపిత = మహాం[ధ (పదుర 
ణలు _ 1877, 
జీ. ఏ. సుబహ్మణ్యం = కవితాలహరి; యువభారతి (పచురణ, 


10... పురాస్మృతులు ; అగ్నిధార పీఠిక; దాశరథి కవిత - మహాం(ధ్ర (వదుర 
కలు ఆ మృదాసు = 1977, 


మూడవ ఆధ్యాయం 1005 


నాడు మానవతా నవ నాగరకత 
తన్నుతిన్నది రాశసత్వమ్ము తోడ 
తరతరాల స్వప్నాల నుందర ఫలమ్ము 
నై్వైర భారతభూమి చూపడెనొ లేదొ 
విషము గుప్పించినాడు, నొప్పించినాడు. 
మా నిజాం రాజు. జన్మ జన్మాల బూజు 


అని పలికిన - దాశరధిగారి పద్యాల్లో భావాలు కోటిమంది (పజల మనో 
భావాలే. వాటిని ఇంత శక్తిమంతంగా వెల్లడించిన కవి, కేవలం కవిత్వా 
నికే పరిమికమైపోక, పోరాటంలో (ప్రత్యక్షంగా పాల్గొని, లాఠీ దెబ్బలు 
రుచిచూసి, జైలు జీవితపు బాధలనుభవించి, పోలీసుల తుపాకీల నుండి 
(ప్రాణాలతో బయటపడిన సాహసమూ రి, 


సేదరై తుల పక్షం వహించిన (శ్రీ దాశరథి - 


“పాణములొడ్డి ఘోర గహనాటవులన్‌ బడగొట్టి మంచి మా 
గాణములన్‌ సృజించి, ఎముకల్‌నుసి జేసి పొలాలు దున్ని, థో 
షాణములన్‌ నవాబునకు స్వర్ణ ము నింపిన రై_తుదే, తెలం 
గాణము రైతుదే; ముసలి నక్కకు రాచరికంబు దక్కునే” 


అని ఖండితంగా పలికారు. పేదల కష్టాలు చూచి కరిగిపోయి 
తిరుగుబాటును (పకటిస్తూ - 


“చింతలతోపులో కురియు చిన్కులకున్‌ తడిముద్దయైన బా 
లెంతయొడిన్‌ శయించు పసిరెక్క_ల మొగ్గను వోని బిడ్డకున్‌ 
బొంతలు లేవు కప్పుటకు బొంది హిమంబయిపోవు నేమొ ! వా 
యింతును ర్నుదవీణ పయి నించుక వెచ్చని అగ్ని గీతముల్‌,” 


అని అగ్నిగీతాలు రచించారు. “రెండువందల యేండ్ల చర్మిత 
పుటల కప్పుకొనియున్న  గాఢాంధకారమెల్లి " యూనియన్‌ సైన్యాల 
రాకతో “తూరుపు మిట్టనుండి పారివచ్చిన వెలుతురు వాగు” కొట్టుకొని 
ఫపోయెనని తెలంగాణ విముక్తిని వర్ణించారు. 


106 శిలుగు కవితా ఏకానం 


“9 ర్రాక్య్రి తమ్ములకడ రెండుకోట్ల తెల్లుటన్న లను గూర్చి వృత్తాంత 
మందజేసి, మూడుకోటుల నొక్క_టే ముడిబిగించి” మహాంధోదయా 
నికి కవిగా స్వాతంత్య వీరునిగా తన వంతు బాధ్యతను నిర్వర్తించారు. 


“మూగవోయిన కోటితమ్ముల గళాల 
పాట పలికించి కవితా జవమ్ము కూర్చి 
నా కలానకు బలమిచ్చి నడిపినట్టి 

నా తెలంగాణ కోటి రత్నాల వీణ” 


అని దాశరధిగారు పలికినశ్లే ఆయనవాణి నందుకొని తెలంగాణలో 
యువతరం కవులు విజృంభించారు. ఆనాడు (పతి యువకకంఠమూ 


దాశరథికి |పతిధ్వనే. 
“నేనురా తెలగాణ నిగళాలు తెగగొట్టి ఆకాశమంత  యె_త్తరిచి 
నాను అనీ దాశరధితో కలిసి యువకవులు బృందగానం చేశారు. 


తెలంగాణ స్వాతంత్య సమరం ముగిసిన తర్వాత దాశరధి- 


“సాటలు బాడితిన్‌ తెలుగుబాబులు నిద్దుర మేలుకోగ పో 
రాటము నేయగా, కరకు రాచరికమ్మును కూల [దోయగా 
కోటిగళాల నొక్కకడ గూర్చితి, విప్లవ శంఖ మొ త్తితిన్‌ 
నాటికి నేటికిన్‌ తెలుగు నాటను కాంతి పతాక లె_త్తితిన్‌”” 


ఆని సంతృప్తిని (పకటించారు. తనను కనిపెంచిన కరుణామయి 
తెలంగాణకు వీరప్పుతుడై సేవచేసి తల్లిరుణం తీర్చుకొన్న ధన్యుడు 
శ్రీ దాశరథి. 


సంస్థానం వెలుపలనుండి ప్రోరాటాన్ని సమర్థించిన కవులు 


తెలంగాణ పోరాట వివరాలు నిజాం (పభుత్వపు ఆంక్షలవల్ల 
సంస్థానం 'వెలుసలవున్న (ప్రజలకు చాల ఆలస్యంగా గాని తెలియరాలేదు. 
దొడ్డి కొమరయ్యను విసునూరి దేశముఖ్‌ గూండాలు హత్యచేసిన 
వార్తను, వరంగల్లులో 'మొగలయ్యను రజాకార్‌ దుండగులు పట్టపగలు 


మూడవ ఆధ్యాయం 10? 


చంపివేసిన వార్తలను ఆనాటి దినష్మ తికలు (ప్రకటించటంతో (పజల్లో 

సంచలనం (పారంభమైంది. భావావేశం పొందిన కవులు నిజాం రాజు 

దుర్మార్గాలను, రజాకార దౌర్లన్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, 
(a) య జ న 

నిరసన తెలియజేస్తూ కావ్యాలు రాశారు. వారిలో (శ్రీయుతులు ఆర్ముద, 

సోమసుందర్‌, కుందుర్తి, రమణారెడ్డి, గంగినేని, రెంటాల మొదలై న 

వారు తెలంగాణ పోరాటంపై. రసవంతమైన కవిత్వం రచించారు. 


ఆర్ముద “త్వమేవాఒహమ్‌” _ తెలంగాణ (పజలతో ఏకీభావం 

నిజాం సంస్థానంమీద యూనియన్‌ |పభుత్వపు ఫో లీసు చర్య 
(పారంభం కాకముందే “ఆర్నుది గారు 'త్యమేవా౭హమ్‌' రచించారు. 
1948 వ సంవత్సరం జూలై పదవతారీఖు కృష్ణా స్మతికలో ““నాకౌసిగ్గు ! 
నాస్త్రీత్వం ఎప్పుడో పోయింది” అనే పతాకలో ఒక “రజాకార్లచే చెరచ 
బడ్డ స్రీ కథనం” పడ్డాది. దాని వివరాలు ఇవి. సుమారు పన్నెండు 
రోజుల కిందటి విషయం. రైలు గుడివాడదాటి వెడుతోంది. ఇందుపల్లి 
సమీపంలోకి వచ్చింది. రై లుపెశ్లైలోవున్న (సయాణీకులు “హైదరా 
బాదు విషయాలు చెప్పుకుంటున్నారు. రజ్వీదురంతాలు,  కాందిశీకుల 
కష్టాలు వర్ణించి విషాద భరితులవుతున్నారు. 


ఇంతలో ఆ పెస్టైలోవున్న ఒక వనిత లేచి నిలబడింది. వలువలు 
తీసివేసింది, నగ్నంగా నిలబడింది.” “అదేమిటి, తప్పుకాదూ” అని 
అడిగిన వారితో “తప్పా, నాకు తప్పా, ఏ నోటితో చెప్తున్నారా మాట, 
నేను ఆడదాన్నా ? నైజాం కిరాతకులు నన్ను వారం రోజులు నగ్నంగా 
చెట్టుకు కమేసి అశ్లేపెట్టారు. సా స్త్రీత్వాన్ని ఆనాడే దొంగిలించారు. 
నా ఆడతనం ఆనాడే పోయింది. ఇంకా ఆడదానినంటారేమిటి? చూడండి 
నావంటి నిండా గాయాలు అని కన విషాదగాధ వినిపించింది. 
“ఆ వార్త చదివాక 'త్వమేవాజహంి మొదలెట్టా” అని ఆర్ముదగారు 
కావ్య పేరణను గురించి తెలిపారు. '' 


11 కవి హృదయం (దాశరథికి లేఖ) = త్వమేవాఒహమ్‌ ౬ రెండన ముద్రణ - 
1962, 


108 శేలుగు కవితా వీకాసం 


పోలీను చర్యకి పూర్వం 'తెలంగొణ అంతర్వ్యుద్ధంలోని స్పెయిన్‌ 
దేశం లాంటిది. “స్పేనిష్‌ సివిల్‌వార్‌' యూరప్‌లో మేధావులను కదిలిం 
చింది. తెలంగాణ భారత కవులను కదిలించింది. హరీందనాథ్‌ చటోపా 
ధ్యాయ రచన Tales Of Telangana ను ఆర్ముద అనువాదం చేశారు. 


(పత్యక్షంగా చూచి, పాల్గొని, అనుభవించి రాసింది కాకపోయినా 
ఆరుద్రగారి కావ్యం తెలంగాణ (పజలతో నీవే నేని అని ఏకత్వాన్ని 
ప్రకటించింది. వారి బాధల్ని హృదయ విదారకంగ (పతిస్పందింప 
జేసింది. దీన్లోవున్న కావ్యశిల్బం క్షి క్లిష్టమైనది కావటంచేత ఆలోచనా పరు 
లైన పాఠకులు మెచ్చినంతగా దీన్ని. సామాన్య పాఠకులు అర్థం చేసుకో 
లేరు. అసలు కావ్యమంతా చదివిన తర్వాత గూడ (శ్రీ శీశ్రీగారీ కావ్యానికి 
రాసిన “ఓక లఘుటిప్పణి”, కవి హృదయం (ఆరుద దాశరథికి (వాసిన 
లేఖ) చదవకపోతే యీకావ్యం తెలంగాణ పోరాటం గురించి రాసినదని 
తెలుసుకోవటం కష్టం - 


ఆర్ముదగారీ కావ్యానికి మొదట “తెలంగాణ” అని పేరు పెట్టారట. 
ఏనుగుబొమ్మ గీసి “ఏనుగు” అని పేరుపెట్టినట్లనిపించి గా గారు భావ 
స్ఫోరకంగా వుంటుందని త్వమేవాఒహం (నీవేనేను అని పేరు పె పెట్టమని 
సూచించారట. 


“ెయిన్‌లో (బెన్‌ గన్‌ /రెయిన్‌లా ఆలోచనల (వెయిన్‌ 
స్పయినల్‌ కార్డులి pe అని న (పారంభమయ్యే 
యీ కౌవ్యంలో స్పెయిన్‌ అనే మాట న్పేనిష్‌ అంతర్యుద్ధాన్ని మన 
సులో పెట్టుకొని రాసిందే, తెలంగాణ (సజల కష్టాలు ఆర్నుదగారి 
(బైయిన్‌ సై "సన్‌గన్‌ రెయిన్‌లా ఆలోచనలు కురిసి - ఆవేశం we 
కదిలి క కావ్యోరూసం ధరించింది. కవి హృదయాన్ని గమనించి చూస్తే 
“చెయిన్సులో మగాళ్ల /చెరచబడ్డ ఆడవాళ్ళు /చెదప్పరుగులు [మదమెక్కిన 
సోల్డద్లు'” అన్న పం కులకు అర్ధ్థంవోధపడుతుంది. చెట్లు, చి-ఫైలుకలు 
అంపే పెద్ద చెట్లవంటి సాయుధులైై సోల్లర్ల ను చికైలుకలవంటి 
సామాన్య పొఠలేర చేయగలరు? ఆ పరిస్థితుల్లో ప్రజలు చిన్నచిన్న 


మూడవ అధ్యాయం 100 


చీమలు బలవంతమైన సర్బాన్ని చంపినట్లు - ఎదురు తిరిగి, పోరాడి 
నిజాం నైనికుల దుర్మార్గాలకు స్వస్తి చెప్పాలని కవి భావం. దీన్ని 
“చిన్నచిన్న చీమలు / బలవంతిమైన సర్పం / భయంకరమైన స్వప్నం 
అనే పంక్తుల్లో సూచించారు. ఈ విధంగా వివరిస్తూపోతే త్వమేవా౬ 
హమ్‌ కావ్యమంతా వివరణను కోరుతుంది. తెలంగాణలో బాధలు పడు 
తున్న సామాన్యుల గురించి రాసిన యీ కావ్యం యింత (పౌఢంగా, 
క్లిష్టమైన శిల్బ సంవిధానంతో వుండటమేమిటనే (పశ్న ఎదురౌతుంది. 

““...జుక్నిక్‌లేని కవిత్వాన్ని నేను ఊహించలేను. (పత్యేక 
సంవిధాన రహితవాక్య సందేహాన్ని, వాక్ళుద్ధి - ధారాభాషా వై దుష్యాలని 
పోనాడని మాటల దొంతరని నేను కవిత్వంగా ఎంచలేను” అని కవి 
త్వాన్ని గురించి ఆర్నుదగారి నిశ్చితమైన అభిప్రాయం, * కవివ్యుత్స 
న్నుడూ, (పతిభావంతుడూ అయినప్పుడు పాఠకులు (శమ కోర్చి కవి 
హృదయాన్ని అందుకోలేకపోతే ఎవరికి నష్టం? “అంధక జన దూషి 
తంబులు ఘనంబులు గావె రత్నముల్‌ :” ఆర్ముదగారి త్వమేజ.వాహమ్‌ 
విశిష్టతను పాఠకులు, విమర్శకులు గుర్తించారు. 

ఆధునిక (పపంచంలో టి. యస్‌. ఇలియట్‌ ‘The Waste~ 
Land’ కొవాానికున్న విలువ ఆధునికాం ధ కవిత్వంలో అర్నుదగారి 
త్వమేవాఒహమ్‌ కావ్యానికున్నది. 


తెలంగాణ పోరాటానికి విముక్తి మార్కీయ మార్గంలోనే లభి 
స్తుందని ఆర్నుద భావించారు. పై థాగరన్‌థియరీ పద్దతిలో ABC అనే 
(తిభుజంలో _CAB= 90 డి గీలుఅయినప్పుడు CB? = AB? AC? 
అనేది పై థాగరన్‌ధీయర్రీ సమస్యను _ పరిష్క_రించుకోవాలన్నారు. 
“ద త్రాంశాలను పరిశీలించండి [చిన్నచిన్న చీమలూ వగైరా ఆడుగు 
భుజం /| ఉత్పత్తిని దోపిడిచేసే పరాన్న భుక్కులు) లంబం /ఈ భుజాల 


12 కవి హృదయం (దాళరథికి లేఖ)_క్య మేవాఒహమ్‌ = రెండవ ముద్రణ 
1962 


110 శెలుగు కవితా వికొసం 


పరస్పర సంఘర్ష ణల ఫలితం | ఈ భుజాల కర్ణ్యంమీది చతుర్భసంి” అని 
ఆశారేథా గణితం రీత్యా బుజువు చేసుకోమన్నారు. సమస్యకు మరో 
పరిష్కారం గడియారం నడిచే పద్ధతిలో సూచించారు. గడియారం మన 
సంఘం. గంటలు (శ్రీమంతులు, నిమిషాలు మధ్య తరగతివాళ్ళు. సెకండ్లు 
“అలగాిజనం. ఇసకగడియారం, నీటి గడియారం పొతకొలపు సంఘాలు, 
స్టాప్‌ వాచీ విప్పవాన్ని “మైంి చేసే సాధనం. సాంకేతికమైన యో 
కావ్యంలో “స్వర్గారోహణ సమయంలో /కాలుజారి పడతామన్న భయం 
నుంచి/ఏంగ్‌ యుయిటీ పెనుపట్టునుంచి [కన్‌ హ్లూజన్‌ కనుకట్టునుంచి/ 
మము (టోవుమని చెప్పవే సీతమ్మతల్లీ ! మము (టోవుమని చెప్పవే” 
అని కౌల స్వరూపాన్ని ఆవాహన చేశారు. 

'న్పేనిష్‌ అంతర్యుద్ధం, ఎందరో మేధావులు కవులు కళొకొరులు 
(ప్రజలకు తోడ్చడినా విజయవంతం కాలేదు. కొని తెలంగాణ పోరాటం 
ఎందరో వీరులను కవులను చేసింది. కవుల, కళాకారుల తోడ్చాటు యుద్ధ 
రంగంలో సైనికులకు 'మార్చింగ్‌ బాండ్‌'లాగ అమరింది. 

“త్వమేవాఒహమ్‌” కావ్యానికి (శ్రీ ఒక లఘుటిప్పణి సమకూ 
ర్వారు. అందులో జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయాలు రెంటిండిని 
చెప్పారు. “1, భారతదేశం అంతట్లోకి రాజకీయంగా ఎక్కువ చ్చైతన్యం 
చూపిస్తున్న (పదేశం ఆంధ్రభూమి. 


2. నవ్య కవిత్వానికి ఈ నాడు ఇండియా అంతటికీ అగస్టానం 
తెలుగుభాషది. మొదటి విషయాన్ని తెలంగాణా విప్తవంవంటి ఘటనలు 
బుజువు జేస్తాయి. రెండో విషయానికి ఆర్ముద [వాసిన 'త్యమే 
వాఒహంి వంటి కావ్యాలు తార్కాణాలు అని ఆర్నుద కావ్యాన్ని 
(ప్రశంసించారు. ఇంకా (శ్రీశ్రీ “ఆర్మ్నుద తన ఛందస్సుల చేత అందంగా 
చాకిరీ చెయ్యించుకోగలడు” * అని కూడ మెచ్చుకొన్నారు. 


“నిర్దేశించిన భావాలను [వాక్యాలు బట్వాడా చెయ్యవు” అని 
ఆర్ముదకవి అసమర్థతను గురించి చెప్పినా ఆయన భావావేశం త్వమే 


18, ఒక లఘుటిప్పణి : ంగం (శ్రీవివాసరావు; త్యమేవాఒహమ్‌ = (పథమ 
ముద్రణ ~ 1049 





మూడవ అధ్యాయం 111 


వా౬.హమ్‌లో చక్కని కావ్యరూపం దిద్దుకొన్నది. “చిరంజీవి మానవు 
నకు మృత్యువు'అనే భాగంలో “తుపాకులు బహిరంగంగా / మనుష్యులను 
'వెక్కిరిస్తాయి /విశాలలోకం సర్కన్‌లోపల /నియంతల నోట్లో/పజాజీవి 
తం తెగుతుంది” అనే మాటలు నిజాం (సభుత్వంలో కకౌపికలై న (ప్రజా 
జీవితవర్ణ నే. “నాగేటి చాలుల్లో /కార్మికనాయకుల పు రెలు/దొరుకుతాయి” 
అనే భావం నిజాం కిరాతకులచే చంసబడిన వీరుల త్యాగాన్ని ఉద్దేశించి 
నవి. “నీటి గడియారంిలో” నువ్వు ఎక్కదలచుకొన్న రైలు 


ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు అనే ఉపమానం అధునిక 
కవితలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది, “మా జీవితాలకల్లా/సారె 
గదిలోనిదే రొమాన్సు/పెద్ద దొరముందు/మాట్లాడడమే ఎడ్వెంచరు! 
ఇం్యకిమెంపే మోక్షం” అనే పంక్తులు మధ్య తరగతి చేతగానితనాన్ని 
అవహేళన చేసి కార్యదీక్షకు పురికొల్పుతాయి. 


“సెకండ్లు” అనే భాగంలో (శ్రీ ఆర్నుద బ్నురకథ శై లిలో “భళా 
నోయి భి తమ్ముడూ /భళానోయి భళిదాదానా /నక్కలు తిరిగే తోటలో | 
నాలుగు స్తంభాల కోటలో [రాకాసి రాజొకడుండెరా"” అని నిజాం రాజు 
దురాగతాలను, రజాకార్ల దౌర్జన్యాలను గుండెలు కరిగేలాగ వర్ణించారు. 


“త్వమేవాఒహహమ్‌"లో ఆరు దగారుపయోగించిన ఇంగ్లీషు మాటలు 
సామాన్య పాఠకులకు కఠినంగా తోస్తాయి. ఆధునిక కాలంలో ఇంగ్లీఘ 
తెలుగు కలిసిన మణి (ప్రవాళ భాష వొకటి వాడుకలో వున్నప్పటికి = 
ఇంగ్లీషు మాటల్ని మాటి మాటికి సంభాషణలో ఉపయోగించే వారికి 
కూడ అర్థంగాని ఇంగ్లీషు పదాలు, పుస్తకాలు, సంఘటనల “రిఫరె 
న్సు'లూ యీ కావ్యాంలో అడుగడుగునా కన్నిస్తాయి. ఇలియట్‌ రచిం 
చిన The Wasteland కౌవ్యాన్ని చదివి అర్థమైందని చెప్పగలిగిన 
వాళ్ళు అరుదై నట్లు, త్వమేవాఒహమ్‌ చదివి అర్థమైందని ఘంటాపథంగా 
చెప్పగలిగిన సహృదయులు అరుదే. 


112 తెలుగు కవితా వికొసం 


వజ్రాయుధ కవి సోమసుందర్‌ 


తెలంగాణ పోరాటాన్ని గురించి ష త్రికర్లో చదివి, (పజలనుండి 
తెలుసుకొని కవితావేశం పొంది (శ్రీ అవంత్స సోమసుందర్‌ “వృజా 
యుధం” రచించారు. 


“ఖబడ్దార్‌, ఖబడ్డార్‌ నై_జాం పాదుషాహే 
బానిసత్వ విముక్తికై హిందూ ముస్లిం పీడిత (శ్రమజీవులు 
ఏకమైరి” 


అని నిజాం రాజును ఖబడ్డార్‌. అని హెచ్చరించిన అభ్యుదయ 
కవి (శ్రీ సోమసుందర్‌. 


“బానిసల దండయ్యాతి లో 
“తెలగాణ ! తెలగాణ ! దీరులకు మొగసాల 


తెలగాణ ! తెలగాణ ! విప వోజ్జ ౪ల గాధి 
సొ జ 


అని (పజాశ_క్తిని ఆవాహన చేసి “కదలండి కదలండి [కదలి 
పోరాడండి /కాకతీయుల శౌర్య /పటిమ చూపించండి” అని తెలంగాణ 
(పజలను ఉత్సాహపరచారు. “రాక్షసులు, రాక్షీసులు/రాజీలు పడ్డారు 
ఘోర హత్యకు మనల గురిచేసినారు,” అని నిజాం రాజు, రజాకార్లు 
కలిసి పీడిస్తున్న వైనాన్ని వివరించారు. “హైదరాబాదుఖిల్లా/లోని 
తొ(రలో పురెలో /దాచుకొన్నాడంట : రాక్షసుడు (ప్రాణాలు; దేశముఖు 
కుక్కలను |కాపలాలుంచాడు,"” అని నిజాం పిరికితనాన్ని దేశముఖుల 
“స్వామి భక్తిని ఎద్దేవా చేశారు. సంస్థానం విముక్తం కాకమునుపే 
మన విశాలాం(ధలో [స్వర్గమును నిలపండి !: అని ఆశావాదంతో పలికారు. 


“తమపై స్వారీచే నే / దేశముఖుల (పతిఘటించి / పజాకోటి పోర 
తోంది ఖబడ్జార్‌ ! ఖబడ్డార్‌ ! సూర్య పేట, బాలేముల/వీరులకౌలే హృద 
యపు ఆశలు శాంతించుతాయ్‌ = అమరుడు మా కొమరయ్య / అనంతయ్య 
అనంతుడే [అజేయుల్థై, (ప్రకీర్తులై /చిరస్థాయి నిలుస్తారు, చరిత్రలో 


మూడవ అధ్యాయం 18 


చర్మితలో చిరస్తాయి వహిస్థారు అన్నారు శ్రీ సోమసుందర్‌. 
వాచ్యార్థ (ప్రధానమైన యీ కవిత్వం శిల్ప నై పుణ్యంలో గొప్పది కాక 
పోయినా, పోరాట త్మీవతను (పతిస్సందించటంచేత గొప్ప కవితగా పేరు 
పొందింది. ఆర్నుదగారి “త్వమేవాఒహమ్‌” చురుకైన పాఠకులకు గూడ 
కొరకరానికొయ్య అయితే, సోమసుందర్‌ గారి “వ జాయువంి వ్యంగ్యమూ 
ధ్వనివంటి ఆలంకారిక మర్యాదల్ని వదలిపెట్టి సత్య సౌందర్యంతో 
ణా లు 
ప్రకాశించింది. 


“ఒక వీరుడు మరణి స్తే 
"వేలకొలది (పభవింతురు 
ఒక నెత్తుటి బొట్టురోనె 
అ లు 
(పళయాగ్నులు (పజ్యరిల్లు 


ఖబడార్‌ !: ఖబడార్‌ ” 
ద డ్‌ 
సం కులు ళవితాభిమానుల కంఠాల నుండి పదేపదే విన్చిస్తాయి. 
ఆర pr.) 


“నై జాం కీచకుడా,సీ పీచమణచ (ప్రజలంతా/ఒక పిడికిట, ఒక 
గొంతుక, ఒక (మోశై. ధ్వనిస్తారు/మృతవీరుల స్మరిస్తారు/నవయోధుల 


ల కా అట అద టల జి అగ 
సృజిస్తారు/ఖబడ్డార్‌ = ఖబడ్దార్‌ "' అన్న సంకల్ప శక్తి గొప్పది. 


“బానిసజన శల్యములను 
ఏర్చికూర్చి నిర్మించిన 

వీ రాక్షస సింహాసన 
నుదిగదిగో కదులుతోంది ! 
మెషిన్‌ గు, మర సరంగి 
తుపాకులూ, విషవాయువు 
(పజాశ ర్తి నాసలేవు 


ఖబడార్‌ ! ఖబడార్‌ = 
డ్‌ జె 


114 కెరగు కవీతా వికాసం 


పంక్తులు రక్తాన్ని ఉప్పొంగింప పడేస్తాయి. పోరాటం ముగిసిన 
యింత కౌలానికి గూడ శరీరాన్ని పులకింపడేస్తాయి. మనస్సును వెచ్చని 


జ్ఞాపకాలతో నింపి, ఆనాటి త్యాగ చనులను జ్ఞాపకానికి తెస్తాయి. 
ప a 


““అతడెవరు ? అతవెవరు? జనగామలో జమ్మి /కొమ్మ పై 


ఎక్కాడు 

అతదెనరు? అతచెవరు ? గాండీవమును వెదకు, విజయుడల్లె 
నున్నాడు 
అతడా ? తెలగాణ ! గెరిల్లాల నాయకుడు/అతడే (ప్రజా సమర) 
ఉద్య మోత్సాహకుడు £” 


తెలంగాణా గెరిల్లా యోదుల సాహస కృత్యాలను కోళ్లకు కట్టించి, 
సంస్థానం వెలుపల వున్న (ప్రజలకు పోరాట స్వరూపాన్ని (పదర్శించారు. 


గెరిల్లా పీరుల దాడుల్ని వర్ణించే చ్రోట్రీజ అర్దరాత్రి దాడులక్రై 
వచ్చిన ముష్కరులను ప పసిగట్టి గెరిల్లా వీరుడు [గుహా లోపల. కునుకు 
తున్న/తోటి పులుల మేలొ "లెను నిద్దుర లేవండోయ్‌ క్యామేడ్స్‌ ! 
పందులు చొరణడుతున్నాయ్‌ ! ముగ్గురు వీర గెరిల్లాలో ! ముగ్గురు విప్లవ 
వీరులు /సింహం కొదమలవలె /కొండ కొమ్ము 'కెగబాకిరి-ధణా ...ధణా 
ధన్‌ -కీడులోక మంతరింప వ తుపాకులు పేలెను” -నిజాము నై నికులు, 
రజాకార్లు కలిసికట్టుగా దాడిచే_స్టే సె-వారిరి (పతిగా (పజాయోధుల సమ 
రాన్ని "సంస్థానం. "వెలుపల ఏంతో దూరంలో వుండికూడ కవి దూర 
దర్శినిలో ఆ సమరాన్ని చూచినంత స్పష్టంగా, వీర రసస్ఫోరకంగా 
రచించారు. 

నైజాం దుండగీడు మూకలు కురిపించిన రైఫిల్‌ జ్వాలలకు 
బలియై పడిపోయిన వీరులు కడసారి పలుకులుగా “తల్లీ ఎడువకమ్మా ! 
మళ్ళీ జన్మన్నది మాకుంటే/చల్లని నీ కడుపున జన్మిస్తాం అని 
కోరుకున్నారట. “నాజీ నైజాం రాక్షస రజాకౌర్ణ, పోలీసుల (దోహుల 
రక్తంతో [మన తమ్ముల ఆత్మశాంతికి [దో సిళ్లతో తర్చణమిద్దాం” అని 


మూడన అధ్యాయం 115 


గోద్ధాంజలి ఘటించి శ్రీ సోమనుందర్‌ ఆం|ధులందరి మనోగత అభి 
(పాయాలకు కవితా రూసమిచ్చారు. 


“మార్చింగ్‌ సాంగ్ప"ల వుండే విలక్షణమైన తెలి సోమనుందర్‌ 
గారి కవితలో వున్నది. గొంతెత్తి చదవటానికి అనువుగా, కవితా శిల్పం 
కంటు ఉద్యమావేశం అధికంగా కన్పిస్తుంది. |క్రాంక దర్శియై (శ్రీ సోమ 
సుందర్‌ “భవిష్యత్తు స్వదాపాల/చర్మిత గతి లిథిస్తోంది /విశ్వవాణి 
గొంతుకలో /కొ_త్త జీర పలుమతోంది / ఈ యాగం ఫలిస్తుంది [రాక్షస 
సంహారోత్సవ “మహ కతుప్పు ఫలిస్తుంది/పయత్నాలు ఫలిస్తాయి/బంది 
పోటు పిశాచాలు /నశిస్తాయి నశిస్తాయి |తెలుగు గడ్డ సుథిస్తుంది /ఈ యాగం 
ఫలిస్తుంది” అని పలికారు. కమ్యూనిస్టు పార్టీ నడిపిన భూమి 
పోరాటాన్ని వీరు సమర్థించారు. 

తెలంగాణ విస్ణ్రవ పోరాటాన్ని వర్ణించిన “వజ్రాయుధం ఆధుని 
కాధ కవిత్వంలో ఉత్తమ అభ్యుదయ కావ్యాలలో వొకటిగా 
చెప్పుకోదగినది. 


తెలంగాణ మహేతిహాసం._కుందు రీ “తెలంగాణి 


తెలంగాణ పోరాటాన్ని కావ్య వస్తువుగా స్వీకరించిన అభ్యుదయ 
కవుల రచనల్లో కుందు ర్రి ఆంజ సేయులుగారి “తెలంగాణ” కావ్యం దరిదాపు 
చివరిదని చెప్పవచ్చు. (1956 లో అచ్చయింది). ఐతే యీ కావ్యం 
పప్పవ పోరాటాన్ని వర్షించటంలో కావ్య శిల్చ మర్యాదల దృష్ట్యా 
ఉ తమమెనది. 


“బహుశా యిదే మొదలనుకుంటాను 
గేయాలు తెచ్చిన కొత్త వెలుగు 
ఆధునిక యుగంలో ఒక పూర్ణ కావ్యంగా 
బతుకును వర్ణించటం” 
అని (శ్రీ కుందుర్తి చెప్పుకున్నట్లు, పూర్తిగా వచన కవిత్వంలో 
వచ్చిన మొదటి కావ్యమిది. సంస్కృత సమాస భూయిష్టమైన శ్రైలికీ, 


118 తెలుగు కనిళో వికాసం 


ఆంగ్ల శబ్దాలసు విరివిగా వాడటానికీ ఆయన వ్యతిరేకి. లేట తెలుగు 
మాటలతో అకరాస్యులై_ కవిత్వంపై ఏ మారం ఆసక్తి వున్న 
పాఠకుల'కి నా ఆయన కవిత్సుం ఆహ్హాదకగంగా పుంటుంది. 

ఓ ౧౧ 


రో 


“తెలంగాణ” కావ్యం తెలంగాణ పజల | జీవికేతిహో దని 
పర్యాల్లో యీ కావ్యం రచించి తెలంగాణ జన గివిత మహో 
(sa) 
భారతంగా దీన్ని రూపొందించారు. కావ్యం ఆసాంతమూ చదివితే 
Nes Ries ని PI a త 

తెలంగాణలో ఆనాడు ఏమి జరిగింద తళ్ళకిం కట్టిపట్టు కన్పిస్తుంది. 
తెలంగాణ (పజలపై సానుదూకి కలుగుతుంది. కుందుర్తి (పయోగించిన 

ఉపమాలంకొరాలు, వర్ణనలు నేటి నేటికీ మరప్పరానివె. 


టిటీమవారు భారలదేశాన్ని ఆక్రమించుకొని ఒకే పరిపాలన 
కిందకు ఇచ్చాక సదేళ సంస్థానాలు ఎలా పున్నా యంెపే, 
బౌ ప gel 
“దేశ పటాన్ని కొరికేసినై 
సామంతుల చిప్టైలుకలు 


అని వర్ణించారు. ఈ వర్థగ ఒక్కసారి మనస్సులో నిలుపు 
కుంపే ఆనాటి డేశ సితిని కవి వరించిన తీరు ఎంత (పతిభావంత మైనదో 
థి ౭9 ర 
తెలుస్తుంది 


“దేశంలోని సంస్థానాలన్నిటిలో / హైదరాబాదు Gas 
కంబాధల్ని (పజలు సహించిన /చిట్టచివరి హద్దు ఆది,” నాటి 
“హైదరాబాదు మసదేశం కడుప్పలో పుట్టిన మహ్మో వణంగా క 8 
అభివర్జి ంచారు. నిజాం నవాబుగారి దర్బారులో “ఆస్థాన కవి రేడియో 
జ. కపట వా _ర్తలతో సంస్థానం వెలుపలి అ లసు  మభ్యపుచ్చారు. 
(పజలు మూడు శతా తాచ్దాల జానిసత్వం తర్వాతో (కమ [కమాగత చై తన్య 
ధనుష్బాణులై , సమాజ సమిష్టి వయో ఎన నిశిత వాణులై” ఆంధ 
మహాజన సంఘపు నిర్వహణలో నిజ 


క్‌ 


నదిరించబూనుకున్నారు. 
“వీజోత్పన్న" సర్వంలో శ్ర కుందుర్తి, నిజాం సవాబు (ప్రజల్ని పీల్చి 
పిప్పి చేసిన విధాన్ని వర్ణించారు. "సంఘాటయ' పర్వంలో “ఆంధ 


మూడవ అధ్యాయ 111 


మహాసభ ంగాణలొ అవిర్శఏంచిం ఏడాన్ను కవి వునొజ ౦గా 
జల Ee Pe a] Wr జ ౧ నాద రాద గై 
వరి ౦వారు. “జం 3 Et అచాక/నసుయుం చూస బొడిచి (ౌొద్దులాగా/ 
(పతి పం హద యంలో [ఒక దాక్కున్న ఉదయం ఆంది / (పతిపళ్లె 
nu) ౮ _ ణం 
జ షన CU 
రహస్య జివికంల్‌ | రాతి పాఠశాల ఉంది / తూటాలు, తుపాకు 
లకు అ3ద$మెస అశాంతి అరణుంంలొ శాంలఐం వలలొ పట్టుబడ్డ /కోటి 
Deo: స్త ౪౮ G 
కోరల కొదివు సింహం ఉంగిోతెలంగాణరో కోటి మంది (పజలు 
కొపను సింహపు కోటి కోరలయగా ఊహించటం ఎవి ఢాటనాశ్త్తికి మంచి 


నిదర్శనం. ఉరి కగమనాన్ని సమతను. వరించిన సంఘం 
“కమ గమనాన్ని కౌదిని స్వెచ్చసు వరించిన మసి కఏిత్వంగ”లా (వచన 
కవిత్వంలాగ) పుందనటం కవి౩ వ జీవితంపై గం మక్కువను 
తెలుపుతుంది. 


(పజోద్యమం కోటి కిరణాల సూర్యకాంతిలా వ్యాపించిందని 
“పజోద్యమి పర్వంలో వర్ణించారు. "అణగారిన దర్శిద జీవితాలమీద/ 
చై తన్యానికి యెంతో మరవ [మశ కాలంలో అన్ని యం తాలలాగే 
చర్మితకూ వేగం ఎక్కువ.” అందరూ ఆలోచించి పెట్టుకున్న “సంఘం 
సందర్శించి పల్లె లేదు 'బెదిరని దేశములు దివాణం రేదు.” (వచార 
దళాలు _పజా కళా దూపాల్లో ఆంధ్ర మహోంని. సంఘం ఆశయాలను 
(ప్రచారం చేశాయి. చీకటి దివాణాత్లో ఎవసెంచే ముసలి దివాంధాలు 
సంఘం సూర్యుణ్ణి mages వాయి. జౌగరార్తు దేశముఖులు తమకు 

ర్‌ pd లా Cr యి 
రక్షణ కల్పించమని నిడాంను వేడుకున్నారు. ఫలిరంగా “(ప్రతి పల్లెలో 
యిప్పుడు ఒక పటాలం ఉంది pe యింటి మీద ఫోనీను నిఘా 
ఉంది.” సూర్యా చేట, వాలేములలే పలి రెచ్చగొట్టబం జరిగింది, 
ఆ తర్వాత నిజాం నై నికులు చెసిన దుర్మార్గాలు అన్ని యిన్నీ కొవు, 
నేల మీదికి విసిరేసిన రబ్బరు బంతి కసికొదీ సి రెచినటు (ప్రజలు 

3 Sse 

(సతిఘటన (పారంభించారు. 


ట్‌ క gs వ eee - 
మొదటినారి pal చెశముఖుల గూండాలు. హాత he 


18 శెలుగు కవితా వికాసం 


వీరులు నేలకొరిగారు. అంథ మహాసభను నిజాం (పభుత్వం 
నిషేధించింది. 


“సంఘం అక్కడి (పజల కంట్లో వత్తి 

సంఘం శ్నతువు మీదికి ఎత్తిన కత్తి” 

దాన్ని కాపాడుకోవటానికి, మత వైరాలు లేక (ప్రజలు ఐక 
మత్యంతో నిలిచారు. సంఘపీరులసు అడవిలో దాచి వారికి అన్నీ అమర్చి, 
శత్రువుతో తలపడ్డారు, సంఘ వీరులను పట్టి ఇవ్వమని సైనికులు 
(పజలను హింసించసాగారు. సంఘ నాయకులను పట్టి ఇస్తే "పెద్ద 
బహుమానాలు |పకటించారు. (శ్రీ కుందుర్తి వ్యంగ్యంగా యీ అంశాన్ని 
“నీతిని సజీవంగా పట్టిచ్చిన వారికి [పెద్ద బహుమానం (పకటించారు” 
అని వరి ౦చారు. నై నికులు (పజా జీవితాన్ని అల్లకల్లోలం చేశారు. 


“తెలంగాణను వర్ణించటానికి 


తెలుగులో మాటలు చాలవు 


దానిని హెలంగాణా అంటున్నాను” 


అని (శ్రీ కుందుర్తి అస్పటి పరిస్థితిని సరిగా తెలిపారు. 


ర్త 
“పదహారేండ్ల పనుపు చీర పమిట చెంగుమీద 
(పశళ్నల దారాలు లాగుతున్నాడు పోలీసు అధికారొ.__ 


ఈ మాటల్లో వున్న వ్యంగ్యం సులువుగా బోధపడేదే, అజ్ఞాత 
వీరురెక్కడ వున్నారో చెప్పమన్న మిషతో అమాయకపు ఆడసడుచుల్ని 
మానభంగాలకు గురిచేసిన పోలీసు అధికార్ల దౌర్జన్యం రకాన్ని 
ఉడుకెత్తి స్తుంది. పోలీసుల అన్యాయాన్ని |పతిఘటించి- 


“పాపాన్ని కండ్లతో చూడలేనివాళ్ళు 
ప్రాణాలతో సహా వెళ్ళిపోయారు 


మూడవ అధ్యాయం 119 


పాపాల్ని చూడచణచుకున్న వాళ్ళల్లో 
పన్నెండు మంది చచ్చి చూడలేకపోయారు”. 


గృహదానాలు, లూటీలు ఒక పేమిటి సమస్తమైన అరాజకం 
జ వాలి (0. 
(పేభువు అండదుడలతో విజృంభించింది. 'దేశముఖులు (పజల దాడికి 
తటుకోలేక, బ సీకి మకాం ఎ తేళారు. 
ట్‌ —0 ఆ 


గెరిల్లా పోరాటంలో (పజల సంఘటిత శక్తిని, పోరాటంతో 
నేర్పరితనాన్ని పోలీసుల భీరుత్వాన్ని శ్రీ కుందు ర్తి రమణీయంగా 
వర్ణించారు. 


4s 


ఈ నేల ఎవరిది ? కోటి (ప్రజల సొత్తు గదా 
అ దావ అద Pa 
కొంచరు వద్దం ఒప్పుకోని చర్మితా 
ముందుకు పదా !'' 
అన్న శ్రీ కుందుర్తి కవితా శక్తి (ప్రస్తుతించదగ్గది. చరిత 


జవ 


గమసంలో నిలిచి, దాన్ని ముందుకు పదమని శాసించిన కవి బుషి 
తుల్యుడే. 


“మనం నివసించే భూమి గుండంగా ఉంది 
భూస్వాముల చేతుల్లో” 
అని ధ్వని పూర్వకంగా పలికి ఆ భూమి కోటి (పజల సొ_త్తని - 
దాన్ని అనుభవించే హక్కు భూస్వాములది మామే కాదని తెగేసి 
చెప్పిన కవి (శ్రీ కుందుర్తి. 


నిజాము అధికారాన్నుండి (ప్రజల్ని పము క్తం చేశాక (ప్రజలు 

సుఖశాంతులతో విలసిల్లి సెట్టు శ్రీ కుందు ర్తి యో కావ్యాన్ని ముగించారు. 

శ్రీ చేకూరి రామారావు యూ ముగింపు సరియైనది కాదంటూ 

స. మిలిటరీ నైజాం రాజ్యం మీద పోలీసు చర్య తీసు 

కున్నది. (ప్రజల కంట్లో వత్తులై న సంఘ నాయకులను వేటాడింది. 
౧ అందరు క్ష 

అంతకుముందు జరిగిన ఘోరాలసు తలదసన్న్న ఘోరాలు జరిగినై.. సత్యా 


120 తెలుగు కవితా వికొసం 


హింసల దత్తప్ముతులే యీ ఘోరాలు చేశారు. పట్నాలకు పారిపోయిన 
'దేశముఖులు (ప్రజల సుంచి మళ్ళీ భూముల్ని లాక్కున్నారు. తమ 
దోపిడీని మళ్ళీ (ప్రారంభించారు. తెలంగాణ పిష్ణవం-కారణాలు ఏమైతే 
నేం-అస్త్రసనాస్యం చెయ్యాలిసివచ్చింది. ఇవి వాస్తవాలు. ఫోలీను చర్యకు 
పూర్వపు వాస్తవాలను అంత జాగా _గహించిన కవి, తరువాత 
వాస్తవాలను (గహించలేడని అంపే కవి (పతిభనే శంకించటమవుతుంది. 
కౌని “అధర్మం తుంచేసి థర్మ (పతిష్టావసికోనం జరిగిసట్టుగా పోలీసు 
చర్యను చిత్రించారు కవి. ఇది ఈ కావ్యంలో పెద్ద లోపమే” అని 
విమర్శించారు.” * (శ్రీ చేకూరి రామారావు విమర్శసరియైనదే. తెలంగాణ 
పోరాటం నాటి వాస్తవాలను కళాత్మకంగా ఉత్తమ కావ్యంగా తీర్చిదిద్దిన 
కపి, పోరాటం తర్వాత వాస్తవాలను మరుగుపరచి, (ప్రజలు సుఖంగా 
వున్నారని “ఉపసంహారి పర్వంలో పల్కటం, (తెలంగాణ” మొదటి 
ముదణ 1956) అదీ 1956 లో పలకటం న్యాయంకాదు. (ప్రజా పోరాటం 
సమసిపోయిన విధాన్ని వివరి_స్టేనే యీ కావ్యానికి నిండుదనం వస్తుంది. 


కవిత్వంలో వ్యంగ్యం బిగువు సడలకుండా, అభ్యుదయ భావాలతో 
వచన కవిత్వంలో రచించిన “తెలంగాణిను “తొలి తెలుగు విష్ణవ 
కౌవ్యంిగా గొరవించవచ్చు. 
“తెలంగాణ కనుపావలు పడగలు-౦ మణారెడ్డి “భువన ఘోష 

తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వీరయోధుల స్మృతి 
చిహ్నంగా, (పజలు సమాయ త్తమై దుర్మార్గాన్ని ఎదుర్కొ-నవలసిందని 
(శ్రీ కె.వి. రమణారెడ్డి 'ఐడవి; భువన ఘోష? కావ్యాల్లో (ప్రబోధించారు. 
“తెలంగాణ నవ /తెలంగాణనన !... తెలంగాణ కనుబొమ్మలు సంధ్యలు | 
తెలంగాణ కనుపాపలు పడగలు [తెలంగాణ జనకార్యము వీర్యము) 
తెలంగాణ జననాశ్వము సింహము” అని కల్లా కపట మెరుగనిసామాన్య 
జనులు వీరయోధులై నిలిచి; విధాన్ని ఆయన చక్కగా వర్ణించారు. 


14. తొలి తెలగు విప్లన ౪వ్యం తెలంగాడి. చేకూరి రామారావు . కుందు రీ 
సన్మాన సంచిక.1875 


మూడవ అధ్యాయం 121 


యాదవరెడ్డి, కొమరయ్య, లక్కీసరసయ్య, రఘుపతిరెడ్డి, మేరయ్య. 
చిన్నా రెడ్డి, ఎల్లి య్యవంటి పరులను. పోరాటంతో య యిన త్యాగ 
ధనులను పేరుపేరునా తలచి, వారి స్మ ఎ్రితీకి జ్‌ కోహోరు చా 


తెలంగాణ (పతి గుడిసె కప్పుపై /గుడినె కొప్పుపై /గుడినె 
కొమ్ముపై [తా మ చూడు డౌకడెక్కి., ప దిగమణ్‌ి సృదయిందచి 
నట్టు “ఆంధ మహాసభ" (పతి ఇం ట్లోనూ సూర్యకాంతివంటి చైతన్యాన్ని 
(పసరింపజేసిందని రమణా రెడ్డిగారు “సంగప్ప సేవను గురించి తెలిపారు. 


“కంటిలోపల నిప్పు [రొమ్ముపై డప్పూ /వేవేల చేజేతులాడించి/.... 
రండి పోరండి పోరండి, పోరండి, .' పజలంతా సంఘటిత శక్తితో ఫోరా 
డమని ఉత్సాహపరచారు. 


~4 


లు; మాశీలపు డక్కా మళ్లీన్‌ వొలిచిన ఓ దుళ్ళాసనుడా : 
పొచ్చాలు కదూ తమరు/మా మానాచ్చాదనాల 
నొలిపింతురు | 


(er 


మీర్జాల హామీరలు /జనపదాల గాండింకురు ! 
చేశముఖులు మీకేమి /నభాలలో నెత్తురు తోడుతారు : 


...తేతెండి, వడిసెలలు, రాలు రువ్వండి 
పోపొండి మిరపపొడి కళ్ళ కుప్పండి"” 


అని స్త్రీలు విజృంభించి. శ్యతువులను ఎదిరించిన సాహసాన్ని 
మైమరచి వర్ణించారు. “ఏడ్చి యేడ్చి ఒక కోటి కళ్లు శాపాలు 
కురిసినాయా ! రాలు కురిసినాయా”-అని దీనంగా, ఉదేకంగా (పజా 
వెల్లువను (పతిదవింబించారు. 


చరిత్రకారుడు తెలంగాణ పోరాటాన్ని “శ్రావణాకొౌశాన మిరు 
మిట్లు గొలిపి /శిశిరమున నునుకెంపు చివురులను తొడిగి [భాస్వంతమైస 
తారా! ఓ కౌంతిధారా కొ అని అభివర్థిస్తాడని రమణా రెడ్డిగారు 
భావించారు. 


124 కలుగు కసెతా ఏకొసం 


ప్రజలు అన్యాయాన్ని ఎదిరించి పోరాడిన (పతి స. 
(శ్రీ రమణారెడ్డి కవిగా వారిని ఉత్సాహపరుస్తూనే వున్నారు. ఆయన 
కవిత్వంలో సంస్కృత సమాసాడంబరమూ, క్షి ష్టమైన అనరా; 
భావనలో గజిబిజి పాఠకులను కలవరపెడతాయి. అయినప్పటికీ 
అభ్యుదయ భావుకులు శిరోధార్యంగా (గ్రహించవలసిన భావాలు రమణా 
రెడ్డిగారి అడవి, భువనఘూష కావ్యాల్లో వున్నాయి. తెలంగాణ 
స జరుగుతున్న కాలంలోనే రమణా రెడ్డిగారు (ప్రజల్ని చైతన్య 
వంతుల్ని చెయ్యటానికి (ప్రయత్నించారు. “కవిత్వం సువోధకం కొక 
పోయినా సంకల్సం దొడ్డది. 


“మృళ్యువుపై సమరం: తెలంగాణ సంగీతం"- 
గంగినెని 'ఉదయిని 

కమ్యూనిస్టు పార్టీని నిషేధించినపుడు అభ్యుదయ కవిత్వం 
యువతరాన్ని ఉరాత లూగిస్తున్నప్పుడు శ్రీ గంగినేని వెంకటేశ్వర 
రావు కొన్నాళ్ల రాజకీయంగా రహస్య జీవితం గడిపారు. సిద్ధాంత 
బలంతో, పోరాటపు అనుభవంతో శ్రీ గంగినేని “ఉదయిని” కావ్యం 
రచించారు. “ఒక బానిసదేశం తుపాకిపట్టి పోరాడకుండా స్వాతం! త్యం 
రాదు. ఒకవేళ ఎవరై నా, ఎక్కడైనా వచ్చిందంటే అది ఏదైనా 
కౌవచ్చు కాని స్వాతం(త్యం మాతం కాదు. అంచేతే తెలంగాణంపే 
నాకు అపారమైన గౌరవం, (పేను. చైనాకు యానాన్‌ = పరిపూర్ణ 
స్వాతం త్యానికి వీర రక్త బలిదానంతో రాస్తాపో _సే_కార్మిక కర్షక 
స్వర్గం (పసాది ే-భారత ీశానికి తెలంగాణా అడే పనిచేసింది; చేస్తూంది” 
(మృత్యువుపై సమరం; తెలంగాణా సంగీతం; “ఎరజండాలు' ముందు 
మాట అని తెలంగాణ తిరుగుబాటును కొనియాడారు, తెలంగాణా రక్త 
తర్పణచేసి భారతదేశ శిరో భూషణంగా చేసింది తెలుగు జాతిని” అని 
తెలంగాణ సీమను పూజ్య భావంతో స్మరించారు. పోరాటం తర్వాత 
తెలంగాణలో విస్తృతంగా పర్యటించి, (పజల అనుభవాలను తెలుసుకుని 
ఉ_ల్తేజితులై ఎర జండాలు (యధార్థ గాథలు - వచనం) ఉదయిని 
రచించారు. 


మూడవ అధ్యాయం 128 


“దిన గండాలు దాటలేక /దరిద మహాజనావళి/మండీరణ 
జందా ఎత్తినది” అని తిరుగుబాటులో చజాళ క్తిని ఆవేశంతో ఉత్తేజ 
కరంగా తెలిపారు. 


“దయాధర్మం/ఉరితీ నే ఉదయం/ఒక్కనాటిక్రై నా వద్దు అని 
రాతి సమయమే పోరాటానికి అనువైనదని గెరిల్లాలకు వివరిస్తారు. 
“జ్మాగత, కా మేడ్స్‌/బతుకు జ్యాగత ! ముందుజాట జాగత: నెత్తి 
మీద బరువు జ్మ్యాగత ! మన (బతుకు జ్యాగత [ అని గెరిల్లాలను 
హెచ్చరిస్తూ పోరాటంలో తీసుకోవలసిన జా(గతలను, మెళకువలను 
బోధించారు. “(ప్రపంచాన్ని _ వెలిగించే!సతాకను నిలబెట్టండి” అని 
గెరిల్లాలకు ఉత్సాహం కలిగించారు. ఆనాటి పోరాటంలో వీరావేశంతో 
రసమయ గీతాలు రచించిన (శ్రీ గంగినేని, అభ్యుదయోద్యమం చల్లారిన 
తర్వాత కవిగా మిగలలేదు. ఆ తర్వాత ఆయన ఏమీ రాసినట్టు లేదు. 


“పషగలేయి చిడాంకోటి” . రెంటాల “సంఘర్షణ 


భారత (ప్రభుత్వం నిజాం రాష్ట్రంపై పోలీసు చర్య జరపకముందే 
శ్రీ రెంటాల గోపాలకృష్ణ (పజలను ఉత్సాహపరుస్తూ, 


“సగలేయి నిజాం కోట 

ఎగరేయి ఎ రబావుటా : 

వగబటి (తాచులా 

ర క! 

పసిగట్టి రెచులా 

పదండి విరుచుకొని 

విరుచుకొని పదండి" 

అని పోరాటంతో పాల్గొంటున్న (పజల చైతన్యాన్ని ఉద్దీపింప 
J శారు, 


“ఖబడ్దార్‌ ! నిజాం/క్మా మేడ్స్‌ ఇ_న్హజాం/తీయండి నై జార్‌: 
దెబ్బకే హాజార్‌'” అని నిజాంను హెచ్చరిస్తూ (ప్రజల్ని సమరానికి 


[24 శేలుగు కవితా ఎికొనం 


సన్నద్ధం కొవలసిందని ఢీ రెంటాల కోరారు. నిజాము రాజును దొంగ 
తోడేలు, కసాయి, కట్ల పాము అని వర్ణించి కనిపెట్టి ఉండండని 
(సజల్ని హెచ్చరించారు. 


“నల్లగొండలో నిండివున్న జనం [నల్ల మల గడిలో మండు 
తున్న బలం నడిపించు, నడిపించు /నై జాం ఖిల్లాకు” అని నిజాం 
కోటను ఐద్లలు కొట్లవలసిందని (ప్రజల్ని విజయోత్సాహుల్ని చేశారు. 


“బూజెక్కిన ఈ సాంఘీక 
శాసనాలు ఛేదించండోయ 
తెలుగుజాతి శౌర్యం ధైర్యం 
పోతపోసి నిలపండోయ్‌” 


అని (ప్రబోధించిన (శ్రీ రెంటాల “సర్పయాగం అభ్యుదయ 
కొవ్యాలలో గణుతింపదగినది. పరీక్షిన్మహారాజు సర్బ్పయాగంలో 
సర్బాలన్నీ ఆహుతి అయినట్టు (ప్రజా కంటకులు, దోపిడీదారులు (ప్రజలు 
చేస్తున్న పోరాట మహాయజ్ఞంలో సర్పాలై మాది మసి అయిపోక 
జన్‌ జా రు 
తప్పదని శపించారు. 


శ్రీ రెంటాల “సంఘర్షణ, సర్పయాగం" కొవ్యాలు అభ్యుదయ 
కవిత్వపు మహోద్యనుంలో సహృదయుల్ని (ప్రజల సమస్యల వైపు, 
ముఖ్యంగా తెలంగాణలో (పీడనకు చ్నితవధలకు గురౌతున్న (పజల 
సమస్యల వైపు మళ్ళించాయి. కవి ఎప్పుడైనా అధర్మం 'పెచ్చరిల్లి న 
చోటనే సంభవిస్తాడని తన కౌవ్యాల ద్వారా బుజువు చేశారు (శ్రీ రెంటాల, 


“వీర తెలంగాణ విప్లవ గాథలు" _ హరీన్‌ 

సుప్రసిద్ద భారతీయ కవి (శ్రీ హరీంర్మదనాథ చటోపాధ్యాయ 
జన్మస్థలం హైదరాబాదు. ఆయన ధారతీయ కవికోకిల సరోజినీదేవి 
సోదరుడు. తెలంగాణ పోరాటం జరుగుతున్న కాలంలో ఆయన 
ఇంగ్లీషులో రచించిన 2169 ౧f Telangana కావ్యాన్ని (శ్రీ అర్ముద 
“ఏర తెలంగాణా విప్లవ గాథలు” పేరుతో తెలుగు చేశారు. (పుచ్చలపల్లి 


మూడవ అధా్టయం 125 


సుందరయ్యగారి “వీర తెలంగాణా విప్లవ పోరాటం = గుణపాఠాలు 
పుస్తకానికి అనుబంధంగా చేర్చబడింది. ) 


“అమాయకుల హత్యలతో [సతుల మానభంగాలతో [బరువు తాళ 
లేని జనత/తిరిగి చిందు నెత్తురుతో /తడిసిన యీ అమరగాథను 
విలేఖించనిండుఅని హరీన్‌ కలాన్ని కన్నీళ్ల లో ముంచి యీ కావ్యాన్ని 
రాశారు !: “చేహమొణుకు ఎలుకలాటి దేశముఖులు గూండాల అండతో, 
తుపాకుల బలంతో (ప్రజల్ని ఎన న్నాళ్ల అణచి వుంచగలరు ? 


భూస్వాముల దొర్షన్యాన్ని వర్ణిస్తూ “తప్పుడు ష్మతాలనైన/ 

జ కవి అబి 3 (a 
అప్పుల పష్మతాలప్రై న/ రై తాంగం నిశానీలు/రచ్చకిడ్చి చేయించెను. అటు 
పిమ్మట వాళ్ళ (బతుకు అన్ని దిశల బంధించెను”- ఈ దౌర్దన్యంలో 
భూస్వాములకు అండగా నిలిచిన పోలీసు ఐలగాన్ని “శాంతి భ్యదత 
లందున సొంతంగా మర బొమ్మలు /హింసానందులు /మూర్జులు:” అని 
ఎగతాళి చేశారు. దోపిడీదారు (పజల ఆ ప్తి పాస్తుల్నే గాక విద్యను, 
రాజకీయ చై_తస్యాన్ని కూడ దొంగిలించి వాళ్లను అజ్ఞానంలో 
ముంచేశాడు. 


హహ హఠాత్తుగా విప స్తవమ్ము 
అరుదెంచే అతిథికాదు 
అది అభేద్యమైన దొడ్డ 
అగ్నిపర ఇతమువంటిది-'” 


సమయం నచ్చి లావా విరజిమ్మేదాక వేచి వుండా ల్పిందే. 


తెలంగాణం తేనె మాగాణమే. దానిలో నీటి వనరులు కల్పించక, 
రై తులు ఎముకల నుసిజేసి పండించిన కాస్త పంటనూ, శిస్తుల కింద, 
అప్పుల కింద, నజరానాల కింద జమ కట్టుకుని నేలను రాతి మయం, 
నిస్సారం చేశారు. 


126 తెలుగు కవితా వికానం 


(పజల పక్షొన నిలిచి (శ్రీ హరీన్‌ “మానవుడా నీ కొసగిన/ 
మహిత ధనము జీవితమ్ము” అని అభయమిచ్చి “తీరాలూ సరిహద్దులు) 
సేసిన నవలోకం/చెడుపులేని నవలోకం, శామిక స్మామాజ్యమగును | 
(శామికులే సా_మాట్టులు” అని కష్ట జీవుల పాలిటి కల్పవల్లి గా 
నిలిచారు. 


రాములనే 'వ్మెరిబాగుల గొరెకాపరి స్వేచ్చా జీవి. “పాట 
అతనికి పాల బువ్వ/పాట అతనికి సర్వలోకము /నింప్పనెపుడు పాట 
లాతని /నె త్తు త్తురందున టంకౌరము ఆతనికి భూమి వాసనలన్ని 
తెలియును/పొద్దు చూ స్తే గంట చెప్పును/ఎన్నడూ న్మెహూ గురించి 
విన్నాడే కొడు.” ఏమీ ఎరుగకవోడు ఎెరజండా మీద కీర్తన పాడి 
నందుకు ఫోలీసులతన్ని కిరాతకంగా హింసించారు. వాని గాధను హరీన్‌ 
కరుణ రసాత్మకంగా రచించారు. 


మరో గాథలో ఒక దేశముఖ్‌ దౌర్జన్యాన్ని సవిస్తరంగా 
వర్ణించారు. “రెండున్నర వేల పూల రేకులు నలిపేసిని భయంకర 
కాముకుడాతడు. ఇన్నాళ్లూ అతనికి లొంగి వున్న (గామస్తులు నిటారుగా 
నిలిచి నెత్తురుకొక కొత్త చేవ పట్టించుకున్నారు. దేశముఖ్‌ను మట్టు 
పెట్టారు. 

వేరొకగాధ కుమరయ్యది. దీన్ని (శ్రీ హరీన్‌ రమణీయంగా 
రచించారు. “పెరు సచ్చగాఉం పే /పస్తుల నరకం లోపల పడుతున్నాం 
మనమెందుకు ? /అన్నాడిది కుమరయ్య విన్నారిది (పజలు 7 “దొర 
మబ్బులు పుట్టించడు 'దొరవానలు కురిపించడు /తోలుకుపోతాడు పంట, 
అన్నాడిది కుమరయ్య /విన్నారిది (పజలు-మనం (అతుకు శవాలము/ 
మనకన్నా కుక్కలకే/మంచి కూడు దొరుకుతుంది” అని కూడ అన్నాడు. 
ఫలితంగా పత మ దుండగీండ గుండ్రవాన కురిసింది. ఒళ్ళంతా తూట్లు 


పడగా నేలతల్లి ఒడిలో ఒదిగిపోయి (పజాహృదయాలలో చిరంజీవి 
అయినాడు. 


మూడవ అధ్యాయం 127 


పోలీసులు స్త్రీలను చెరపట్టి వీరుల జాడలు తెల్పమని హింసించ 
సాగారు. తొడల లోపల జలగలు దూర్చి రక్తం పీల్చించారు. తుచ్చులు 
మీ కన్న ఈ/పిచ్చి జలగలే మెరుగు, సంతోషముగా వీటికి/సంతర్పణ 
చేస్తాను” అన్న వీరవనితను కన్నభూమి వీర తెలంగాణా. “మీ పాపం 
పండుతుంది /మీ రాజ్యం కూలుతుంది....ఇది జోస్యం కాదు |ఇతిహాసపు 
గతి తర్కం, ఈ హృతం _పకటించును / ఇలలో అంతిమ విజయం” అని 
సంకల్పించిన వీర వనితల త్యాగభూమి లెలంగాణ. 


పోరాటాన్ని అధ్యయనం చేసి, (పపంచానికి తెలంగాణ విషాద 
గాధలను చాటాలన్న దీక్షతో (శ్రీ హరీన్‌ రచించిన గాఢలను (శ్రీ ఆర్నద 
మిక్కిలి _పతిభావంతంగా తెనిగించారు. 


ఈ ముప్పై సంవత్సరాలలో తెలంగాణ జాగృత మైంది. 
సాంస్కృతికంగా ముందంజ వేస్తున్నది. (పజలు వెనుకటివలె అమాయ 
కంగాలేరు. తమయమేలు కోరేవారెవరో తెలుసుకోగలుగుతున్నారు. ఇప్పుడు 
తెలంగాణనుండి వస్తున్న కవిత్వం చూస్తే అది ఆంధదేశంలో ఇతర 
(ప్రాంతాలనుండి వస్తున్న కవిత్వానికి ఏమీ తీసిపోదు. కొన్ని సమ 
యాల్లో రాజకీయంగా, సాంస్కృతికంగా తెలంగాణమే నాయకత్వం 
వహిస్తున్నది. శతాబ్దాల బానిసత్వం తొలగిపోయి (పజలు స్వేచ్చను 
అనుభవిస్తున్నా, ఇంకా తమ న్యాయమైన హక్కులకోసం పోరాడు 
తున్నారు. త్వరలో తెలంగాణ తేనెమాగాణమై. ఆర్థికంగా సాంఘికంగా 
అభివృద్ది పొందుతుంది. 


నాలవ ఆఅ ధ్యాయం 
a 


స్వాతం త్యానంతర సాహిత్యంలో 


సం పదాయ క్త విత్వ స్వరూపం 


తొమ్మిది శతాబ్దాలపాటు తెలుగు కవిత్వంలో సాగిన కవిత్వ 
సంపదాయాలను యీ శతాబ్దిలో గూడ కవులు కొనసాగిస్తున్నారు. 
“'సమకౌలికులంతా ఆధునికులు కారు అని టి. ఎన్‌. ఇలియట్‌ పేర్కొ 
న్నట్లుగా ఇప్పుడు తెలుగులో రాస్తున్న కపుల నందరినీ ఆధునికులన 
టానికి వీల్లేదు. పురాణాలను, ఇతిహాసాలను ఆంధ్రీకరించేవారు,. మత 
(గ్రంథాలను, భక్తుల చరిత్రలను, పూర్వకాలపు బొన్నత్యాన్ని వెల్లడించే 
ఇతివృత్తాలను తీసుకొని శతాబ్దాలుగా వస్తున్న సంపదాయ ఛందస్సుల్లో 
రచిస్తున్నవారు నేటికీ వున్నారు. ఇకముందు కూడ వుంటారు. సంపదా 
యబద్దులై న కవులలో కొందరికి వెనుకచూపు ఎక్కువ. మరి కొందరికి 
సం్యపదాయమూ, ఆధునికతా రెండూ కావాలి. ఇంక కొందరు సమ 
కాలంలో జీవిస్తూ, నేటికాలపు వైజ్ఞానిక పురోగమనాన్ని, సంఘ సంస్క 
రణలను, ఆధునిక భావచేతనను ఏవగించుకుంటూ రచనల్లో పాతరాతి 
యుగాల అవశేషాలను మిగులుస్తుంటారు. రానురాను ఎవరినేనా “సంప 
దాయవాది అంపే అదొక తిట్టుగా ఆధునికుల మధ్య వాడుక వచ్చేసింది. 
సంపదాయమంపే అనూచానంగా వస్తున్న ఆచార వ్యవహారాలూ, అల 
వామే గదా : వీటిని ఏవగించుకోవలసిందేనా ? అంటే కాదనే జవాబు. 


క్రి 

“మంచిగతమున కొంచమేనొయ అని మహాకవి గురజాడ పలి 

నట్టుగా సం పదాయంలో మంచిని స్వీకరించి, (పతిభావంతులై న కవుల 
రసవంతమైన కావ్యాల్లో ఆనందాన్ని స్వీకరించడానికి అభ్యంతరం వుండ 


నాలుగవ అధ్యాయం 129 


నక్కరలేదు. ఆధునిక కవులలో తరచుగా కౌనరాని కవన శిల్పం, శబ్దం 
మీద అధికారం, లోతైన భావాన్ని అన్వయ కాఠిన్యం లేకుండ చెప్ప 
గలగటం, ముఖ్యంగా శబ్దాలు ఆర్థంచేత ఎంత చెప్తాయో, వాటి సవ్వడి 
చేత కూడ అంత భావాన్ని అందించగల్లటం (sound echoeing 
sense) వంటి సుగుణాలు సపదాయ కవులలో కానవచ్చినంత 
ఎక్కువగా ఆధునిక కవులలో కానరావు. 


సం పదాయమొక జీవనది. అది ఇంకి పోదు. కాకపోతే కాల 
గమనాన్ని బట్టి దాని గమనం మారుతూంటుంది. కొన్నిసార్లు పాత 
సం పదాయాలే బలపడి సరికొత్త రూపంలో కొత్త సంపదాయాలుగా 
రాణిస్తాయి. 


“సం పదాయం నిలిచే వుంటుంది హామేషాి అని శ్రీ శ్రీ 
పలికినట్టుగా సం్యపదాయం మనకు అస్తిగతమై, వారసత్వంగా ఆంటి 
పెట్టుకొని వస్తూంటుంది. అన్ని సంపదాయాలూ అనుసరణ యోగ్యా 
లనటానికి వీల్లేదు. కొన్ని చెడ్డ సర్యపదాయాలు తొలగిపోవటంమంచిడే 
అనిపిస్తుంది. ఇప్పుడెవరూ '“సహగమనాన్ని" _సమర్థించేవాళ్ళులేరు. 
ఆ దురాచారాన్ని ఖండించవలసిన అవసరం మాతం ఎవరికి వుంది ? 
కవులు ఇప్పుడు “వెలనాటివాడ కవితకు వెలనాటినవాడన్‌ "" ఆనే 
పద్ధతిలో కులాన్ని గురించి గర్వంగా చెప్పుకోవటంలేదు. అప్పకవి లాగ 
శూ దులు రాసిన కావ్యాలు ఆదరణ యోగ్యాలు కావని ఎవరూ నిరాక 
రించటంలేదు. కాని సమాజంలో 'వేళ్లూనిన కులతత్వం 'వ్మెరితలలు 
వేస్తూనే వున్నది. కులతళ్వాన్ని నిరసించి సమానత్వాన్ని కోరటం 
ఆధునిక కవులు ఏర్పరచిన నూతన సంప్రదాయం. “ఎల్లి లోకము 
లొక్క ఇల్లై) వర్ణ భేదము లెల్ల కల్ల” సుఖ శాంతులతో నిండాలని 


ఆధునిక కప్పులు కాంక్షీస్తున్నారు. 
ఒక్లకొవ్యంలో సం్యపదాయ బలమే ఆధికమైనప్పుడు గూడ, 
సహృదయులు దాన్ని" తృణీకరించటం వివేకమైన పనికాదు, ఆధునిక 
ఓ త యో 
9 


180 శెలుగు కవితా వీకానం 


కవిత్వం వేయి రేకులు విరిసిన పద్మం అనుకుంటే ఆ పద్యం తొడిమ 
లేకుండా నిలిచి వుండదని గుర్తుంచుకోవాలి. 


(పతి కవిత్వోద్యమమూ అంతకుముందు స్థిరపడిన కవితా 
సంపదాయాల మీద తిరుగుబాటు చేస్తుంది. అంతమ్మాతంచేత పాత 
కవిత్వ సంపదాయాలు తుడిచి పెట్టుకుపోవు. వాటిలో మంచిని నమ్మి, 
చిత్తశుద్ధితో, (ప్రతిభతో, కావ్య రచన చేస్తున్న కవులున్నప్పుడు, వారి 
రచనలకు ఆదరం వుంటుంది. ఆధునిక కవిత అందంగా, స్థిరంగా, 
బలమైన పునాదులు మీద నిలిచి వుండాలని కోరుకుంశే పునాదిని 
నిందించటమెందుకు ? కవి స్వీకరించిన వస్తువు, కవి జీవించిన కాలంలోది 
కాకపోవచ్చు. కాని వసా(|శయమెన కవిత్వంలో కవి (పవేశించకుండ 
ప. కథ జరిగిన. ool 9 వగ ఆ దేశ J పరిస్థితులలో 
నిమగ్ని డై నప్పుడే సంపదాయ కవిత్వం రక్తికడుతుంది. ఈ అంశాన్ని 


టి. ఎన్‌. ఇలియట్‌ “The emotion of art is impersonal. 


And the poet cannot reach this personality without 
surrendering himself wholly to the work to be done, 


And he is not likely to know whatis to be done un- 
less he lives in what is not merely the present, but the 


present moment of the past, unless he is conscious, 
not of what is dead, but of what is already living” 


అని చెప్పారు.! 

కవిత్వోద్యమాలు యంయూ |(ప్రభంజన ధాటితో వస్తాయి. వాటి 
కెదురు నిలిచిన దుష్టసం_సదాయాలు విరిగి, కూలి, (వేళ్ల్ళతోసహా పెక 
లించుకుని కొట్టుకుపోతాయి. కానీ ఆ (సభంజనాల్ని తట్టుకున్న శాశ్వత 
విలువలను పెంపొందించే సం పడాయాలు మాతం నిలిచి వెలుగొందు 
తాయి. ఆధునికత విపరీతమై, వెరితలలు వేసినప్పుడు సంప్రదాయమే 
శరణ్యమయ్యే ఘట్టాలూ జీవితంలో ఎదురౌతొయి. సం పదాయాలూ 
వాటిపై జరిగే తిరుగుబాట్లూ కాలగమనంలో అనివార్యంగా జరిగేవే. 


1. Tradition and the Talent (Essay) - గౌ. S. Eliot. 


నాలుగన అధ్యాయం 18 


శ్రీ సి. నారాయణరెడ్డి చెప్పినట్లు “సం పదాయము _ప్రాణవంతముగా 
నుండుటకు (పయోగమే చక్కని సాధనము,”? 


పురాణేతిహాసాలు రాసినా, (ప్రబంధాలు రచించినా, శతకాలు, 
ద్విపదలు ఏ సపదాయాన్ని అనుసరించినా అందులో సమకాలికమైన 
ఆలోచనాధోరణి కన్చించి తీరాలి. అప్పుడే ఆ కవితకు సార్థకత. ఆట 
వికుల్ని గురించి రాసినా, ఆదిమ మానవుల్ని గురించి రాసినా అందులో 
ఆధునిక భావచేతన కన్సించాలని ఆర్థర్‌ కోస్టర్‌ ఒక సందర్భంలో 
అన్నారు. 


ఈ కాలంలో రామాయణ, భారత (గంథాలు రచించినా, (పబం 
ధాలు శతకాలు మొదలైన సంపదాయ (హృక్రియల్లో ఏ రచన చేసినా 
అందులో ఇరవయ్యవ శతాబ్ది ఆలోచనారీతి (పతిబింబించాలి. భక్తి, 
వైరాగ్యం, నమ్మకం ఏదైనా పాఠకుని ఆలోచనారీతికి వెగటనిపించక, 
రోతకల్పించక, ఆనందం కల్పించాలి. అప్పుడే ఆ రచనకు విలువ 
వుంటుంది. 


“రోజూ కనపడే నక్షశ్రాల్గోనే 

రోజూ కనపడని కొత్తదనం చూచి 

రోజూ: పొందని ఆనందానుభూతి 
"పొందడం అంటేనే కవిత్వం 

మనకంటే లక్షయేండ్లు పెద్దది 

మన నె_క్తిమీదున్న ఆకాశం 

దూది పింజెల్లాంటి కొత్త మబ్బులో 

తొంగి చూడ్డమే పునర్నవం”] 


అన్నారు (శ్రీ దాశరథి, సంపదాయం పాతదేకావచ్చు. కాని 
దాన్ని అనుసరించే కవి కంఠంలో అనుభూతి కొత్తది కావాలి. లేకపోతే 
2. ఆధునికాంధ్ర కవిత్వము _ సంపదాయము : (ప్రయోగములు _ సీ, నారా 


యణరెడ్డి - ప్రథమ ముద్రణ = 1987, 
పునర్నవం = “దాశరథి కవిత = మహాం(ధ (ప్రచురణలు = 1977. 


182 తెలుగు కవితా వికాసం 


(పాచీన కవిత్వానికి పేలవమైన (పతిధ్వనే ఆవతుంది. సం పడాయంలో 
నేళ్ళూని కవితా కుసుమాల ద్వారా పరిమళాలు వెదజల్లే కవితకే ఆదరం 


లభిస్తుంది. 


ఇరవై యవ శతాబ్ది తెలుగు కవిత్వంలో మున్నెన్నడూ లేనంత 
ప్రక్రియా వై విధ్యం కన్పిస్తున్నది. ఇందులో సంప్రదాయ పద్ధతిలో 
వచ్చిన కావ్యాల శక్తిని తక్కువగా అంచనా వేయకూడదు. స్వాతం 
(త్యానంతరం తెలుగులో వచ్చిన సంపదాయ కవితలో వైశిష్ట్యాన్ని 
ఆధునిక దృష్టిని. ధర్మ (ప్రబోధాన్ని గురించి తెలుసుకోవటం అవసరం. 
ఈ శతాబ్దం ఆరంభంనుండి కవిత్వం రచిస్తున్న (శ్రీ రాయ్యపోలు సుబ్బా 
రావు అభినవాం్యధ కవితకు ఆచార్యులు. కాని సపదాయ కవితకు 
దూరంకాని మహాకవి. ఆయనతో (ప్రారంభించి స్వాతం! త్యానంతరం 
తెలుగులో వచ్చిన సంపదాయ కవిత్వపు తీరు తెన్నులను గమనిద్దాం. 


“తెలుగులోట చల్లని పందిళ్ళలో వాల్మీకి గోమతల్లి కను 
పితికిన" రాయప్రోలు “సుందరకాండ” 


“ఏ దేశమేగినా ఎందుకాలిడినా /ఏ పీఠ మెక్కి.నా ఎన్వరెదురై న/ 
పొగడరా నీ తల్లి భూమి భారతిని” అని జాతీయతా భావస్ఫోరకమైన 
దేశభక్తిని (ప్రబోధించిన కవిత్వం రచించారు. (శ్రీ రాయప్రోలు సుబ్బా 
రావు. గురజాడతో (పారంభమైన నూతన కవితా రీతిని కొనసాగిం 
చాలని శ్రీ రాయప్రోలు, (శ్రీలు పొంగిన జీవగడ్డయి/పాలుపారిన 
భాగ్యసీమయి/వరలినది యీ భరతభఖండము/భ క్తి పాడర తమ్ముడా! 
'వేదళాఖలు వెల నెనిచ్చట/ఆది కావ్యంబలర నిచ్చట” అని ఆదినుండి 
సం పదాయాన్ని గాఢంగా అభిమానించిన కవి శ్రీ) రాయప్రోలు. మంచి 
గతమున కొంచెమేనని ఆయన ఎప్పుడూ తలచలేదు. గత కీర్తిని 
వర్ణిస్తూ, గొంతెత్తి చదవటానికి వీలైన సీసపద్యాల్లో రచించి ఆధునిక 
కవులకు మార్గదర్శకులయ్యారు. “ఏ మంచి పూవులన్‌ (పేమించినావొ/ 
జనియించినాడవీ స్వర్గ ఖండమున” = యీ దేశంలో పుట్టటానికి పూర్వ 
జన్మలో మంచి పువ్వుల్ని (పేమించి ఉంటావన్న రమ్యమైన ఊహ 


సొలటుగవ ఆధ్యాయం శశిశ్రీ 


చేశారు. “ఓడల జెండాలు ఆడునందాక [సూర్యుని వెలుతురు సోకు 
నందాకి” ఆంధతేజం వ్యాపిస్తుందని పులకలె _త్తించారు. 


సం్యపదాయ సిద్ధంగా వ్యా పిలోవున్న కవి సమయాలను, ఉప 
మాలంకారాలను, ముఖ్యంగా శృంగార రసపోషణను ధిక్కరించి, తిరుగు 
బాటుచేసి నూతన సంప్రదాయాలను (ప్రోదిచేసే లాక్షణిక (గంథం 
“'రమ్యాలోకము” రచించారు. 


“హారముభారమై వనవిహార సుమాపచయ (పియోత్సనా 
చారము |కూరమై మధురసాయన రుచ్యపదార్థ కల్చితా 
హారము కారమై నవహిమాంబు కదంచిత చందనాద్యలం 
కారమువై రమై వెతలగాసిలితిన్‌ నినుబాసి నెచ్చెలి” 

(లలిత కాౌవ్యంనుండీ) 


చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారు మెచ్చిన యీ పద్యంలో సంపదా 
యంతోపాటు, సరిసమానంగా ఆధునికభావసొందర్యం వెల్లి విరుస్తున్నది. 


స్వాతంత్ర్యానంతరం వారు రచించిన “దూత మ_క్తేభం”లో 
(కాళిదాస మహాకవి మేఘసందేశానికి అనువాదం) పద్యరచనలో యతి 
(ప్రాసలు పాటించలేదు. సనాతన సంపదాయాలన్నింటిని గుడ్డిగా 
అనుసరించనక్క_రలేదని భావించి భావ వ్యక్తీకరణకు అడ్డుగా వున్నా 
యనిపించి, యతి (పాసలను పాటించలేదు. స్వాతం త్యానంతరం రాయ 
(పోలు వారి లేఖిని మందగమనం సాగించింది కాని ఆగిపోలేదు. 88ఏళ్ళ 
వృద్ధాప్యంలో కూడ వారు రచనలు చేస్తున్నారు. ఇటీవల వారు వయ 
సుకు తగ్గప్టే తిరుగుబాటు ధోరణిలోగాక, ఆవేశం చల్లబడి, వార్థక్య 
చిహ్నమైన భక్తి రచనలు వెలువరిస్తున్నారు. సుందరకాండ, సౌన్షర్య 
లహరి, రాస పంచాధ్యాయి అను కృష్ణలీలా దర్శనము మొదళల్లై న 
రచనలు సం్మపదాయ (పీతిగి వెల్లడిస్తున్నాయి. వీటిలో అభినవ కవిత 
కన్చించదు. 


134 కెలగు కనికా వికొసం 


వాల్మీకి రామాయణంలో సుందరకాండకు రాయ్మపోలువారు 
గేయ రూపమైన అనువాదం చేశారు. (బహ్మానందయతికి, గురుదేవు 
రవీందుకి, “వచిమతి వారి పిన్నిగారికి నమస్కరించి, “నన్నయ 
(దహ్మిను (ప్రార్థించి, వాల్మీకి మహాముని శ్లోకాలను గేయ రూపంలో 
రచించారు. “కౌళిదాసు శృంగారము, భవభూతి కరుణము, జయదేవుని 
విరహము, త్యాగరాజు నాద (బహ్మరీతి” వీరికి ఆదర్శం. “తెలుగు తోట 
చల్లని పందిళ్లలో వాల్మీకి గోమతల్లికను పితికి” పితికి రాయప్రోలు 
పంచిన కవితా మృత కీరధార “సుందర కాండ”. 


సుందరకొండకు ఇప్పటికి ఎన్నో అనువాదాలున్నాయి, పద్యంలో 
వచనంలో వున్నన్ని అనువాదాలు గేయాల్లో లేవు. “పార్యే గేయేచ 
మధురం రామాయణమ్‌” - గేయ రూపంలో అనువాదం రామకథకు 
మరింత మాధుర్యం సంతరించి సెడుతుందనటంలో సందేహంలేదు - స్త్రీల 
రామాయణపు పాటల్లో యీ రహస్యం ఏనాడో వెల్లడైంది. రామ 
'కథను స్రీలు స్వతంతించి మార్చి పాటలుగా పాడుకున్నారు, 
రాయప్రోలు వారు సంప్రదాయ విధేయులై. వాల్మీకిని అనువదించటం 
చేత కవిత్వంలో కల్పనలు లేవు. భక్తులకు, రామాయణం పారాయణం 
చేసేవారికి తప్ప ఆధునిక కవితాభిమానులకు వీరి సుందరకాండ 
అనువాదంలో (పత్యేకత ఏమీ కన్పించదు. 


“కష్ట నష్టములు, గండ కత్తెరలు, ఆధివ్యాధులు, వ్యధలు, 
వేదనలు, దీనిని చదివిన తీరునని” తలచి వీరీ అనువాదానికి 
పూనుకున్నారు. పూర్వ కవితా మర్యాదలనై తిరుగుబాటుచేసి, అభినవ 
కవితకు ఆచార్యులై_ రెండు దశాబ్ఞాలు భావ కవిత్వంలో వెలుగులు 
విరజిమ్మిన కవి, సంపదాయానికి పూర్తిగా వశులై, ఆధ్యాత్మిక 
దృష్టితో యీ కావ్యాన్ని రచించటం వింతగా తోస్తుంది. 


మారుతి రావణాంతః పురంలో (పవేశించినప్పుడు రాణివాస స్రీలు 
మైమరచి నిద్రిస్తున్న దృశ్యాన్ని వాల్మీకి రమణీయంగా తీర్చిదిద్దారు. 


సొలుగన ఆధ్యాయం 183 


“రేలంతయు తమ ప్రియుల కౌగిలిం 
తల నలిగిన నెలతలగపడిరి, మే 
నుల వన్నెలు సిగ్గులను ముసనుగుపడ 
పువ్వుల పొర్లిన గువ్వల గోముని” 


మొదలై న గేయాల్లో రాయ ప్రోలు వారి అనువాదం హోయిగా 


రాసపంచాధ్యాయి, సొన్గర్య లహరి కూడ రాయ్మ పోలు వారి 
అనువాద నై పుణ్యాన్ని తెలిపేవేగాని, కవితా శక్తికి నిదర్శనమైనవి 
కాన, ఆయనలో యింకొ ఉత్తమ కవిత్వ రచనాశ క్తి, 


“కడిగిన మృగమద పా। త్రిక.” 
విడువని పరిమళము పగిది” ఏ కొంతో మిగిలి వున్నది. 


విశ్వనాథ సం ప్రదాయాభి నిరతి 


సం పదాయశ క్తి మూ_ర్తీభవించిన మహాకవి (శ్రీ విశ్వనాథ సత్య 
నారాయణ, స్వాతం త్యానికి పూర్వమే (ప్రారంభించి 1981 లో “థ్రీ 
మృదామాయణ కల్పవృక్షము” పూర్తి చేశారు. ఈ శతాబ్దిలో చెలువడిన 
కావ్యాల్లో రాశిలోనేగాక గుణంలోకూడ గొప్ప కావ్యం. వాల్మీకి రామా 
యణానికి వ్యాఖ్యాన పాయమై, భాస, కాళిదాస, మురారి, రాజశేఖర, 
దిజ్నాగ మొదలై న రామాయణ కథాభాష్యకారుల మేలిగుణాలను పుణికి 
పుచ్చుకొని (శ్రీ విశ్వనాథ కల్పవృక్షం రచించారు. 

“(వాసిన రామచందు కథ్యవాసితి వంచనిపించుకో వృధా 

యాసముగాక కట్టుకథ ల్లైహికమా ? పరమా? యటంచు(డా( 

జేసిన తండి యాజ్ఞయును జీవుని వేదన రెండునేకమై 

నా సకలోహవై భవ సనాధము నాధ కథన్‌ రచించెదన్‌”” 


అని రామాయణ రచనా పేరణ గురించి తెలిపారు. 1984 లో 
మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు విశ్వనాథవారిని “దేశము పట్టనంతటి మహా 
కవి” అని ప్రశంసించారు. 


188 శిలుగు కవితా నికొానం 


“నాది వ్యవహారభాష, మంథరము శైలి" అని విశ్వనాథవారు 
వ్యావహారికంలో రాస్తున్నామని అన్నారుగాని (పొౌఢగంభీరమైన వారి 
శైలి కొన్నిచోట్ల కొరకరాని కొయ్యగా కన్పిస్తుంది. (శ్రీ జలస్మూతం 
రుక్కిణీనాభశాస్రీ విశ్వనాధవారి శైలిని '“పాషాణపాకం”గా అఖివర్డిం 
చారు. రామాయణ కల్పవృక్షమంకతా పొషాణపాక అనుకుంటే అది పెద్ద 
పొరపాటు. ఇందులో (దాక, నారికేళ, కదళీపాకాలన్నీ వున్నాయి. 


కవి (పతిభలోననుండు, గావ్యగత శ 
తాంశములయందు తొంబదియైనపాళ్ళు 
_పాగ్విప్చిన్మతంబున రసము వేయి 
రెట్లు గొప్పది నవకథా దృతిని మించి” 
అని కథ చెప్పటంకంపె రసపోషణలోనే కవి (ప్రతిభ వున్నదని 
తలచారు. 


“బుషివంటి నన్నయ్య రెండవ వాల్మీకి అని భావించి విశ్వనాథ 
వారు నన్నయ్యగారి కవితామార్గంలో నడిచారు. “తన యెదయెల్ల 
మెత్తన, కృత పతి పద్యము నంతకంటె మెత్తని అయిన చెళ్లపిళ్ల 
వేంకటకశాస్రిగారి శిష్యులు కావటంచేత పద్యరచన విశ్వనాథవారికి వెన్నతో 
పెట్టిన విద్యే. తనవంటి శిమ్యడుండటం వేంకటశాన్రీ గారికి గర్వకారణ 
మని విశ్వనాథవారు చెప్పిన పద్యం- 


“అలనన్నయ్యకులేదు తిక్కనకు లేదా భోగమస్మాదృళుం 

డలఘుస్వాదు రసావతారధిషణాహంకార సంభారదో 

హల(బాహ్మీమయమూ ర్తి శిష్యుడై నాడన్నట్టి దావ్యోమ సే 

శల చాందీమయకీ ర్తి చెళ్ళపిళ వంశస్యామి కున్నట్ట్లుగన్‌ "= 

అనేది వివాదాస్పదమయినదే అయినా, విశ్వనాథవారి (హొఢ 
గంభీరశె లిక నిలువుటద్దం వంటిది. 


రామాయణ కల్పవృక్షంలో ఉదాత్త కల్పనలు 'చవిచూడాలంపేనే 
దానికొక (పత్యేక (గంథం రాయవలసి వుంటుంది. 


పాలుగన అధ్యాయం 18? 


“ఎదకు పురార్థధ సంస్కృత కవీశ్వర భారతి దీప్తి కల్లినన్‌ 
సదమల బుద్ధికిన్‌ బహుళ శాస్త్ర రహస్య వివేక మబ్బినన్‌ 
మదికి నుదాత్తకల్చ్బనల మక్కువ కల్లిన విశ్వనాథ శా 

రద సకలార్థదాయిని సుర్యదువు రామకథన్‌ భజింపుమీ” 


అని ఆత్మ విశ్వాసంతో విశ్వనాథవారు పల్కటం సమంజసమే. కావ్యా 
వతారికలో ముక్త్యాల యువరాజు వర్ణనలో ఉపయోగించిన “కుది మట్ట 
మైన బొమ్మివంటి పదబంధాలు విశ్వనాథ మ్నుదను నీలబెడతాయి, 


బాలకాండలో (శ్రీరాముని బాల్యం, అహల్య శాప వృత్తాంతం, 
మేనకా విశ్వామ్మితం, శివధనుర్భంగం విశ్వనాథవారు రమణీయంగా 
తీర్చిదిద్దారు. అయోధ్యకాండలో మంధర దుర్చోధ, అరణ్యవాసానికి 
రావద్దని రాముడు సీతను వారించే ఘట్టమూ చక్కగా రచించారు. కాని 
గుహుడు, శబరి ప్మాతలు విశ్వనాథవారి రచనలో విశిష్టమైనవిగా 
తోచవు. అరణ్యకౌండలో మారీచుడు లేడిగా మారటం, రాముడు లేడిని 
పట్టుకొనే (పయత్నాన్ని కవి వివిధ వృ_త్తాలతో ఛందో చై విధ్యం 
(పేదర్శిస్తూ రచించారు. కిష్కింధకాండలో సంపాతి వార్గక బాధను 
వివరించే సందర్భం, సుందరకాండలో 'రామచం దవిరహాకృతి'యైన సీత 
అశోకవనంలో దుఃఖించిన తీరు, రావణుడు సీతను వ్యామోహపరచే 
(పయత్నం కవి మిక్కిలి కౌళలంతో రచించారు. యుద్ధకొండలో 
రావణుని తేజస్సుకు ఆశ్చర్యపడిన (శ్రీరాముని తలప్పలను కమనీయంగా 
వర్ణించారు. 


రామాయణ కల్పవృక్షంలో వున్నంత ఛందో వైవిధ్యం మన 
పూర్వ సాహిత్యంలో ఒక్క తిక్కన స్రీపర్వంలో మ్మాతమే వున్నది. 


రామాయణ కల్పవృక్షొన్ని (శ్రీవేటూరి (పభాకరశాప్ర్రి లడ్డుండతో 
పోల్చారట. “దీనిలో మీగడ, ఏలకిపొడి, కమ్మని నెయ్యి, కుంకుమ 
పువ్వు ఇంకా సుగంధాలన్నీ వున్నాయి. కాని పజ్టూడిపోయే రాష్ట కూడ 
అక్కడక్కడ తగులుతాయి” అన్నారట. ఈ మాట సత్యమే. 
విశ్వనాథవారి భావావేశం మహాకవి కూడ ఓపలేనిదే. “ఏను మనస్సన్యా 


188 శిలుగు కవితా ఏకాసం 


సిని” అని అన్నారుగాని ఆ స్థితికి చేరుకోకముందే రామాయణం రచించి 
నట్లు కనపడుతుంది. ““దీపికాలాతము వోలె సుంతయు విలంబనమోర్వదు, 
నిత్య వేగి నాచేతము శబ్ద మేరుటకు( జిన్నము నిల్వదు భావ తీవతన్‌” 
అని వారు చెప్పుకున్న ప్లే కొన్ని దోషాలు అక్కడక్కడా దొరలాయి, 
వీటిని వారి భ కులు సమర్దింప జూస్తారుగాని, రస నిర్వహణలో, బొచిత్య 
పోషణలో దొరలిన దోషాలు సహృదయులకు ఇబ్బంది కలిగిస్తాయి. 
వాటిని గురించి వివరంగా చర్చించటానికి ఇక్కడ అవకాశం చాలదు, 


మొత్తంమీద విశ్వనాథవారి గుణదోషాలు రెండూ అనితర 
సాధ్యాలే, తెలుగులో రంగనాథ, భాస్కర, మొల్ల రామాయణాల 
తర్వాత తెలుగువారు చిరకాలం ఆదరించే మహాకావ్యం “శ్రీ మ్మృదామా 
యణ కల్పవృక్షము.” 


జీవించినంత కాలమూ కలం ముడిచిపెట్టక నిర్విరామంగా కావ్య 
రచన చేసిన విశ్వనాథవారి కావ్యాలన్నీ వైవిధ్యంతో కూడినవే. కాని 
కవిత్వంలో ఏక్నాగత తక్కువై, శిథిల బంధాలూ, కొన్నిచోట్ల కవితా 
వేశం తక్కువైన వర్ణనలూ ఎదురౌతాయి. “నా కావ్యములకు (పబోధక 
ములు మూడు విషయములు. మొదటిది ఎవడో నాకీ కావ్యము (వాసి 
సెట్టు అని అడగటం; రెండవది అంతః (సజోధము: మూడవది 
మనస్సులో కొన్ని భావములు పేరు కొన వానికొక రూసమియ్య వలెనను 
కొనుటి” అని విశ్వనాథ తన కావ్య (ప్రేరణకు కారణాలను 
పేర్కొన్నారు. వీటిలో మొదటి కారణం వలన రాసినవి “యూన్సీరాణి; 
“కుమారాభ్యుదయముి; “విశ్వనాథ మధ్యాక్కరలు' మొదలై నవి. 
ఇంకా స్వాతం|త్యానంతరం విశ్వనాథవారు రాసిన కావ్యాల్లో “రురు 
చరితము; _పద్యుమ్నోదయము; శివార్చణము; (శ్రీకృష్ణ సంగీతము; 
గోపికా గీతలు; (భమర గీతలు (ప్రసిద్ధమైనవి. ఇవిగాక వారు రాసిన 
నవలలు, విమర్శ (గంథాలు కోకొల్లలు. ఏ రచన చేసీనా విశ్వనాథ 
వారు సనాతన భారతీయ భర్మాన్ని (ప్రచారం చెయ్యటానికి తమ శక్తిని 
వినియోగించారు. రామాయణ కల్పవృక్ష రచనకు పూర్వం వారి కావ్యాల్లో 
లభించే రసానందం ఇక్క_డ పేర్కొన్న కావ్య రాశిలో లభించదు. 


సాణగవ అధ్యాయం 189 


యూశ్లీరాణో = రూన్సీ లక్షీబాయిని ఆడుపులిగా వర్ణించారీ 
కావ్యంలో-ఆమెలో చెలరేగిన (పతాపాగ్నిని, పొంగిన _సేమామృతాన్ని 
రసవంతంగా తీర్చారు. (పతి అధ్యాయంలో ఆద్యంతాలలో కాలాన్ని 
వర్షించి కావ్యానికి నిండుతనం చేకూర్చారు. 


(శ్రీ గడియారం వేంకట శేషశాత్రీ “శివ 
భారతము రచించి చార్మితక కావ్యాలకు గౌరవం కల్పించారు. 
(శ్రీ విశ్వనాథ శివాజీని భక్తునిగా, యోగిగా, మహా వీరునిగా చిత్రించి 
యీ కావ్యానికి ఆధ్యాత్మిక వాతావరణం కల్పించారు. శివ థారతముతో 
పోల్చినపుడీ కావ్యం పేలవంగా తోస్తుంది. 


వమారాభ్యుదయము ,  దేవనేను కుమారస్వాముల (ప్రణయ 
గాధ ఇది, ఈ కావ్యంలో కవి నాయికా నాయకుల నిద్దరినీ కర్ణ కులను 
చేసి పంటలు, సాగులు, వంతెనలు మొదలై న పథకాలతో ఆధునికత్వాన్ని 
జొప్పించారు. 


దురుచోరి [తము * రురుడు, (పమద్వరల వృత్తాంతం మహో 
భారతంలో వున్నది. విశ్వనాథవారు రురుని యోగిగా చిత్రించారు. 
ఆ యోగి తన శక్తితో మరణాన్ని జయించాలనుకుంటాడు. అతన్ని 
ఆ[పయత్నం నుండి మరల్చటానికి, అతని తపశ్ళ కిని తగ్గించటానికి 
(పమద్వరమరణాన్ని కల్పించి, రురుడు తపళ్ళ క్రితో ఆమెను (_ఇతికించు 
కొనేటట్లు చేయటం దైవ లీలగా వర్ణించారు. విశ్వనాథవారి ఖగోళ 
విజ్ఞానం, పాముల గురించిన పరిజ్ఞానం యీ కావ్యంలో కన్చిస్తాయిగాని 
సహృదయులు పొందే కావ్యానందం మా(తం తక్కువే. | 


(వద్యుమ్నాదయము: రుక్కిణీకృష్ణులకు అనిరుద్ధుడు జన్మించటం, 
ఉష అనిరుద్దులకు (ప్రద్యుమ్నుడు ఉదయించటం (సిద్ధమైన కథ. దీనినే 
మీ మార్చకుండ, చెప్పుకోదగిన కల్పనలేవీ లేకుండ విశ్వనాథవారు 
“చద్యుమ్నోదయము” రచించారు. దీనిలో విశ్వనాథవారి (పతిభయే 
మా(తమూ కన్నించదు. 


140 శిలుగు కవితా వికొసం 


(బ్రీక్సన్ల నంగీత్‌యు; గోవీకొగీ తొలు; (భ్రమర గీలోలు 

చిన్ననాడే “ప్రాతః _స్తవము' రచించి మహాభ కులకు మామే 
సాధ్యమనిపించే కవితా శక్తిని (ప్రదర్శించిన విశ్వనాథవారు “శ్రీకృష్ణ 
సంగికముి అనే బృహత్కావ్యం రచించారు. కవి తనను ఒక గోపికగా 
భావించుకొని రాసిన కౌవ్యమిది. (భమర గీతలు, గోపికా గీతలు కూరు 
భక్తి (పధానమైన రచనలే. (భనుర గీతలు మిక్కిలి (పౌఢమైన 
కావ్యం, కవి స్వయంగా శపతి పద్యానికి వ్యాఖ్య కూడ రచించాకు. 
ఇటువంటి కౌవ్యాలు a కొద్ది మంది పండితులకో తప్ప ఇతరులకు 
రుచించవు. 


వంబళోతి ! చాటు పద్యాలనంటి ఐదువందల పద్యాల సంకలన 
మీది. హాస్య, శృంగారాలు మేళవించి చమత్కారజనకంగా రచించిన 
పద్యాలిందులో వున్నాయి. చమత్కారాన్ని మించిన (పయోజనంగూడ 
కవి ఏమీ ఈ రచనవల్ల ఆశించినట్లు కన్చించదు. 


బిక్చోంనాశో మధ్యా లలు : మున్నంగి వేణుగోపాలస్వామి 
సై శతకం రచించమని ఆ (గామవాసులు కోరగా పూనుకొని “మున్నంగి 
వేణుగోపాల మకుటం మధ్యాక్కరకు తిప్ప మరే వృత్తానికీ సరిపోక 
పోవటం చేత విశ్వనాధ మధ్యాక్కరలో ఆ శతకం రచించారు. ఆ 
తర్వాత మధ్యాక్కరల్లో మరి తొమ్మిది శతకాలను రచించారు. ఆ శత 
కాల సమాహారమే విశ్వనాథ మధ్యాక్కరలు. 


“కోరి కబేలాకు, మందగా6 దోలికొని ఫోవుచుండ 
దారి (ప్రక్కనయున్న పచ్చిగడ్డిమైం దారాడు పసుల 
తీరుగా నున్నది జనుల భోగాళ : తెలివి సర్వమ్ము 
చూజపుచ్చెదవు, (శ్రీశైల మర్టికొర్దున మహాలింగ ! 


వంటి పద్యాలు విశ్వనాథవారి భావ గాంభీర్యాన్ని తెలియజేస్తాయి. 


_పతిభావ్వుత్పత్తులు ఒకదానితో ఒకటి స్పర్గ వ్యహించినట్లు విశ్వ 
నాథవారి కవిత్వంలో పరుగులు తీశాయి. వై విధ్యమూ, వైశిష్యమూ 


వర 


నాణుగన అధ్యాయం 141 


రెండూ వున్నాయి ఆయన కవిత్వంలో. గాంభీర్యమూ లాలిత్య మూ 
రెండు గుణాలా ఆయన కవిత్వంలో భాసిస్తాయి. సంపదాయమూ, 
అధునికతల్లో మాతం ఆయన (పయాణం ఆధునికత్వం నుండి సనాత 
నత్యానికే. 


ఆదునిక నాగరకత తెచ్చిన మార్పులకు కంటగించుకొని వేద 
కాలాన్ని ఆరాధిస్తూ ఆయన రచన చేశారు. మాతృగర్భమెంత సురక్షిత 
మైనదైనా మనిషి తిరిగి అక్కడికి చేరటం సాధ్యంకా నట్టు విశ్వనాథవారు 
కోరిన వైదిక ధర్మ పునళ్నపతిష్టాపనమూ సాధ్యంకాదు. 


“ఒక మహా జలపాతం ఉన్నచోట విద్యుత్తు పుడుతుంది. అది 
దీపాలు వెలిగిస్తుంది, యంతాలు నడిపిస్తుంది. దాని శ్రి పరిమితం, 
అనుపమితం. ఆ జలపాతం వంటికవి (శ్రీ విశ్వనాథ సత్యనారాయణ. 
గత శతాబ్ది శిఖరాంచలాల పుట్టి, నోరెత్తి హోరెత్తి ఈ శతాబ్దంలో 
కంటా చొచ్చుకొని (పవహించినదీ జలపాతం” అని శ్రీ) ఇం దగంటి 
(శ్రీకాంతళర్మ విశ్వనాధవారి సాహితీమూర్తిని చక్కగా రూపుకట్టిం 
చారు. ఇంతకు మించిన వివరణ మరొకటి అక్కరలేదు. 


సంప్రదాయ కవితా మాధుర్యం చవి చూడాలంపే అది ఏిశ్వనాథ 
కవిత్వంలో పుష్కలంగా లభిస్తుంది. 


జాషువా - సంపదాయంలో ఆధునికత. 


ఆధునిక కవుల్లో జాషువాగారి కొక విశిష్టస్థానమున్నది. సంప 
దాయ ఛందస్సుల్లో ఆధునిక భావాలతో ఉత్తమ కావ్యాలు రచించిన కవి 
(శ్రీ జాషువా. ఈ శతాబ్దంలో కవితాభిమానుల్లో జాషువాగారి కవిత్వపు 
జల్లుల్లో జలకమాడనివారు లేరు, రసష్థావితులై తనిసి కొనియాడని 
వారు లేరు. ఆధునిక కాలం బృహత్కావ్య రచనకు అనువై నది కాదనే 


8. పాహీత్య పరిచయం - ఇం(దగంటి (శ్రీకాంత నవోదయ సల్లి 
షర్ప్‌ = 1978, (1875-1975), 


142 తెలుగు కవితా వికాసం 


తలంపుతో కాబోలు ఆయన లఅఘుకొవ్యాలు, ఖండ కావ్యాలే రచించారు. 
అంటరానితనం అనే దురాచారం ఆయన్ను చాల బాధించింది. కొని 
“శారది ఆయన్ను వరించింది. తనలేఖినితో రవ్వలు రాల్చి తెలుగు 
కవితా సరస్వతికి అమూల్యా లంకారాలు సమకూర్చారు. 


యొవన దశలో (శ్రీ జాషువా జీవికకోసం “ధృవవిజయం, 
హిమ దమార్కపరిణయం, చిదానంద ప్రభాతం, రుక్మిణీ కళ్యాణం, 
మీరాబాయి, తెరచాటు నాటకొలు రచించారు. ఇవి సంపదాయ పద్ధతికి 
చెందిన పద్య నాటకాలు. ఆయన (పతిభకు నిదర్శనమైనవికావు. ఆయన 
(పజ్జకు తార్కాణగా చెప్పదగినవి ఖండకావ్యాలూ, పిరదౌసి, గబ్బిలము, 
ముంతాజమహలు కావ్యాలే. 


స్వాతం త్యానంతరం జాషువాగారు రచించిన కావ్యాలు గబ్బిలము, 
పిరదొసి, ముంతాజమహలుతో సరితూగగలవి కాకపోయినా ఉ త్తమ 
కావ్యాలుగా (పస్తుతించదగ్గవి. “బాపూజీ; నేతాజి; కౌందిశీకుడు; కొత్త 
లోకము; స్వప్న కథ; నాగార్జునసాగరము; ముసాఫిరులు; క్రీస్తు చరిత్ర, 
నాకథ కావ్యాలు ఆయన కీ రికి జేగంటలే. 


జాతిపిత మహాత్మగాంధీ మరణించిన సందర్భంలో జాషువా కవి 
రచించిన కావ్యం “బాపూజీ. “భారత స్వేచ్చక్రే వ్యయించక 
మహాత్ముడు దాచుకొన్న ర_క్తకణములేదు.” ఆయన, రుణం భారత జాతి 
తీర్చుకొనలేనిది, అని జాషువా సమర్సించిన అశుతర్చణమే “బాపూజీ” 
కౌవ్యం. 


సుభాన్‌చంద్రబోన్‌ (బ్రిటీషు పోలీసుల కనుగప్పి భారతదేశం 
నుండి తప్పించుకొని, విదేశాల నుండి పోరు నడిపించిన వీరగాధను 
(శ్రీ జాషువా 'నేతాజీ' కావ్యంగా రచించారు. “బోను మహా త్యాగి, 
అతని త్యాగముతో దేశనుతనికి బుణపడ్డ ది. నేడు మనము చూఅలాడు 
స్వేచ్చా స్వరాజ్యమునకు సుభాసుబాబు రత్న _స్తంభమై నిలిచినాండు” 
అని పూజ్యభావంతో నేతాజీని స్మరించారు. గౌతమ బుద్ధుడు అంతః 
పురము నుండి నిష్క్రమించిన ఘట్టాన్ని జ్ఞాపకం చేసేవిధంగా సుభాను 


నాలుగవ ఆధ్యాయం 148 


కలకత్తా నగరం నుండి ఇల్లు వెడలిపోయిన ఘట్టాన్ని రమణీయంగా 
రచించారు. 


“కాందిశీకుడు" కావ్యం బర్మాలో నివసించే ఒక ఆయ ధుడు యుద్ధ 
సమయంలో (పాణ భీతితో భారతదేశం పారిపోయి వచ్చిన కథ. అతడు 
పారిపోయివస్తున్న ప్పుడు అతని కాలికి ఒక మానవ కపాలం తగులుతుంది. 
ఆ కపాలం కాందిశీకుడితో సంభాషిస్తుంది. యుద్ద మహాగ్ని జ్వాలలకు 
కలవరపడిన కాందిశీకుడు మొదట బుద్దుని అహింసా సిద్ధాంతాన్ని 
నిందించి, చివరకు కపాలంతో సంభాషించిన తర్వాత అహింసయే 
మంచిదని తలుస్తాడు. అహింసా సిద్ధాంతంపై కవికిగల మక్కువసు 
వెల్లడించే కాన్యమిది. 


కావ్య రచనకు పెద్ద _పేరణ యేమీ లేకుండానే ఉబుసుపోకకు 
రచించిన కావ్యం “స్వప్న కథి, ఇదే సంపుటిలో “అనాథి ఆని ఒక 
బిచ్చగత్తె దీన గాధను చేరారు. “సల సల కాగి చిందిన కన్నీటి 
బిందువు” “అనాథ” అని కవి స్వయంగా తెలిపారు. రెండు కావ్యాల్లోనూ 
కవి చిన్న కథల్లో హృద్యమైన భావాలను వెల్లడించారు. 


“కొత్త లోకము కావ్యంలో కవి అరవై యేళ్ల చూచిన జీవిత 
నాటకంలో (ప్రత్యక్షరం, (పతిపదం రసభరితం, భావస్పోరకమని 
తలచారు. “సత్యం దెబ్బతిని, ధర్మం దసిలి నాటకం రసాభాసకాగ 
నాటకకర్త (భగవంతుడు) నిందకు గురిమైనాడు. సృష్టికర్తకు ఎదురు 
నిలిచి, కవి యీ సృష్టిలో వ్యత్యాసాలను సరిదిద్దుకోమని హెచ్చరిస్తాడు. 


“రాజు మరణించె; నొకతార రాలిపోయె. 
కవియు మరణించ; నొకతార గగనమెక్కె 
రాజు జీవించె జాతి వి్శిగహములందు 

నుకవి జీవించె (పజల నాలుకల యందు” 


వంటి పద్యాలు జాషవాగారీతో కవితా శక్తి సన్న గిలిపోలేదని 
పిసాయి. “ముంతాజ మహలులో “రాణి విడిచిపోయే రాజు" నొంటిరి 


144 తెలుగు కవితా వికొనం 


జేసీ” అనే పద్యానికి "పై పద్యం దీటుగా కన్పిస్తుంది. “నవ్వవు 
జంతువుల్‌, నరుడు నవ్వును, నవ్వులు చి_త్తవృక్తికి దివ్వెలు” అంటూ 
“కొన్ని నవ్వులు ఎటు తేలవి అని ఆహ్లాదకర మైనక్టివర్భ నతో 
మనస్సును ఆకట్టుకొంటారు. 


(పక్క ఇంటి దంపతులకు జన్మించిన ముద్దుపాప కవికి కావ్య 
వస్తువుగా తోచింది. ఇహాోనికి, పరానికి ప్రయాణించే రెండాత్మల సమా 
వేశం 'ముసాఫిరులు కావ్యంలో కథా వస్తువు. సమకాలిక సంఘంస్రై 
కవికి వున్న అసంతృ _ప్టిని యీ కావ్యం ద్యారా (పకటించారు. 


“విశ్వమానవ గో(తేయ వీరులైన 
కవులకున్‌ కర్మబంధంబు కట్టబెట్టి 
పులుముచుందురు తలమీద కులమురంగు 
తొలగిపోవదు లక్ష సబ్బులకు గూడ” 


అని ఆవేదనతో వెలువడే తలపులు గుండెల్లో గుచ్చుకుంటాయి, 


“మానవ నిర్మితమైన మహోన్నత దేవాలయంగా నాగార్జున 
సాగర్‌ పాజెక్టను పండిత న్నెహూ అభివర్ణించారు. బౌద్ధయుగం 
నుండి నేటి దాకా నాగార్జునుని కొండ పరిసర (ప్రాంతాలను “నాగార్జున 
సాగర్‌" కావ్యంలో వర్ణించారు. శ్రీనాథ మహాకవిని తలపించే పద్య 
రచన యీ కావ్యంలో కన్పిస్తుంది. పలనాటి సీమను యీసడించు 
కొన్నాడని, (శ్రీనాథుని సంబోధించి- 


క్రమతన్‌ విచ్చిన వేయిరేకుల దళత్కంం జాత 
మాంధవదేశము, నందిప్పటి పల్లె నాటి (పజలై శ్వర్యంబు 
వీక్షించి 
ఘంటము చేపట్టుము, నైషధ (ప్రముఖ నానా కావ్య నిర్మాతృ 
చందమ: 
శ్రీనాథ మహాకవీ ! దొరకవన్నా నీకు జొన్నన్నముల్‌” 


అని సుస్నితంగా మందలించారు. 


నొలుగవ ఆధ్యాయం 145 


ఏను క్రీస్తును దేవుని బిడ్లగానేగాక మహామానవునిగా నిరూపిస్తూ 
రచించిన కావ్యం “డ్రీస్తు చరిత. బైబిల్‌ ఆధారంగా _గహించినా, 
కేవల క్రై ౨ స్తవమలదృష్టితో జాషువాగారు యీ కావ్యాన్నిరచించలేదు. 
“ముళ్ళ కిరీటంబు ముద్దాడెనే తండి మణికిరీబోజ్యలన్మ_స్తకముని” అని 
శిలువపై (కీస్తునుపొంసించిన దురంతాన్ని కరుణామయంగా వర్థించారు. 
చావు పుట్టుకలు లేని తండ్రికి మరణదండన విధించిన మానవుల ఆజ్ఞా 
నానికి జాలిపడ్డారు శ్రీ జాషువా. 


అన్నిమతాలవారు చదివి ఆనందించదగిన కావ్యం ,కీస్తుచర్మిత. 


పద్యాల్లో స్వీయ చర్మిత రచించిన కొద్దిమంది కవులలో 
శ్రీ జాషువా (పముఖులు. మండువేసవిలో పండు వెన్నెలరా!తి ఆరు 
బయట (ప్రక్కపరచుకొని, వేడిగాడ్సులు; పిండి ఆరబోసినట్టున్న 
వెన్నెల అనుభవిస్తూ “నా జీవితం కూడ ఇలాగే వెన్నెల, వడగాడ్చు 
మిళితమై సాగిపోతున్నది. వడగాడ్చు నాజీవితమైతే, వెన్నెల 
నా కవిత్వం” అన్నారు. ('కవిసుత నివేదని : హేమలతా లవణం. 
తనను హీనకులంలో పుట్టినవానిగా చిన్నచూపుచూచి చం డనిప్పులు 
చెరగిన సంఘాన్ని ఎదిరించి పండువెన్నెల కురిపించిన మహాకవి 
జాషువా, 


“ప్రసిద్ధాంధకవులు (మోయించిన కవితా వీణలు నా పసితనంలో 
నన్నాక ర్థించాయి. నేనూ ఒకవీణ (మోయించాలి అనుకొన్నాను, 
(పయత్నం మీద నాకు లభించినది వీణకౌదు, సితార: అది నా కవిత- 
వినిపించినది (ప్రజలకు కాని పశువులకు కౌదు అని కవి తన కవిత్వం; 
సాధించిన పరమార్ధాన్ని వివరించారు. 


జాషువాగారు భావ విప్లవాన్ని కోరారుగాని భాషా విప్లవాన్ని 
కోరలేదు. గిడుగు, గురజాడల (ప్రభావం వీరి పె (పసరించలేదు. భావ 
(పకటనకు ఛందోబద్ధమైన పద్యాన్నే ఎన్నుకొన్నప్పటికీ జాషువాగారు 
భావనలో (ప్రాచీనులు కారు. (ప్రాచీన కవృలనుండి శబ్ద (పౌఢిమను, 
10 


146 తెలుగు కవితా వికొనం 


హేతువాదయుగ కవులనుండి వి ప్రవఆవేశాన్ని, విశ్వసాహిత్యావలోకనం 
వలన జాతి మత కులభేదాలను విస్మరించి వసుధైక కుటుంబ భావనకు 
దోహదం చేశారు. (ప్రాచీన కవుల విరహ వర్ణనలూ, చంద, మలయా 
నిల, మన్మధాది దూషణలు ఆయనకు రుచింపలేదు. భావకవులవలె 
(ప్రేయసిని హృదయేశ్వరిని చేసుకొని, ఆమెను ఫూజాపీఠం పె 
(ప్రతిష్టించి, అమలిన శృంగారాన్ని వ్యాపింప జెయ్యటాన్ని కూడ 
హర్షించలేదు. అభ్యుదయ కవులు ఆశించే సమసమాజ నిర్మాణాన్ని 
కూడ ఆయన కోరలేదు. (శ్రీజామవా వ ర్థభేదాలను గురించి ఆక్షేపించారు 
గాని వర్గసంఘరణ గురించి ఆలోచించలేదు. భాష, ఛందస్సుల 
విషయంలో ప్రాచీనుల్నే అనుసరించారు. ఆయన భావ (ప్రకటనకు 
ఛందస్సు అడ్డురాలేదు. ఛందస్సుల అశ్వహృదయం తెలిసిన నిపుణుడు 
(శ్రీ గుజ్జం జామవా. 


సమకాలిక కవిత్వోద్యమాలకు దూరంగా, ఆధునిక భావచేతనతో 
సంస్కరణాదృష్టితో మానవత్వపు విలువల్ని పెంపొందింప జూచిన కవి 
(శ్రీ జాషువా. తనకుతానే ఒక కవిత్వపీఠమై కవితా మార్గంలో సెక్కు 
మందికి గురువు అయినారు. 


తుమ్మల _ వ్యాకరణ సమ్మతమైన వాక్కు - భావనలోఆధునికత 


ఈ శతాబ్ది ఆరంభంలో (1901) హాలికుల ఇంట జన్మించి,చిన్న 
నాడు మడికొక్క_పూట, బడికొక్కపూటగా విద్యనేర్చి, ముప్పదేడులు 
కష్టించి, నేద్యంచేసి, కవితా వ్యవసాయం చేసి విత్తనాల ధాన్యం వంటి 
(శేష్టమైన కవిత రచించినవారు (శ్రీ తుమ్మల సీతారామమూంర్డి. భాషా 
వ్యాకరణాలలో మిక్కిలి నిష్టాపరులు. కవితయాన్ని, చిన్నయసూరిని 
దీక్షగా అనుసరిస్తారు. భాషలో ఎంత సంప్రదాయాభిమానులో భావనలో 
అంత ఆధునికులు. చిన్ననాటనే బాపూజీ మార్గాన్ని అనుసరించి రాట్నం 
వడికి, ఖద్దరు వ్నికయించి, స్వరాజ్యోద్యమంలో పాల్లొనిన జాతీయకవి, 
'దేశభ క్తులు. తెలుగు జాతిఅన్నా, తెలుగుభాష అన్నా వీరాం(ధపొరుషం 
తెలుగుదనపు తీవత నీరిని ఆవహిస్తాయి. తిక్కన తెనుగుదనం 


నాలుగవ అధ్యాయం 147 


వీరికి ఆదర్శం. పండితులు వీరి కవితాళ క్తిని తిక్కన కెనయైనదని మెచ్చి 
“అభినవ తిక్కని అని బిరుదిచ్చారు. కాని (శ్రీ తుమ్మల వినయశీలియై 
వీరుదును త్యజించి “తెనుగు లెంకిగా తమను తెలుపుకున్నారు. 


“పతిగపంట, ధర్మజ్యో్యతి, ఆత్మార్బణము, రాష్ట్ర గానము” 
మొదలై న వీరికృతులు మిక్కిలి (పఖ్యాతి వహించాయి, 'ఆత్మకథిను 
తెనిగించి, మహాత్మకథను రచించి వీరు గాంధి కవిగా విభ్యాతిపొందారు.”” 
“సంక్రాంతి తలపులు, వరినాట్లు వంటి కావ్యఖండికలు కృషీవల జీవితంపై 
వీరికి, గల మమకారాన్ని (పతిబింబిస్తాయి. 


స్వాతం త్యానంతరం తుమ్మలవారు నిర్విరామంగా కావ్యాలు 
రచించి సాహిత్య 'సేవచేస్తూనే వున్నారు. 'ప్రైరసంట, ఉదయగానము, 
శబల, సర్వోదయగానము, నేను, నా కథలు, ఎక్క-ట్లు మొదలైన 
కావ్యాలు రచించి ఆధునికకవితలో సం్యపదాయరీతికి అధునాతన భావనకు 
పట్టుగొమ్మై నిలిచారు 


“పైరపంట, ఉదయగానము,” పటిగపంట, రాష్ట్రగానము 
పద్ధతిలో రచించినవి. ఖండకావ్య సంపుటాలు. చెరకు ముక్కలవంటి 
ఖండకావ్య సంపుటి 'శబలి. “సం్మకౌంతి తలపులు, రైతు మొజి, 
పళ్ళువెద్యము"” మొదలై నవి కృషీవల జీవన వర్ణనలు; వివేకానందుడు, 
వినోబాభావే, హరి సర్యో_త్తమరావు, రంగా వంటి విశిష్ట వ్య కుల 
జీవితాల్లో ఉత్తమ గుణాలను కొనియాడినవి యీ సంపుటిలోవున్నాయి. 
పీరు రచించిన 'సంకాంతి తలపులు. చిరస్మరణీయమైన మధురమైన 
ఖండకావ్యం. అటువంటిదే'వరినాట్లు'మరొకటి.'“కూటికిలేని సోమరులకున్‌ 
సరిపోవునుగాని నేద్యప్పంబాటున మున్లితేలు బలభ్మదులకున్‌ బడి 
కొల్వుగిట్టదు"” అని తీర్మానించుకొనిన కష్టజీవి. 


మహాత్మగాంధీ, వినోబాభావేలు (పటోధించిన .సర్వోదయము 
సీశ్రారామమూర్తిగారికి ఆదర్శం. “సర్వోదయగానము'లో వినోణాభాచే 


148 శెలుగు కవితా వికాసం 


ఉపన్యాసాల్లో దొరలిన సూక్తులను “భావే చక్కట్లు అనేపేరిట పద్యాలు 
అల్లారు. భావే పాదయ్యాతలో తటస్థించిన సన్నివేశాలకు కవితా రూస 
మిచ్చారు. “శ్పీదలు అనే కావ్యఖండిక యీ సంపుటికి తలమానికం. 
“కొత్త సంకాంతి” లో కవి పేదల కడుపునిండిన పండుగే పండుగ 
అంటారు. 


“విచ్చగాండులేని (ముచ్చులేని కటారి 

లేని దొరతనము లేని కుట 

లేని యీ రసమ్ము లేని దేశావధి 

లేని పండువిది ఫలింపవలయు”నని కవి ఆకాంక్షించారు. 


ముక్తకమనే సంస్కృత పదాన్ని విడిచిపెట్టి తెనుగుదన మంటే 
పక్యేకాథిమానం గల (శ్రీ తుమ్మల అప్పుడప్పుడు తాను రచించిన 
ముక్తకాలకు 'ఎక్క-ట్లు అనిపేరు పెట్టారు. ఎదుటనున్న సమాజాన్ని 
సమీక్షించి తనకు నచ్చిన వాటిని తగునని, నచ్చనివాటిని తగవని పలికిన 
ము కకాలివి. 


ఒక అధికారిని చూడబోయినప్పుడు, ఆ అధికొరి కవిని 
‘Who are your’ అని తూష్ట్రీ భావంతో (పక్నించాడట, అప్పుడు 
అ(పయత్నంగా- 


“రాష్టిసిద్ది కొజకు ర కంబు గార్చిన 

రు థె మాల 

కవిని నేను, గాంధి కవినినేను 

బడలిబడలి త శ్లీబాస కూడెముసేయు 

కవిని నేను, దేశికవిని నేను”అని జవాబిచ్చారట (శ్రీతుమ్మల. 


(శ్రీ తుమ్మల తమ అనుభవాలు, జ్ఞాపకాలను చిన్నచిన్న కథలుగా 
రచించిన కావ్యం “నా కథలు. సత్య (ప్రకటన స్వీయ చర్మితలకు 
పాణం. (శ్రీ తుమ్మల తన జీవిత కథలను వివరించే పట్టున సత్య 
(సకటనకు అత్యంత (పాముఖ్యమిచ్చారు. సత్యవాక్కును కవిత్వంగా 
భాసింస జేయటం చాలకష్టం. "పెద్దల నుండి వారసత్వంగా తనకు అబ్బిన 


|| 


నొలుగ్గవ అధ్యాయం 149 


సత్య దీక్షను విడిచి పెట్టక పోవటం తప్ప, తన (పజ్ఞయేమీ లేదని 
సౌజన్యంతో పలికారు. 


నా కథలుిలో “నారయ్యదివ్వె, తప్పెటబ్బాయి, కూలినలదు, 
నా నాగలినాకులేదా, పొలము బువ్వ”, మొద్మలెన అనుభవాలు తుమ్మల 
వారి (పతిభచేత రసవంతమై మళ్ళీమళ్ళీ తలచుకొనే విధంగా వున్నాయి, 
సహాయ నిరాకరణ సందర్భంలో ఎన్నుకట్ట వద్దన్న గాంధీజీ సందేశాన్ని 
వూరూరా స్వయంగా తస్పెటవేసి చెప్పి, శిక్షకు గురై 'తప్పెటబ్బాయిగా 
సీర తెచ్చుకున్నారు. కుహనా నాగరకుడొకడు 'తమ్మలవారి ముతక 
ఖద్దరుచేషాన్ని చూచి (భ్రమపడి తనపెజ్టైను (ప్రక్క గ్రామం వరకు 
'మోసుకొనివ స్తే రెండణాల కూలి యిస్తానసగా, నిస్సంకోచంగా ఆ పని 
చేసి, కూలి మాతం వద్దన్నారు. ఆ నాడు ఆ (గామంలో జరిగినసభలో 
తుమ్మల వారిని అతిధిగా గు రించి ఆ నాగరకుడు పళ్ళ్చాత్త త్త ప్ప 
sa స్కూలు ఆవరణను పాకీదొడ్డిగా ఉపయోగిస్తున్న 
అజ్ఞానపు స్రీలకు బుద్ధిరావటానికి తానుస్వయంగా గోతులు తవ్వి వాటిని 
ఉపయోగించు కొమ్మని అభ్యర్థించిన గాందేయవాది శ్రీసీతారామమూ ర్తి, 


“సం పదాయము మీదభ క్తి, ఆధునికత మీదననుర క్తి, తుమ్మల 
వారిత_త్త్యము యొక్క. స్థూలమయిన సమాహార స్వరూపము” అన్నారు 
(శ్రీ తూమాటి దొణప్ప. “మహాత్ముని ఆస్థానకవి" తుమ్మలవారి 
el గాంధీజీ వాణివలె సత్యసాందర్య కోభితమై తెలుగునాట కల 
కౌలము నిలిచి వెలుగగలదు. 


మధునాపంతుల. ఆంధ్రజాతి మహేతిహాసం “ఆంధ్ర పురాణము 

బృహత్కావ్య రచనకిది కాలంకౌదనే అపోహ వ్యాపించి వున్న 
కాలంలో “శ్రీ శివ భారతము; “రాణా పతాప చరితము వచ్చి 
ఆ అపోహను చెదరగొట్టాయి. ఆంధ్ర చరితను ఆమూల్యాగంగా 


బృహత్కావ్యంగా రచించటానికి సంకల్పించి శ్రీ మధునా పంతుల 
సత్యనారాయణ శౌస్తీగారు “ఆంధ పురాణము” రచించారు. 


శ నా కథలు - 'సమీక్షి = తూమాటి దొజవ్న - 1978 


10 తేలుగు కవితొ వికాసం 


(శ్రీ మధునా పంతుల (ప్రసిద్ధమైన రాజవంశాల పేరిట కావ్య 
విభాగం కావించారు. ఆంధ పురాణమును తొమ్మిది పర్వాలుగా 
విభజించుకున్నారు. అవి “ఉదయ, సాతవాహన, చాళుక్య, కాకతీయ, 
పునః (పతిష్టా, విద్యానగర, (శ్రీకృష్ణ దేవరాయ, విజయ, నాయకరాజ 
పర్వాలు.” ఇక్ష్వాకులు, శాలంకాయనులు, బృహత్పలాయనులు, విష్ణు 
కుండినులు, సల్లవులు మొదలై న రాజవంశీకుల చరితను సాత వాహన 
పర్వంలో ఇమిడ్చారు. ముసునూరి (పోలయ, కాపయ నాయకులతో 
పాటు రెడ్డి రాజుల చరితను పునః (ప్రతిష్టా పర్వంలో తెలిపారు. ఆంధ 
చర్మితలో స్వర్థ్ధయుగమనదగిన విద్యానగర రాజవంశ చరితను విద్యా 
నగర, శ్రీకృష్ణ దేవరాయ, విజయ పర్వాలు మూడిటిలో విపులంగా 
వర్ణించారు. 


చరిత పూర్వయుగమనదగిన పురాణాలలో కథలను విశ్వసించి 
“ఐతరేయ [_బాహ్మణము కౌలం నాటినుండి ఆంధుల కథను స్వీకరిం 
చారు. చార్మితక కావ్యాలు హేతు సమ్మతంగా వుండటం మంచిది. 
“శ్రీ శివ భారతము చర్మితకు కావ్య రూపం కల్పించటంలో అభూత 
కల్పనల జోలికి పోలేదు. పురాణాలను గురించి సుప్రసిద్ధ హేతువాది 
శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి" పిట్ట కథలకునివి యెల్ల పుట్టినిండ్లు; 
టక్కు నేర్చెడి కవుల గంటాల వాత కాదనగరాదు (ప్రాచీన కపులుగాని" 
అన్నారు, ఆధునిక కాలంలో శాస్త్ర విజ్ఞానం ఊహకందనంతటి వేగంతో 
పురోగమిస్తున్న ప్పుడు కట్టు కథల్ని నమ్మి చార్మితక కావ్యాల్ని 
రచించటం సమంజసం కాదు. "ఆంధ పురాణము అని పేరు పెట్టు 
కొనటం చేతనేమో మధునా పంతులవారు ఐతరేయ (బాహ్మణంలో 
హరిశ్చం[ద కథవంటి వాటిని, చారి తకంగా విశ్వసించటానికి వీలులేని 
వాటిని గూడ స్వీకరించారు. 


శ్రీ మధునా పంతులవారి వాక్కు. సంస్కార పూరితమైనడి; 
శుచియైనది. ఎక్కడా ఛందో వ్యాకరణ, అలంకార దోషాలకు 
పాల్చడనిది. అట్లని రసాన్ని జారవిడుచుకున్నదికాదు. నన్నయ 


సోలుగవ అధ్యాయం 101 


మొదలుకొని పూర్వార్య్థధ మహాకవుల కవితావేశం ఆవహింపగా కావ్య 
రచసకు పూనుకున్నట్లు తెలిపారు. యాగ పకువుగా బలి ఇవ్వవలసిన 
కన్న బిడ్డను చూచి హరిశ్చందుడు “నవ్వుగాని నవ్వు" నవ్వినట్లు 
వర్ణించారు. నవ్వుగాని నవ్వు అనే పదబంధం తిక్కనను తలపిస్తుంది. 
దీపకర్షి మహారాజుకు సాతవాహనుడు దొరికిన కథను, హాల మహారాజు 
రసికతను, లీలావతీ దేవి సంస్కృత భాషాభిమానాన్ని బాగా వర్ణించారు. 
గుణాఢ్యుని కావ్య హోమాన్ని కరుణామయంగా చ తించారు. చాళుక్య 
పర్వంలో భారతొవతరణ ఘట్టంలో నన్నయ రచన సాగించిన పద్ధతినీ, 
ఆయన మరణించిన తర్వాత నిలిచిపోయిన భారత రచనను గురించి 
నేర్చుతో వివరించారు. కౌకతీయ పర్వంలో తెనుగురాణి ర్నుదమ్మ 
ధీశ క్తి, ఓరుగల్లు వైభవాన్ని కమనీయంగా వర్ణించారు. (శ్రీనాథ 
డిండిముల శాస్త్రార్ల (పౌడఢినీ, (శ్రీకృష్ణ దేవరాయల భువన విజయ 
విశేషాలను, విజయ య్యాతలను వివరించే ఘట్టాల్లో నుధునా పంతుల 
వారి లేఖిని రవ్వలు రాల్సింది. 


భో గ్రైకమయమైన నాయక రాజపాలనలో తెలుగుజాతి విలసిల్లిన 
విధాన్ని, తెలుగు కళలు వాసించిన రీతినీ కన్నులకు కట్టించారు. 
సాధారణంగా పురాణాల్లో కన్పించే దైవభక్తికి మారుగా దేశభక్తి 
ఆంధ పురాణములో కన్పిస్తుంది. ఆంధ జాతి కీర్తి గౌరవమును 
చిరకాలం నిల్చగల కావ్యమిది,. 


(శ్రీలండము: వళ రథము 


మధునా పంతులవారి ఖండకావ్య సంపుటులు “శ్రీఖండము, శక 
రథము అనే రెండు సంపుటాలుగ వచ్చాయి. వీరి హృదయంలో 
కదలిన (పతి రాగాలాపన ఛందోమయానందమైనదే. అది ఆకాశవాణి 
రజతోత్సవమైనా, ఉగాది 'పండుగై నా, రాష్ట్రావతరణ మహోత్సవమైనా 
(ప్రపంచ తెలుగు మహాసభలై నా వారి వాణి సుసంస్కృతమైన ఛందో 
మయ రీతిలోనే పలుకుతుంది. 


162 శేలుగు కవితొ వికాసం 


“గోపికా శౌకి భావ కవితా ఛాయగల భక్తి భరితమైన ఖండ 


'““ఒక్కతె మోమునందిలక మొక్కత తీరుచు: నో రుగొల్ల తన్‌ 
జక్కిలిగింత పెట్టునొకచాన; యొక రుత యోర్ర్తు సుందరిని 
జెక్కిలి మీ(టు: నొక్కచెలి చేడియనో ర్హుకం గౌంగిలించు స 
మ్యక్కల నాత్మ సంగత నిజాధిప గోపకిళోరభావనన్‌ ” 


రమ్యమైన గోపిక్నాకీడను మనస్సుకు హత్తుకునేలాగ రచించిన 
ఏరి కవితాశ కి అత్యద్భుతం, 
అజాన్‌ 


సమకాలిక సంఘంలో విలయతాండవం చేస్తున్న ఆకలి, దార్మిద్యం 
వంటి సమస్యలు మధునా పుతులవారిని కలవర'పెట్టినట్లు కన్పించదు. 
బృహత్కావ్య రచనా దీక్షలో పున్నవీరు ఆ సమస్యల్ని గురించి పట్టించు 
కోలేదనే చెప్పాలి. ఆంధ పురాణము ఒక్కటీచాలు వీరిని సుకవిగా 
(పస్తుతించటానికి. నాయక రాజపర్వం తర్వాత చరితను గూడ రచించి 
ఆంధ పురాణానికి సమ్యగత చేకూరి స్తే మరింత బాగుంటుంది. 
గడియారం . వీరరసోు గ్రార్త్‌ కలిగించే “రఘునాధీయము 


“శ్రీ శివధారతము'తో (ప్రఖ్యాతులై న (శ్రీ గడియారము వేంకట 
శేషశాస్రీ, ఆ తర్వాత చాలకాలంవరకు కావ్యమేదీ రాయలేదు. ఒకప్పుడు 
(శ్రీ శివధారతము ఆయన రాయలేదనే అపష్మపథ కూడ వ్యాప్తిలోకి 
వచ్చింది. తనలో ఇంకా కవితాశ_క్తి మిగిలివున్నదని చాటటానికన్నట్లు 
ఆయన “రఘునాధీయము రచించారు. గడియారం వారికి మొదటినుండీ 
వీరరసమంటే మక్కువ. శివాజీలాగే రఘునాథరాయలు కూడ హైందవ 
ధర్మ _పతిష్టాపనకు కంకణం కట్టుకొన్న వీరుడు. శ్యతువులను ఓడించి 
రాజ్యవిస్తరణ చేసిన మహారాజు. 


Wn nr hx <a eS రా 
దక్షీణాపథంలి్‌ (బ్రకృష్ణ దేవరాయల తర్వాత సాపి తీ 
సమరాంగణాలు రెండిటిల్‌ సవ్యసాచియైన సార్వభౌముడు. కవి పండిత 


నాలుగవ అధ్యాయం 158 


పోషకుడు, ఆయన భవ్యచరితను కావ్యంగా తీర్చిదిద్దారు (శ్రీ గడియారం 
వారు. వారి (శ్రీశవభారతముతో పోల్చిచూచినప్పుడీ కావ్యం పేలవంగా 
తోస్తుంది. కాని ఆధునిక కాలంలో వస్తున్న సంపదాయ కావ్యాలతో 
పోల్చిచూస్తే మాతం గడియారం వారి ధారాశుద్ధిగల పద్యరచన, 
రసపోషణ. బొచితీనిర్వహణ యీకావ్యంలో కూడ ఇంపుగొలుపుతాయి. 
పుట్టపర్తి భ క్రికవిత్వం _ పండరిభాగవతం. 


య్‌ 


జన్మప్రియ రామాయణం 


భవ్యకవితావేళంతో శివతాండవం రచించి (శ్రీ పుట్టసర్రినారాయణా 
చార్యులు తెలుగుకవితలో కొత్త రీతిని యేర్చరచారు. శ్రీ తల్హావజ్ఞ్జల 
శివళంకరళాస్త్రి యీ కావ్యంలో “కల్పన అతిలోకము, సంగీత సాహిత్య 
నాట్యసంకేతములు సరసముగా, సలక్షణముగా ఈ కృతిలో యిమిడి 
పోయినవి. అర్ధము గంభీరము: ఆశయము అత్యుదా_క్తము. నాదృష్టిలో 
ఆధునిక సారస్వతమువ ఇటువంటి గేయకృతి ఇంకొకటిరేదు” అని 
మెచ్చుకున్నారు. పూ ర్థమ్మకథ, కిన్నెరసాని పాటలు, యెంకిపాటిలు, 
వంటి గేయకావ్యాలున్నప్పటికీ శివతాండవంిలో భక్తిభావం దీనికొక 
(ప్రత్యేకతను చేకూరుస్తున్నది. శివతాండవాన్ని ఒకసారి చదివినా,విన్నా 
ఆ ఆనందాన్ని కలకాలం నిలుపుకుంటాము. “మనము లెక్కే_మిటి, 
పరవళత్వమున _ (శ్రీపతియే చెమరుస్తాడు” అని శ్రీపాద గోపాల 
కృష్ణమూర్తిగారు యీ కావ్యాన్ని (ప్రశంసించారు. 


స్వాతం త్యానంతరం (శ్రీనారాయణాచార్యులు రచించిన కావ్యాల్లో 
“మేఘదూతము, షాజీ, సాక్షిత్కారము, పండరి భాగవతము, జన్మ ప్రియ 
రామాయణము” (ప్రసిద్ధమైనవి. 


“మేఘదూతము నారాయణాచార్యులుగారి చేతిలో ఆధునికరూపం 
ధరించింది. కారాగార బంధితుడి మానవుడొకడు తన (పియురాలికి 
మేఘుని ద్వారా సందేశం పంపటం ఇందులో కథ. కాళిదాస మహాకవి 
మేఘదూతలో వలె కౌకుండా యీ మానవుడు తన (ప్రియురాలి ఇంటికి 


101 తేలుగు కోవితా వికొనం 


పొమ్మని చూపిన్నతోవ ఆంగ ధదేశంలో పట్టణాలన్నిటిని చుట్టివస్తుంది.” 
తెలుగు ఊరులు తెలుగు వారలు (ప్రతిఫలించే మహాకావ్యం నాకుకావలె, 
నాకు కావలె” అని (శ్రీ దాశరథి ఒకప్పుడు కోరారు. (శ్రీ నారాయణా 
చార్యులుగారి మేఘదూతము తెలుగు దేశంలో (పజల కష్టసుఖాలను 
(పతిబింబించే కావ్యం. 


“వాడె కమ్మరి చూడు /దొర్భాగ్యముల గూడు 
కొలిమి నూదుచున్న వాండూ/తనపొట్ట 
కోసమై నవయుచున్నా డూ/అల్ల ౦త 
దూరాన నదెవాని తొయ్యలిని గనుగొమ్ము 
జీరాడు చనులతో చీరనోచని చానః 


తెలినవ్వులందముల  /జిలికింస మొగము పె 
పాలక్రైయేడ్చు చున్నాడూ /బుడుతండు 
పట్టుదల నె త్తికొన్నాడూ/ఆ త ల్లి 

టి —_ / య 
చనుబాలనిచ్చునో / దనయురమ్ము జీల్చి ర 
_కృంబు లేదాపునో! ధనికులే మెరుగుదురు"”- 


కరుణ రసాన్ని జాల్వారిస్తూ (పవాహగతిలో లయబద్ధంగా సాగిపోతుంది 
మేఘదూతం. 


'సాక్షెత్యారము తులసీదాసు రామాయణాన్ని ఆలంబనంగా 
చేసికొని రచించిన కావ్యం. మహాభక్తుడు ఆర్షితో పలవరించిన విధంగా 
పద్యాలు గీతాలతో మనోహరంగా రచింపబడిన కౌవ్యమిది. తులసీదాసు 
(శ్రీరామ సాకిత్కారాన్ని పొందటం ఇందులో ఇతివృత్తం, 


“ప్పరువుగ పుట్టనిమ్ము వగపుట్టము నా మది, కౌననంబులో? 
దరువుగం బుట్టనిమ్ము వగదట్టిదు నామది, జీవితేశ! శం 

కల మృదు భావనాంబర వికస్వర ! తావక రమ్యనామ బం 
ధుర మననంబు నిమ్ము దయతో-మరియన్యము( గోరరా(వభూః!', 


అని వేడుకునే తులసీదాస హృదయం నారాయణాచార్యులుగారి 
వాక్కులో పునీతమైంది. 


సాలుగవ ఆధ్యాయం 155 


పారసీ భాషలో మధురమైన కవిత రచించిన “షాజీ” కవి జీవిత 
గాధ “షాజీ”, జహంగీరుకు సమకాలికుడు షాజీ. నూర్జహాన్‌ సౌందర్యాన్ని 
తిలకించిన అపరాధానికి షాజీని మొగలు సై నికులు బంధిస్తారు. షాజీ 
ఏ మాతం వొణకడు. సౌందర్య దృష్టి దోషంకాదని చకవంర్తికి 
బుద్ధి చెప్పి, “జ్ఞాన భూముల దిరుగు సై గంబరులను ఇనుప బేడీలు 
పడజేయవ”ని చెప్పి వెళ్లిపోతాడు. షాజీ జహంగీరు నెదిరించి పలికిన 
సూనృత వాక్యాలు రుచి గొల్పుతాయి. 


(శ్రీ నారాయణాచార్యులు స్వయం కృషితో ఇంగ్లీషు నేర్చుకొని, 
ఇంగ్లీషులో ‘Leaves in the Wind’ అనే కావ్య సంపుటాన్ని 
రచించారు. (శ్రీ హరీం్యద్రనాథ చబ్టోపాధ్యాయ యీ కావ్యాన్ని 
(ప్రశంసించారు. బహుభాషలునేర్చి, ఇతర భాషల నుండి తెలుగులోకి, 
తెలుగు నుండి ఇతర భాషలలోకి శ్రీ పుట్టపర్తి విసృతంగా అనువాదాలు 
చేశారు. 


ద్విపదలో రచించిన బృహత్కావ్యం “పండరి భాగవతం.” ఇరవై 
నాలుగు వేల ద్విపదల్లో భాగవత కథను భక్తి భావ భరితంగా రాశారు. 
కల్పనల్లో పెద్దగా విశేషాలేమీ లేకపోయినా యీ కావ్యం భ కులకు 
తృప్తినిస్తుంది. 


తెలుగులో రామాయణాలకు కొదవలేదు, గేయ రామాయణోలు 
మాతం కొంత తక్కువగా వున్నాయి. పార్యేగేయేచ మధురమైన 
రామాయణాన్ని సామాన్య జనులు పాడుకోవటానికి అనువుగా 
రచించారు. రామాయణ కల్పవకంలో లాగ విశేషమైన కోల్పనలు లేక 
పోయినా, ఆస్వాడయోగ్యమైన కథామృతం రామభ_కులు _గోలగలరు. 


శ్రీ పుట్టపర్తి విష్తవ భావాలతో కవిత్వం రచించినన్హే భక్తి 
భావాలతో కూడ రాశారు. మార్క, అరవిందులు, తులసీదాన్‌వంటి 
విభిన్న వ్యక్తుల (ప్రభావం, వారి అధి పాయాల సమన్వయమూ 
నారాయణాచార్యుల వారి కవిత్వంలో కన్పిస్తాయి. 


166 తెలుగు కవితా వీకౌనం 


వానమామలై _సం ప్రదాయ మహాకావ్యం “పోతన చర్మిత్రము” 


ఒక మహాకవి చర్మితను సమర్థుడైన మరొక కవి రచించటం 
మన సాహిత్యంలో చాల అరుదైన సంగతి. పిరదౌసి కవి జీవితాన్ని 
కావ్యంగా రచించి (శ్రీ జాషువా తెలుగు సాహిత్యాని కొక కొత్త 
అందాన్ని సమకూర్చారు. “తెలుగుల పుణ్య పేటి” పోతన మహాకవి 
చర్మితను (శ్రీ వానమామలై వరదచార్యులు పన్నెండు ఆళ్వాసాల్లో 
వేలాది పద్యాల్లో రచించారు. ఆధునిక కవిత్వంలో సంపదాయ పద్దతికి 
ఆదరం వున్నదని యీ కావ్యం బుజువు చేస్తున్నది. 


(పాచీనాయ్య కవుల చరితలు స్పష్టంగా తెలియవు. “కవి 
జీవితాలు” వంటి గంథాల్లో కొంత ప్రయత్నం జరిగినా, వాస్తవికత 
కంటి నమ్మటానికి వీల్లేని కట్టు కథలు అందులో ఎక్కువగా 
వున్నాయి. చిరకాలంగా తెలుగు దేశంలో వినవస్తున్న పోతన చర్మితకు 
కల్పనలు జోడించి (శ్రీ వానమామలై వరదాచార్యులు యీ మహో 
కావ్యం రచించారు. 


హాలికుడై, సహజ పండితుడై భాగవతాన్ని రచించిన పోతన 
చరిత పవి|కమైనది. శ్రీ వరదాచార్యులు చాల సంవత్సరాలు |శమించి 
యీ కావ్యం రచించారు. కాని వీరు స్వీకరించిన "పెక్కు అంశాలను 
చర్మితకారులిప్పుడు నిరాధారాలని (తోసిపుచ్చుతున్నారు. అందులో 
ముఖ్యమైనది పోతన (శ్రీనాథ మహో కవులిరువురు బావ, బావమరదులనే 
జనశుతి చార్మితకంగా యధార్థ మైనది కాదు. 


“పోతన చరితము” ప్రారంభంలో శ్రీమద్భాగవతము” తెలుగున 
వెలయటానికి పూర్వం దేవలోకంలో ఇందో పేందుల మధ్య జరిగిన 
వివాదము అంటూ ఒక కల్పన చేశారు. పోతనస్రై వరదాచార్యులుగారి 
భక్తికిది నిదర్శనమైనా “చరితము అని పేరున్న కావ్యంలో ఇటువంటి 
కల్పనలు సొగసనిపించవు, పోతన జననాన్ని, చిదానందయోగి పోతనకు 
రామతారక తతో (పదేశం చేయటం వరదాచార్వులుగారు కలకండ 


నాలుగవ అధ్యాయం 16? 


పలుకులతో రచించారు. పోతన వివాహితుడై న తర్వాత భార్యతో 
(పవర్తించిన తీరు కళా పూర్ణోదయంలో సుగా(తీశాలీనుల వృ తాంతాన్ని 
పోలి వున్నది. 


సర్వజ్ఞ సింగ భూపాలుని ఆస్థానంలో (శ్రీనాథ పోతనలిరువురు 
ఆశువుగా ఉద్యాన వర్ణన చేసిన ఘట్టం యా కాన్యంలో మిక్కిలి 
శోభాయమానంగా వున్నది. 


“పొంగి కైలాస గిరిం బాజు గంగనీరు 

కామధేనువు పాలమీగడల తీరు 

మూకునల మూసి ముక్కంటి ముదవేసి 

తీర్ధము _పసాదమనియిందు దింపి రెవరొ” 

అని (శ్రీనాధుడు నారికేళాన్ని వర్ణించిన తీరు; 

మానితసూన సౌరభ రమాకృత మారుతయాప్యమాన మీ 

మ్లాన సుమ (ప్రమోదకరమౌ ఖరిత ద్విజ సామగాన మా 

పీన లతావితానము నభీష్ట ఫల్మపద భూజరాజ సం 

స్థాన మహీన మివ్వన విధానముగానము కోణినెందునున్‌ ” 

అని ఉద్యానవనాన్ని పోతన వర్థించటమూ, వారి వారి 
స్వభావానుగుణంగా, కవితా రీతులకు తగిన విధంగా వున్నాయి. పోతన 
కవిత్వమంకే వరదాచార్యులుగారికి వున్న అపారమైన గౌరవాన్ని 
సర్వజ్ఞ _ సింగభూపాలుడు పోతన కవిత్వాన్ని గురించి (ప్రశంసా 
పూర్వకంగాం- 


“పూలను మల్లి కాలతకు, మూలములందును షీరజాతికిన్‌ 

వాలెము నాకులందు మరువమ్ముకు దారువునన్‌ బటీరవృ 

కాశికి సౌరభమొలయు(గాని భవత్కవితాలతాంగనన్‌ 

(గాలు పరీమళమ్ములు సుఖ[పదమై సకలాంగకమ్ములన్‌” 

అని సలికిన మాటల్లో నివేదించుకున్నారు. సర్వానయవాల్ని 
(నుక్కింపజేనే ఉత్తమ కవిత్వం ఫోతనలో వున్న న్లే సరగాచార్యులుగారి 
కవిత్వంలో కూడవున్నది, 


158 తెలుగు కవితా వికానం 


లలిత కళలన్నీ ఎదిగి పూచినపాదు “పోతనచరిత,.' కొండపల్లి 
శేషగిరిరావుగారివంటి చిత్రకారులు, (శ్రీనటరాజరామకృష్ణ వంటి నాట్యకళా 
కోవిదులు యీ కౌవ్యాన్ని చదివి పరవశించి చ్మితాలు, నాట్యాలు సమ 
కూర్పటం యీ కావ్యం ఘనతను మరింత చక్కగా వెల్లడిస్తున్నది. 
“భోగినీలాస్యము' కవిగారి పాండిత్యానికి లయజ్ఞానానికి ముఖ్యంగా 
సహృదయుల్ని ఆవేశపరవశుల్ని చేయగలిగిన కవిత్వానికి నిలయమైన 
ఉజ్జ్వల ఘట్టం. 

“ఎదనీరు గాగ శారదయేడ్చు కాటుక కన్నీరు దుడుచు 
పోతన్న నేను"”అని వరదాచార్యులుగారు కవిస్తుతిలో విన్నవించుకున్న క్లే 
కరుణరస ఘట్టాల్లో వీరు పోతనను తలపిస్తారు. పోతన జన్మించిన 
తెలంగాణమే ఆయన జీవిత చరితను మహా కావ్యంగా మలచిన కవికి 
కూడ జన్మస్థలం కావటం విశేషం. 


భారతస్వాతంత్యానికి పూర్వమే యీకావ్యం రచింప బడినా, 
చాల ఆలస్యంగా 1966లో గాని (పచురింపబడలేదు. ఊహాతెబియగల 
పాఠకో_త్తములు పోతన చరిత్రను చదివి లోనారసి కవితామృతాన్ని 
తనివి తీర _గోలగలరు. 
నాయని ఆ ర్హగీతం “వేదనా వాసుదేవము” _ 
జన్మభూ మోహపటిమ “జన్మభూమి” 

పద్యాన్ని గుండెలు చీలబ్చుకొనిపోయేలాగ రచించిన భావకవి 
శ్రీ నాయసి సుబ్బారావు. 'సౌభ్యదుని (పణయ యాత, ఫల్నశుతి, 
మాతృగీతాలు భావకవితాశాఖకు చెందినవి. స్వాతంత్ర్యానంతరం 
ఆయన రచించిన కావ్యాల్లో “వేదనా వాసుదేవము, జన్మభూమి" 
సరయ్యపదాయ పద్దతిలోవి. జీవితానుభవాలను గానం చేశాక (శ్రీ నాయని 
అంతర్ముఖులై. రచించిన కావ్యం “వేదనా వాసుదేవము. జన్మభూమోహ 
పటిమచేత తాను జన్మించిన పొదిలె సీమ మహిమలను, అందచందాలను, 
ఆ సీమతో తనకున్న విడరాని బంధాన్ని 'జన్మభూమి”లో వర్ణించారు. 


“వేదనా వాసుదేవము"లో కవి కన్నులు మూసుకొని శిఖిపింఛ 
మౌళిని మదిని నిల్చుకొనగటోతే తన ఇందియాలు వశం కాకున్నాయని 


నాలుగవ ఆధ్యాయం 150 


వాసుదేవునకు విన్న వించుకున్నారు. “బలి చ్మకవర్తి ఒక్క పాదమైనా 
దక్కటంచేత పాతాళాన్ని చేరుకున్నాడు, కేవలం ఒక్క అంగుళమైనా 
యియ్యలేని నిర్భాగ్యుడను నేనేమౌదునని వాపోయారు. ఇంది 
యో, దేకాలు జేబుదొంగల వంటివని చమత్కరించారు. సంసారాన్ని 
అగ్గి పెన్టెతో, అందులో వుంచిన ఆకులను తృష్ట్రాసంరంభంతోను, తన 
నొక జీరంగిగాను పోల్బుకోవటం హృద్యంగా తోస్తుంది. స్తుతి, వ్యాజ 
స్తుతి, భక్తి (పపత్తులు యీ కావ్యంలో కలగలసిపోయి వున్నాయి. 
ఈ రచన విశ్వనాథవారి “మా స్వామి” శతకంతో పోల్చదగినది. 


నాయని వారిది సంతృప్తితో నిండిన జీవితం. ఆసంతృప్తిని= 


“నా పత్నీ రమణీ సుధా (పణయి తానందమ్ములం దేలితిన్‌ 

నా ప్మతీ విదుషీమణీ విసర విన్యాసమ్ములంబొంగితిన్‌ 

నా పుట్టిల్లును పండెసీదు చలువన్‌ మానాథ: సంసార సొ 

ఖ్యా పూర్ణమ్ముగ నేమి కావలయు నయ్యా యింక నాకిచ్చటన్‌” 


అని భగవంతునికి కృతజ్ఞత ప్రకటించి తృప్తిగా తనువు 
చాలించారు. 


జన్మస్టలానికి సంబంధించిన గాధలను దండ కవిలెలు, స్థానిక 
చర్మితల నుండి సేకరించి “జన్మభూమి రచించారు. జననీ జన్మభూమిశ్చ 
స్వర్షాదపి గరీయసి” సూక్తి సుబ్బారావుగారి కవితకు బాగా అన్వయిస్తుంది. 
పొదిలె సీమలో నేరేడు చెట్లు, నాగజెముళ్లు, వరిమళ్లు, ఆకు మడులు, 
బావులు, చెట్టు, పుట్టలు ఒకటేమిటి సమస్త (ప్రకృతి కవికి సుందరమై 
భాసించి ఆయన కలం నుండి వర్ణోజ్వల చిత్రాలుగా రూపుదిద్దుకొన్నాయి. 
అవతారిక, (పకృతి ఖండము, తటాక ఖండము, ధరణీధర ఖండము, 
శక్తి ఖండము, శివ ఖండము అనే ఆరు విభాగాలుగల చెరుకుగడ ఇది. 
సహృదయులు _శమపడిన కొద్దీ రసాన్ని చవిచూడగలరు. 


శక్తి ఖండంలో పొదిలెమ్మ కథ కావ్యానికంత టికీ గుండెకాయ 
నవంటిది-కరుణరస (ప్రధానమైన యీ గాధ సహృదయులకు మరపురానిది, 


160 తెలుగు కవితా వికొనం 


పొదిలెమ్మ పంట కళ్ల ౦లో నూర్పిడి రాతి కింద మిరపపండులాగ చితికి 
పోయిన ఘోర కలిని హృదయాలు (దవించేలాగ వర్ణించారు శ్రీనాయని. 


ముదిగొండ వీరభ్నదమూ ర్హీ.స్వాతంత్ర్య సమరగాధ 
“వందేమాతర మ్‌ి 


భారత స్వాతంత్య సమర గాధను (శ్రీ ముదిగొండ వీరభ్నద 
మ్పూర్తి “వందేమాతరమ్‌ అనే బృహక్కావ్యంగా రచించారు. 
1806 నుండి 1006 వరకు జరిగిన భారత స్వాతంత్య సంగామాన్ని 
18 ఖండాలలో మహా భారత మహేతిహాసం స్ఫురించే విధంగా 
రచించారు. బెంగాల్‌ కరవులో (పజల దుస్థితిని శ్రీ పీరభ్యదమూర్హి రి 
బాగా వర్ణించారు. స్వాతంత్య సమరంలో హేల్షొని వ జీవితాన్ని, 
ఆరోగ్యాన్నీ, ఐశ్వర్యాన్ని, (పాణాన్ని త్యాగం చేసిన అతిరధ, మహో 
రధులకు “వందేమాతరమ్‌'లో (శద్ధాంజలి ఘటించారు. స్వాతం త్య 
సమరంలో పరోక్షంగా జాతిని ఉ శ్టేజిసరచిన రామకృష్ణ పరమహంస, 
వివేకానందుడు, దయానందుడు మొదలై. న విజ్ఞానవే తలను స్తుతించారు. 
రవీంద, అరవింద, జంకిరహసుపంకి కవిచందుల తోడ్చాటును 
కీర్తించారు. అనాటి (పజల ఆవేశాన్ని త్యాగశీలతను కొనియాడారు 
స్వాతంత్ర్యోద్యమంలో ఉజ్జ్వల ఘట్టాలను చరి తకారులవలె తేదీలు 
దస్తావేజులతో గాక, కమనీయమైన కల్పనలతో తీర్చిదిద్దారు. 


ఇం్యదగంటి _ కాకతీయ శౌర్యోజ్జ్వలగాథ - “కీర్తితో రణము” 


హనుమదిం దగంటివారి కవిత్వం ఆహ్లాదకర మైనది. దకెరామము 
రచించిన ముప్ర్రైయేళ్ల తర్వాత కవిగారి గళద్వారాలు మెత్తగా. తెరుచు 
కుని ఆలోచనామృతమై, అణచి పెట్టబడిన ఆవేశంతో 'కీ ర్తితోరణము" 
వెలువడింది. “సృష్టిలో తీయనిది న్నేహమేనోయీ” అని పలికిన కవి 
వాక్కు మధురమైనది. పాండిత్యంవల్ల (పతిభయే మాతం కుంటువడని 
కవి శ్రీ ఇంద్రగంటి. తెలుగుదేశంలో తలెత్తిన కవిత్యోద్యమాల జీవ 
సారాన్ని (గహించి, తిరిగి సంప్రదాయ కవితను అభిమానించారు. 


నాలుగవ అధ్యాయం 101 


కౌకతీయుల చరితను మధించి, జన్నశుకిని మన్నించి, రసం, సంఘట 
నలు వున్నచోట విపుల పరచి "కీర్తితోరణము" రచించారు. ఓరుగంటిలో 
చార్మి త్రకశిధిలాలను చూచి, ఆనాటి రాజ్యవై భవాన్ని స్మృతికి తెచ్చుకుని 
యీ కావ్యం రచించారు. కట్టుకథలకు [పాధాన్యమివ్వక చరితను 
గౌరవించారు, “కాకతీయుల రసజ్ఞత ఒక్క పద్మమై వేయి రేకులు చాచి 
విచ్చెననగి” కీ ర్రితోరణము రచించి (శ్రీ ఇంద్రగంటి చార్మితక కావ్యాల 
లో మరొక వెలుగు కంబాన్ని నిలిపారు. 
పింగళి _ కొటూరి : “ఆత్మలహరి' : “పన్నీ టి జల్లు” 

సౌందరనంద కావ్యరచనతో (పసిద్దులెన పింగళ = కాటూరి కవులు 
స్వాతం త్యానంతరం వేర్వేరుగా కావ్యాలు రచించారు. వీటిలో కాటూరి 
వారి గుడిగంటలు - పౌలస్త్యృహృదయం విశిష్టమైనవి. దేవాలయాల్లో 
హరిజన (ప్రవేశాన్ని సమర్థించి, భగవంతుడు హరిజనులకే సన్నిహితు 
డని చెప్పిన కావ్యం గుడిగంటలు. రామాయణంలో రావణ ప్యాతను 
సరిగా అర్థం చేసుకొని (శ్రీకాటూరి పౌలస్త్యుని హృదయంలో తలపులను 
చక్కగా ఆవిష్కరించారు. రాముని చేతిలో మరణించటానికి ఎదురు 
చూచిన రావణుని రామభక్తునిగా నిరూపించారు. శ్రకాఆూరి వివిధ 
సందర్భాల్లో రచించిన ఖండ కావ్యాలు “పన్నీటి జల్లు” లో వున్నాయి. 
వీటిలో చెళ్లు పిళ్ళ వారు: ఉద్యోగ విరమణానంతరం “వందే వీడిపోయే 
సందర్భంలో రాసిన వీడ్కోలు ఎప్పటికీ మరపురానిది. 

(శ్రీపింగళి లక్ష్మీకాంతం స్వతంతంగా రచించిన కావ్యం “ఆత్మల 

హరి". పరిపూర్ణ మైన వర్ణ చిత్రానికీ రేఖా చ్వికానికీ భేదం వున్నళ్లే 

వీరి “ఆత్మలహారి పరిపూర్ణ మైన జీవిత చర్మిత కాదుగాని రేఖా చ్యితం 
వలె వీరి విలక్షణ వ్య క్రిక్వాన్సి చక్కగా. (పదర్శించే కావ్యం. 
కరుణ(శ్రీ - సంప్రదాయంలో నవ్యతాదృష్టి : 
“విజయశ్రీ కరుణశ్రీ ఉదయ శ్రీ” 

సంపదాయం'పె గౌరవము, నవ్యత్వంపై అనుర క్తీ కలిగిన కవి 
(శ్రీకరుణ(శ్రీ. “విజయశ్రీ, కరుణశ్రీ” కావ్యాలు ఆయనకు (ప్రాచీన 
గాధలపై గల మక్కువను తెలియజేస్తాయి. మహోభారతకథలో అర్జునుని 
I 


162 తెలుగు కవిశా వికానం 


వీరత్వాన్ని అభిమానించి, అతడిని నాయకుణ్ణిచేసి రచించిన కావ్యం 
“విజయశ్రీ. కరుణరసాన్ని గాఢంగా అభిమానీంచిన జంధ్యాల పాపయ్య 
శాస్త్రిగారు గౌతమబుద్ధుని కథలో కరుణరసానికి ఆకర్షితులు కావటంలో 
ఆశ్చర్యం వేదు. బుద్దుని జీవితగాధను సమ్మగంగా రచించ తల సెట్టి, 
అందులో మొదటి భాగోన్ని మాతం రచించి'కరుణ (శ్రీ పేరుతో ప్రకటిం 
చారు. మిగిలిన భాగాలను ఆయన ప్పూర్తి చేయలేదు. “ఉదయశశ్రీ'లో 
“తఫోభంగము: కుంతీకుమారి; ధనుర్భంగము: ఊర్మిశాకుమూరి; 
అనసూయా దేవి : సతీసావి| తి మొదలై న ఖండ కావ్యాలు పూర్వ 
కథల మై కరుణ(శ్రీగారికి గల మక్కువను తెలుపుతాయి. (ప్రాచీనగాధలను 
రచించేటప్పుడు అన్వయక్షిష్ణత లేని ఆహ్లాదకరమైన శైలిని అవలంబిం 
చటంవల్ల , ఆ కథలకు అనన్యసామాన్య ' వచారం లభించింది. ముద్దులు 
మూటగొపే పదబంధాలలో కరుణశ్రీ పద్యం అందంగా అల్లి చిన = 
పందిరిలో వుంటుంది. సం పదాయ కవితామాధుర్యాన్ని, భావకవితా 
సౌందర్యాన్ని, అభ్యుదయ కవుల (పగతిశీలమైన భావాలను ఆదరించి 
కరుణ(శ్రీ తన కవిత్వసీమను విశాల తరం చేసుకున్నారు. 
పాణ్యం నరసరామయ్య - “స్వాతంత్యవీరుడు” 
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 

భారతదేశంలో “సిపాయిపితూరీ'కి పదిసంవత్సరాలు ముందే 
ఇంగ్లీ షువారి"'జనస్థానపు దర్చారు నోర్వలేక యెదిరించినివీరుడు ఉయ్యా 
లవాడ' నరసింహా రెడ్డి, ఈ వీరుని స్వాతం త్య పోరాట గాధను 
(శ్రీపాణ్యం నరసరామయ్య “స్వాతం త్యవీరుడు” కావ్యంలో తీర్చిదిద్దారు. 
బుడ్డా వెంగళరెడ్డి, సర్దారు పాపడు, చిన్నపరెడ్డి మొదలై న ప్రజానాయకుల 
కథలు వీర రహోద్దీపకొలు, వారి కథల్లాగే నరసింహారెడ్డి కథ కూడ 
రక్తం ఉప్పొంగ్‌ంపజేస్తుంది. ఈ కథను వీరరస (ప్రధానంగా రచించి 
శ్రీనరసరామయ్య భా రతస్వాతంత్య చర్మితలో నరసింహారెడ్డి డ్డి త్యాగాన్ని 
వైర్యాన్ని చిరస్మరణీయం, చేశారు. 
బోడేపూడి వేంకటరావు-బౌద్ధ కళాక్నేశ (ప్రళంస 

బౌద్ధ కళాక్నే తమైన “నాగార్జునకొండ వైభవాన్ని కీర్తిస్తూ 
(శ్రీ బోడేపూడి వెంకటరావృ కళాక్షేతము' కావ్యం రచించారు, (ప్రశంని 


నాలుగవ అధ్యాయం 168 


అవతారము, చర్మిత అనే మూడు ఖండాలుగా యీ కావ్యాన్ని 
"విభజించారు. నాగార్జున కొండలో శిల్ప కళా కౌశలాన్ని (పశంసించేది 
మొదటి ఖండము. బుద్దుని జీవిత గాధను వర్ణించే ఖండము రెండవది. 
చరిత ఖండములో బౌద్ధ మతోత్చ్తి, వ్యాప్తి, పరిణానుములను 
వర్ణించారు. అఆధునికాం[ధ కవిత్వంలో చారి తకేతివృ తాన్ని గైకొని 
రచించిన సద్య కావ్యాలలో ఇది సాగవై నది. శ్రీ వెంకటరావు టాల్‌ 
స్టాయ్‌ రచించిన నీతి కథ ఆధారంగా “తృష్టావర్తము' అనే చిన్న కథా 
కావ్యాన్ని కూడ రచించారు. నిర్దుష్టమైన భాష, కమనీయమైన కల్పనలు 
ధారా శుద్ది గలిగిన పద్య రచనతో న్‌ వెంకటరావు పద్య రచన ఆనందం 
కలిగిస్తుంది. 


బెళ్టూరి.“వివేకానంద చర్మితి 
౧౧ 


పుణ్య శ్లోకుల చరితను కావ్యాలుగా మలచటం కష్టతరమైన పని. 
అందులో కల్పనలకంతగా వీలువుండదు. అతిశయో కులు పలికితే పుణ్య 
మూర్తుల కీర్తిని వ్యాపింపజేయటంపోయి, అభూత కల్పనలతో కావ్యం 
ఇంపు గొల్పదు. జాతీయ పునరుజ్జీవనానికి దోహదం చేసిన వివేకా 
నందుని జీవిత గాధను శ్రీ బళ్లారి (శ్రీనివాసమూర్తి ద్విపదలో 
రచించారు. చికాగో తా అఖిల నుతముల సభలో వివేకానందు 
డొనర్చిన ఉపన్యాసం విశ్వవిఖ్యాతి పొందినది. ఆ సభ సమావేశమైన 
తీరును వివేకానందవాణిని _ (శ్రీనివాసమూర్తి గారు సౌమ్య గంభీర 
నాదంతో కమనీయంగా రచించారు. వీరే రచించిన మరొక కావ్యం 
“కొండవీటి రెడ్డిరాజ్య మహోదయము”. శీర్షికకు తగినట్టుగానే చార్మితక 

అల్లి న రసమయ కావ్యం. 


వజ్ఞల కాళిదాసు _ ఆంధ మహావిష్థువు 


_ పురాణ (ప్రసిద్ధమైన ఆంధ్ర మహావిష్ణువు కథను శ్రీ వజ్ష్యృల 
కాళిదాసు ద్విపదలో రేచించారు. “తెల్గు ష్‌ చందమ్ములో కులుకు, 
తెల్లునుడుల యందముల' కొందవకు, తెల్లువాణీ పిన్యాసంపు హొయలు, 
తెలు పల్కు. (కొన్ననల తేనియలు” కమనీయ రస తరంగమ్లుల్లుగా 


184 శెలుగు కవితా వికాసం 


ఆంధ మహా విష్ణువులో (పవహింపజేశారు. నిశుంభునితో ఆంధ మహో 
విష్ణువు చేసిన యుద్ధాన్ని (శ్రీ కౌశిదాను వీరరస స్ఫోరకంగా వర్ణించారు. 
ఆంధ జాతి ప్రాచీనతను తెలిపే యీ కావ్యం రసవంతమైనది, వీరే 
“శాతవాహన సంభవముికూడ రచించి ఆంధచరిి తపై సహృదయులకు 
మక్కువ కలిగించారు. 


దేవులపల్లి రామానుజరావు_“సచ్చ తోరణము 


శ్రీ దేవులపల్లి రామానుజరావు రచించిన ఖండ కావ్య సంప్పటి 
“పచ్చ తోరణము తెలంగాణ నుండి సంప్రదాయ పద్ధతిలో వచ్చిన రస 
వత్కావ్యాలలో వొకటి. (శ్రీ రాయ పోలు సుబ్బారావు “పచ్చ తోరణము 
అంతా పచ్చగా లేదు. అక్కడక్కడ క్టెల్డని రేకులున్న వి. అకలంక 
ధవళములై న హృత పుష్పాదులును కలవు. కదంబ కల్పనలో ఇలాటి 
_మ్మిశ రూప రామణీయకం తప్పదేమో :” అన్నారు ('(ఉపనేచని'.“పచ్చ 
తోరణము' పీ పీఠిక). తెలంగాణ (ప్రజలను చైతన్య వంతుల్ని చెయ్యటంలో 
కవిగా (శ్రీ రామానుజరావు ప్మాతగణనీయమైనది. ఈ సంపుటిలో ఓరు 
గల్లు, కొపుకన్నె, తొలకరి, మహాత్ముడు, కాపురము మొదలైన ఖండ 
కొవ్యాలు రసవంతంగా వుంటాయి, 
పల్లా దుర్గయ్య-“పాల వెల్లి” 

శ్రీ పల్లా దుర్గయ్య రచించిన “పాలవెల్లి” తెలంగాణ నుండి 
వచ్చిన ఉత్తమ ఖండ కావ్య సంపుటులలో విశేషంగా చెప్పదగినది. దీన్లో 
కర్ష కౌ, మారు, వర్ణా భము, కవిస(మాట్టు మొదలై నవి ఆహ్లాదకరమైన 
కావ్య ఖండికలు. మతాన్ని గురించి గ దుర్గయ్య తలపు “మానపీక 
తిమిరముల మాపునవి మతములును, మనను వక నేయు మతమ్నలవి 
తమములగు” అనేది ఆలోచనాత్మకమైనది. నిర్దుష్టమైన భాషలో ఆచితూచి 
(పయోగించటం దుర్గయ్యగారి (ప్రత్యేకత. వీరిదే “గంగిరెద్దు. కావ్యం 

డ (ప్రసిద్ధమైనది మరొకటుంది. కథాకావ్యాల్లో “గంగిరెద్దు రసవంళ 

మైనదిగా ఎన్నదగినది. | 


సాబగన ఆధ్యాయం 186 


శ్రీ 'సిర్మిపెగడ భార్గవరావు “భార్గవానందలహరి అనే కావ్య 
సంపుట మొకటి ఆలోచనామృతమైన కవిత్వంతో నిండి వున్నది. (ప్రాచీన 
కవుల శబ్ద (పౌఢి, భావకవుల ఊహోలాలిత్యం భార్గవరావుగారి కవిత్వంలో 
మురువు గౌల్పతాయి. 


విశ్వనాథ వేంక టేశ్వర్లు. “కాళిందీ పరిణయము 


(శ్రీ విశ్వనాథ వేంక'పేశ్వరులు రచించిన “కాళిందీ పరిణయము” 
“భావత_త్త్య కావ్యము, 'అంభోవాదము అనే తత్త్వశాస్త్ర (ప్రాతిపదిక 
మీద రాయబడిన కావ్యమిది. “కాళింది తొలినాటి విరజీ నది; అంభ 
స్వరూప. ' సృష్టి వికారములోని (ప్రథమ స్వరూపమైన యంభః స్వరూప 
మునకును భగవంతునకును నిత్య విరహము, నిత్య సంయోగము. ఇది 
సరమ రహస్యము. ఈ కావ్యము ఆ తత్త్వము మీంద నాధారపడి 
(వాయబడినది” అని విశ్వనాథ సత్యనారాయణగారు అంభోవాదమును 
వివరించి, కావ్య [ప్రాశస్త్యాన్ని వివరించారు. కౌళింది, (శ్రీకృష్ణుల 
(సణయము, విరహము, సమాగమములతో కావ్యం (ప్రబంధ సద్ధతిలో 
నడుస్తుంది. దీనికున్న తాత్త్విక (ప్రాతిపదికవలన ఇది విలక్షణమైన 
కావ్యంగా రూపు దాల్చింది. 


పువ్వాడ శేషగిరిరావు. గోవత్సము.తాజమహలు-దారా 


శ్రీ పువ్వాడ శేషగిరిరావు రచించిన “గోవత్సము-కాజమహలు, 
ధోరా కొవ్యాలు సంప్రదాయ పద్ధతిలో వచ్చిన మధురమైన రచనలు. వీరి 
పద్య రచన గొంతెత్తి _శాన్యంగా ఆలపించడానికి వీలుగా వుంటుంది. 
నిర్దష్టమైన భాష, ప్రంటువడని ధార, ఆహ్లాదకరమైన భావన శేషగిరిరావు 
గారి “కొవ్యాల్లో కన్చిస్తాయి. “గోవత్సము” కరుణరసం జాల్వారే ఇదు. 
రచన. మొగలాయి [ప్రభువుల ఆలోచనలు, ఎత్తుపై ఎత్తులను తెలిపే 
చారిత్రక కావ్యం “దారా పఠితలకు ఆస క్తి గొలుపుతుంది. 


మోటూరు వేంకటరావు - 'శకోర సందేశము 


సందేశ కౌవ్యాలలో (శ్రీ మోటూరి వేంకటరావు రచించిన “చకోర 
సందేశము' విశిష్టమైనది. మేఘ సందేశ కావ్యాన్ని మనసులో వుంచు 


100 శీలుగు కవితా వికాసం 


కొని, ఆ పద్దతిలో చకోరం ద్వారా సందేశం పంపినట్టుగా రచించిన 
యా కావ్యం మధురమైనది. ఆహ్లాదకరమైన భావన, ధారా శుద్ధి గలిగిన 
పద్య రచన, లక్షత సమ్మతమైన పదప్రయోగం చేంకటరావుగారి 
కవిత్వాన్ని అన్నా దమోన్యం చేస్తున్నాయి. వీరి “పద్మినీ భాస్కరము” 
వర్ణనా చమత్కారంతో, “సింహ బలి వీర న్‌ (పధానమైన రచనతో 
ష్‌ గొలుపుతాయి. 


వం వారి బృహత్కావ్యాలు 


బృహత్కావ్యాలకిది కాలంకాదని ఒక (పక్క_కవులు హు 
కొందరు కవులు మాతం తాము గైకొన్న ఇతివృ త్తాలను సవిస్తరంగా 
రచించటంలోనే ఆనందం పొందుతున్నారు. (శ్రీకరుటూరి సత్యనారాయణ 
రచించిన “తిష్య రక్షిత; ఆ_మపాలి; కరుణా సౌగతము” ఇటువంటివే, 
ఛందోబద్దమైన రచనపై ప్రీతి సంపదాయంపై మక్కువ. వీరి 
కావ్యాల్లో కన్పిస్తాయి. ఊహల్లో నిశితత్వం లేకపోయినా పద్యంలోధారా 
శుద్ధి ఇంపు గొలుపుతుంది. కథా కావ్య రచనలో సత్యనారాయణగారు 
ఒడిదుడుకులు లేక కథను సూటిగా, నాజూకుగా చెప్తారు. 


బుడన్‌ సాహెబ్‌ _ “ఖుతుబ్‌ నామా 


“ఖుతుబ్‌ షాహీ” వంశపు రాజుల చరితను (సబంధ పద్ధతిలో 
(పొఢమైన “ఖుతుబ్‌ నామా” కావ్యాన్ని రచించిన వారు (ఆ) "స్నీక్‌ దుడన్‌ 
సాహెబ్‌. సీస పద్య రచనలో వీరు (శ్రీనాధుని మార్గాన్ని అనుసరించి 
ధారాశుద్ధిగల మధురమైన పద్యాలను రచించారు. “రాము రహీము 
భేదములు, (ప్రాచ్య పశ్చిమ జాతి భేదములు నామ నిషాని భేదములు” 
లేక విశాల హృదయంతో రచించిన యీ కొవ్యంలో కల్పనలు, రచనా 
రీతి పాఠకుల్ని ముగ్గుల్ని చేస్తాయి. 


వీర్నీడి ప్రసన్న -'పృధ్వీభాగవతము” 


“మధుమాసము, పృద్వీ భాగవతము” కావ్యాలు రచించి సంప 
దాయ పద్ధతిలో శ్రీ పీర్నీడి ప్రసన్న ఉత్తమ (గంథాలు అందించారు. 


హ్‌ సప అధారియం Cy 


సంయు తొ పృధ్వీ రాజుల వృ శ్రా తాంతము పృధ్వీ భాగవతము. (సహ్హాదుడు 
చర్మక్రీ నెదిరించి విష్ణువు నారాధించినట్లు, సంయు క జయచందు నెది 
రించి పృడ్వీకోజును “వరించటంచేత కావ్యానికి పృధ్వీ భాగవతమని పేరు 
పెట్టారు. సంయు క్‌ విరహము, స్వయం వరానికి వచ్చిన పిపిధ 
నరీహీలుర వ రం జయచం[దుని పళ్చా తాపము మొదలై న కల్పనలతో 
రసమయం చేశారు. వీర కరుణ శృంగార రసాలీ కావ్యంలో చక్కగా 
:సక్తున్వయం పొందాయి. జయచందుడు సంయు_క్తకు హితవుచెప్ఫూ 
;పరశ్తుళాముని కథ చెప్పి పితృవాక్యం దాటరానిదంటాడు. పుతకులకు 
. వితృభ కీ శ్రీయు( బు తికలకు భ్‌ ర్తృభ_కి క్రి ముఖ్యమని సంయు ౬ సమాధాన 
“మిస్తుంది. .జియచం[దుడు వా _స్తవంగా ప పళ్ళాత్తా తాపసడినదీ లేసదీ తెలియదు 
సాని | :జయచరదుడు పశ్చా త్తాపం పొందినట్లు వరించి ఆ పాతను 
గూడ 'ఉద్వాత్సం చేశారు. 


శ్రీ 'ఏర్నీడి (పసన్న సంప్రదాయ కవితా (ప్రియులకు రుచిగొలిపే 
కావ్యాలు అందించి, రసజ్ఞుల మన్ననలకు పాతులయ్యారు. 


వి. వి. యల్‌. _ “అనంద భికువు' 


బుద్ధుని శిమ్యడై న ఆనందుని కథను రవీయ్యదులు “చండాలికలో 
అత్యద్భుతంగా చ్మితించారు. ఈ కథను విస్త సరించి మనోజ్ఞమైన “ఆనంద 
(భిత్తువు” కావ్యంగా రూపొందించారు శ్రీ వి. వి. ఎల్‌. 'సరసింహారావు. 
మంత్రశక్తి, ఆత్మళక్రికి సంఘర్ష జను వ శ్రీచటంలో శ్రీ నరసింహారావు 
రమణీయంగా రచించారు. బౌద్దమత ఇతివృ శ త్తం తస్‌కొని రచించిన 
యీ కావ్యం రచనారీతిలో, ముఖ్యంగా సద్యరచనలో, బాచిత్యపోషణలో 
సౌందరనందాన్ని తలపిస్తుంది. 


స్ఫూర్తిశ్రీ - “మహాశ్వేత' 
బాణుని ' కొదంబరి కావ్యం నుండి మహాశ్వేతా వృత్తాంతాన్ని 
(గ్రహించి, దాన్ని (పపంచించి “మహాశ్వేతి కావ్యంగా మలచారు 


శ్రీస్ఫూ_ర్తిశ్రీ. “కాదంబరిల్లోని ఆయువుపట్టు కవికి దొరికి నదని 
(శ్రీమధునాపంతుల సత్యనారాయణశొత్రీ యీ కొవ్యాన్ని మెచ్చుకున్నారు. 


148 శేలగు కవితా వికొటీం 


సర పదాయంలోగల శబ్దశ_క్తిని, భావ కవిత్వంలోని భావశ _క్తిని, ఆధునిక 
' పద్ధతి వ్య క్రీకరణను పుణికిపుచ్చుకున్న స్ఫూంర్తిశ్రీ “అంతర్వాణి” 
'సూర్యముఖి మొదల్లె_న కావ్యాలు గూడ రచించారు. “కవితయే దివ్య 
“చింతనము, కవితయే నుతియుగానమ్ము, కవిత యొక్కటియె యర్చనము, 
కవితయే యారాధనమ్ము” అని భావించే “స్ఫూర్తిశ్రీ” కవితా కళా 
'రహస్య మెరిగిన కవి. 


ఢి 
అ 


చాగంటి _ “హేమమాలి 


మేఘ సందేశ కావ్యానికి పూర్వకథను శ్రీ చాగంటి గోపాల 
కృష్ణమూ_ర్తి “హేమమాలి” కావ్యంలో రమణీయంగా చిత్రించారు. 
“సౌందరనందంికావ్యసౌందర్యాన్ని తలపింపజేసే యీ కౌవ్యం శృంగార 
రస నిర్వహణలో బౌచిత్య శోభితమై అలరారుతున్నది. “హేమమాలి 
ఆనే యక్షుడు తన (ప్రియురాలితో కలిసి “చై_(తరథము'లో విహరించి, 
స్వామి కార్యనిర్వహణలో తెలియక చేసిన పొరపాటుకు, కుబేరుడు 
హేమమాలిని శపించటం ఇందులో ఇతివృత్తం. ఈ కావ్యంలో వ ,ర్థనలు 
కమనీయమైన చిత్రాలవలె మురువు గొలుపుతాయి, సంప్రదాయంలో 
మాధుర్యాన్ని చవిచూడాలంపే “హేమమాలి” కావ్యం తప్పక చదవాలి. 


అధికేస హాస్యరస (ప్రధానమైన కావ్యం- 
“ఈ జంట నగరాలు హేమంత శిశిరాలు' 


“క్రీడాభిరామం వంటి కావ్యం ఆధునిక కాలంలో లేని లోటును 
తీర్చటానికా అన్నట్లు శ్రీ ఉత్పల సత్యనారాయణాచార్య “ఈ జంట 
నగరాలు హేమంత శిశిరాలు” రచించారు. "హైదరాబాద్‌, సికిందరాబాద్‌ 
నగరాల్లో జీవితాన్ని, (క్రీడాభిరామ కావ్యంలో లాగే వరుసగా హాస్యరస 
స్ఫోరకంగా రచించారు. పద్య రచనలో శ్రీ ఉత్పల శైలి రమ్యమైనది. 
““సయ్యపదాయసిద్ధ మై, నవీన భావబద్ధమైన” యీ కావ్యం ఆధునిక 
కవితలో అధిక్షేప హాస్యానికి ఏకైక ఉదాహరణగా పేర్కొనవచ్చు. 


సాణగవ ఆధ్యాయేం 169 


కాలి చెప్పు తెగిపోతే కుట్టించుకోలేని సాధారణ కుటుంభి; 
పాత పు స్తకాలమ్మే దుకాణం; జంటనగరాల్లో తారసిల్లే “పైరవీలు: 
సిటీ బస్సులదగ్గర పోకిరీ క్యురాళ్ళ సకిలింతలు, ఖరీదైన హోటళ్ళలో 
కేబరే నృత్యాలు, ఈతకొలనుల్లో ఈదులాడే సుందరులు, నగరంలో 
దర్శనీయమైన స్థలాలు, కవి సమ్మేశనలు, గానాబజానాలు, అన్నిటినీ 
పద్యాల్లో చదువరులను సమ్మోహితం చేనే కవితా శిల్పంతో తీర్చిదిద్దారు. 


(పతి పద్య చమత్కారం శ్రీ ఉత్పలవారి సొ త్తు. ఇటువంటి 
(సజ్జ ఆధునికుల్లో అతితక్కువ మందికే వున్నది. 


, కవి, అతని మితుడు నూకరాజు నగరంలో వివిధ దృశ్యాలను 
తిలకించటం కూడ (కీడాభిరామాన్ని జాపకం చేస్తుంది. 
జః car 
“ద్వ్యర్థి కావ్యంబులో నచ్చు తప్పులున్న 
ధరి కావ్యంబటన్న గౌరవము పొందు” 
ననడం లాటి చమత్కారాలు కావ్యంలో పుష్కలంగా వున్నాయి. 


మహాకవి మఖ్టూమును- 
కష్టజీవుల పర్జన్య గర్జ్ణయతడు 
(గామసీమల నును పైరగాలి యతడు” 
అని వ జ్రించటం వంటి పదచ్నితాలు ఇంపు గొలుపుతాయి. 
ఆధునిక కాలంలో సొగసైన పద్యరచన కరవై పోతుండగా, 
మిక్కిలి అరుదైన హాస్యరసంతో మేళవించిన ఉత్పల వారి (ప్రజ్ఞ కొని 
యాడ దగినది. సం్యపదాయవృ త్రాలలో కవిిపతిభావంతుడై తే ఎనైనా 


అందాలు పొదగవచ్చు ననటానికి, ఆధునిక భావ వికాసానికి పద్యం. అడ్డు 
కౌదనటానికి ఉత్చలవారి కావ్యం మంచి తార్మా-ణగా నిలుస్తుంది. 


బోయిఖీమన్న a కావ్యకుసుమాలు 


+ శ్రీ టోయిఖీమన్న రచించిన “కావ్యకునుమాలు); “అకోకవనిలో 
రాముడు” మొదలై న కావ్యాల్లో సంప్రదాయ కవిత్వం సొగసుగా దర్శన 


10 శెలుగు కవితా వికొనం 


మిస్తుంది. సాధారణంగా కవులకు 'కొవ్యవస్తువుగా తోచని 'కుంకుడుచెట్టు" 
భీమన్నగారి లేఖిసీ స్పర్శతో రసవంతమైన కావ్య మైనది. “రావణ నధ 
తర్వాత (శ్రీరాముడు ఒంటరిగా అళోకవనంలోకి వెళతాడు. ఆ సమయంలో 
రాముని మనస్సు ఏ విధంగా వున్నదీ “అళోకవనిలో రాముడులో 
(శ్రీ భీమన్న హేతుబద్ధంగా, అపూర్వమైన కల్చ్పనాళక్తితో , రచించారు. 
వీరి “పిల్లీ శతకం” వ్యంగ్య శక్తితో విలసిల్లిన కావ్యం. 


ముదివ రీ కొండమాచార్యులు . “నారాయణమ్మ” 
par) 


(శ్రీ ముదివర్తి కొండమాచార్యులు రచించిన నారాయణమ్మ 
“పూర్ణాహుతి” కావ్యాల్లో సంప్రదాయ పద్ధతిని ఆదరించారు. ముసలమ్మ 
మరణము, నలజారమ్మ అగ్ని (ప్రవేశము కావ్యాల పద్ధతిలో కొండమా 
చార్యులుగారు నారాయణమ్మ కావ్యాన్ని రచించారు. మూఢ నమ్మకానికి 
(పాణం పొయ్యటమనే దృష్టితో చూడకపోతే వీరి పద్యరచన ధారాళంగా 
సాగిపోతుంది. 


జానానందకవి _ “ఆమపాలి' 
(9 


(శ్రీ జ్ఞానానందకవి బౌద్ధ గాధలలో రమ్యమైన ఆ(మపాలి కథను 
తీసుకొని రసవంతమైన కావ్యం రచించారు. జాషువా కవిని తలపించే 
వీరి సీసపద్యరచన మధురంగా వుంటుంది, జొచిత్య నిర్వహణలో 
అప్పుడప్పుడూ వీరు సంయమనం కోలుపోయినా, రసంజాలు వారే కవిత 
రచించారు. కథాకావ్య రచనలో కథను అది మధ్యాంతాలుగా విభజించ 
టంలో మిక్కిలినేర్చు చూపారు. వీరు రచించిన పెక్కుఖండ కావ్యాలు 
కూడ సంప్రదాయ కవితాభిమానులకు ఆనందం కల్లిస్తాయి. 


శ్రీనివాస సోదరులు - “ఓరుగల్లు కోటి 


(శ్రీనివాస సోదర కవులు రచించిన “ఓరుగల్లు కోటీ చారిత్రక 
కావ్యాలలో విశిష్టమైనది. కాకతీయ రాజుల శౌర్య (పతాపాలను వర్టించే 
యూ కావ్యంలో ప పద్యాలు వీర రసోద్దీసకమైనవి. వీరి కవిత్వంలో న 
చి వై దుష్యం, రస నిర్వహణ, బాచిత్యపోషణ సమపాళ్ళలో మేళవించి 
ఫఠితలకు రసానందం కల్పిస్తాయి. 


సాలుగప అధ్యాయం 111 


సం_ప్రదాయాభిమానులై న మరి కొందరు కప్పులు _ కావ్యాలు 


స్వాతం త్యానంతరం వెలువడిన సం పదాయ పద్దతిలో వచ్చిన 
కావ్యాలు లెక్కకు మిక్కుటంగా వున్నాయి. వీటిలో దిగుమంర్తి సీతా 
రామస్వామిగారి “స్వామి పుష్కరిణి, కాకర్ల 'వెంకటరామనరసింహము 
గారి “సుజాతి; బాడాల రామయ్యగారి “కృష్ణ కథా విపంచి, ఉత్పల 
సత్యనారాయణాచార్యగారి “కచదేవయాని”; “చిన్ని కృష్ణుడు; శోభిరాల 
సత్యనారాయణ గారి “రాగమయి; బొద్దులూరి నారాయణరావు గారి శొంతి 
పథము; రాధేయుడు; కోటగిరి విశ్వనాథరావుగారి ఖడ్గనారాయణము; 
ఆదిభట్ల రామమూర్తి గారి “వరద రాజేశ్వరి”; కాఖూరి నరసింగరావుగారి 
“అన్వేషణ”, యస్వీజోగారావుగారి “(ప్రసన్న కుసుమాయుధము”; 
కొర్లపాటి శ్రీరామమూర్తి గారి 'సువర్హరేఖలు'; చేబ్రోలు చిన్మయ 
(బహ్మముగారి “విశ్వదాభిరామము”; ఉండేల మాలకొండా రెడ్డిగారి “కాంతి 
చ్మకాలు; ముశ్తీవి లక్మణదాసుగారి “క్వణత్కి-ంకిణి"; వావిలాల 
రామమ్బూర్తిగారి "ఊర్మిళ; కొండవీటి వేంకటకవిగారి న్నెహూ చర్మిత, 
పోలూరి ఆంజనేయ (ప్రసాద్‌గారి పోతన మొదలై నవి ఎన్నదగినవి. 
నాదృష్టికి రాని కృతులు ఇంకా ఎన్నో వుంటాయి. 


కాలగమనంలో ఎన్నిమార్చులు వచ్చినా సంప్రదాయ కవిత 
ఆదరాన్ని పొందుతూనే వుంటుంది. హలం! 


దవ అధ్యాయం 


భావకవితా సౌరభం 


“నవ్యకవిత్వమంయే యేమిటి?” అన్న (పశ్న పండితులలో 
జిజ్ఞానువులలో యీ శతాభ్ధారంభంలో తలయె_త్తింది. గీతపద్యాలు చదివి, 
ఖండకావ్యాలు వినిపించీ దే నవ్యకవిత్వమంటే- తెలియకపోతే నీ 
ఖర్మ అన్నట్టుగా (పవ ర్తించేరు ఆనాటి కవులు. (శ్రీపాద గోపాలకృష్ణ 
మూర్తిగారు యీ విషయాన్ని (పస్తావిస్తూ; “వెనకటి. కొకమారు రాధా 
కృష్ట ee కొంపెల్ల జనార్దనరావును- నవ్యకవిత్వమని దేని 
నంటున్నారూ ౪” జనార్దనరావు నన్నూ అడిగేరు ఆ (పళ్ననే. 
వర్ణ్య్యవస్తు రర. చమువరికి స్పురింపజేనే రచన నవ్యముః 
వర్ణనా. చమత్క్మా.రాన్ని స్ఫురింపజే నేది (పాచీనము ఆంటిని” అని నవ్య 
కవ్‌తా స్వరూపాన్ని స్థూలంగా నిద్దేశించారు.' శ్రీ రాయప్రోలు “రమ్యా 
లోకమ్‌” రచించి నవ్యకవిత్వ లక్షణాలను (కోడీకరించారు. 


భావకవిత్వ మనగానే సౌందర్యం, (పేమ, ముఖ్యంగా వీశ్వ 
మానవ (పేమ .తలపుకు వస్తాయి. భావకవిత్వంలో (పకృతి, (పణయం, 
(పబోధం (ప్రాధాన్యం వహించాయి. ఆత్మా శయరీతి భావకవిత్వంలో 
(పాధోన్యం వహించింది. భావంలేని కవిత్వముంటుందా ? అని (ప్రశ్నించి 
భావకవిత్వమన్న "పీఠును కొందరు పండితులు ఆక్షేపించారు. నవ్యకవిత్వ 
మనీ, అభినవ కవిత అనీ పిలవబడుతున్న యీ కవిత్వాన్ని, కవులు 
భావవ్య క్రీకరణకే ఎక్కువ (పాధాన్యమియ్యటాన్ని గమనించి శ్రీ 
గాడిచర్ల హరిసర్వోత్తమరావు కాబోలు భావకవిత్వమని 'పేరుబెట్టారు. 
అప్పటినుండి ఆ చేరే స్థిరమైపోయింది. 





(a ఆర్థశతాద్ది ఆంధ కవిత్వము = వ్యాసాలు - భారతి = 1962 నవంబరు నుండి 
1968 డిసెంబరు వరకు _ రచన . (శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, 


ఐదవ అధ్యాయం 178 


ఏదైనా కావ్యం విన్నప్పుడు సహృదయులు దాన్ని భావకవి 
త్వంగా ఎలా గుర్తిస్తారు? భావకవిత్వ స్వరూపస్వభావాలను గమనించిన 
విశ్వనాథ, (శ్రీశ్రీ గారలు చెరొక విధంగానూ దాన్ని నిర్వచించారు. 
“కవియొక్క ఒక అవిస్పష్ట వాంఛాంకురము. ఒక అంతర్నిగూఢ 
తాపము, ఒక చిన్న కౌవ్యములో ఊదబడిని'చో అది భావకవిత్వమని 
విశ్వనాథ నిర్వచించారు.” “హృదయాలను, మానసాలను కలవరపరుస్తూ 
అల్లకల్లోలంగా ఘూర్టి ల్లే (ప్రమాద (ప్రాంతారాలలో కవికి నిరాఘాటంగా 
విహరించే అధికారం కలదు. అట్టి అతని సంచారాలలో ఏ సన్ముహూర్తా 
ననో కావ్యగీతం ఒకటి, మెరుగులు తీరిన విలకీణ రచనా ధోరణిలో 
వెలుగు చూస్తుంది. ఆ గీతం కవి అనుభవించిన రసస్థాయిని సమ(గంగా 
పారకునిలో 'ఆవిష్కురించగలుగుతుంది. ఉత్కృష్ట భావగీతానికి నా నిర్వ 
చనం ఇది” అన్నారు శ్రీశ్రీ.” రెండు నిర్వచనాలు ఆలంకారికుల్ల కావ్య 
నిర్వచనాల్లాగ ఖచ్చిత మైనవి కాకపోయినా భావకవిత్వ స్వరూపాన్ని 
మా(త్రం సరిగ్గా వెల్ల ల్లిడిస్తున్నాయి. రెండు దశాబ్దాలపాటు కవిత్వ 
రంగంలో వెలుగులు "విరజిమ్మిన భావకవిత్వం పెక్కు శాఖలుగా విస్త 
రించింది. (శ్రీ సి. నారాయణరెడ్డి భావకవిత్వాన్ని ' '(1) ఆత్మా శ్రయరీతి, 
(2) జెళళ కీ క్రీ కవిత్వము, (3) (పకృతి కవిత్వము, (4). సంఘసంస్క 
రణ కవిత్వము, (5) భి కవిత్వము (Mystic. Posts (0) స్మృతి 
కావ్యాలు (Elegies) = - ఆరు శాఖలుగా విభజించారు వీటిలో (పకృతి 
(ప్రణయం, (పజోధమే (ప్రధానమైనవిగా చెప్పవచ్చు. 


(పకృతి. సౌందర్య వర్జ్య నలు _్రాచీనాంధ కవిత్వంలో. పృ 
లంగా వున్నాయి. కొని ళల కన్నులకు కట్టే, మనోగోచరమయ్యే 
అందచందాలు తక్కువే. సంస్కృత కవ్పలనుండి స్వీకరించిన వర్ణనలు, 


2. “లిరికల్‌ పొయ్మెటీ? (వ్యాసము) : విశ్వనాథ : భారతి ౩ అక్టోబరు, 1989 
4, మండపాక పార్వతీశ్వరళాస్ర్రీగారి లేఖనుండి : భారతి: జూన్‌ 1084 = 
'షి,నా రె గారి 'ఆధువికాం ధ కవిత్వము'లో ఉదాహృతము, 


4. * నారాయణరెడ్డి = ఆధునికాంధ్ర కవిత్వము = సం పదాయము; ప్రయో 
గముళు = 1007 


174 తెలుగు కవితా ఏకానం 


ఒకరినుండి మరొకరు గతొనుగతికంగా అనుకరించిన వ త్త్‌నలూ ఎక్కువ, 
తెలుగుదేశ పు (పకృతి సౌందర్యం చాల అరుదుగా కన్నిస్తుంది, థ్రీ 
రాయ్యపోలు తర్వాత వచ్చిన కవుల (పకృతి వర్ణనల్లో తెలుగునేల అంద 
చందాలు కన్నుల పండువుగా కానవస్తాయి. భావకవిత్వమంపే అందమైన 
వ అధి పాయం రూఢమైపోయింది. 


క రు శ్రీబములు జుగప్సాయుతములు 
రమ్యములు కామి శిల్పదూరంబు లగును” 


అని రాయ్మపోలు వారు సిద్ధాంతం చేశారు. లోకంలో దానంతట 
అది'రమ్య"మైన వస్తువువొకటి వుంటుందనే అభ్నిపాయం ఈసిద్ధాంతానికి 
(పాతిపదిక. “కావ్యగత రమ్యతకీ లోకంలో కనిపించే అందానికీ “అభేదం 
కల్పిస్తుంది ఈ సిద్ధాంతం. సాహిత్య సిద్ధాంతంగా ఇది తప్పు సిద్ధాంతం” 
అని శ్రీ వెల్చేరు నారాయణరావు, రాయప్రోలు వారి అభిప్రాయాన్ని 
ఖండించారు. కౌని (ప్రాచీన కవిత్వంపై తిరుగుబాటు (ప్రకటించిన రాయ 
(ప్రోలు తరానికి, ఇస్పటివారి ఆలోచనారీతీకీ భేదం వున్నది. కీణయుగ 
(పబంధాల కౌముక శృంగారవ ర రనల నుండి, భాషాభేషజం నుండి, అరిగి 
పోయిన శద్దారాలంకారాల నుండీ సౌందర్యానికి కళ్లు తెరిపించిన గురజాడ 
రాయ్మపోలుల తరంలో సౌందర్యాన్ని గురించి రాయ(ప్రోలువారు అలా 
భావించటంలో తప్పులేదు. కాని 1990 తర్వాత వచ్చిన ఆర్థిక సంక్షోభం 
తర్వాత భావకవుల సౌందర్యదృష్టి ఎబ్బెట్టుగాతోచింది. కలి కళ్ళకు 
(పకృతి సౌందర్యం మరోవిధంగా కన్చించే మాటనిజమే. ఈ సత్యాన్ని 
రాయ(పోలు వారిమాటల్లో చే_ప్టే- 


“కొల ధర్మానుగత మై జగ తృవృ త్తి 
మాటునపుడు వాజ్బయము మాజునిజము” (రమ్యాలోకము) 
“కవిత్వం అందంగా వుండాలనీ, సుకుమారమైన మాటలు 
ఉండాలనీ భావ కవిత్వం, ఏర్పరచిన నియమం కవిత్వ సామాన్యనియమం 


న వెల్చేరు నారాయణరావు = తెలుగులో కవితా విప్లవాల స్వరూపం » 1978 
= 169 వ పేజీ 


ఐదన ఆధ్యాయం 175 


అయిపోయింది." ఈ నియమం అభ్యుదయ కవిత్వోద్యమ (ప్రారంభ 
దశలోనే తృణీకరింపబ డింది. 


“ఆదర్శ (పణయాన్ని" వ,ర్థించిన కథలు పొచీన కవిత్వంలో 
వున్నాయి వాటిలో చాలాభాగం ge చాపేవే. స్త్రీపై 
గౌరవాదరాలు కల్గించవు. స్త్రీని శృంగారమూర్తిగా, (వరాల ఆయితే 
కాముకిగా కేకలు. భావించారు. కష్టాల్లోవుండి విలపిస్తున్న ప్రీకూడ కవల 
కళ్ళకు అందంగా కన్చించింది; ఆమె ఏడుపు వారికి రాగాలాపనలా 
తోచింది. కీణయుగ (ప్రబంధాల్లో అయితే జార శ Jes ముఖ్యంగా 
పరకీయా (పణయమూ కవులకు కావ్యవస్తువ్వులె లెనాయి. స్త్రీని హృదయే 
శ్వరిగా, సోదరిగా, స్నేహితురాలిగా, మాతృమూర్తిగా సంభావించటం 
భావకవులతోనే మళ్ళీ మొద లెంది. 


“కడుహెచ్చు కొప్పు; దానిం 
గడువం జనుదోయి హెచ్చు: కటియన్ని టికిన్‌ 
గడు హెచ్చు; హెచ్చులన్నియు 
నడుమే పసలేదుగాని నారీమణికిన్‌ ”' 
అనే చేమకూర వేంకటకవి “విజయ విలాసంిలో పద్యానికీ, 


“ఆమె నవనీతహృదయ, నాయంతరంగ 
శాంతిదేవత, ఆశాపథాంతరాళ 
పారిజాతమ్ము _పేమజీవన విభాత 
కై_శికీగీతి, నా తపఃకల్పవ ల్లి” 


అనే వేదుల సత్యనారాయణ శాస్త్రిగారి పద్యానికీ భేదాన్ని 
గమని _స్టే ప్రణయ భావనలో భావకవుల విష్త్ణవమేమిటో అర్ధమవుతుంది. 
రాయపోలు వారి “అమలిన శృంగారి తత్వాన్ని అనుసరించి భావకవులు 
కాముక శృంగారానికి స్వస్తి చెప్పారు. పాళ్ళాత్యులలో గూడ స్త్రీని 
వేలంవెరిగా' అంగాంగ వర్థనజేనే పద్ధతి లేదని, 'రొమాంటిక కవులు 


6. వెల్చేరు నారాయణరావు + తెలుగులో కవితా వీష్ణవాల స్వరూపం = 1978 
—— క రశ వ 'సీశ్తీ, న్న 


178 తెలుగు కవిశా వికానం 


పజయాన్నీ అతినాజూకుగా, రమ్యంగా, హృదయా హ్లాదకరంగా 
వర్థించారని తెలుసుకొని నవ్వులు ఆ మార్గాన్ని అనుసరించారు. కృష్ట 
శాస్త్రీ, అబ్బూరి, నండూరి, నాయని, వేదుల, బసవరాజు మొదలై నవారు 
(సీమను ముక్తి మార్గంగా తలచారు. 


19వ శతాబ్దంలో గూడ కవులు సంస్థానాధీశుల్ని అ|శయించి, 
వారిని పొగడి, వారిపై కవితలల్లి, దినభత్యాలను, వార్షి కాలను కానుక 
లను ఫొందుతూ వుండేవారు. ఈ శతాబ్దంలో గూడ తిరుపతి వేంకటకవుల 
“నానారాజ సందర్శనం ఆ ప్రతతాన్న నిర్భారి స్తుంది. గురజాడ వారి 
దేశమును (పేమించుమన్నా, చిలకమ రి హ్‌ " భరతఖండరబు చక్కని 
పాడియావు' పద్యం, రాయపోలు వారి అం్యధాభిమానాన్ని సెంపొం 
దించే కవితలు నవ్యకవులకు ఆదర్శమయ్యాయి. కవిగా కలంపట్టిన 
ఆధునికులందరూ మాతృదేశాన్ని స్తుతించసాగారు. విశ్వనాథ, జాషువా, 
దువ్వూరి, అబ్బూరి, | త్రిపురనేని, కృష్ణశాన్రీ, వేదుల, ఏటుకూరి, కరుణశ్రీ) 
మొదలైనవారు దేశభ_క్తిని రేకెత్తించే మధురమైన కవిత్వం రచించారు. 
శ్రావ్యంగా ఆలపించటానికి వీలైన సీసపద్యాలు, గేయాలు రచించారు. 
జాతీయతాభావం వెల్లివిరిసిన ఆ కాలంలో గరిమెళ్ళ సత్యనారాయణ 
మొదలైన (ప్రజాకవుల రచనలు 'దేశభ కులకు నిత్యపారాయణాలై నాయి. 
చెరసాల పాలు కావటానికి సిద్ధపడిన నాయకుల, కార్యక_ర్తలనోట 
యీ పాటలు నిరంతరం (పతిధ్వనించాయి. 


కన్నడ భాషలో 1920 (ప్రాంతాల్లో 'వెలువడిన ఆధునిక కవిత్వం 
మన భావకవిత్వాన్ని పోలినది. (శ్రీయుతులు డి.వి. గుండప్ప,. బేం్యదె, 
వి. ఎం. శీ) కంఠయ్య, పంజెమంగేశరాయరు, గోవిందపాయ్‌ మొదలై న 
కవులు 'నవోదయి ఉద్యమాన్ని (ప్రారంభించి నవ్యరీతులను (ప్రవేశ 
పెట్టారు. “శ్రీ కంఠయ్య గారి ఆధ్వర్యంలో “తళిరు గుంపు”! బేం(దెగారి 
ఆధ్వర్యంలో 'గశెయరగుంపు'(న్నేహితుల గుంపు పంజెముంగేళరాయరు 
(ప్రారంభించిన “మిత మండలి" మొదలై నవి ఆధ్లునికకన్నడ కొవ్యానిక్రి 


ఐదవ అధ్యాయం 117 


స్ఫూర్తినిచ్చాయి.” శ్రీ డి. వి. గుండప్ప జాతీయవాది, (పకృతి, 
భక్తి దేశభక్తి ఆయన కవిత్వంలో (త్రివేణీ సంగమంలాగ కన్చిస్తాయి. 
దరిదాపు సమకాలంలో వ్యాపించిన యీ కవితోద్యమాల సంబంధాలను 
గురించి నిశిత పరిశీలన జరగవలసి వుంది. 


భావకవులకు “న్వేచ్చ* _పాణ(పదమైనది. వేదనవారి కవిత్వాన్ని 
ఎప్పుడూ అంటి పెట్టుకునే వుంటుంది. వారి మధురకవితలు |పగాఢథమైన 
విషాద వేదనలనుండి వెలువడినవి. భావకవుల “స్మృతి” కావ్యాలను 
(Elegies) అర్ధం చేసుకుంపే థావకవిత్వంలో విషాదం ఒక |పధానమైన 
భాగంగా తోస్తుంది, సుఖమైనా, దుఃఖమైనా భావకవుల వ్య క్తీకరణలో 
వున్న లాలిత్యం పదేపదే మనస్సులో కలకవేస్తుంది. కవి అంతర్నిగూఢ 
మైన తాపం సహృదయుల హృదయాన్ని కరిగిస్తుంది. 

ఏ విషయాన్ని స్వీకరించినా భావకవులు కాల్పనిక (Romantic) 
రీతిలోనే తమ భావాలను వ్యక్తం చేస్తారు. అంతులేని వేదనతో నిస్స 


హాయుల్థై సలవించిన భావకవుల గానం సహృదయులచే కంటి తడి పెట్టి 
స్తుంది, 


“భావకవి ఒక వస్తువు విషయంలో, ఒక మూర్తి విషయంలో 
ఖచ్చితంగా ఉండలేడు. ఏంత హేతుబద్ధంగా ఆలోచించినా, ఎంత అను 
భవపూర్వకంగా కవితాసామగిని సిద్ధం చేసుకున్నా తీరా దాన్ని (పక 
టించడానికి వచ్చేసరికి ఒక కాల్పనిక (ప్రపంచం, ఒక అలౌకికస్పృహ 
కవి మనస్సును జబర్‌ ద స్త్రీగా ఆ_కమించేసుకుంటుంది. అప్పుడే ఆ కవి 
హృదయం సు _ప్పమందిరాల్ని నిర్మించుకుంటుంది. గాలి పిడికిళ్ళు 
విసురుతుంది. మనస్సును చిలకనుచేసి మాట్లాడిస్తూ రిక్తసాధనల్ని, 
సహనళిఖల్ని ఆవిష్కరిస్తుంది. ఇటువంటి ధోరణినిచూచే, పిత భావ 
కవిత్వాన్ని గు_ర్తుపట్టగలుగుతాడు. సధర్మభరమైన ఆంతర్యం కలవాడై తే 
తన్మయత్వాన్ని పొందగలుగుతాడు” అని (శ్రీమతి నాయని కృష్ణకుమారి 


| కన్నడ సాహిత్య చరిత్ర జ ఆర్వీయస్‌ సుందరం = 109వ పేజీ, 
12 


178 తెలుగు కవితా వికాసం 


ధావ కవిత్స తత్త్వాన్ని, దాన్ని పఠిత గుర్తించి ఆనందించే విధాన్ని 
చక్కగా తెలిపారు. 


భావ కవులు ఛందోరీతులలో, పదబంధాలలో, భావ చిత్రాలలో 
(18095) ఎంతో కొత్తదనాన్ని (ప్రవేశపెట్టారు. వెయ్యేండ్ల తెలుగు 
సాహిత్యంలో గాన యోగ్యమైన పద్యాలు కొల్లలుగా వచ్చాయి. భావ 
కవుల గీతాలు ఆగానానికి ఒక లాలిత్యాన్ని |పసాదించి “లలిత సంగీతమై”, 
(పాచుర్యం పొందాయి. (Lyrical Poetry) కి గాన యోగ్యత ముఖ్య 
లక్షణం. ఆ వారసత్వాన్ని భావ కవులు పుణికి పుచ్చుకున్నారు. 
పాశ్చాత్య దేశాల రొమాంటిక్‌ కవుల తర్వాత, భావ కవుల మీద విశ్వ 
కవి రవీందుని (ప్రభావం ఎక్కువగా కన్పిస్తుంది. “రవీం(దుడు (పకృతి 
సౌందర్య యోగి. రాలిన ఆకుల్లో, నిశీధపు నిశ్శబ్దములో, యెడారి 
దాహములో, మారుతప్ప నిట్టూర్చులలో, జగత్తంతా వ్యాపించి వున్న 
చై_తన్యపు చలనాలు గుర్తించగల మహో తపస్వి ఆయన రచనల్లోని 
జౌన్నత్యాన్ని అందుకున్న కవి (శ్రీ దేవులపల్లి కృష్ణశా స్రీ. రాయ ప్రోలు, 
అబ్బూరి, వేదుల, మల్ల ల్ల వరపు విశ్వేశ్వరరావు మొదలై నవారు రవీం(దుని 
మార్గాన్ని అనుసరించారు. 


థావకవులు కవిత్వంలో ఆనర్‌ అనందాన్ని అందించ 
టానికి [పయత్నించారు. కవి శబ్దంతో చెసే ప్పది కొంత భాగమేనని 
మిగిలినది సహృదయులే ఊహించుకొని ఆ ఆనందాన్ని అందుకోవాలని 
భావకవులు తలచారు. “మొగము(గంటిం గనులంగంటి, మొగిలుంగంటి, 
పాటవినుచుంటి"” (అతనిపాట - కృష్ణ సకము) అని కవి చెప్పిన మాట 
లను ఆధారం చేసుకొని భావాన్ని (గ్రహించి, మొత్తం చిత్రాన్ని పూర్తి 
చేసుకోవాలని కవి ఉద్దేశ్యం. ఇది అస్పష్టమని, అయోమయమనీ 


8. £0 ఏండ్ర తెలుగు కవిత్వంలో భావ కపిత్య్వచ్చాయలు _ సమాలోచనం- 
నాయని కృష్ణకుమారి _ ఆంధ్రప్రదేశ్‌ సాహత్య అకాడమి (ప్రచురణ _ 
1980__.146 వ “పేజీ, 

9. “సాహితీ సమితి తరువాతి కవులు" _ శ్రీపాద గోపాలకృష్ణమూ ర్రీ - భారతి. 
1968 అక్టోబరు, 


ఐదవ ఆధ్యాయం 179 


అనటం సహృయత్వానికి నిదర్శనం కౌదు. ప్రై మాటల్లో రమణీయమైన 
భావ చ్మితం (10896౧7౧ వున్నదనే సత్యాన్ని సహృదయులు కాదనలేరు. 
కవిత్వమంటే స్పష్టా స్పష్టమైన అనుభూతిని శబ్బార్థాల ద్వారా 
అందించట మేనని భావ కవులు అభిప్రాయపడ్డారు. “చీకటిలోనికి దీపికను 
తీసుకొని రాగలరుకౌని, ఎవ్వరూ చీకటినే వెలుతురుగా మార్చలేరు. 
దీపానికి యెంత చేరువగా రాగలిగితే అంత వెలుతురు లభ్యమౌతుంది. 
కాని దీపానికి వీలున్నంత దూరంలో నిలిచి, వెలుతురు చాలదని నిందించే 
వారిని చూసి విచారపడడం కన్న వేరేమీ చేయలేము” అని (శ్రీ ముద్దు 
కృష్ణ భావ కవుల తలపులను సానుభూతితో అర్థం చేసుకోవాలన్నారు. '* 
అనిర్వచనీయతకూ అస్పష్టతకు భేదం వున్నది. అస్పష్టత కూడ కావ్య 
గుణమే. అస్పష్టత అయోమయం కానంతవరకూ దాన్ని ఆమోదించ 
వచ్చు. అభీద, లక్షణ, వ్యంజనా శ క్తులతోపాటు శబ్దానికి మరొక 
మహత్తరమైన శక్తి కూడ వున్నది. అదే “ధ్వని”. 

“య తార్థః శబ్గొవా తమర్థ ముపసర్జనీకృత స్వార్థ 

వ్యంక్తః కావ్య విశేషః సధ్వనిరితి సూరిభిః కథితః” 

(ధ్వన్యాతోకము.. 1-13) 

అని ఆనందవర్థనాచార్యుడు శబ్ద శ క్రులలో విశేషమైన “ధ్వని” ని 
నిర్వచించాడు. కావ్యాలు ధ్వని (ప్రధానాలనీ, “రసధ్వని” _ళేష్టతరమనీ 
పలికాడు. _వాచ్యార్థాన్ని మ్యాతమే (గహించగలిగిన వారికి భావ 
కవిత్వం అగమ్యగోచరం, లక్ష్యార్థ, వ్యంగ్యార్థాలను (గహించ గలిగిన 
వారు నైతం ధ్వనిని అందుకోలేకపోతే వారికి భావకవిత్వం కొరకరాని 
కొయ్యే అవుతుంది. “ఎవియొ _అర్థమ్ముకాని భావగీకమ్ములివి” అని 
శ్రీ కృష్ణ శాస్ర భావ కవిత్వంలో అస్పష్టతను స్వయంగా అంగీకరించారు. 
భావ కవిత్వం హృదటైైక వేద్యం. ఆ మాటకొ స్తే ఏ కవిత్వ మైనా 
హృదయైక వేద్యమే. ఈ మాట భావ కవిత్వంలో మరింతగా 
సార్థకమైంది. 


10, “వె తా?ికులు' కవితా సంకలనం. ముందు మాట-ముద్దుకృష్ణ..... 1885, 


180 శకెలుగు కవితా వికాసం 


పాళ్చాత్యులలో William Empson అస్పష్టతను కావ్యగుణంగా 
అంగీకరిస్తూ, ఒక శక్తిమంతమైన సిద్దాంతాన్ని (పచారంలోకి తెచ్చాడు. 
‘Seven Types of Ambiguity’ అనే తన సిద్ధాంత (గంథంలో కవి 
త్వంలో అస్పష్టతా స్వరూపాన్ని నిరూపించి, అది కవిత్వానికి అత్యంతా 
వశ్యకమని పేర్కొన్నాడు. “Ambiguity itself can mean an 


indecision as to what you mean, an intention to mean 
several things, a probability that one or other or both of two 
things has been meant and the fact that a statement has 


several meanings.” "' ఆనందవర్ధనుడు “ధ్వని” భేదాలను సూచించినచ్తే 
Empson అస్పష్టతా భేదాలను వివరించాడు. ఇరువురూ శబ్దానికి వున్న 
విశేషళక్రిని గుర్తించి గౌరవించినవారే. భావకవుల కావ్యాలు శబ్దంతో 
చెప్పిన దానికంటె ఎక్కువగా రమణీయమైన అర్భాలను శబ్దంద్వారా 
(పతిపాదిస్తాయి. ఆ శబ్దాల వెలుగులో సహృదయుడు నర్ష్యవస్తువును 
దర్శించి, ఆనందం పొందుతాడు. 


భావకవులలో రెండవ తరానికి చెందిన (శ్రీ బాలగంగాధర తిలక్‌ 
కవిత్వంలో అస్పష్ట్రతను అంగీకరించారు. 


“కవిత్వంలో అబ్స్‌క్యూరిటీ కొన్ని సందర్భాలలో వుండొచ్చును 
కొని, పాఠకుడికి నీ అనుభూతి ఆకారం హత్తుకోవాలి. 

అది (టాన్స్‌పరెంట్‌ చీకు వుండాలి, నిన్ను పలకరించాలి. 
కవిత కొత్త అనుభవాల కాంతి పేటికను తెరవాలి, కదలించాలి”'? 


అన్నారు. భావకవులు అందించిన అనిర్వచనీయమైన ఆనందాన్ని 
సమకాలిక పండితులు స్వీకరించక, వారి కవిత్వాన్ని ఆక్షేపించారు. 
భావకవిత్వం పై ఆక్షేపణలు 
ర. 


(పాచీన కవిత్వంలో శబ్దమూ, దాసికి అర్థమూ తెలి _స్టే కవిత్వం 
అర్థమౌతుంది. కవి హృదయం తెలియకపోతే, వ్యాఖ్యాతలు కవి హృద 


11. Seven Types of Ambiguity - William Empson. 
12. “నవత _ కవితి = "అమృతం కురీపిన రాత్రి _ దేవరకొండ బాల 
గంగాధర తిలక్‌. 


పదవ అధ్యాయం [1 


యాన్ని ఆవిష్కరిస్తారు. భావకపీత్వంలో కవి (ప్రయోగించి, శబ్దం 
కంటె కవి అందించదలచిన అనుభూతి ముఖ్య మైనది. హృదయైకవేద్య 
మైన ఆనందాన్ని మెదడుకు మేతవేసి పొందలేం. ఈ సత్యాన్ని గుర్తిం 
చక మహాపండితులు, తార్కికులూ, అత్యంత మేధాసంపన్నులై న 
కొందరు భావకవిత్వం'పై దండెత్తోరు. వారిలో శ్రీ అక్కిరాజు ఉమా 
కాన విద్యా శేఖరులు ముఖ్యులు. సంస్కృృతాంధ ఆంగ్షభాషల్లో కోవిదు 
లై న ఉమాకా_న్హంగారు చిగురుటాకుల్ని కత్తితో తునిమినట్లు, కఠినమైన 
తార్కిక సరిభాషలో భావకవిత్వాన్ని దుయ్యబట్టారు. ఒక్కొక్క కవినీ 
“చాకిరేవు” పెట్టి ఉతికేశారు. బహుశా అటువంటి పండితులను దృష్టిలో 
పెట్టుకొనే ఆనందవర్గనా చార్యుడు ధ్వన్యాలోకంలో- 


“శబ్దార్థ శాసనజ్ఞాన మా(శ్రేణై వ న వేద్యతే 
వేద్యతే సతు కావ్యార్ల త_త్త్వజైరేవ కేవలమ్‌” 
ఇ క్ల 


అన్నాడు. తార్కికులకూ, వై యాకరణులకూ, మీమాంసకులకూ 
కావ్యానందం కలుగదని ఆనందవర్గనుడు ఆక్షేపించాడు. 


“నూతనత్వం కవిత్వధర్మంి” అని ఉమాకొ_న్హంగారు అంగీక 
రించారు. కాని నూతనత్వపు తేజః పుంజాల్ని ఆయన చూడలేక 
పోయారు. “నేటి కాలపు కవిత్వములో గుణ దోష విచారణ దృష్టితో 
గాక దోషైక దృష్టితో పరికించి “విస్తరం, వికారాలు, అనుచితప్పు పేర్లు, 
ఊగుడు మాటలు, నిదర్శన పరంపరలు, అయోనయత్వం౦, పులుముడు, 
శబ్దవాచ్యత, దృష్టి సంకోచం అనే వాటితో (పాయికంగా యీ కాలపు 
కవిత్వం దుష్టం"” అని ముందే ఏర్పరచుకున్న అభి పాయాలతో సమ 
కౌలిక కవిత్వ పరామర్శ చేశారు. రంధాలెన్నో వున్నాయని తేనె పట్టులో 
తేనెను విస్కరించినట్టు నవ్య కవిత్వం తెచ్చిన సౌందర్యాన్ని ఆయన 
విస్మరించారు. 

ఉమాకా_న్తంగారు ఆరోపించిన దోషాలన్నీ నిజానికి దోషాలే. 


వారితో తర్కానికి దిగి ఆ దోషాలను సమర్థించుకోకపోవటం ఆనాటి 
కవులు చేసిన మంచి పని. లోకంలో సహృదయులపై విశ్వాసముంచి, 


188 శేశగు కవితా వికొనం 


కవిత్వం రాయటమే తగిన పని అనీ, అదే ఉమాకా_న్హంగారికి జవాబనీ 
వారు భావించారు. ఉమాకా_న్తంగారు ధావ కవిత్వంపై ఆరోపించిన 
దోషాల్లో చాలా థాగం నేటికై నా కప్పలు జా(గ_త్తపడవలసినవే. 


శుక్ల పక్షము 


భావ కవిత్వాన్ని హేళనచేస్తూ (శ్రీ అనంత పంతుల రామలింగ 
స్వామి “శుక్ల పక్షము” రచించారు. ఇది దేవులపల్లి వారి కృష్ణపక్షెన్ని 
౧ క్ష్‌ య జ్‌ 
మనస్సులో పెట్టుకొని వుంచిన శీర్షిక-అస్పష్టమైన భావనతో, అర్థంలేని 
మాటలను కూర్చి వాటిలో మహదర్థం వున్నదని భావ కవులు చెప్తారని 
వీరు హేశన చేశారు. నిందాపూర్వకమైన వీరి హేశనను భావ కవులు 
అదే ధోరణిలో “శుక్ల నష్టము" అని తిరస్కరించి _తోసిపుచ్చారు. 


ధావ కవుల కవితల్లో కొన్ని చోట్ల లోపించిన చిత్తకుద్దిని, 
నిజ జీవితంలో వారి (సవ్నర్తనసు చలంగారు ఆక్షేపించారు. ఒకప్పుడు 
విను వీథుల్లో విహరించిన ఛావ కవిత్వం రాను రాను నైడు కాలువల్లో 
పారుతున్నదని ఆయన వాపోయారు. దేశంలో ఆర్థిక మాంద్యం 
ముసురుకొనటంతో కాల్చనికవాదం _వెనుకంజవేసింది. అభ్యుదయ 
కవిత్వం (ప్రవేశించి ముందడుగు వేసింది. రెండు దశాబ్దాలపాటు భావ 
కవిత్వం తెలుగు సీమను వెలుగు వెల్లువతో ముంచేత్తింది. తృణ 
కంకణము, న్నే హలతాదేవి, ఊహాగానము, ఏకాంత నేవ, కృష్ణ పక్షము, 
ఎంకి వాటలు, బసవరాజు అప్పారాపు కృతులు, కిన్నెరసాని పాటలు, 
తొలకరి, సౌభ్యదుని (పణయ య్యాత్ర, శశికళ, మాతృ గీతాలు, 
దీపావళి, సంధ్యారాగం, కవయ్యితులు బంగారమ్మ, విశ్వసుందరమ్మ, 
సౌదామనిగారల కృతులూ, ఇంకా కవికొండల వారి గీతాలనూ, తెలుగు 
జాతి గర్వించదగిన ముత్యాల సరాలను, సువాసనాభరిత మైన రంగురంగుల 
పూలదండల్ని సమర్పించింది భావ కవిత్వం. 


స్వాతం్యత్యానంతరం భావకవిత్వం ఆదరగౌరవాలను మునుపటి 
లాగ పొందక పోయినా, తస అస్తిత్వాన్ని నిలుపుకుని, మొగలిపొదలో 
దాగిన పరిమళంవలె కవితా పిపాసువులను సుడివేస్తూనే వున్నది. రాయ 


ఐదవ అధ్యాయం 1030 


(పోలు మొదలుగా భావకవృల పరంపరలో నండూరి, బసవరాజు,బాపిరాజు 
గారలు స్వాతం త్యం తర్వాత కవిత్వం రచించలేదు. వారిమరణం భావ 
కవిత్వానికే గాక తెలుగు సాహిత్యానికే తీరని వెలితి. 


రుచుల భేదాన్ని తెలిపే రాయ[పోలు కవిత 

అభినవ కవికులగురువు (శ్రీరాయ్య పోలు సుబ్బారావు భావకవితకు 
ఆద్యులు. స్వాతం త్యానంతరం ఆయన రచించిన కావ్యాల్లో “కన్నె 
పాటలు", “మి శమంజరి” లో కొన్ని ఖండకౌవ్యాలూ భా వకవిత్వంలో 
చేర్చదగినవి. 


“ఆనీల నగరిలో అద్దాలవాడ 
అద్దాలవాడలో అతి తెల్ల మేడ 
ఆమేడదాపునకు అమృతంపు కొలను 
కొలనులో చక్కగా కులికేటి పువ్వు” 


అని సుందరదృళ్య కల్పనతో చదువరులను ఊహాలోకంలో 
విహరింసజేనే కవిత కన్నెపాటల్లో వున్నది. “నాలుగు స్తంభాల ఆటిలో- 


“నెమలి పింఛెములు విప్పారినగతి 
గిరగిర తిరిగే పరికిణీలతో 
అరటాకులు తూగాడు విధంబున 
పమిటల చెంగులు పంజల జాజగ” 
కన్నెపిల్లలు ఆడుకున్న దృశ్యాన్ని రాయప్రోలు అత్యద్భుతంగా 
చిత్రించారు. (ప్రకృతి సౌందర్యమూ, వేడుకలు వున్నన్నాళ్ళూ, భావ 
కవిత్వం పూర్తిగా కనుమరుగు కాదనిపిస్తుంది. పువ్వును వర్జించిన- 


అజవిచ్చి సిగ్గులన్‌ కరగేటి పువ్వా 
మొగ్గ వె మోజులన్‌ మొలిపించు పువ్వా 
పూచి శోభనములో పొందించు పువ్వా 
దళముల చక్కిలింతల చొక్కు. పున్వా 


i814 తెలుగు కఏతా వికొనం 


మాత ల్లి పూజకై మరలవె పువ్వా! 
కాపుపడతుక కొప్పు కయిసేయు పువ్వా 
తీగెల నుయ్యాల లూ గేటిపువ్వా” 
అనే సం కులు సరోజినీదేవి కవిత్వాన్ని జ్ఞాపకం చేస్తాయి. 
(ar కః అ 


ఆంధోద్యమ కవితను [ప్రారంభించిన రాయ్య్మపోలు వారు 
స్వాతం త్యానంతరం రచించిన కవితలో. 


“కట్టనమ్మ అఖండ కనకాంబరము మరల 
కన్నవారికి తల్లి కండ్ల సండువుగాగొ 


అని ఆంధాభ్యుదయాన్ని కాంకీంచారు. 


పెండ్లి లగ్నం (మ్మిశమంజర్సి హోలిక జీవన శోభను వర్థించిన 
మధురమైన ఖండకావ్యం. “చెరువు నిండినదీయేడు కరువురాదు” అనే 
రైతు ఆశనూ, 


“శిస్తుకోసము నిరుడు (వాసితినినోటు 
"పెరిగెనది పాము పగవలె - పెయ్యదూడ 
నమ్మి తీర్చెదమన్న (పాణమ్మురాదు” 
అనే నిరాశనూ చక్కగా వివరించారు. వెన్నెలరా(తి పిల్ల పెం డ్రి 
లగ్నాన్ని మనోహరంగా వ స్థించారు. 


“రుచులలో భేదం సుతారం. నిమ్మపండు పులుపూ-దానిమ్మపండు 
పులుపూ ఒక్క_కే అనదునాలుక. తేనె తీపికీ చెబకుపాల తీపికీ ఏదో 
రవపాలు భేదం లేకపోలేదు. ఇక కావ్యస్వాదము అంతటా ఏకే కంగా 
ఉండు ననగలమా” అని రాయ్యపోలు వారు నుడివినక్లే కావ్యానందం 
“మి శమంజరిలో భిన్నభిన్న రుచులను కల్పిస్తుంది. 


“తృణకంకణము, అఆంధావళి, లలిత, స్నేహలతాదేవి” కావ్యాలు 
రచించిన నాటి దీప్తి లేక పోయినా, సుకుమారమైన భావనాశ క్తి తర్వాత 
రచించిన భావకావ్యాలలో గూడ తేజస్వంతంగానే వున్నది. 


పదవ అధ్యాయేర 85 


భావకవిత్వం నుండీ దూరమైన కొందరు (పసిద్ధకపులు 


(శ్రీవిశ్వనాథ సత్యనారాయణ “రామాయణ కల్పవృక్షము రచనకు 
పూనుకున్న తర్వాత ఆయనలో భావకవిత్వం వెనుకబట్టింది. ““నిరథము, 
చిన్నిమబ్బులు, మూగనోము, అంధభిక్షువు, (పాతః స్తవము మొదలై న 
ఖండకావ్యాలు రచించిన మనఃస్థితి నుండి ఆయన వెనుదిరిగి తాత తాతల 
నాటి కతలు తవ్విపోస్తానోయ అని సంపడాయ కావ్యరచనలో 
మునిగిపోయారు. వారి సంప్రదాయ కవితలో అక్కడక్కడా భావ 
కవిత్వం తొంగిచూస్తూనే వుంటుంది. 


సౌందరనంద కావ్య రచనతో _ప్రసిద్దులెన పింగశి-కాటూరికవులు 
స్వాతం త్యానంతరకొలంలో వేర్వేరుగా కొవ్యాలు రచించారు. శ్రీ కాటూరి 
వేంకటేశ్వరరావు “గుడిగంటలు-పొల_స్త్య హృదయము, పన్నీటిజల్లు" 
రచించారు. వీటిలో “గుడిగంటలు దేవాలయాల్లో హరిజన (ప్రవేశాన్ని 
సమర్థించి, భగవంతుడు హరిజనులకు సన్నిహితుడని చెప్పిన కావ్యం. 
“పొల_స్త్యహృదయంిలో రామునిచేతిలో మరణించటానికి ఎదురుచూచిన 
రావణుని హృదయాన్ని ఆవిష్కరించారు. “పన్నీటిజల్లలో కొన్ని 
శ్రీ) కాటూరి ఆత్మశాంతి కోసం భగవంతుని (పార్టించిన ఖండకావ్యాలు. 
(శ్రీ పింగళి లక్షీకాంతం స్వతం్యతంగా రచించిన కావ్యం “ఆత్మలహరి. 


భావకవులకు గురు పీళమై వర్ధిల్లిన (శ్రీ తల్లావజ్ఞిల శివశంకర 
స్వామి ఒకకాలంలో ఇంగ్లీమ సాహిత్యానికి జాన్సన్‌ వలె ఆంధ సాహి 
త్యానికి సభాపతియై నవ్యకవిత్వానికి నూతనమైన రీతులను చూపారు. 
గేయనాటికలవంటి (పష్మకియలను | ప్రారంభించారు. బహుభాషా కోవిదుడు 
కావటాన భావకవిత్వాన్ని ఆక్షేపించిన పండితులకు జవాబుచెప్పి, ఇతర 
భాషల్లోవున్న ఆధునిక రీతులనుచూపి, ఆంధులు ముందంజ వేయవలసిన 
అవసరాన్ని నొక్కి. చెప్పారు. స్వాతం త్యానంతరం ఆయన కృషిచాల 
భాగం జాతక కథల అనువాదానికి, బాలసాహిత్యానికి పరిమితమై 
పోయింది. “పద్మావతీ చరణ చారణ చక్రవర్తి, 'హృదయేశ్వరి నాటి 
భావ కవిత్వం ఆయనలో మళ్ళీ మొలకెత్తలేదు. 


186 కలుగు కవితా వికోసం 


భావకవిత్వం ఉచ్చదశలో వున్నప్పుడు (శ్రీ నోరినరసింహళాస్త్రి 
కొన్ని ఉత్తమ ఖండకావ్యాలు రచించారు. అప్పుడుకూడ ఆయన సంప 
దాయ పియుడే. ఆ తర్వాత దేవీభాగవతము మొదలై న రచనలు చేశాక 
ఆయన పూర్తిగా సనాతనుడై నాడు. ఆధునిక కవిత్వం పె ఆయనకు 
నిరసన భావం కూడ కలిగింది. భక్తిపషరమైన కవిత్వానికే ఆయన కలం 
అంకిత మై పోయింది. 


“ప్రతి మనిషీ నడిచే దైవం, (పతిపులుగూ ఎగిరే దైవం” _ 
“కృష్ణళాస్తీది కవితో 


(శ్రీ దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రిని “కృష్ణపక్షము, ఊర్వశి, 
(సవాసము" రాసిన కవిగానే ఆంధ్ర పాఠకులు చాలాకాలం వరకు గుర్తు 
పెట్టు కొన్నారు. వారు చిరకాలంగా రాస్తూ వచ్చిన పాటలు, నాటికలు, 
వ్యాసాలు ఆకాళవాణిలో (పసారమైనవి, కొత్తగా రచించినపీ వేర్వేరు 
సంపుటాలుగా వచ్చాయి. “అప్పుడు పుట్టివుంపే - బహుకాలదర్శనం, 
పుష్పలావికలు” అనే వచన రచనలు [65 లోను; “"ప్లకీ, శర్మిష్ట, 
ధనుర్దాను, మేఘమాల, తిరతుప్పాఖు”లు [975 లోనూ వెలువడినాయి. 


కృష్ణశాస్త్రిగారు హృదయవాది. మతాతీతమైన మానవతావాది. 
భావకవులలో హేమాహేమీలు శిఖర్బపాయులెందరో వున్నా వారిలో 
కృష్ణశాస్త్రి క్రై లానశిఖరం, కాలంతోపాటు కదలివచ్చినకవి. అభ్యుదయ 
కవిత్వోద్యమం తీవస్థాయి నందుకున్న కాలంలో “దిగిరాను, దిగరాను 
దివినుండి భువికి” అన్న కవితను ఆక్షేపించటం ఒక ఫాషనయింది. కాని 
కృష్ణశాస్త్రిగారు యీ లోకొన్ని “పిచ్చిఇష్టంతో' _పేమించినకవి. జీవనది 
వలె ఆయన జీవించినంతకాలమూ _ సౌందర్యమూ, అభ్యుదయ భావనా 
కలగలిసిన మానవతా వాదంతో రచనలు వెలువరించారు. 

ఏ ముహూర్తంలో చలంగారు “డిష్ట్రశాత్రీబాధ _పపంచానికిబాధ” 
అన్నారో గాని ఆ మాటలలో గాంభీర్యం చాలామందికి అంతుచిక్క_లేదు. 
కవిత్వంతో కృష్ణశాస్త్రిగారు లోకాన్ని వాధిస్తాడని కాదు చలంగారి 
తొత్చర్యం. కృష్ణ శాస్త్ర హృదయం కదిలి, కన్నులు చెన్ముగిల్లి, గొంతు 


పదవ అధ్యాయం is? 


ముడివీడిందో, ఆభావం శాశ్వతమై, ఆ అనుభూతి అపారమై, ఆమాటలకు 
రసస్పర్శసోకి కవితయై గుండెల్లో గూడుకట్టు కొంటుంది. ఇదే కృష్ణ 
శాస్త్రీ బాధ, (ప్రపంచపు బాధగూడ, 


కృష్ణశాస్త్రిగారి రచనల్లో సామాన్య మానవుని జీవితపు గతుకులు 
కూడ వున్నాయి. అయితే అవి కవి కాల్చనిక దృష్టిలో నుండి సుంద 
రంగా వెలువడినవి. రిక్షావాలా, బూట్‌ పాలిష్‌, బహునాలదర్శనం” వంటి 
రచనల్లో ఆయన లోకపరిశీలన, బడుగు మానిసులపై సానుభూతి 
దో్యోతక వొతాయి. 


ఏకేశ్వరోపాసన, రవీందుని భక్తితత్వమూ, సంస్క_రణాభిలాషా 
గోచరించే భక్తిగీతాలు “'మహతి'లో వున్నాయి. తర్వాతకాలంలో ఆయన 
రాసిన'కోవెల కొలను, “గుహుడు” “శబరి మొదలై న రచనల్లో ఆయన 
గాఢమైన భక్తి (పతిబింబిస్తుంది. యాంత్రిక నాగరకతలో, ముఖ్యంగా 
విద్యుద్దీపాల కౌంతి ఆలయవాతావరణం కలుషితం చేస్తున్నట్లు బాధపడే 
భ కుడీయన. “విద్యుద్దీపాల కాంతికి అనధిఉంది. దుస్సహ్మమెన స్పష్టత 
ఉంది. కాగడాల పక్కనే పొంచివున్న చీకట్లు మన అంతరంగాలంత 
లోతుగా వుంటాయి. కౌగడాలు కునుకుతూ దేవాలయాన్ని వింతగా 
చూపిస్తాయి” అని కవి సనాతన దృక్పథంతో నాగరకతను వద్దనే 
తత్తాాన్ని ఆధునికులు హర్షి ంచలేరు. “గుహుడు లో (శ్రీరామునికి 
వీడ్కోలు చెప్పేటప్పుడు “గాలిదేవుడు కూడా దిగులువల్ల ఊపిరి బిగ 
బట్టాడు. గంగానది కంఠం బిగిసిపోయి ఉంటుంది” అని గుహుని 
బాధను కృష్ణశాస్త్రిగారు పంచుకుంటారు. (శ్రీ ముద్దుకృష్ణ కృష్ణశాస్రీగారిని 
పరిచయం చేస్తూ “వై ష్టవగీతాలలోని హృదయపక్వత మెదడుకు పట్టించు 
కున్నాడు. కళాసంప_త్తి ఎక్కువ. కవిత్వంకోసం (బతుకుతాడు. రుచి 
గలవాడు” అని చెప్పిన మాటలు శాస్త్రిగారి శక్తిని చక్కగా వెల్ల 
డిసాయి, 


అన్నమయ్య, త్యాగయ్య, క్షేతయ్యవంటి వాగ్గేయకారులకు సరి 
మైన వారసుడు శ్రీ కృష్ణళాస్తి. “_పేయసి సోయగమ్మునకు లేదు 


181 ఫీలుగు కవితా వికాసం 


శరీరము; లేదు మేను నాతీయని పేమకేని, కలదే యెడబాటిక మాకు?” 
అనే (పణయానుర క్రి; 


“హారాలై. మెడజుట్టి అంగదములై_ అంసాళిపై మెట్టి, లే 
తోరాలై చెయి పట్టియూగు, చనవెంతోగాని (శ్రీజానితో 
ధారాళమ్ములు: &రసాగరసుతా ధమ్మిల్ల మాల్యమ్ములన్‌ 
'హేరాళమ్ములు పీఠికాప్పరవని హేమంత చేమంతికల్‌” 
(తిరునాళ్ల చేమంతులు) 


అని తన పీఠికొపుర చేమంతులు భగవంతుని అలంకరణకు నోచు 
కున్న ధన్యతను గానంచేసిన భక్తి; నాయుడుగారి చరణ సన్నిధిని 
శళూష చేసిన ఫలితంగా- తన గొంతు రవ్వంత కోయిలగాని, తన 
మనసు ఆవంత ఊయెలకాన- ““విశ్యమంతా [పొాణవిభుని మందిరమే 
వీధివాకిలి యేది చెల్లెలా” అని పాడిన విశ్వమానవవావనా కృష్ణశాత్రీ 
గారి కవితలో రమ్యంగా దర్శనమిస్తాయి. మొట్టమొవటి రిపబ్లిక్‌. దినో 
త్సవ సమయంలో తెలుగు కవుల (ప్రతినిధిగా ఆయన పలికిన “స్నేహ 
క్షీరము- “(ప్రతిగేహగేహళి పదమాగి, (ప్రతి హృదయద్వార తోరణమట్టి 
(_తోసి/లోనికిడొచ్చి, నాలోని 'న్నేహక్షీర/మొక్కింత ఒక్కింత ఒలక 
వోసి/అనుగుసోదర : మరలిరానా' యటంచు/“మానవులందరినీ ఆత్మ 
బంధువులుగా తలచి", నాల్గుదిక్కు.ల, భూభువనమంత లవలేశమును 
వదలకయె తిరిగి, అందరి క్షేమమూ కోరిన విశ్వకవి. కృష్ణశాస్త్రిగారి 
కంటికి (పకృతి అంతా దై వస్వరూవమే. “నడిచే (పతి మనిషీ దైవం 
ఎగిరే (పతి పులుగూ దైవం.” 


కృష్ణశాస్రీగారి భావనాళక్తి షెల్లీ ని తలపిస్తుంది. “Poetry is 
indeed something divine. It is at once the centre and 
circumference of knowledge; it is that which compre- 
hends all science and that to which all science must 
be referred” అని షెల్లీ కవి శాస్త్రానికి కవిత్వానికి గల సంబం 


ఐదవ అధ్యాయం 189 


థాన్ని గురించి అభిప్రాయపడ్డాడు. “నేను హృదయవాదిని. నాకు 
చేదాంతం తర్కం తలకెక్కవు” స అన్న క కృష్ట శా త్రుగారు శ శాస్త్రవిజ్ఞానానికి 
పూర్తి విరోధికాడు. ఆయనకు భావవ్య ర్రీ ee గా ప్రపద్ధతి గిట్టదంతే, 
మనిషిలో హింసా పవృ_్తి ఆయనకు గిట్టదు. “సునిషితోనే పెద్ద మడ 
తుంది [మనిషికే పెడబుద్ది పుడుతుంది” "అయ్యా మనిషీ) = ఒకొర్కూ 
'డెందానన్‌ క్షీరసము దమున్న దవధుల్‌ దాటంగ= ఈ మానవుండే 
నిర్మాత, విధాత, నేత, మరి తానే భో ర్త లోకమ్మునన్‌” అని మానవ 
విజయాన్ని వేనోళ్ల కొనియాడి, వ. మానవుని హింసించి, చంపి, 
“సహోదరాస్థిపలలమ్ముల్‌”' తినవద్దని మానవుణ్ణి "హెచ్చరించారు. 


సంస్కరణల విషయంలో కృష్ణపక్షము నాటికే ఆయన కౌర్యవాది. 
చాలా మంది అభ్యుదయ కవులకంటె _పగతిమార్షంలో సమాజ (శ్రేయ 
స్సుకై పాటుపడిన మానవతావాది. “కృష్ణపక్షము: (ప్రవాసము, ఊర్వశి” 
కృతులలో సంఘసంస్కరణ భావాలు కాగడా వేసి వెదకినా కన్పించవు, 
“'మహతిలో వచన రచనల్లో, “పల్లకి సంపుటిలోని కావ్యఖండికల్లో 
ఆయనకుగల సంఘసంస్కార భావాలు చక్కగా నిరూపితమయ్యాయి. 
మనమింకా నాటకాల _పాంగణంలోనే వున్నామని ఆయన అభిప్రాయ 
పడుతుండేవారు. ఆయన రచించిన (శవ్యనాటికలు - “కృష్ణాష్టమి”; 
ధనుర్దాసు; శర్మిష్ట మొదలై నవి రసభరితాలై న ఉత్తమ కావ్యాలు. 


సుకుమారమైన హాన్యం కృష్ణశాస్త్రిగారి వచన రచనల్లో మనసు" 
నలరిస్తుంది. ఓ లావుపాటి అబ్బాయిని చూపించి అతడు మేస్‌లో ఆస్ట్రే 
లియా లాగున్నాడంటారు. మరొక మొద్దబ్బాయిని సుబ్బమ్మవ్వా 
పిల్లలూ బండెక్కిన తర్వాత పడిపోకుండ ఉండేటందుకు బిరడాలాగ 
బీగించాడంటారు. “కవిత్వం (వ్రాస్తాడు మావాడు అంటే “వొద్దు బాబూ 
వొద్దు. వెంటనే మాన్చించెయ్యాలి, ముదిరితే మహాకష్టం, తనేరాగం 


18. ‘A Defence of Poetry’ - P. B. Shelley. 
14. “మరపురాని మనీషి” _ తిరుమల రామచంద్ర _ యువభారతి (పచురణ 
1976 = 92న పేజీ, 


190 శకెలుగు కవితా వికానం 


అవీపెట్టి చదుపుతాడా, అభినయిస్తూ” అనేసి ఫక్కున నవ్విస్తారు. 
ఆయన మామూలు మాటల్లోకూడ కవిళ్వమూ, హాస్యమూ కలగలసి 
పోయి వుండేవి. 


“The functions of the poetical faculty are two- 
fold; by one it creates new materials of knowledge 
and power and pleasure; by the other it engenders in 
the mind, a desire to reproduce and arrange them 
according to a certain rhythm and order which may 
be called the beautiful and the g0o0d”"“A అని షెల్లీ కవి 
కావ్య పయోజనాన్ని ఏవరించాడు. కృష్ణశాస్త్రిగారి కవితలో విజ్ఞానమూ, 
మానవత్వాన్ని సెంపొందించుకునే శక్తీ, రసానందమూ పుష్కలంగా 
వున్నాయని చెప్పవచ్చు. సౌందర్యమూ, సత్యమూ వేర్వేరు అంళాలు 
కావు. కవిత్వమంటే సత్యసౌందర్యమే- కవితా సత్యాన్ని దర్శించి, 
హృదయం కదిలితేనే రృష్ణశాశ్రి రచనకు పూనుకొనేవారు. “నాకు 
కవిచ్వం పుట్టలోని పాములాగ, తెల్లవారి తలుపులు తట్టి వచ్చిపడే అతిధి 
లాగ, రేకులు విచ్చుతున్న పువ్వులాగ రకరకాలుగా వస్తుంది... గళ 
ద్వారపు గడియతీ స్తే వస్తుంది” అని ఆయన చెప్పుకున్నారు. విశ్వ 
శేయాన్ని కోరే కృష్ణ ళాత్తగారి కవిత్వం ఒక సౌందర్యసీమ. కాటూరి 
వారన్నట్లు కృష్ణశాత్రీగారు ‘Perfectionist’. కాబట్టి చ్మితికలు పడ 
తాడు, మెరుగులు దిద్దుతాడు, నగిషీలు చెక్కుళాడు. అనన్యసామాన్య 
మైన శిల్చి అనిపించుకుంటాడు. అందంగా తన మనస్సులో దర్శించిన 
భావాన్ని అందంగా కన్చింపజెయ్యటానికి శాలి నగిషీ పడళాడు. 
ఆయన Conscious artist అనే చెప్పాలి. 

అక్కిరాజు ఉమాకా_న్హం గారేకాక ఆ తర్వాతకూడ కొందరు కవి 
పండితులు కృష్ణశా ప్రీగారి కవిత్వాన్ని వివిధ విధాలుగా ఆక్షేపించారు. 
(శ్రీ కె. వి. రమణారెడ్డి “కృష్ణశాస్త్రిగారి కవిత అహపునుడిలో గిజగిజ 
లాడి సమాజ దుఃఖం చూడలేదు” అని ఆరోపించారు. కృష్ణపక్షం 


HUA. A Defence of Poetry - P. 9. Shelley. 
15, “ఆం(ధ కవిత్వ చరిత _ 'భువనఘోసష' శివి, రమణారెడ్డి, 


ఐదవ అధ్యాయం 191 


దృష్టిలో వుంచుకొని చేసిన ఆరోపణ ఇది. “రిక్షావాలా, బూట్‌ పాలిష్‌, 
"స్నేహక్షీరము” వంటి రచనల్ని గమని స్తే యీ ఆరోసణలో సత్యం 
లేదని తేలుతుంది. శ్రీ) బాలగంగాధర తిలక్‌ “తియూర్హులు' గీతంలో- 


“మల్లెపూల మీద పరుంటాడు, మంచి గంధం రాసుకుంటాడు 

మరి ఎందు కేడుస్తాడు | 

మంచి పనివాడు, మాకు నచ్చినవాడు, మంతనగరానికి 

వెళ్ళొచ్చ్నినవాడు 

మధురసం చేదంటాడు, వధ్యశిలపై విరహగీతం రాస్తాడు 

దూతోపాటు నడుస్తానంటాడు 

మరి నిజంగా వస్తాడా” 

అని కృష్ణశాస్రీగారి కవిత్వం సమాజాన్ని ముందుకు తీసుకు 
వెళుతుందా ? అని సందేహించారు. జీవించినన్నా క్లూ కృష్ణశాప్రుగారు 
మనిషిని మరిచిపోలేదు. కవిత్వానికి _పాణభూతమైన కరుణను వీడ 
లేదు.” వేదనా, (పేమా కలిస్తేనే కరుణ. కరుణ సృష్టిస్తుంది. కరుణ 
శె థిల్యంలో నుంచి ఛై తన్యాన్ని పుట్టిస్తుంది. “కరుణ బోధివృక్షం, 
కరుణ సిలువ, కరుణ సబర్మతి. ఊరికే బాధ చాలదు. కన్నీరు రావాలి” 
అని దీనుల బాధలు తొలగిపోవాలని కృష్ణళాస్త్రి తపించిపోయేవారు." 
(శ్రీథ్రీగారు “ప్రాస కీడలు'లో 'శాష్ట్రకృన్రీ, విష్పరించు చారు వేదనా 
రోగమ్‌' అని చమత్కారంగా ఆక్షేపించారు. కృష్ణశాస్త్రిగారి వేదన చారు 
వేదన మ్మాతమే కాదు- గుండెల్ని కదలించి దీనుల్ని గురించి ఆలోచింప 
జేసి సంస్కరణకు మార్గం చూపిన కవితావేదనే. 

కృష్ణశాస్రిగారి కవితామూర్హిని అంచనా వేయటానికి ఆర్ముద 
గారు కూనలమ్మ పదాల్లో పలికిన- 


18. “నా స్మృతిపథంలో” = కృష్ణశాస్త్రి (నంగవ్యానం = మహారాణా కాలేజి 
సెంటినరీ సావనీర్‌ = విజయనగరం _ 1971, 


192 తెలుగు కవితా వికాసం 


“కొంతమందిది యువత 
కొంతమందిది నవత 
కృష్ణశావ్రుది కవిత- ఓ కూనలమ్మా” 


అనే పం కులు సరిగా సరిపోతాయి. 


“ఏవిస్మృత వోయనాన, ఏ ఆషాఢ (పథమ దివసాన |వాసీతి 
వయా మమదూకను" అని రవీందుడు కాళిదాసును (ప్రశ్ని స్తే, కృష్ణ 
శాస్త్రీ రవి కవిని “ ఎ ఫాల్లున సంధ్యాసమయాన, ఏ వై వై శాఖపూర్ణి మౌ 
రజనీముఖాన నీభావ కావ్యాలను రచించితివయా” అని మరి మరి os 
లని ఉంటుందంటారు. '” మనసున మల్లెల మాలలనూ, కన్నులవెన్నెల 
డోలలనూ ఊగించిన కలికిపాటల కోయిలా, నీవులేక తెలుగు కవితో 
ద్యానం (మోడువారింది. ఎప్పుడు మళ్ళీ నీరాక? ఎప్పుడు మళ్ళీ 
మ. అని కవిత్వంలో తప్ప కన్పించని కృష్ణళాశ్తిని అడగాలని 
పిసుంది, 


స్వాతం త్యానంతరం (శ్రీ అబ్బూరి రామకృష్ణారావు కలం దరి 
దాపు మూగవోయింది. అన్నిటా ఆధునికుడే అయిన (శ్రీ అబ్బూరి 
అభ్యుదయ కవిత్వంలో వచ్చిన అవాంఛనీయ క. అరికట్టవల 
సిందిగా హెచ్చరించిన ఒకటి రెండు గీతాలు తప్ప, తన సహజశ్రై ిలో 
భావకవిత్వాన్ని వెలువరించలేదు, 


చలం _ (పకృత్యుపాసన 'నుధి 

(శ్రీ గుడిపాటి వెంకటచలం రచించిన కథలు, నవలలు, నాటి 
కలు, వ్యాసాలు అన్నిటిలో ఏ ఉత్తమ కవికీ తీసిపోని కవిత్వం వున్నది. 
పురూరవ, (పేమలేఖలు, మ్యూజింగ్స్‌, యశోదా గీతాలులో కవిత్వం 
సహృదయులను అలరిస్తుంది, _సేమలేఖల్లో కొన్ని గీతాలు ఇంగ్లీషులో 





17, భూమిక = క్యామపర్డి = టి, ఎన్‌, అనసూయాదేవి రచనకు కృష్ణశాచ్రీ 
పీతిక = నిళ్వోదయ (ప్రచురణ 


ఐదవ అధ్యాయం 198 


రచించారు. స్వాతం త్యానంతరం వెలువడిన చలంగారి రచనల్లో “సుధి 
రసవంతమైన గీతాల సంపుటి. 

“యామినీ శిరోజదీప్త జ్వాలా కుసుమాలు 

శేజోతల్పం పె రాలి 

అదృశ్య మైనాయి 

రవికిరణాంగుళీ నఖక్షతాలతో 

శ్యామలా కౌళం కందింది 

అరుణాచలేశ్వర వామభాగాన 

కుంకుమపూజ జరుగుతోంది మేలుకో” 

అని (పకృత్యు పాసనతో (ప్రారంభమయ్యే “సుధి (జ్ఞా 
శాలిమైన కవి మనోన్నేతంతోదర్శించిన (పకృతి సౌందర్యాన్ని, భగవంతుని 
చిద్విలాసాన్ని వర్ణిస్తుంది. ఈ రచనలో భాష కాల్పనిక కవులకు 
సహజమైన కావ్యభాషేగాని వాడుకభాష కాదు. చలంగారు తన భావాల 
కనుగుణమైన శైలిని స్వీకరించారేగాని, ఎప్పుడూ భాషా సంస్క-_ర్హల 
(ప్రచారాన్ని బట్టి నడవలేదు, 

“సుధిలో భావాలు గీతాంజలిని తలపిస్తాయి. కౌని చలంగారు 
రపీందుని అనుకరించలేదు. “మిస్టికొగా చలంగారు (ప్రకృతిలో 
అలౌకికమైన విలువలను అన్వేషించారు. 

“కళ్లలేని గురివిందతీగెకి / పట్టుకొమ్మ దొరికేందుకు | కస్తూరి 
పూల పరిమళం తోవ చూపిందా ? | తనపూలగర్భాల్లోకి దూరి /మకరం౦ 
దాన్ని తాగే తేటి రొమ్ముకొలత | తంగేటి చెట్టుకి ఎన్నడో తెలుసా ? నడీ 
ఎండలో చేతులుచాచి | నాట్యంచేనే కొబ్బరిచెట్టుకి / తన ఎత్తు నుండీ 
పూడిపడే పాపని కాపాడ్డానికి / పీచుదిళ్ళ చొక్కాల ల్లడం ఎవరునేర్చారుః 
గర్భంలోని శిశ్రువులో/ఏ అవయవాలు ఎక్కడ ఏర్పడాలో / కన్నతల్లి 
కలగన్నదా? - ఇటువంటి (పకృతి వర్ణనలు మహాభక్తుని అన్వేషణకు 
నిదర్శనాలు. 

చలంగారు లేకపోతే తెలుగువచనానికి శక్తి, సౌందఠ్యమూలేన స్టే, 
“సుధి లేకపోతే తెలుగు కవిత్వానికి ఇంత అందం వృండేది కాగు, 

13 


194 శెలుగు కవితా వికాసం 


వేముల మ క యురి _ భావకవితా ఛాయలు 


థావకవులలో శక్తిమంతమైన గీతరచనా, భావుకనై శిత్యమూ 
కలిగిన కవి (శ్రీ వేదుల సత్యనారాయణశౌత్రీ. వీరి “దీపావళినాడు భావ 
కవిత్వంలో విశిష్టమైనది. 


“మొక్కిన కొలంది( గాలితో _తొక్కుచున్న 
యీ కఠినలోకమ్మె ల్ల బహిష్కృళమ్ము 
రండు చిన్ముటలారః ఈ రా(తి వేళ్ల 

నావలెనె ఫాడుకొను మీరె నా సఖులు” 


అని నిరాశతో కుంగిపోయిన వీరి భావతీవత చురుక్కుమని 
గుండెల్లో గుచ్చుకుంటుంది. 


శ్రీ వేదులపై రవీయ్యదుల (ప్రభావం గాఢంగాను, హిందీ కవుల 
(ప్రభావం తగు మ్మాతంగానూ వున్నది. రవీందుని . “Pluck this 
little flower, Delay not’ (Gardener) పంక్తిని “కోస్తికొనుము 
యీ కోమల కుసుమము అని తెనిగించారు. వేదుల వారి రాధాకృష్ణ 
శృంగారకేళి భావకవులకు వొరవడి అయింది. 


స్వాతం్యత్యానంతరం వేదుల వారి ఖండ కావ్యాలు “ముక్త రురి 
పేరుతో సంపుటంగా వచ్చాయి, కృష్ణశా స్రీగారిలాగే వేదుల వారు కూడ 
బ్రహ్మ సమాజ (ప్రభావంతో సంఘ సంస్కార భావాల్ని “పెంపొందించు 
కున్నారు. స్వేచ్చా సథంలో పయనించారు. పద్యరచన కొక వింతళ కిని 
చేకూర్చారు. ఛందో బంధాలను విడనాడకుండానే భావనలో సుదూర 
తీరాల కెగసి పోయారు. 


సన్మానసభల్లో కృతజ్ఞత వెల్లడించిన పద్యాలు, కవిస్తుతులు 
మినహాయించి చూ స్తే “ముక్త యురి'లో కవిత్వం తక్కువే. అయితే 
అది (గీష్మంలో సన్నగిలిపోయిన (పవాహంతో ఇసుక దిబ్బలతో 
సీరెండలో తళతళ మెరిసే నదిలాగా సొగసుగా వుంటుంది. 


ఐదవ అధ్యాయం 1805 


మాతృభూమి పె మమకారం ఆయన కవితలో గాఢంగా వెళ్లి 
విరుస్తుంది. 
“పేదకన్నుల న్నళు బిందువొకటురలెనా 
ఉదధులేడీ యెడద నుప్పొంగి పోవలయుః'' 


నన్న సంకల్పం ఆయన అభ్యుదయ ఛావనకు చక్కని నిదర్శనం. 
“దీపావళి రచనా కాలం నుండీ ఆయన కవితలో దేశభక్రిచక్కగా వ్యక్త 
మెంది. 
= 


“మాతృదేవతా కళ్యాణ మందిరమ్ము, 
ద్వారమున అడ్డుపెట్టు పూజారి లేడు” 
అని మాతృభూమిని నేవించి తల్లి బుణం తీర్చుకున్న కని శ్రీ వేదుల. 


“కాళిదాసు కావ్యాలలోని పరువమూ, బరువూ ఈయన పద్యాలలో 
కనిపించుతవి” అని ముద్దుకృష్ణగారు వైతాళికులలో వేదుల గురించి 
చెప్పారు. ఈమాటలు “ముక్తరురిలో పద్యాలకు అంతగా అన్వయించక 
పోయినా, భావకవిగా వేదుల కవితాశక్తిని స్మరణకు తెచ్చే పద్యాలు 
అక్కడక్కడా వున్నాయి. 


“'కోయిలాలాపంలో విషాదం" _ నాయని “*విషాదమోహనముి 


భావకవిగా సుప్రసిద్ధులెన | శ్రీనాయనిసుబ్బారావు జీవితానుభవాలనే 
కవితగా మలచటంలో అఖండమైన శక్తిగలవారు. స్వాతం త్యానంతరం 
వారు రచించిన కావ్యాల్లో “భాగ్యనగర కోకిల." “విషాద మోహనము” 
భావకవితా పరిమళాలను వెదజల్లేవి. మోటారు హోరనే వీణావాదనగా 
తలచే సంస్కార జడులముందు కోకిల కూజితాలు వ్యర్ధ్థమౌతున్నాయని 
వాపోయారు. “గోరువంకల లోకసభి రమ్యమైన కావ్యఖండిక. ఆకాళ 
వాణీ కేం దంలో పాచిపని చేసిన ఒక అవ్వపై “రేడియో అవ్వి" 
అనే ఖండకావ్యం రచించారు. ఇది శ్రీ (శ్రీగారి “భివర్షీ యసి'ని 
తలపి స్తుంది. అవ్వచనిపోతే ఆమెకోసం ఆకాశవాణిలో (శద్ధాంజలిలేదు, 
ఆమె ఆత్మశాంతికోసం సభ జరగలేదు, అవ్య ముగురమ్మల మూల 
పుటమ్మ కాంతిలో నిళ్ళబ్దంగా కలిసిపోయిందని భావించారు. నాయని 


198 తెలుగు కవితా వికొనం 


వారి పరిశీలనా శక్తికి, బడుగు మానిసులపై వారి కరుణాదృష్టికి 
యీ ఖండ కావ్యం చక్కని నిదర్శనం. 


భాధపడగలిగిన హృదయమే (పేమిస్తుంది. కవి హృదయం 
గాయపడినప్పుడు కావ్యం లభిస్తుంది. తన బాధను లోకానికి కావ్య 
రూపంలో అందించగలిగిన కవి ధన్యజీవి, “తరుః (ప్రసూతే పుష్పాణి 
మరుద్వహతి సౌరభమ్‌” అన్నట్లు కవి కన్నీరుకార్చి, గద్గద కంఠంతో 
పలికితే, ఆ కావ్యం ఆబాధనంతటినీ (ప్రపంచపు మూలమూలలకూ కొని 


పోతుంది. కీట్సు మరణం షె ల్రీచేత Adonais కౌవ్యం రాయించింది- 
షెల్లీ కవనళ కి రసజ్జులెందరిచేతనో కీట్సుకి కన్నీళ్ల పెట్టించింది. 
౧ యువో ళా శ గ ఠి 


తెలుగులో వచ్చిన ఎలిజీల్లో బసవరాజు, నాయని కవులిరువురిలో 
సమానమైన కొన్ని అంశాలున్నాయి. స్వీయజీవితాల్లో సంభవించిన శోక 
సంఘటనలే ఇద్దరిచేతా కావ్యాలు రాయించాయి. గుండెల్ని చీల్చుకు 
వచ్చిన వీరి కవిత్వానికి రక్తపు జీరకూడ అంటుకొని మరపురాని అను 
భూతిని కలిగి స్తుంది. “మరపురాని బాధకన్నా మధురమేలేదు, 


నాయని వారి కుమారుడు మోహనకృష్ణుడు ముప్రై అయిదేళ్ళు 
జీవించి మరణించాడు, అప్పటికి వార్థక్యంలోవున్న నాయని వారికి 


కుమారుని మరణం కడుపుకోత అయింది. ఆ దుఃఖాన్ని “విషాద 
మోహనము” కావ్యంగా రచించి గుండెబరువు కొంత దించుకున్నారు. 


తం్మడీ కొడుకులు నిత్యమూ కలిసిజీవించిన సాంసారిక దృశ్యాలే 
కుమారుడు పోయాక తలుచుకుని, గుండెలు బద్దలుచేనే శోకానికి కావ్య 
రూప మిచ్చారు. భార్యతో కలిసి అనుభవించిన పుత్రశోకాన్ని- 


“మా గుండె గుబులు పెల్లుబికి విరియ 
మా కన్నులు నీరు వదలిన పెన్న కాలువలు” 
ఆని వ్యర్థించారు. 


ఐదవ అధ్యాయం 197 


కుమారుడు జబ్బు పడినప్పుడు నాయని వారి భార్య పూజచేసి, 
దేవునికి కొట్టిన కొబ్బరికాయ (కుళ్ళిపోయిన దృశ్యాన్ని జ్ఞాసకంచేసుకుని 
భగవంతుని నిర్ణయునిగా చిత్రిస్తారు. 


“ఎవడురావాడు ! నిర్ణీత నిరవధి సృష్టి కౌర్యమ్ము 

నవధరించిన మహావేధ గహ్వరాయత చతురాస్య 

వివరనిర్ల్గచ్భద పూర్వ నిరోష విదిత ఛాందసుడ 

శివ వ క్రరేఖ మా నుదుటనిట్లు గీసిన [వాతకాడు” 

పద్యంమాతృగీతాలలోని “ ఎవ్వడా ఏరసాత్మకుం డెవడు?” పద్యాన్ని 

స్మృతికి తెస్తుంది. వీరి “పద్యాలు జీవితాన్ని చీల్చుకుని నస్పవి. అందు 
చేతనే బాధాకరంగా ఉంటవి. గుండెలకు తగిలేట్టు చెబుతాడు” అని 'వైతా 
ళికులలో ముద్దుకృష్ణ గారన్న మాటలు “విషాదమోహనము కావ్యానికి 
కూడ అడే విధంగా అన్వయిస్తాయి. 


శ్రామిక జీవుల _పణయదృళ్యాలు  కవికొండల గేయాలు 


భావకవిత్వంలో గొప్పగీతంగా ఎన్నదగిన “శివరాత్రి పభ'రచించి 
(పథ్యాతులై న వారు శ్రీ కవికొండల వేంకటరావు. వీరు రెండు మూడు 
తరాల కవులతో కలిసి [పయాణంచేశారు. కావ్యవస్తువు కౌనిదేదీ లేదని 
వీరు నమ్మారు. కనిపించిన చెట్టూ, పుట్టా, పుంతదారీ, వాగూవంకొ, 
గడ్డిపువ్వు మీదా కృతులు రచించి 'ఆం్యధా వర్హ్స్‌వర్స్‌' అనిపించుకున్నారు. 
ఆధునిక కవులు కొందరు రైతుల గురించి రాసి కొత్త దనాన్ని (ప్రవేశ 
పెడితే వీరు “కూలియన్నల కుతుకముిను గూడ వర్ణించారు. కంటికి 
కనిపించిన _పతివస్తువుపై నా కావ్యం అల్లటానికి (ప్రయత్నించటం చేత 
భావన పలచబారి కొన్నిచో ట్ల పేలవంగా తోస్తుంది. కట్టలుకట్టలుగా 
కవితరాసి సడెయ్యటం వలన వారిగీతాలలో రసవంతమైన వాటికోసం 
వెదక వలసి వుంటుంది. వెతికితే మాత్రం గుండెపట్టుకొనే రసగితాలు 
లభిస్తాయి; (శ్రమవ్యర్థం కాదు. స్వాతంత్ర్యానంతర కాలంలో కవి 
కొండల గేయాలు, కవికొండల గీతాలు రెండు సంపుటాలు వచ్చాయి. 
వీటిలో ఎదురయ్యే తేలికదనాన్ని పేలవళ్వాన్ని చూచి విసుగుజెందకుండ 


198 శేలుగు కవితా వికాసం 


చదివిన వారికి చవులూరించే కావ్యఖండికలు లభిస్తాయి. “నదినిండ 
నీరున్నదీ = నావపైై పిల్లున్నదీ/పిల్లాకు వొళ్ళున్నదీ / వొళ్ళేల్ల వయ 
సున్నదీ” మొదలై న శృంగార గీతాలు మరపురానంత మధురమైనవి. 

(శ్రీ కవికొండల కలం కుంచెయై గోదావరీ తీరంలోని సుందర 
(పకృతిని, ముఖ్యంగా కష్టజీవుల కడగం డ్లను రసరమ్య చి తాలుగా 
తీర్చిదిద్దింది. 


ఉగాదులూ _ ఉత్సవాలూ : మల్ల వరపు కవిత్వం 


మధుకీల, కల్యాణ కింకిణి కావ్యాలతో భావకవులలో చోటు 
గడించుకొన్న (శ్రీ మల్లవరపు విశ్వేశ్వరరావు స్వాతం త్యానంతర 
కాలంతో రచించిన గీతాలు విశేషమైనవి కావు, భావకవిత్వం ఉజ్జ్వలంగా 
'వెలుగుతున్నదళశలోవున్న కవితావేశం, పేరణ యీభావకవికి కొర వెనా 
యేమో! కాని తిరిగేకాలు, తిక్లేనోరులాగే రానేకలం కూడ వూరుకోదు. 
(శ్రీ విశ్వేశ్వరరావు అప్పుడప్పుడు రచించిన ఖండకావ్యాలు “ఉగాదులు- 
ఉత్సవాలు సంపుటంగా వచ్చాయి. పండుగలూ పబ్బాల్లో రాసినవేఅయినా 
విశ్వేశ్వరరావుగారి పద్యాళ్లో లయాత్మకమైన భావన సహృదయుల్ని 
అలరిస్తుంది, 
“ఒక సంవత్సరం నడి చ్తే[ఒకమైలురాయిగడి_న్టే [ఒక 
నిట్టూర్పు విడుస్తాడు మనిషి.... 
ఒక కష్టం తొలగితే [ఒక నష్టం తలగితే/ఒక నిశ్వాసం 
వొదుల్తాడు మనిషి.... 
ఒక ఉగాంతం అయిందం పే/ఒక ఉగాది మొదలయిం 
దం టే/ఒక ఆశకలిసి వస్తుందనీ | 
ఒక అదృష్టం ఫలిస్తుందనీ / ఒక అవధి 
చేరువయిందనీ జ్జ ఒక విశ్వాసం మీదనిలుస్తాడు మనిషి” 


నంటి ఉగాది పద్యాలు ఆహ్ష్హాదకరంగా వున్నాయి. 


“మధుకీలి నాటి కవితాజ్వాల లేకపోయినా ప గారిలో 
కవిత్వం నివురుగప్పిన నిప్పులా మిగిలేవున్నది. 


ఐదవ ఆధ్యాయం | 199 


కొనకళ్ళ (పణయ గీతాలు _ “బంగారి మామ పాటలు 


ఎంకి పాటల తర్వాత తెలుగు దేశాన్ని ఉరూత లూపిన మధుర 
గీతాలు “బంగారిమామపాటలుి, జానపదుల శైలిలో. భావకవుల భావనతో 
సుకుమారమైన (పణయ భావనను లయాన్వితమైన భాషలో రచించిన 
కవి (శ్రీ కొనకళ్ళ వెంకటరత్నం. 


“రావోయి బంగారి మామా / నీతోటి 
రాహస్య 'మొకటున్నదోయీ On 
అనే (పియురాలి ఆహ్వానం గుండెలు యబ్లుమనిపిస్తుంది. తర్వాత 
వచ్చే మాటలు మైమరపిస్తాయి' అవి సెపువ్వులు రెండు /అందకున్నయి 
నాకు/తుంచి నా సిగలోన తురిమి పోదువుగాని- రావోయి | ఏటిపడవ 
సరంగు/పాట గిరికీలలో / చెలికాడ మనసొదలు | కలబోసు కుందాము, 
రావోయి బంగారి మామా” అనే పలుకుల్లో వున్న (పణయ భావన 
ఆనందంతో గుండెల్ని మె_త్తగా కోసుకొని పోతుంది. 


బంగారిమామ పాటల్ని మెచ్చుకుంటూ చలంగారు “ఎంకిపాటల్ని 
అనుకరించిన పాటల్ని చూసే నాతు అసహ్యం. కాని ఇవి ఎంకి పాటల 
అనుకరణం కావు. ఎంకి పాటలనేవి లేకపోయినా ఇవి తెలుగు ప్రపంచం 
లోకి రావటం ఆగేదికాదు. కొన్ని కొన్ని పాదాల్లో ఎంకి పాటల్ని 
మీంచినలయ- విరుప్పులు- శబ్దంలో సంగీతం, ఎక్కడనించో అప్పరూపప్ప 
పుష్పాల్ని ఏరి తెచ్చినట్టు ఆ మాటలు, మాటలతో మాట ఐక్యం-అంతో 
ఒక గొప్ప అపురూపమైన చాలా అందమైన కవిత్వపు పటం” అన్నారు. 
“ఈ పాటలు ఇంతకొలం వినక బతికిన” తన అలసత్వానికి సిగ్గుపడ్డారు."* 


“సుక్కలన్ని కొండమీద / సోకుజేసుకునేవేళ / పంటటోది 
వరిమడితో [పకపక నవ్వే వేళ/సల్లగాలి తోటకంత సక్క-లిగిలి పెట్టువేళ/ 
మొక్కజొన్న తోటలో/ ముసిరిన సీకట్లలో / మంచెకొడ కలునుకో)/ 


న. 


18, బంగారి మావు పొటలు _ గీటురాయి _ చలం . జయంతి పబ్లికేషన్స్‌: 


500 తెలుగు కవితా వికాసం 


మరవకు మామయ్య" పాట తెలుగుదేశంలో గాయకులు, నాట్యగ తెలు, 
నటులు, ఎన్నోవిధాల ఆదరించారు. ఈపాటను మెచ్చని రసికులుండరు. 


“ముసురేసిందంకే _పైన / అసలే మతిపోతది మామా / ససి 
చెడినట్టుంటది లోలోన / ఓ ముద్దుల మామా/” అని (పబంధనాయికల 
విరహాన్ని దిగదుడుపు సెక తెలుగుపిల్ల యీకావ్య నాయిక, పేరు 
లేకుండానే (కవి నాయికకు పేరు పెట్టలేదు) రసజ్ఞుల గుండెల్ని దోచు 
కున్నయీ కోడలుపి ల్ల చిరంజీవి తెలుగుపాట వున్నంతకాలమూ నిలిచే 
వుంటుంది, నాయుడుబావ, బంగారి మామ లిద్దరూ అదృష్టవంతులే. 


“ఏరుదాటిస్తానె చిన్నదానా) నాకే మిస్తువె, సాహసమున్నదానా! 


అన్న బంగారి మామకు కోడలుపిల్ల యిచ్చే కానుక - ఆమె 
సర్వస్వమూ. “ఒక్క-నేనే నీకు పెక్కునీవులు నాకు” అన్నట్టు తాను 
బంగారి మామ నీడలో వొదిగి నిలిచి వెలుగంతా మామకే ఇచ్చిన 
ఇల్లాలు, “(ప్రొద్దు తిరుగుడుపూలు అనే .కొనకళ్ళ గీతాల సంపుటి 
మరొకటున్నా బంగారిమామ పాటల్లోనే ఆయన కవితాశ క్తి అజరామరమై 
నిలిచింది, 


“సంజ వెలుంగులో పసిడివన్నాల ఖద్దరు చీరగట్టి"న 
కవితా కుమారి _ “కరుణ శ్రీ” కవిత్వం 


భావకవిత్వం కనుమరుగై పోయినతర్వాతనే “కరుణ(ళీ జంధ్యాల 
పాపయ్య శాస్త్రిగారి “ఉదయశ్రీ” వెలువడింది (మొదటిభాగం మొదటి 
ముదణ 1044). గడచిన మూడు దశాబ్దాల పైచిలుకు కాలంలో 486 
ముదణలు పొందిన యీ కావ్యం మిక్కిలి ప్రసిద్ధి వహించిన కావ్యమని 
వేరే చెప్పనక్కరలేదు. 'ఉదయశ్ర్రీలో విశేష (ప్రచారం పొందిన పుష్ప 
విలాపము, అదై్వతమూంర్తి, సాంధ్య(్రీ, (ప్రాభాతి, రాట్న సుందరి, 
కుంతీ కుమారి, తపోభంగము, ధనుర్భంగము, ఊర్మిళాకుమారి, సతీ 
సావిత్రి, అనసూయాదేవి, తెనుగుత ల్లీ, వీదపూజ, సార్ధకత, స్వేచ్చా 
పుష్పాలు, అంజలి మొదలై న ఖండకావ్యాలు భావ కవితా స్పూర్తితో 


వదవ అధ్యాయం $1 


'వెలువడినవే. సతీ సావి(త్రి, అనసూయ వంటి ఖండకావ్యాలు పురాణాల 
లోవే అయినా కరుణశ్రీ కవితలో భావకవితా రూపాలుగా మార్చు 
పొందాయి. (ప్రకృతి, (ప్రణయం, (ప్రబోధం అనే మూడు భావ కవితా 
శాఖలలో కరుణ(శ్రీగారి ఖండ కావ్యాల్లో (పణయమూ, |ప్రబోధమే 
అధికంగా కానవస్తాయి. అభ్యుదయ కవిత్వం విజృంభిస్తున్న దశలోగూడ 
కరుణ్మశీగారి కవితలు కాలదోషంపట్టిన ప్రణయ కావ్యాలనిపించుకోలేదు, 
దీనికి కారణం వీరి పద్యాలు నిరకరాస్యులకుకూడ సులువుగా బోధపడి, 
నోరూరగ చవులు పుట్ట చదువుకోవటానికి, పాడుకోవటానికి వీలుగా 
వుండటమే. 


కరుణశ్రీ రచించిన పుస విలాపము, కుంతీకుమారి, సాంధ్య (శ్రీ 
మొదలై నవి ఘంటసాల వేంకకేశ్వరరావుగారి కమగానంతో తెలుగు 
దేశం నాలుగు చెరగులకూ వ్యాపించాయి. భావనలో లాలిత్యం, పరిచిత 
శబ్దాలనే (పయోగించటం, పద్యాల్లో ధారాశుద్ధి కరుణశ్రీ కవితకు పెట్టని 
సొమ్ములు. 


కరుణ రసం కరుణ(శ్రీ కవితలో (ప్రాధాన్యం వహించటం చేత, 


నవరసాల్లో కరుణ (శేషస్టమని తలచే సహృదయులు వీరి కవితను శిరో 


ధార్యంగా ఎంచారు. శృంగారం కరుణ (శ్రీ కలంలో అందాలు వొలక 
బోస్తుంది. 


“రాధనురా (ప్రభూ : నిరపరాధనురా ! అనురాగభావనొ 
రాధన మగ్న మానసనురా ! కనరాః కరుణింపరా! మనో 
పీధి పదేపదే కలకవేయుచు నున్నవిరా ! పురా రహో 
గాథలు = ఈదలేనిక అగాధ తమోమయ కాలవాహినిన్‌” 


అని విన్నవించుకునే మాధురీ భక్తిత_త్త్వం “కరుణశ్రీ” లేఖినిలో 
రమణీయంగా వెలుగొందింది. రాధాకృష్ణుల (పణయకేళిని వర్డించే 
సమయాల్లో కృష్ణశాస్త్రి వేదుల గారలను, (ప్రబోధ కవిత్వం రానే సమ 
యంలో జాషువాను కరుణ(్రీ అనుసరించినట్ల నిపిస్తుంది, 


202 తేలుగు కవితా వికాసం 


శబ్దశక్తి తెలిసినకవి కరుణ(శ్రీ. మాలా కారుడు పూలమాల 
గుచ్చినట్లు వీరు సుశబ్లాలను ఏర్చికూర్చి కవితను కమనీయంగా భాసింప 
జేస్తారు. “సంజ వెలుంగులో పసిడి చాయల ఖద్దరు చీరగట్టి నారింజకు 
నీరువోయు శశిరేఖవె నీవు అనే పద్యంలో (పతి శబ్దమూ హృద్య 
మైనదే. భావ నై శిత్యంకంటి కరుణశ్రీ గారిలో భావ వ్యక్తీకరణలో 
చక్కని వొడుప్ప కన్పిస్తుంది. 


జాతీయతా భానవ స్ఫోరకాల్లై నవి, (పకృతి సౌందర్యాన్ని 
దీపింపజే సేవ, _పణయ పొరమ్యాన్ని చాకేవి;అయిన ఖండకావ్యాలతో 
“ఉదయశ్రీ ఐదు భాగాలను రచించిన కరుణశ్రీ భావకవిగా ముద 
పడని భావకవి. అట్లని ఆయన సంపదాయాన్ని అభ్యుదయాన్ని 
విడనాడలేదు. కమనీయమైన కవితకు మరో పేరు కరుణ శ్రీ. 


అంగారం శృంగారం కలబోసిన దాశరధి 


నవ్య కవిత్వోద్యమంలో భావ కవితా సౌరభాల్ని నింపుకొని 
అభ్యుదయ _ కవిత్వోద్యమంలో కవితారథ సారధ్యం వహించారు 
(శ్రీ దాశరథి. తెలంగాణ ల ధోద్యమంలో ఆయన మహారథుడు. 
ఉర్దూ కవి ముఖ్బూం మొహియుద్దీన్‌ లాగ అంగారాన్ని, శృంగారాన్ని 
కవిత్వంలో రంగరించిన (ప్రతిభావంతుడు. “సైనికుడు యుద్ధ రంగంలో 
పోరాడుతూ కూడ అప్పుడప్పుడూ తన (ప్రియురాలి అందమైన కళ్ళను 
తలచుకోవడం అస్వాభావికమా ? కౌనేకాదు. ,కౌంతిని (ప్రబోధించే 
ఎందరో కవులు కమ్మని శృంగారం రాశారు” అని (శ్రీ దాశరథి కై ఫీ 
ఆజ్మీ, సర్దార్‌ జాఫీ మొదలైన వారిని నిదర్శనంగా చూపుతారు." 
తెలంగాణ పోరాట సమయంలో “పోలీన్‌ స్టేషన్‌ నుంచి తప్పించుకొని 
పారిపోతున్న ప్పుడు కూడ మంచి నీళ్ల ఆడిగితే, ఆప్యాయంగా ముంతతో 
నీళ్ల అందించిన రైతు పిల్ల ఒయ్యారం, ఆమె కళ్లలోని ఆమాయికత 
నన్ను మైమరపించాయి. నిజామాబాదు జెల్లో కిటికీలోంచి చూ సే 


19, 20. —_'పురాస్మృతులు” . దాశరథి కనితి . దాశరథి మహాం(ద్ర 
ప్రచురణలు . 1877, 


ఐదవ అధ్యాయేం 208 


బయటి మామిడి కొమ్మ చిగిర్చి, పూలు పూ_న్దే, లక్ష ఉగాదులు 
ఒక్కసారి హృదయంలో దూకినట్టుండేది” అని (శ్రీ దాశరథి (పకృతి 
సౌందర్యం, (పణయ భావన తన విప్లవ భావాలకు ఆటంకం 
కాలేదంటారు* ఆయన రచించిన “అగ్నిధార, రుదవీణ, మహాంధో 
దయము, పునర్నవం, అమృతాభిషేకము, కవితాపుష్పకము, ఆలోచనా 
లోచనాలు, తిమిరంతో సమరం” కావ్యాలన్నిటిలో భావ కవిత్వం వున్నది. 


“నా యింటి చిన్నది, నడుము సన్నముది, కన్నుల తెల్లు సిగ్గులు 
'మొలకలెత్త/నావైపు సూచి నన్‌ వలపించుకొన్నది"” వంటి రసవంతమైన 
పద్యాలు దాశరథిగారిని (పణయ కవిత్వం రాసిన కవులలో అగ శేణిలో 
నిలబెడతాయి. “నాడు నీ యింటి వెనుక పున్నాగ నవ్వె” (పూలలో 
జ్వాలలు) మొదలైన పద్యాల్లో తెలుగు ముంగిళ్లలో కన్చించే సుందర 
(పకృతిని రమణీయంగా వర్ణించారు. 


“ఉషస్సు కిర్మీర కవాటంతోస్తూ/ ఒక్క మాటు చూచిందిటు 
తమస్సు పాషాణ కిరీటం తీస్తూ/ఒక్క పరుగు తీసిందటు అని 
ఉషోదయపు తేజో రేఖల్ని పద చిత్రంలో (ప్రదర్శించారు. 'అచుంబితం"లో 
“మాట్లాడని మల్లె వెబగ్గ/మాదిరిగా నడచిరా /నిశ్శబ్దం ఎరుగసట్టి/నిమ్నగ 
వలె నడచిపో” అనే గీతం సుకుమారమైన (ప్రణయ భావనలో దాశరథి 
అందెవేసిన చేయి అని నిరూపిస్తుంది. 


“అంభుని అనురాగ గీతి తో___ 


““గుండె కొట్టుకొనుట చూచితి నేను 
సెదవు లదరు టనుభవించినాను 
దాసరికములేని దాక్షీిణ్యమూ ర్తి? నా 
గుండె గూట దివ్వె కులికెనేడు” 


ఆని అంధుడు ప్రియురాలిని (పేమతో స్కరించటం కన్నులు 
చెమరింపజేసే కవిత. 


తెలుగు (ప్రజలు నిద్దుర మేలుకోగ, “నా తెలంగాణ కోటి రతనాల 
వీణ అని జాతీయతను (పబోధించి, మహాంధోదయాన్ని ఆకాంశీంచిన 


904 తెలుగు కవితా వీకొనం 


కవి శ్రీ దాశరథి. భావ కవిత్వానికే పరిమితమైపోకపోయినా, ఆయన 
భావ గీతికలు ఏ ఉ త్తమ భావకవికీ తీసిపోనివి. 


“రసాద్వ్వైత కవి బోయి భీమన్న 
శ్రీ బోయి భీమన్న కవితాత_త్తషం “రసాదైషతంి. అది భావ 

కవీత్యానికి మరో పేరని చెప్పవచ్చు. (ప్రకృతి సౌందర్యానికి నిలయ 
మైన కోనసీమలో పుట్టి, ఆ సీమ సౌందర్యాన్ని కవితలో నిలిపిన కవి 
శ్రీ భీమన్న, 

“శ్యామలములై న లంకల అంకములను 

పమిట చెరగున మలయానిలములు వీచి 

పాంధజనులకు పారమ్య పదవినొసగు 

కోమలారామసీమ మా కోనసీమ” ఆని జన్మభూమిని 
తలచి పులకించిపోతారు. “కొబ్బరి ఎక్కడ కనిపించినా నాకు దానిలో 
కొబ్బరితోటలు కనిపిస్తై [కోనసీమ (ప్రత్యక్ష మవుతుంది /అమ్మ ఒడిలో 
చంటి పాపలా /అవశుణ్నయిపోతానా కణంలో :”అని తన పారవశ్యాన్ని 
వివరించారు. 


అంటరానితనపు దురాచారానికి గురియై, బీదరికంతో బాధపడి, 
ఆవేదనలో నుండి పీరీ కవిత వికసించింది. వర్ణోజ్వలాలూ, సుగంధ 
భరితాలూ అయిన వివిధ పుష్పాలు వీరి సుందర కవితో ద్యానంలో 
దర్శనమిస్తాయి. 

(పణయం భీమన్న గారి కవిత్వంలో (ప్రధానమైన భాగం, రాధా 
కృష్ణ తత్త్వం భావకవులను ఆకర్షి ంచినష్లే భీమన్నగారికి కూడ కావ్య 
(పేరణ కలిగించింది. 

“గాన రసమ్ముతో వెదురు కరకు (ప్రాణము పోసినావు నీ 

వేణు రవమ్ముతో మొరటు (వేతను రాధను జేసినావు నీ 

యాన రయమ్ముతో జడ మహస్సుకె క్లేము వేసినావు నా 

మానసమంత కంటి ఖలమా ? ఖిలమా ? నినుగోరుట్నబమా ఖీ 


ఐదవ అధ్యాయం 205 


ఆస్‌ విశ్వకాముకుని తన ఎదలోకి తీనుకునే ఆర్తి పరి కౌవ్యాల్లో 
కన్చిస్తుంది. 


'దేశభ క్తి (ప్రబోధం భావ కవిత్వంలో మరొక భాగం. “దీప 
సభిలో శ్రీ భీమన్న దేశభక్తుల దివ్య స్మృతికి “ఒకొక్క దీపాన్ని” 
సమర్పించారు. 


కృషీవల జీవనంపై భీమన్న గారికి అభిమానం హెచ్చు. పాలేరు, 
కూలిరాజు నాటకాలు రాయటమేగాక కావ్యాల్లో గూడ రైతు జీవితాన్ని 
అభిమానించే ఘట్టాలు అనేకం రచించారు-బంతిపువ్వు ఏీరికి “రై తాంగప్ప 
పువ్వు"గా భాసించింది. 


భీమన్న “కావ్య కుసుమాలు, సైరుపాట, రాగవై శాఖి, రాఖీలు, 
కేదారేశ్వరి, బొమ్మ, శివాలకలు” కావ్యాల్లో భఖీమన్నగారి భావ కవిత 
అందంగా రూపుదిద్దుకొన్నది. 


“జాజి పువ్వుల అత్తరు దీపాలూ _ మంత్రలోకపు 
మణి స్తంభాలూ వున్న సౌందర్యసీమ”_తిలక్‌ కవిత్వం 


ఆధునికాంధ కవిత్వంలో (శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్‌ 
“అమృతం కోరిసిన రాతి ఒక దీప స్తంభం. ఆధునిక కవిత్వానికి 
జవమూ, జీవమూ (ప్రసాదించిన కవి (శ్రీ తిలక్‌. “నా కవిత్వం కాదొక 
తత్త్వం ఆంటూ? 


“నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు, 
నా అకరాలు (పజాళ కుల వహించే విజయ ఐరావతాలు 
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్ల లి 


అన్నారు. వీటిలో చివరి పంక్తి ఆయన భావకవితా దృష్టిని చక్కగా 
వెల్ల డిస్తున్నది. ఒక తత్త్వానికి కట్టుబడక నిరంతరం అన్వేషియై శిఖరా 
రోహణ చేసిన కవి శ్రీ తిలక్‌. “ఇజాలలో ఇంపిజన్‌” కావటం ఆయనకు 
ఇష్టంలేదు; న్వేచ్చా ప్రియుడు. 


206 శెలుగు కవితా ఏకొసం 


థావకవిత్వానికి కాలదోషం పట్టిందనుకుంటున్న కాలంలో 
(శ్రీ తిలక్‌ (ప్రకృతినీ, ప్రణయాన్నీ వర్ణించే రస గీతాలను రచించారు. 
ఆయన రచనలతో భావ కవిత్వం పునరుజ్జీవనం పొందింది. కృష్ణశాస్రీ 
గారి భావనాళ క్రి, (శ్రీశ్రీ గారి అభ్యుదయ రక్తీ ఆయన కవితలో 
అంతర్వాహినిగా కన్పిస్తాయి. భావ కవితా యుగానికి చివరి, గొప్ప 
'పతినిధి తిలక్‌, 


ఉదాత్త (ప్రణయ భావన తిలక్‌గారి రచనల్లో “అమృతం కురిసిన 
రాత్రి: యుగళ గీతిక; నగరం మీద (పేమ గీతం; ఈ ర్యాత్రి; 
అదృష్టాధ్వ గమనం; (సవహ్లిక, వానలోనీతో, విరహోత్కంఠిత, చిన్నారికి 
చిన్నమాట; అద్వితీయం; ఆ రోజులు; నీవు లేవు నీ పాట వుంది” 
మొదలైన గీతాల్లో కన్పిస్తుంది. రాత్రివేళ వినవచ్చిన గానం చీకటి 
కాగితం మీద ప్లాటినం తీగలాగ మెరుస్తోందట”. ఇంటిముందు జూకొ 
మల్లై తీగల్లో అల్లుకుని, లాంతరు సన్నని వెలుతురులో కమ్ముకుని 
గుండెల్లో చుట్టుకున్న పాట సహృదయుల మనస్సుల్లో మెదులుతూనే 
వుంటుంది. గుమ్మం తగిలి గొప్పికట్టినా గొప్పకి నవ్విన కొత్త కోడలులా 
వచ్చిన కొత్త సంవత్సరం: వెలుతురు కుందేళ్లను సీడల కొండ చిలువలు 
మింగేయటం; కిటికీ తెరి స్తే కన్పించిన ఎ్యరని పువ్వు ఎండలో మెరుస్తూ 
ఇదే నిజం, ఇదే నిజం అని సవ్వుతూ అంతలో రాలిపోయిన దృశ్యం- 
ఎన్నెన్నో దృశ్యాలు-తిలక్‌ ఊహా పరిధిని తలుచుకుంటే సమ్ముదం 
జ్ఞాపకం వస్తుంది. 


(శ్రీ తిలక్‌ కవిత జాజి పువ్వుల అత్తరు దీపాలూ, మంతలోకపు 
మణి _స్తంధాలూ వున్న సౌందర్య సీమ. ఒయ్యారంగా సరుగెత్తుతూ- 
పృథు వకోజ నితంబ భారలై యౌవన ధనుస్సుల్లా వంగిపోతున్న 
అస్పరలు “అమృతం కురిసిన రాతిలో కన్చిస్తారు. అమృతాన్ని 
దోసిళ్లతో తౌగి, జీవితాన్ని హసన్మందారమాలగా ధరించి దుఃకాన్ని 
చావుని వెళ్ళిపొమ్మన్న కవి స్వాప్నికలోకం అందంగా కళ్ల ముందు 
మెదులుతుంది. ఆకులు రాలని పూలువాడని సుందర వసంతా రామాన్ని 


బదవ అధ్యాయం 207 


ఫౌందరనంద కవులు ఊహించిన ప్లే, ఒకానొక సుందర స్వాప్నికలోకొన్ని 
తిలక్‌ భావించారు. 


(పేయసి (శ్రీ తిలక్‌ దృష్టిలో తల్లి, నెచ్చెలి, తనను కౌగిలించు 
కున్న పెద్ద పులి.” తిలక్‌ రచించిన (పేమ గీతాల్లో అతు త్తమమైనవి 
వానలో నీతో; నువ్వు లేవు నీ పాట వుంది అనేవి. 


“ఆకాశాన్ని మేఘం నల్లని కంబళిలా కప్పుకుంది/ఆనందం 
మనస్సులో మయూరబ ర్హంలా విప్పుకుంది | అరటితోట నడుంచుట్టి 
కాలువ ఏటవాలుగా మలుపు తిరిగింది [నారికేళ వనాంతాన ప్లాటినం 
సంకేతంలా మెరుపు మెరిసింది” అని భావించిన తిలక్‌గారి రచన భావ 
కవిత్వంల్యోఉ_త్తమ (పణయ గీతాలలో వొకటి. ““అభ్యంగనావిష్కృత 
త్వదీయ వినీల శిరోజ తమస్సము దాలు” మొదలైన సంస్కృత 
సమాసాలు నన్నయ కవిత్వంలాగ సుగమమై హాయిని గొల్పుతాయి 
గాని క్షీష్టమనిపించవు. “విరహోత్క_ంఠితిలో భావమూ, రచనా పద్ధతీ 
దకీణాం ధయుగ కవులను జ్ఞాపకం చేస్తాయి. 


(శ్రీ తిలక్‌ పద్య రచన కూడ ఆయన వచన కవితలాగే రసవంత 
మైనది. “సీత, అదై ఏతమాన్మథము, ఆటవెలది” మొదలై న ఖండ 
కావ్యాలు ఆయన కవితా రామణీయకతను వెల్లడిస్తాయి. “అడుగునడుగు 
నందు ఆనందమే మోయు /ఆంధ కవిత నాది ఆటవెలది” అని “ఆట 


వెలది” ఖండ కావ్యంలో పెక్కు. సుందర దృశ్యాలను మనోజ్ఞంగా, వర్ణ 
చితాలవలె రచించారు. 


“ఆకసమ్ము చివర అంత కుంకుమ మే మె 
ఎరుపు పెదవి చిటిలె నేమి నవ్వు 

అంధ తమసమందు అల్ల వెలుతురేమె 
విడిన జడను రాలిపడెన పువ్వు క 


వంటి భావ చిత్రాలు మనస్సులో చిరకాలం నిలిచిపోతాయి . 


208 తెలుగు కవితా వికొసం 


“కోట ఆకు పచ్చ పైట తొలగి జార 
పూల రొమ్ము నిక్క పొడిచి నిలిచె” 


ఉద్యానవనాన్ని స్త్రీతో పోల్చటం ప్రాచీన సం పదాయమే అయినా పూల 
రొమ్ము నిక్కపొడవటం ఆధునికమైన తలపు. “జీవితం దేవతల దరస్మి 
తం/చిన్నారీ పెదవిమీద సింగారించు” అనేది చక్కని సందేశం. 


భావ కవిగా తిలక్‌ (పకృతిని (కొత్త కోణాల నుండి, వర్గోజ్వల 
చి తాలుగా (పదర్శించారు. “సంధ్య, దృశ్య భావాలు, ఈ రాతి, 
రాజమం డి పాటలు, రా(తివేళ; అద్వితీయం; (పాతః కాలం, వేసవి” 
గీతాల్లో (పకృతి. దృశ్యాని కనుగుణంగా ఆహార్యాన్ని మార్చుకునే 
నాట్య క_క్తెలాగ, దర్శనమిస్తుంది. “చిటారు కొమ్మలో నక్షతం చిక్కు 
కుంది [శిధిల సంధ్యా గగనం రుధిరం కక్కు_కుంది తిలక్‌ విలక్షణ 
మైన భావన మనస్సును పట్టి నిలుపుతుంది. చీకటిపడే వేళను చిరుత 
పులులు పళువుల్ని నోట కరుచుకుపోయే వేళగా, పడుచు విధవలు పాడు 
బావిలో దూకే వేళగా వర్థించినచోట దృశ్యాల సాదృశ్యాన్ని గమనిస్తే 
వొప్ల గగుర్చొడుస్తుంది. చలిని వర్షించేచోట “నెత్తురు చల్లబడే చలి” 
౧ అటి న! అవ్‌ స. 

ఆంటారు. వేసవి తీవతను “కాలం కదలదు /గుహలో పులి పంజా 
విప్పదు [చేపకు గాలం తగలదు.” వానలో కానలో తనకు అవిరామ 
(పాచీనత స్ఫురిస్తుందంటాడు. ఆధునికాంధ కవిత్వంలో అప్పరూపమైన 
(పకృతి చిితంిఎసంధ్యి. 

“సంజ "పెదవుల ఎరుపు కడలి అంచుల విరిగి 

సంజె పరికిణి చెరగు ఎడద లోతుల మెరసి 

ఏటి కొంగల నిదుర ఎ్మారగా పాకింది 

బాతు రెక్కల నీడ బరువుగా సోలింది” 
ఇంత రమ్యమైన (ప్రకృతి చ్వితాన్ని బూర్జువా కవిత్వమని ఆక్షేపించే 
వాళ్ళుంపే వాళ్ల అరసికతకు జాలిపడాలి. అందాన్ని ఆనందించలేని 
వాళ్లకు అంతకుమించిన శిక్ష వేరే ఏమీ అక్కరలేదు. 


ఐదవ అధ్యాయం 209 


దేశభక్తి (ప్రబోధం తిలక్‌ కవిత్వంలో భారత దేశంపై చైనా 
యుద్దానికి దిగినప్పుడు, మరికొన్ని యుద్ద సమయాల్లో రాసిన గీతార్లో 
థు ఢి ౧ ౧ 
వున్నది. ఆయన దేశభక్తి (ప్రబోధం సంకుచిత మైనదికాదు. మానవత్వం 
ఎక్కడ ఆపదపాలై నా తిలక్‌ అకోశించారు. కరుణ ఆయన 
కవిత్వానికి ఆత్మ, 


భావ కవిత్వోద్యమం అణగారి పోయిన తర్వాత వచ్చినప్పటికీ 
శ్రీ తిలక్‌ భావ గీతాలు ఆయన్ను భావన కప్పలలో విశిష్టమైన కవిగా 
నిలుపుతాయి. ఊహ, వ్యక్తీకరణలు రెండూ తిలక్‌ కవితలో అందంగా 
కన్చించటమేగాదు, అనితరసాధ్యమనిపిస్తాయి. 


(పకృతి సౌందర్య పిపాస.సోమసుందర్‌ కావ్యాలు 


“వజాయుధంితో అభ్యుదయ కవిగా (పసిద్దులెన (శ్రీ సోమ 
సుందర్‌ కావ్య సముదాయాన్ని గమనిస్తే ఆయనలో అభ్యుదయ 
భావాల కంటె, భావ కవితా ఛాయలే ఎక్కువగా కన్పిస్తాయి. (శ్రీ దేవుల 
పల్లి కృష్ణశాస్రీ కవితామ్యుదగల పదబంధాలు (శ్రీ సోమసుందర్‌ 
ఎక్కువగా (ప్రయోగిస్తారు, “మిణుగురులు, సోమరసం-సుందరకాండ; 
మేఘ రంజని; మాఊరు మారింది; అనల కిరీటం; వెన్నెలలో కోనసీమ” 
కావ్యాల్లో సోమనుందర్‌ గారు భావ కవిత్వ మార్గాన్ని అనుసరించారు. 


“శై లూషికావలాహకాలు 2? శరశ్చం[ద రేఖాశ్వేతప్మ తాలు ఇ 
ఆతతాయి వాంఛా (పచ్చన్న స్వరూపాలు! నా గురించిన పరిచయ 
వాక్యా లింతకన్న ఏం చెప్పను- అనే పం కుల్లో కవి ఉపయోగించిన 
పద బంధాలు భావ కవులను జ్ఞాపకం చేస్తాయి. “స్వర్గంగా తీరాలసికతా 
తలాల దారులలో నిరవధిక  శాద్వల  సీమలలో పల్ల వస్తున్నాయి 
నిరామయ కామనలు”-అనేచోట కవి సౌందర్య దాహంతో తపించి, 
అందని ఆనందంకోసం వేగిపోయి, నిరాశతో (కుంగిపోయిన మనస్థితి 
చక్కగా వ్యక్తమయింది, 


14 


210 తెలుగు కవితా వికౌసం 


“అరటి మొక్క_లె_త్తిన మొప్వుటాకు బావుటా 
చెరకు గడలె త్తి రుళిపించే చి _త్తజుని కాగడా 
కొ పేషీ గుండెల్లో మెరిపించే మొగలిరేకు కటారు 


సావేరి రాగచ్చాయల్లో నర్తించే కేకు చెట్ల డాళ్లు/ ఇవన్నీ 
నాకెంతో ఇష్టం” 


అని సోమసుందర్‌ గారు (పకృతి సౌందర్యం పై మక్కువపడ్డారు. 


థావ కవుల (_(పణయ భావన మ్మాతం సోమసుందర్‌ గారిని 
ఆకర్షి ంచినట్లులేదు. మార్కిస్టుత త్వాన్ని నమ్మటంచేత ఆయన 
జాతీయతా హద్దులకు లోబడిన దేశభక్తి ప్రబోధం చేయలేదు. (పకృతి 
వర్ణనల్లో మాత్రం. ఆయన భావ కవుల ఊహా వై చి త్రిని. వ్య క్రీకరణను 
దాగా అనుసరించినట్లు కన్పిస్తుంది. “మా ఊరు మారిందిలో వెన్న 
ముద్దల వంటి /ఎద్దుల్ని తోలుకుంటూ / మెడమీద చందనపు కాడితో/ 
గబగబ అడుగులు వేస్తుంది/బండ  రాసానలా పడివున్న/పుడమి 
దోసిళ్లనిండా/మంచి గంధం తీస్తుంది/ఆ గంధమే నేను. ..నా అందమే 
ఊరు” అని రమ్యంగా తన (గామ శోభను వర్ణించారు. ఊళ్లో వచ్చిన 
మార్పుల్ని గుర్తించటంలో కూడ (శ్రీ సోమసుందర్‌ కఠిన వాస్తవాలను 
పట్టించుకోక, ధాన కవిలాగ ఊహా మాతమైన సౌందర్యాన్నే 
దర్శించారు-“వెన్నెల పడవలు" అని కావ్య ఖండికలకు శీర్షిక నెన్ను 
కోవటం ఆయన సౌందర్య దృష్టికి మరొక నిదర్శనం, 


శ్రీ దేవులపల్లి కృష్ణ శా ప్రీ వ్యాధి(గస్తులై , వారి గొంతు మూగ 
వోయినప్పుడు (శ్రీ సోమసుందర్‌ రచించిన “ఇది సుదీర్ణ చరముర్యాత్రి” 
వేదనతో పలికిన ఉ_త్తమ గీతం. “కృష్ణ కోకిల స్వామికి సౌవర్ణికి అని 
(శ్రీ సోమసుందర్‌ కృష్ణశాస్రీగారికి సమర్పించిన నివాళి కూడ ఆయన 
భావ కవితా దృష్టిని చక్కగా వెల్లడిస్తుంది, అభ్యుదయ భావాలను 
(ట్రీ సోమనుందర్‌ విరివిగా (పచారం చేసినా, కవిగా ఆయన వ్యక్షిత్వం 
భావ కవ్పలకే సన్నిహితిమైనది. సామాన్యుల (బతుకు తెరువును 
వర్షించేటప్పుడు గూడ ఆయన ఉపయోగించే సంస్కృత సమాసాలూ, 


ఐదవ అధ్యాయం 211 


ఆడంబరమైన శైలి అనిపించే పదబంధాలు విలక్షణంగా వుంటాయి. 
అభ్యుదయ కవులలో ఆయనదొక (పత్యేకమైన స్థానం. భావ కవులుప 
యోగించే పదబంధాలను బట్టి శ్రీ సోమసుందర్‌ కవితను తేలికగా 
గుర్తించవచ్చు. 
నారాయణరెడ్డి సౌందర్యోపాసన 

సురభిళ శబ్ద మ్మొక్క-_టి /తరగలె_త్తిన చాలునాయె/డందనందు 
లందు కోటి/నందనాలు గుబాళించు (దివ్య మానవుడు - “దివ్వెల 
మువ్వలు”) అని పలికిన (శ్రీ సి. నారాయణరెడ్డి, కవితలో సౌందర్యానికి 
అభ్యుదయ భావనకు సమానంగా చోటిచ్చారు. పద _పయోగనై పుణిలో 
పలుకుల పొందికలో, నారాయణరెడ్డిగారి వాణి ఛావకవులకు దగ్గరగా 
వుంటుంది. కృష్ణళాస్త్రిగారి ధావన, దాశరధిగారి భావ (ప్రకటనా తీ(వత 
నారాయణ రెడ్డి గారిలో చక్కగా మేళవించాయి. “నవ్వని పువ్వు, వెన్నెల 
వాడ, విళ్యనాథనాయడు, కర్పూర వసంత రాయలు, బుతు చకము, 
నాగార్జునసాగరము, అక్షరాల గవాక్షొలు, దివ్వెల మువ్వలు, జాతి రత్నం, 
మధ్య తరగతి నుందహాసం, మరో హరివిల్లు, మనిషీ-చిలక, భూమిక, 
మథనం, మార్చు నాతీర్చు: ఉదయం నా హృదయం కావ్యాల్లో 
నారాయణరెడ్డిగారి భావ కవితా సౌందర్యం మనోజ్ఞంగా కానవస్తుంది. 


“దుత్తల నె_త్తి నెత్తుకొని దూరపు చేలకు గాలి తోడ ప 
ర్వె_కెడు కాపు భామలకు వేగముగా పయనించు మేఘ సం 
పత్తికి నెంత సామ్య; మీసుమఠత విభేదమదేదియుండినగ్‌ 
మొ_త్రముపై పయోభర సమున్మిషితాంగులు గాదెయిర్వూరున్‌'' 
(వర్ణా సుందరి-ది'వ్వెల మువ్వలు) 
అని (ప్రాచిన కవుల చాటూ కుల పోలిన పద్య కవిత్వం నుండి 
“వెన్నెలలున్నప్పుడు ఇరుల [నెన్ను కొనుట ఒక అందము /తీపిగడియ 
లందు చేదు /జ్ఞాపకమ్ములొక అందము/సంయోగములో విరహ /[చ్చాయ 
లున్న ఒక అందము (అందం; అక్షరాల గవాక్షొలు ఆని సుకుమార 


212 తెలుగు కవితా వికాసం 


మైన భావనను వెలయించినా - “నన్ను |త్రాగనిండు విషము/నాకదియె 
జీవరసము/కాకోలమ్మను కొందురో ? కాధు కాదు; గుత్తులుగా [పండిన 
చీకట్లు పిండి [వడపోసిన రాగ రసము” అని అంతర్ముఖులై. “తుమ్మెద 
సుల్తానుల పద్మ ధూళినై న నోచుకోని పూచిన ఉమ్మెత్త పువ్వు) 
నాచషకము నాచషకము ('విషపానంి - అక్షరాల గవాకెలు) అని 
గంభీరంగా పలికినా నారాయణరెడ్డిగారి భావనలో, పదాల పొందికలో 
సౌందర్య మధూళి చిందుతుంది. 


“నవ్వని పువ్వుగా నవ్య కవిత్వంలోకి అడుగు పెట్టిన నారాయణ 
రెడ్డిగారు నిత్యవసంతంలాగ-కావ్య పరిమళాలను వెదజల్లుతున్నారు. 
యౌవన దశలో కవులకు సహజమైన (ప్రణయ భావన నా నారాయణ రెడ్డి 
గారికి కూడ కావ్య 'పేరణ కలిగించింది. “నాగార్జునసాగరం, కర్పూరవన 
సంతరాయలు"”వంటి చార్మితక కావ్యాల్లో గూడ (ప్రణయ భావనకే పట్టం 
గట్టారు. కవి ఎదిగినకొద్దీ పణయంలో ఉన్నత ieee 
అందుకున్నారు. 


“ఒక నాట్యక _త్తె రొమ్ము కుదింపుగని బిగిం 
చిన వీణవోలె స్పందించిపోయితిగాని 

ఆమె గుత్తపురవికయందు అణగారి పడు 
మాతృథావన లేశమా_తమ్మెరుగ నై తి” 


అని సౌందర్య దృష్టికి మానవతా భావాన్ని జోడించుకుని, కవితకు 
పుష్టి చేకూర్చుకున్నారు. లయాన్వితమైన పదాల ఫొందికతో దరిదాపు 
నారాయణ రెడ్డిగారి కావ్యాలన్నీ గానయోగ్యంగా వుంటాయి. (పకృతి, 
పేజయం, (పబోధాలలో నారాయణ రెడ్డి గారి కౌవ్యాల్గో (ప్రణయ 
కవిత్వాని'కే (ప్రాధాన్యం ఇచ్చి నట్టు తోస్తుంది. ఇటీవలి కావ్యాల్లో 
(పణయం నుండి తాత్త్విక చింతన వై ప వైపు (పయాణిస్తున్న ట్లనిపిస్తుంది. 
సున్నితమైన భావన, ఆహ్లాదకరమైన వ్యక్తీకరణతో నారాయణరెడ్డి 
గారి భావ గీతాలు నాహాపగా, నగిషీలు దిద్దిన కళా ఖండాల్లై మనస్సును 
దోచుకుంటాయి, 


ఐదవ అధ్యాయం 218 


శేషేంద భావ విహంగాలు 


బుతు ఘోషతో సంప్రదాయ కవిత్వానికి స్వ_స్టీ చెప్పి 
(శ్రీ గుంటూరు శేషేందశర్శ “పక్షులు, శేష జ్యోత్స్న స? మొదలై న 
కావ్యాల్లో ఛావ కవిత్వం రచించారు. “జాబిల్లి” అనే ఖండ కావ్యంలో- 


“ఆకాశపు నీలీ నికుంజం వెండి పూలు పూచింది 
మల్లె పూల బాటల్లో మబ్బుల బిబ్బోకవతులు 
వెడలెను అతిషోకుగా వెన్నెల తిరునాళ్లకు 

"వెళి పోకు జాబిలీ నా ఊహల పాలవెల్లీ” 


అని రమ్యమైన భావకవిత్వం రచించారు. (పాచీనాంధ కవిత్వం 
వాచ్యార్థ (పధానమనీ, భావ కవిత్వంతోనే తెలుగులో ధ్వనికి ప్రాచుర్యం 
వచ్చిందని (శ్రీ శేషేంద్ర విశ్వాసం. ఇటీవల వీరు రచించిన కావ్యాల్లో 
భావ కవిత్వం నుండి కూడ విడివడి, ఆయన “కవిసేనిను స్థాపించి, 
తనదెన ఒక నూతన పద్దతిలో కవిత్వం రచిస్తున్నారు. క్లిష్టమైన 
అన్వయము, అస్పష్టత శేషేందగారి కవిత్వంలో పాఠకులను ఇబ్బంది 
పెడతాయి. ఉన్నట్టుండి మెరుపులా మెరిసిన ఒక ధావం మొత్తం 
గీతాన్ని రసవంతం చేస్తుంది. యువ కవులు శ్రీ శేషేంద కవిత్వ 
మార్గాన్ని అనుసరిస్తున్నారు. “వచన కవితా వికొసం' అధ్యాయంలో 
వీరి కవిత్వాన్ని గురించి మరికొన్ని విశేషాలు (పస్తావిస్తాను. 


భావ కవిత్వమూ, అభ్యుదయ కవిత్వమూ ఉద్యమ స్థాయిలో 
దేశాన్ని ఉరూత లూగిస్తున్న ప్పుడు, వాటిలో ఏకమైపోక శ్రీ నార్ద 
'వెంక'పేశ్వరరావు తన (ప్రత్యేకతను నిలుపుకున్నారు. సంపాదకీయ 
రచనలో ఆయన తెలుగు నుడికారం ఆనందం కలిగించినశ్లే “జగన్నాటకం” 
సంపుటిలో గీతాలు కూడ నుడికారపు సొంపును వెల్లడించే ఉత్తమ 
రచనలు. (ప్రేయసి, లేకపోతే ఆకలి, మ్మాతమే కావ్య వస్తువులనుకొనే 
రోజుల్లో (శ్రీ నార్హ “కాక స్నష్తకం, ద్వంద్వాతీతం, ఆళాసందేశం, 
ఇల్లాలు, నవోడయం పిచ్చి వూహలు” (జగన్నాటకం) మొదలై న 
గితాల్లో విలక్షణమైన కవిత్వాన్ని అందించారు. 


414 శీలుగు కవితా ఏకోసథి 


“వీకటి తెర తొలగునులే /ఇక నీ వాకిట సిరి వెలుగునులే” అనే 
ఆశాజీవి (శ్రీ నార్హ. సామాన్యులకు బోధపడని కఠిన శబ్దాలు ఆయన 
కవితటో కన్పించవు. లయాత్మకమై, పాడటానికి అనువైన గీతాలు 
ఆయన రచించారు. 


తెలుగు శతకాలు-ముఖ్యంగా వేమనపద్యాలు నార్గ వారిని అత్యంత 
(పథావితం చేశాయి. “వా_సవమ్ము నార్గవారి మాట; నవయుగాలబాటి 
అనే మకుటాలతో ఆయన రాసిన శతకాలు (ప్రసిద్ధి పొందాయి; ఇందులో 
సూక్తులు కొత్తవి రాకపోయినా ఆధునిక కాలానికి అనుగుణంగా కవి 
వ్యాఖ్యానించినవి. 


“తిక్క. కొంతలేక తెలుగువాడెటులౌను ? 
తెలుగుదనములేదు తిక్క_లేక 
తెలుగుజాతి కవియె తిక్కనామాత్యుడు 
వా_స్తవమ్ము నార్లవారి మాటి” 


మొదలై న పద్యాలు అర్థంకోసం వెదుకో_నక్క_రలేకుండ, రుటితి 
స్ఫూర్తి కలిగస్తాయి. వీరి శైలి శతక కవుల శ్రైలివలె ముద్దులు మూట 
గే మాటలతో ఇంపుగా వుంటుంది. కలకండ పలుకులవలె నార్ల వారి 
సూక్తులు హాయిని కలిగిస్తాయి. 


“మధురమైన ఆకలి బుచ్చిబాబు కవిత్వం 


ఊహా వైచితి బుచ్చిబాబుగారి కవితకు (పాణం, నవల, కథా 
రచయితగా (పసిద్ధులై న బుచ్చిబాబు వచన రచనలో కూడ కవిత్వం 
వొలికించారు. ఆయన రచనలో తెలుగు నుడికారం లోపించి, శైలి 
వింతగా తోస్తుంది. “అజ్ఞానం' కావ్య సంపుటిలో ఆయన భావాలు 
విచితంగా తోస్తాయి, “అన్నిటికన్న మధురమైనది ఆకలి/చందమామ 
కేసి చేతులు జాచిన చంటిపావ/పిలుపు తియ్యనిది/ఆశ్చర్యంతో పెరిగిన 
కంటి పాప కాంతికి [సిగ్గుతో వంకర్త తిరిగిన కన్య పెదవి కమ్మనిది” అనే 
భోవ చ తాలు ఆహ్హాదకరంగా వున్నాయి. 


పదవ అధ్యాయరీ 215 


“కలలు కొంటారాబాబూ ?; [పపంచ పౌరుడా, జోహారు; 
గోడ” గీతాలు ధావకవితా స్పర్శగలవి. 


pel 


నా 


“విచితమే సౌందర్యం అన్న సిద్దాంతం బుచ్చిబాబుగారి 
కవితలో సార్థకమైంది. 
నండూరి “ఉషస్విని" 

(శ్రీ నండూరి రామమోహనరావు భావ కవుల కాల్చనికొవేశంతో 
ఉత్తమ భావ గితాలు రచించి, తర్వాత అభ్యుదయ మార్గంలో నడచి, 
అతి నవ్య రీతుంను పరామర్శించి, '“నరికొ త్త పాతపాటి పాడారు. 
వీరి “ఉషస్విని'లో భావకవిత్వం ఒక క్రొత్త సోయగంతో కన్పిస్తుంది. 
తన పదహారవయేడు ఎలాంటిదో వర్శిస్తూ శ్రీ నండూరి “నా కోసమే 
వెన్నెల కా'సేది, పువ్వులు పూసేవి, కోయిలలు కూసేవి. నా కోసమే 
ఆకౌళంలో తెల్లని మబ్బులు తెరచాపలె త్తి చిన్నారి పడవల్లా (ప్రయాణం 
చేసేవి” అన్నారు. కవితావెళం కలిగినప్పుడు మాతమె గితంరాసి, 
థావం పూ_ర్తయిపోయినచోట ఆపివేయటం భావ కవులు పాటించిన 
లకీణం. ఈ విధమైన క్షప్పత, ఆత్మాశయ రీతిలో మనోగధావాంను 
వెల్లడించే రీతి రామమోహనరావుగారి కవితలో విశేషంగా తోస్తాయి- 
“మలినాక్మ; పిల్లల రాజ్యం; వానవేళి (ఉషస్విని) మొదలై నవి ఉత్తమ 
భొవ గీతాలు. 


అరపిరాల నిదుర కన్నెల సౌందర్యం 


వచన కవిత్వంలో భావ కవిత్వానికి పుష్టి చేకూర్చిన కవులలో 
(శ్రీ అరిపిరాల విశ్వం వొకరు. “రేపటి స్వర్గం, నిదుర కన్నెలు, 
కొలం గీసిన గీతలు, మనస్‌ కౌవ్యాల్లో ఆయన ధాన సౌందర్యం 
గోచరిస్తుంది. “జీవిత దీపం విరజిమ్మే వెలుగు వెంట వెజ్జిగా పరుగ్నాళ్తే 
మలిసంజ తొలిసంజె ఎరుపులివి' అని తన గీతాలను గురించి (శ్రీ విశ్వం 
థావించారు. తన గీతాలను “మనసు సందుల మసక మసక జ్ఞాపకాలుగా, 
మంచి పుప్పొడి గుండె విచ్చిన మందారాలు”గా అఖివర్జించుకొన్న 
యీ కవి భావన రమ్యమైనది. 


218 శెలుగు కవితా నీకొసం 


భావ కవులు (పకృతిలో, (సణయంలో దై వళ్వాన్ని అన్వేషించి 
నట్టు (శ్రీ విశ్వం కూడ 'మనన్‌' కావ్యంలో భక్తి ధాన భరితమైన 
ఊహలను వెలువరించారు. “మాకు గురులెవ్వరూ లేరు ఏరు తప్ప” 
అని తలచిన విశ్వంగారు ‘River 18 My Guru అనే ఆంగ్ల కావ్యం 
రచించి అంతర్జాతీయంగా ఒక బహుమతి కూడ పొందారు. అంతర్యుఖు 
డైన శ్రీ విశ్వం సమ సమాజం రావాలని కోరే కవి, అయితే ఆ సమా 
జాన్ని (పసాదించమని 'దేవుణ్ణీ (పార్థించే కవి. దీనులప్రై కరుణ 
చూపమని జనులకు టోధిస్తాడుగాని, పీడితులై న ఆ దీనుల్ని తిరుగ 
బడమని ఎక్కడా చెప్పరు. 


ఆత్మాశ్రయమైన, అంతర్ముఖీనమైన భావకవి (శ్రీ విశ్వం. 


“విరిని జీల్చి మధువు తాగకుమోయీ” రజనీ గానం 

వేంకట పార్వతీశ కవుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని గాన 
యోగ్యమైన భావ గీతాలను రచించినవారు. (శ్రీ బాలార్యతపు రజనీ 
కాంతరావు. లలిత కచ్చేరీల్లో, రేడియోలో వినవచ్చే'శతప్మత సుందరిలో 
గీతాలు భావ కవితా సౌరభాల్ని నింపుకొన్నవి. “మధుపాయి:! విరిని 
జీల్ని [మధువు _తాగకు మోయి” అని తుమ్మెదను (బతిమాలే సున్నిత 
మనస్కు_డు (శ్రీ రజని. వాన కోయిల, మయూరి, తుమ్మెద, లేడి, 
సృష్టిలో అందమైన పశు పక్ష్యాదులన్నీ రజనిగారి పాటల్లో కన్నుల 
పండువుగా దర్శనమిస్తాయి. 


“గడ్డి పువ్వు సుఖము నీకు కలదా మానవుడా ?' అని (పళ్నించే 
రజని గారు సృష్టి సౌందర్యాన్ని ఆరాధన దృష్టితో చూచారు. ఎంకి 
పాటలు, బసవరాజు గీతాలు, కొనకళ్ల పాటలవలె మనస్సుకు హత్తు 
కోకఠపోయినా భావ కవుల తలపులతో రజనిగారి పాటలు వింటున్నంత 
నేపుహాయిని గొలుపుతాయి. “చల్ల గాలిలో యమునా తటిపై /శ్యామ 
సుందరుని మురళిని విని, వినిపించిన రజనిగారి కవిత్వం మరపురానిది, 
“నై ్యరిణి అన్నారు నన్ను శ్యామసుందరా ౯ అని విలపించే రాధ 


ఐదవ అధ్యాయ. 217 


బేలతనాన్ని రజనిగారు బాగా వ్యక్తం చేశారు. “ఓహో విధావరీ ! 1/పాట 
విన్నప్పుడు "కలిగే పులకింత రాజేశంరరావుగారి గా (ఆ మాధుర్యం చేతనే 
గాక రజనిగారి పలుకుల పొందునలగ కూడ వచ్చింది. రొదసేయకే 
తుమ్మెదా!” - పాట ఎదలో రేపిన - రోవ వావ్‌ కవి: క్వంలో రజనిగారి 
శక్తిని వెల్లడిస్తుంది. దేశభక్తి (పబోధం గావ కవిత్వంలో ఒక ముఖ్య 
ఛాగం. “మాదీ స్వతం్యత దేశం/మాదీ స్తాతర్యత జాతి !'" పాటతో 
రజనిగారు ధారతీయులు ఐకమత్యంతో కలిసిమెలిసి వుండాలని కోరారు. 


ఇటీపలి కాలంతో ధావ కవిత్వానికే పరిమితమై కవిత్వం రచించిన 
కొద్దిమం ందిలో , (శ్రీ రజనీ కాంతరాపు (ప్రముఖులు. 
మల్లెపూల పరిమళం భగ్గుమని మొహాన కొట్టిన అనుభూతి 


SE) 


వజీర్‌ రహ్మాన్‌ కవిత్వం 


(పణయభావనలో తాత్త్విక గాంభీర్యంగల కవిత్వాన్ని శ్రీ వజీర్‌ 
రహ్మాన్‌ రచించారు. 'మిస్టిక్‌'గా (ప్రియురాలిశై_ తపించి, ఆమెమోహంలో 
ఉక్కిరిబిక్కి. ర్రై సలవించే కవిత, అలౌకికమైన భ_క్తిభావాలూ “ఎచటిక్తి 
పోతావీరా తిిలో కన్పిస్తాయి. “రా తిచీకట్లో నిశ్శబ్దంగా, సు_ప్తధరణిని 
రహస్య కామంతో తడిమే వానతుంపరమ ల్లే / నాగుండెలో /కోకభార / 
కస్నీటిధార” (ఎందుకో 1) పం కుల్ణో వజీర్‌ గారి థోవతీ వత పాఠకులను 
ఆలోచనా మగ్నుల్ని చేస్తుంది. 


చలంగారి _పభావం (శ్రీ వజీర్‌ పై గాఢంగా వున్నది. “ర్మాతి 
న్మిదలోమన్లై పూల పరిమళం/ భగ్గుమని/ మొహానకొట్టి /వుక్కిరిబిక్కి _రె| 
నువ్వే-నిశ్న్చయంగా నువ్వే-నువ్వే వొచ్చావని /నిలవలేని ఆనందావేళంతో 
తలుప్ప తెరిస్తే/దుర్చరశూన్యం” = ఈ భావం, శైలి వెంటనే చలంగారిని 
గుర్తుకు తెస్తుంది. రవీం(ద (పథభావంతో తెలుగు కవులు చాల మంది 
(పియాన్వేషణలో చె దైవాన్ని సందర్శించ (పయత్నించారు. చలంగారు 
రవీర్యదుని అనుకరించకుండానే ఆ మార్గంలో నడిచారు. వజీర్‌ గారూ 
అంతే. చెలం నీ పాట యెడతెగని | నిరాశ చీకట్లో/ వాకిలి కానరాక | 


218 కలుగు కవీతా వికొసం 


శోకభారంతో అరిచే/ శాప్రోహత భక్తుడి ఛీతావహతాపం'"అన్న నివాళిలో 
వజీర్‌ గారి భక్తిభావం చక్కగా వ్యక్తమైంది. 


(శ్రీ వజీర్‌ భావావేశం సహృదయులకు మరప్పరాదు. రాసింది 
తక్కువే అయినా ఆధునిక కవులతో వజీర్‌గారి కవితాశ_క్తి అద్భుత 
మెనది. 


“నమ్మకం అక్షరమై మెరిసే కవితో 
కృష్ణకుమారి అగ్నిప్పతి 

భావకవిత్వం ఉజ్వలంగా వెలుగుతున్నప్పుడు కవయిత్రులు చావలి 
బంగారమ్మ, విశ్వసుందరమ్మ, బసవరాజు రాజ్యలక్మ్మమ్మగారలు, స్రీలకు 
మా(తమే సాధ్యమైన ఒక సుకుమారమైన పద్ధతిలో ఉత్తమ కవిత్వం 
రచించారు. స్వాతంత్ర్యానంతరం కవిత్వం రచిస్తున్న కవయ్యితులలో 
(శ్రీమతి నాయని కృష్ణకుమారి గణనీయమైనవారు. (ప్రసిద్ధ రచయ్యి త్రి 
డా. పి. (శ్రీదేవిగారు మరణించినప్పుడు కృష్ణకుమారిగారు రచించిన 
“ఎలిజీ' మరపురానిది. 


“అగ్నిప్పుతి' కావ్య సంకలనం కృష్ణ కుమారిగారి భావాల తేనెపట్టు. 


“నేను మార్చును ఆహ్వానించే మనిషిని. అయితే మార్పుకోసం 
ఉగవిప్రవాలను ఆహ్వానించే మనస్సు కలదాన్నికాదు. మార్చు మెల్లిగా 
అయినాసరే, ఇకరాక /తప్పదన్నట్టుగా, జన జీవితంలోకి చొచ్చుకుని 
రావాలని కోరుకుంటాను. .... ఎవ్వరినీ లక్ష్య పెట్టకుండ తనపని తాను 
చేసుకుపోయే చతురురాలై న గృహిణిలాంటిది/కాలం. అది మనుష్యుల్ని 
తనతో లాక్కు.పోతుంది” అని (ప్రశాంత విష్టవాన్ని ఆహ్వానించే 
కవయ్యిత్రి కృష్ణకుమారిగారు. భావకవిత్వం పె ఎంత _పగాఢమ్రైన 
అభిమానం వున్నప్పటికీ సమాజ (శేయస్సును ఈమె నిరంతరం 
వాంఛిస్తారు. “లోకంలో కనబడుతున్న / లోపాలన్నీ గుదులు గుచ్చి/ 
ఇన్నిటికీ కొరణం /ఇంకెవరో లెమ్మన్నానో / నాకవిత్వం నన్ను | చాచి 
లెంపకాయ కొనే /కోపదారి త ల్లీలాగా కొరకొర చూస్తుంది.... నన్నూ 


ఐదవ అధ్యాయం 210 


ఠః లోకాన్ని ఒక్కక్షణం విడిగా (బతకనివ్వదు/ (పతినీటి కణంలోతోచే 
(ప్రధాకర (పతిఫలనంలా / నా కవిత్వమంతటా i నమ్మకం అకరమైె 
మెరుస్తుంది” అని సంకల్పించిన కృష్ణకుమారిగారు బాధ్యత ఎరిగిన 
కవయిత్రి. భావనలో వ్యక్తీకరణలో కడుస్వతంతురాలై న కృష్ణకుమారి 
గారి కవిత్వం ఆలోచనామృత మైనది. 


“సీ నడుమును చుట్టినాను, నింగి కొసలు ముట్టినాను_ 
బాపురెడ్డి ప్రణయ భావాలు 


కవిగా శ్రీ బాపురెడ్డి పద్యంలో, గేయంలో, వచన కవితలో తన 
కొక బాణీ ఏర్పరచుకున్నారు. కవి చూసిన _పదేశాలవర్షన, దేశాభివృద్ధి 
ఆయన కవిత్వంలో (ప్రాధాన్యం వహిస్తాయి. దేశంసాధించిన అభివృద్దిని 
వర్తి స్టే, ఉడుకుర క్రంగల యువకులకు అంతగా నచ్చదు. వీరికవితలో 
యయ అం 
వాచ్యార్థమే (పధానమై భావం సులువుగా బోవపడుతుంది. 


“విచ్చిన సుమాలు మధువుల చె ల్లీవిరిసె 

(థమర యునకాళి _పణయ గీతముల కరగి 

హెచ్చిన వియోగబాధ నా ఎద రగుల్బ 

ధావకవిచేసె నన్నొక దేవి మోవి” (వసంతోదయము) 

అని వసంతబుతువును దేవిగా ఆరాధించారు. సాధారణమైన 

(పేమగీతంలాగ కనిపించే “సీ నడుమును చుట్టినాను/నింగికొసలు ముట్టి 
నాను/(పణయ కళాసీమలేలి పంచాస్తుని కొట్టినాను” అనే మాటల్లో 
అసాధారణమైన (పజ్ఞైను చూపారు, 


“చుక్కల్లో ఉషశ్రీ" గీతంలో కవి తన చిన్నారి ఉష్రీ(కుమా_ర్ట 
మరణించినప్పుడు, ''ఉషోరాగమును /నిశానాగములు/ఓర్వలేక (మింగినవి” 
అని త్మీవమైన వేదనను వెల్లడించారు. 

హా ౧౧ 
““వాయగనె విలాసినుల పె గేయములను 


కూలిపి బల్లను మరచు మూర్థుడనుగాను 


220 తెలుగు కవితా వికాసం 


(పకృతి సౌందర్యముల గూర్చి పాడగానె 
మానవుని కష్టసుఖములే మరువలేదు” 
అని ఛావకవిత్వాన్ని, అభ్యుదయ కవిత్వాన్ని సమానంగా తలచే 
బాపు రెడ్డిగారు రెండింటా తన | పతిభను చూపారు. 


(శ్రీ బాపురెడ్డి భావన అలౌకికమైనది కాక పోయినా ఆహ్లాద 
కరమైనది. 


“మా తెలుగు తలికీ మలెపూదండి. 
సుందరాచారి మధుర గీతం 


మహాకవి గురజాడ దేశభక్తి గీతం తర్వాత శ్రీ శంకరంబాడి 
సుందరాచారి “మా తెలుగు తల్లికీ మల్లెపూదండి గీతం మిక్కిలి (పజా 
దరాన్ని పొందింది. భావకవిత్వంలోని దేశభక్తి (ప్రబోధమంతా ఒక 
యెత్తు, “మా తెలుగు తల్లికి గీతం ఒకయెత్తు. తెలుగు దేశంలో బాల 
బాలికలు, యువకీయువకులు, స్త్రీ పురుషులందరూ వయోభేదం లేక, 
పండిత పామరభేదం లేకుండ యీ గీతాన్ని హృదయాలకు హత్తు 
కున్నారు. 


ఆంధ సంస్కృతీ సారమంతా పొదివి రచించిన యీ గీతం 
తెలుగువారి అనధికార జాతీయగీతం. (ప్రపంచ తెలుగు మహాసభల 
తర్వాత (ప్రజలు మరింతగా యీ గీతాన్ని ఆదరిస్తున్నారు. 
“కడుపులో బంగారు - కనుచూపులో కరుణ 
చిరునవ్వులో సిరులు - దొర్గించు మాత ల్లీ” 
(ag) bet 
అని జన్మభూమిని కీర్తించిన కవి కవిత్వం అజరామరమై 
నిలుస్తుంది. 
“అమరావతీ నగరి - అపురూస శిల్పాలు 
త్యాగయ్యగొంతులో = కోరాడు నాదాలు 


ఐదవ అధ్యాయం 221 


తిక్కయ్య కలములో - తియ్యందనాలు 
నిత్వమె నిఖలమె నిలచి యుండేదాకి- 


సుందరాచారిగారి గీకం కూడ త్యాగయ్యవంటి వాగ్గేయ కారుల 
కోవకు చెందినదే. త్యాగయ్య కాలంలో ఆయన వాణి దేవుడికి అంకిత 
మయితే యీ కాలానికి తగినట్టు సుందరాచారిగారి గీతం మాతృదేశానికి 
అంకితమైంది. “మా చెవులు రింగుమని మార్ముమోగేదాకి అని కవి 
పలికిన క్షే తెలుగు (పజల చెవులు గానా మృతంతో తనిసేలాగ మధుర 
గీతం రచించిన సుందరాచారి గారికి ఆం ధదేశం బుణపడివున్నది. 


మరికొన్ని దేశభక్తి గీతాలు 


“శ్రీ పెడిపాటి సుబ్బరామళాస్త్రి రచించిన (తిలింగదేశం 
మన'దేనోయ్‌ j తెలుంగులంపే మనమేనోయి” అనే గీతం కూడ బాగా 
(పజాదరాన్ని పొందింది. ఇంద్రగంటి వారి “నాదు జన్మభూమి కంటె 
నాక మెక్క_డుందీ”- “పూలదో నెళ్ళ త్తరా,” “సృష్టిలో తియ్యనిది 
న్నేహమేనోయిీి గీతాలు కూడ భావకవితా సంబంధమైన రసరమ్య 
గీతాలు. 

భావకవిత్వాన్ని సజీవంగా నిలిపే కృషి చేస్తున్న వారిలో 
(శ్రీయుతులు ఎల్లోరా (నిశ్శబ్ద సంగీతం, రేపటి వసంతం) బెజవాడ 
గోపాలరెడ్డి(ఆమె) ఆర్‌, యస్‌. సుదర్శనం(నిశాంతం); మాలకొండయ్య 
మొదలై న వారున్నారు. వీరిలో శ్రీ సుదర్శనం కవిత్వం తాత్త్విక 
చింతనతో నిగూఢమై ఆలోచనామృతంగా వుంటుంది. 


తెలుగుదేశంలో సుందరమైన (పకృతి కవులకు (పేరణ కలిగి 
స్తున్నన్నాళ్ళా, (పణయథావనలో నూతన వ్యక్తీకరణ కోసం కవులు 
(పయత్నించినన్నాజ్ళూ, దేశభక్తిని మరువక కవులు జాతిని ఉద్బ్చోధించి 
నన్నిరోజులూ థావకవిత్వం నిత్య నూతనంగా వెలుగొందుతూనే 
వుంటుంది. 'దేళకాల పరిస్థితులను గమనించకపోతే భావకప్పలు పూర్వం 
లాగే యువతరంచేత తిరస్కరింపబడవలసి వస్తుంది. 


ఆరవ అధ్యాయం 


అభ్యుదయ కవిత్వ పరంణావం 


కవిత్వం ఆనందా న్నివ్వటంతో పొటు విశ్వ శేయాన్ని కలిగించా 
లని ఆదినాండి కవులూ, కావ్య శాస్ర్రవే_్తలూ భావిస్తూ వచ్చారు. న్య క్తి 
గతమైన మోక్ష్మపా ప్రికోసం కవిత్వం రాసినా, కృతిభ_ర్హను మెప్పించ 
టానికి రాసినా, పండిత పరిషత్తుల ఆమోదం పొంది సహృదయుల్ని 
అలరించడానికి రాసినా, పూర్వకవులు సంఘ శేయన్సును విస్మరించలేదు. 
రామాయణ, భారత, భాగవతాలు చదివి, ఆనందించి, కవితా శిల్పాన్ని 
మెచ్చుకోలేక పోయినా సామాస్యజనులు సైతం వాటిని పురాణాల ద్వారా 
కాని, జానపద కళారూపాలలో కాని విని, చూచి ఆనందిస్తూ వచ్చారు. 
వాటిలో ప్మాతలు (పజలకు చిరపరిచితంగా కనిపించాయి. 


“అభ్యుదయ పరంపరాభివృద్ధిగా నాయొనర్చంబూనిన (పబంధంబు 
నకు కథా(క్రమం బెట్టిదనిన అని (హ్రీరంభించిన కావ్యాల్లో వున్న అభ్యు 
దయం (పజల మేలు “కోరినది కాదు. కొందరు కవులు రాజులవిలాసాలతో 
పాటు వ్యసనాలను కీర్తించే స్థాయికి దిగజారారు. “రాయ వేళ్యాభుజంగా” 
అని కృతిభ్నర్తను సంబోధించే స్థాయికి దిగజారారు. (పబంధ కవిత్వం 
సామాన్యజనులకు దూరంగా వుండిపోయింది. ద్విపద కావ్యాలు, పద 
కవిత్వము, శతకాలు, యక్షగానాలు (పజల సాహిత్యపిపాసను తీర్చాయి. 
(ప్రజాకవి వేమన తెలుగువారి నోళ్ళలో కలకండ  పలుకులవలె తన 
సూక్తులను నిలిపాడు. 


శ్రీ వీరేశలింగము పంతులుగారితో (పారంభమైన నవ్యయుగంలో 
సంఘంలో మూఢ విశ్వాసాలను, దురాచారాలను రూపుమాపే కవిత్వం 
వెలువడింది. వీరేశలింగం, గురజాడ అప్పారావుగారి కావ్యాల్లో సామా 
జిక _శేయన్సే (ప్రధాన లక్ష్యం. గురజాడ కవితా శిల్పాన్ని సామాజిక 
(ప్రయోజనాన్ని రెండుకళ్లుగా చేసుకొని భవిష్యత్తులోకి దృష్టిసారించారు. 


ఆరవ అధ్యాయం 229 


ఆయన వెన్నంటి వచ్చిన కవులు ఆయనంకటి ముందుచూవ్చ 
గలవారురౌరు. 

రాయప్రోలు వారి నేతృత్వంలో రూపుదిద్దుకొన్న భావకవిత్వం 
స్వేచ్చా వాయువుల్ని వీచింది. కొ_త్తపలుకుబళ్ళకు చోటిచ్చింది. స్త్రీకి 
గౌరవస్థానం కల్పించింది. ఆత్మా_శయమైన భావకవిత్వంలో వ్యక్తి 
వాదానికి _పాముఖ్యం వచ్చింది. సాహిత్యంలో వ్య క్రివాదానికి _పాధాన్య 
మివ్వటం ఆరోగ్యకరంకాదు. ఈఅంశంపై న చర్చచేస్తూ Christopher 
Caudwell - “Bourgeois culture is the culture of a 
class to whom freedom - man’s realisation of all his 
instinctive powers - is secured by individualism” 
అన్నాడు." బూర్హవా సంస్కృతి న్వేచ్చయే సర్వన్వమని భావించటంలో 
తప్పలేదు. కాని అది ప స అయినప్పుడే 
హానికరం. అత్మా శయరీతిలో రా సేకవులు కోరే స్వేచ్చ మిధ్యమ్మాతమే. 
“The bourgeois sees himself as an heroic figure 
fighting a lone fight fer freedom-as the individua- 
list battling against all the social relations which 
falter the natural man who is born free and is 
for some strange reason everywbere in chains” అని 
Caudwell బూర్జువా కవులు స్వేచ్ళకై పోరాడు తున్నామనుకొనే 
(శ్రమలను వివరించారు. * వ్యక్తి 'న్వేచ్చవలన సామాజిక రుగ్మతలు 
తొలగిపోవు. వ్యక్తి (పధానమైన వాదమొక వంక, సంఘ (పధానమైన 
వాదం మరొకపక్క నిరంతర సంఘ ర్షణతో అపూర్వ కావ్య సృష్టికి 
కొరణమయ్యాయి. సామాన్య మానవుని అనునిత్యం వేధిస్తున్న ఆకలి, 


1. Christopher Caudwell - ‘Development of Modern 
Poetry’ - Tllusion And Reality - People's publi- 
shing House - New Delhi ~ page-53 - 1978. 

2. Christopher Caudwell - ‘Development of Modern 
Poetry’ - Illusion And Reality - people's Publi- 
shiug House - New Delhi - page-53 = 1978. 





221 తెలుగు కవితా ఏికొనం 


నిరుద్యోగం మొదలైన సమస్యల కొక వ్యక్తీకరణ అవసరమైంది. 
ఈ దృష్ట్యా వ్యక్తి ప్రధానవాదులు సంతృప్తి కలిగించలేక పోయారు. 
వ్వాస్తవికవాదం కవిత్వంలో (ప్రవేశించింది. మానవుణ్ణి కలవరపెస్టే (పతి 
విషయం వాస్టవిక వాదులకు కవితావస్తువైంది. 


ఒకే వస్తువును సందర్శించిన భావకవు లొకపద్ధతిని, వాస్తవిక 
వాదు లొక పద్ధతిని అవలంబించి తమ భావాలను అభివ్యక్తం చేశారు. 
“ఆకాశంలో నక్షత్రాలను శ్రీకృష్ణశా ప్రీ నింగి వారల లీ పందిళ్లువై చి 
వింత చిరుమ ల్లైతోట / వేయించినాను” అని వర్ణ మ శ్రీనారాయణబాబు 
“నలని (్రాచుకోరలు /తె అని మళూచికుండలు | గగనమ్మున చుక్కలు” 
న్న, ౧ 
అని వర్థించారు. రెండిటికీ వున్న భేదం స్పష్టమే, 1930 తర్వాత వచ్చిన 
గడు రోజులో వా సవికవాదం అవసరమెంది. వ్య క్తిన్వేచ్చ హేౌళనకు 
GG na) ఆది ట్‌ nr) 
గురియెంది. ఈ సంగతిని ప్రస్తావిస్తూ లెనిన్‌ మహాశయుడు “The 
freedom of the bourgeois writer, artist of actress is 
simply masked (or hypocritically masked dependence 


on the mcney - bag, or corruption, or prostitution 
అన్నారు. 


1920 తర్వాత జాతీయ భావ (పేరణతో సంఘంలో అట్టడుగున 
వున్న దీన జనులస్థితి బాగుపడాలని కోరుతూ, తెలుగుజాతి మహేతిహోస 
మనదగిన ఉన్నవ వారి నవల “మాలపల్లి” వచ్చింది. స్వాతం్యత్య 
సంగామంలో మట్టి బొమ్మలను మహావీరులుగా నడిపించిన గరిమెళ్ళ 
వారి గీతాలు వచ్చాయి. తురగా పుండరీకౌక్షుడుగారి జాతీయభావ (ప్రచార 
నాటకాలు వచ్చాయి. వీటన్నిటినీ (బిటిషు (పభుత్వం నిషేధించింది. 
మాలపల్లి నవలలో “తక్కెళ్ళ జగ్గని ధర్మటోధి బంకించర్మదుని “ఆనంద 
మఠంలో “వందే మాతరమ్‌’ గీతంవలి ఉ_క్తేజకరమైనది. “తక్కెళ్ళజగ్గని 
వాజ్మూలం మాక్సిమ్‌గోర్కీ నవల “అమ్మి ను జ్ఞాపకం చేస్తుంది. 


8.  Lenm- ‘Party organisation and party Literature’- 
‘on Literature and Art’ - Progress publishers- 
Moscow-1975, 


ఆరవ ఆధ్యాయేం 226 


“We must make 120001 the Principal hero of our 
books, i.e. man as organized by labour process” 
అనిమాక్సింగోర్కీ. చెప్పకముందే, ఉన్న వవారు మార్కును అనుసరించి 
“పనివాండ్లందరు యేక మయితిరాపపంచమే మీది:'అని మాలప శ్లీలో 
(వాశారు. ఉన్న వవారు (పజలకు బోధించిన విషయాలు, వారికి సన్నిపాత 
మైన జానపడ కళారూపాలలో అందించారు. “రైతు కూలీల సమస్యల 
గురించి ఆలోచించేవారు, పీడితజనులపకెన నిలువదలచినవారు మాలస ల్లిని 
తమ మేనిఫెస్టోగా ఎంచుకున్నారు.” 


1980 తర్వాత (పపంచ మంతటా ఆర్థిక మాంద్యం అలము 
కొన్నది. మధ్యతరగతి పేద్మపజల జీవితం దుర్భరం కాజొచ్చింది. ఒక 
నాడు రసస్ఫూర్డిని కలిగించిన మాటలే తియ్యనై_, అతితియ్యనై_ వెగటు 
కలిగించాయి. 


(పపంచదేశాల్లో సరిస్థితులు వడివడిగా, ఆందోళనా భరితంగా 
మారిపోతున్నాయి. జర్మనీలో ఫాసిజం నెలకొన్నది. (ఫాన్సులో ఇంచు 
మించు అదే పరిస్థితి. మేధావులు దిగజారిపోతున్న పరిస్థితుల పట్ల 
ఆందోళనతో నిస్పృహచెందుతున్నారు. దేశదేశాల కళారంగాల్లో అలజడి, 
అవ్యవస్థ (ప్రతిబింబించాయి. కొత్తకొత్త ఉద్యమాలు వేళ్లదన్ని నీటి 
'మొక్కల్లాగ అందంగా తామర తంపరగా తేలి ఆక ర్థిస్తున్నాయి. 


మొదటి (పపంచయుద్ధానంతరం విలువలు తారుమారై. యూరప్‌ 
దేశాల్లో నూతన ఉద్యమాలు “పారంభమైనాయి. (ఫ్రాన్సులో | క్యూబిజం, 
ఇటలీలో ప్యూచరిజమ్‌, జర్మనీలో ఎక్స్‌ పెషనిజమ్‌, అమెరికాలో ఇమే 


4. Maxim Gorky-Address Delivered to the First All 
Union Congress of soviet writers, August, 17,1934 
‘on Literature’ - progress Publishers-Moscow. 
ర, తుమ్మల వెంకట రామయ్య = అభ్యుదయ కవిత్యం - ఆంధ పదేశ్‌దర్శ్భిని, 
విశాలాంధ్ర పన్లీషింగ్‌ హౌస్‌, 
15 


228 శెలుగు కవితా వికాసం 


జిజమ్‌ బయలు దేరాయి. (ఫాన్సులో బయలు దేరిన డాడాయిజమ్‌ సకల 
విలువల్ని ధ్వంసం చెయ్యటమే పనిగా పెట్టుకున్నది. దీనిలో నుండి 
“సుతీక్ల తేజన్సుతో బయలు దేరిన మహోద్యమం స్మరియలిజమ్‌”. 
చితకళలో, శిల్పంలో, ఫోటో! గఫీలో బయలుదేరిన యీ కొత్త ఉద్య 
మాలు కవితారంగంలో శక్తిమంతంగా ముందుకు సాగాయి. 


ఆకలి బాధతో (పజలు అలనుటించి పోతున్నప్పుడు, తెలుగు 
దేశంలో ఊహో(పేయసికోసం (ప్రణయ గీతాలు ఆలపిస్తున్న కవులు 
యువతరానికి నేరస్థుల్లాగ కన్చించసాగారు. భారతదేశంలో “టె రరిస్టు' 
రాజకీయోద్యమంలో ప్రాణాలను త్యాగంచేసిన, చేస్తున్న వీరుల జీవితాలు 
కొందరు యువకవులకు కౌవ్యవస్తువులై నాయి. (శ్రీరంగం నారాయణబాబు 
గారి “'కపాలమోక్షంి: “భగత్‌సింగ్‌ శాపము: నయాగరా కవల “భగ 
త్సింగ్‌'; “అల్లూరి సీతారామరాజు" గీతాలు ఆనాటి కవుల మనస్థితిని 
వెల్లడిస్తాయి. 


(శ్రీ తాపీ ధర్మారావు మొట్టమొదట (గాంధిక భాషావాదులై, 
వ్యావహారిక భాషావాదాన్ని వ్యతిరేకించి, కాల కమాన మనస్సు మార్చు 
కొని అభ్యుదయ భావాలను (ప్రచారం చేశారు. “జనవాణి పత్రికలో 
వాడుక భాషలో మొట్టమొదటిసారిగా సంపాదకీయం రాశారు. వాడుక 
భాషకు అడ్డుగా నిలిచిన చిన్నయసూరి బాలవ్యాకరణాన్ని దుయ్యబట్టారు. 


“చదివిన విన్నా జనులకందరికి (చక్కగ తెలిసితె (వాతా 
మెదడు చించుకొని నిఘంటులన్నీ /వెదికించిందే రోతా”” 


అని భాషలో సులభశై లిని సమర్థించారు. “కాలము మారిన, 
దేశము మారినా= ఇంకా పాడిన పాసేనా? పాత పాటయేనా?' అని 
కవులను కొ_త్త భావాలను స్వీకరించవలసిందిగా కోరారు. “కప్పులేని 
వేయి గుడినెలు కలగబ'కేనోయ్‌ /గొప్పవారి మేడొక్క-టి కులుకుతుం 
టాది” అని గొప్ప కవులు చెప్పని కిటుకును చెప్పారు. (ప్రాచీన కవి 
త్వాన్ని తుజ్ణంగా అధ్యయనం చేసిన తాపీ ధర్మారావుగారి అండదండలు 
అభ్యుదయ కవులకు నై తిక బలాన్ని సనుకూర్చ్నాయి, 


ఆరోన ఆధ్యాయం 227 


విశ్వనాథ, కృష్ణశా స్ర్రిగారల కవితా ముదనుండి బయటపడి 
శ్రీశ్రీ 1929 లో 'సుప్తాస్థికలు' గీతం రాశారు. ఆధునికభాన చేతనతో 
ఛందోబంధాలను విదలించుకుని వచ్చిన యీ గీతంలో అభ్యుదయ కవి 
త్వానికి అంకురార్చణ జరిగిందని చెప్పవచ్చు. 1939 లో (శ్రీశ్రీ రచిం 
చిన “జయభేరి” - “నేను నైతం/( ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి/ఆహు 
తిచ్చాను” అనేది అభ్యుదయ కవిత్వానికి నూతన కవాటాలు తెరిచింది. 
ఆంగ్ల సాహిత్యంలో New Signatures (1932), (ఫెంచి జాతీయ 
గీతం, హరీన్‌చటోపాధ్యాయ “షరూహువామహై జంగ్‌” గీతం, న్నజుల్‌ 
ఇస్లాం విష్ణవగీతాలు, ఎడ్లార్‌ ఏలన్‌ పో, గురజాడ, కవికొండల గేయాలు 
మహాప్రస్థాన గేయానికి మార్గదర్శకమయ్యాయని (శ్రీశ్రీ చెప్పుకున్నారు. 
ఆదిశంకరుల “భజగోవిందమ్‌' తన “మరోప్రపంచంి గీతం నడకకు 
తోడ్చడిందని కూడ ఆయన తెలిపారు. 


ఆంధదేశంలో జమీందారులు, భూస్వాములు సేదరై తులను 
కూలీలను పీడించటాన్ని సహించలేక జమీందారీ వ్యతి రేకోద్యమం 
వచ్చింది. ఆ కాలంలో రైతు కూలీలను (పబోధించే కవితలు విరివిగా 
నచ్చాయి. అభ్యుదయ సాహిత్యాన్ని ఆరంభం నుండీ గమనిస్తూ వచ్చిన 
(శ్రీ తుమ్మల వెంకటరామయ్య రైతు కూలీలకు సంబంధించిన కవిత్వం 
వెలువడిన కాల్మకమాన్ని యీ కింది విధంగా వివరించారు," 


“శ్రీశ్రీ గారి మహ్మాపస్థాన గేయం 12-4-94 లో వెలువడింది. 
ఆచార్య గోగినేని రంగనాయకులు గారి సంపాదకత్వంలో “రైతు భజనా 
వళి" 22-4-84 లో వెలువడింది. “రాగిదమ్మిడి రత్నమాయెను" అనే 
శీర్షికతో విద్వాన్‌ విశ్వంగారు రైతుదై న్యాన్ని చిత్రిస్తూ “వెలలుబొ త్తిగ 
కూలిపోయెను, కౌాసుయొక్కటి కౌనరాదుగ, రాగిదమ్మిడి రత్న 
మాయెను” అని ఆనాటి ఆర్థిక సంక్షోభాన్ని కళ్ళకు కట్టించారు. (శ్రీ 
తుమ్మల సీతారామమూర్తి “ధరలు పడియె, సేద్యంబు తక్కువాయె, 


తుమ్మల వెంకటరామయ్య . “అభ్యుదయ కవిత్వం వ్యాసం = అంధ 
(వదేళ్‌ దర్శిని = నిశాలాం్యధ పబ్లిషింగ్‌ హౌస్‌, 


228 కెలుగు కవితా వికాసం 


శిస్తుమెండాయె” అని ర్రైతు దుస్టితికి ఆవేదన వెలిబుచ్చారు. రైతుకు 
పాలేరును మించిన ఆత్మబంధువు లేడని (శ్రీ మ. “హెచ్చరించారు. 
శెట్టిపల్లి వెంకటరత్నం; గిరిరాజు రామారావుగార్గ “ఆగునా జీవాలు, 
సాగునా లోకొలు”; కుసుమ ధర్మన్నగారి హరిజన శతకము; నెల్లూరి 
వేంకట రామానాయుడిగారి “మాకొద్దీ జమీందార్ల పొందు” మొదలై నవి 
రైతు భజనావళిలో చోటు చేసుకున్నాయి. 1085 లో గద్దె లింగయ్య 
గారి సంపాదకత్వాన వెలువడిన పకష్మతిక “(ప్రభిలో వాసిరెడ్డి నాగేశ్వర 
రావు అనే రైల్వే కార్మికుడు రాసిన 'కళూలోడి; ' పెండ్యాల లోకనాధం 
గారి 'కూలీలందరు ఏకమైతిరా, కూటికి తరుగేమిరా”; బాలాంత్రపు నళినీ 
కాంతరావుగారు అనువదించిన “ఆకలి మంటచే మలమలమాడే అనాధ 
లందరు లేవండోయ్‌” (ప్రచురింసబడి విశేషాదరం పొందాయి. “మాకొద్దీ 
తెల్ల దొరతనము, అన్యాయ కాలంబు ' దాపురించిందిపుడు” అనే గరిమెళ్ల 
వారి గేయాలు యీ కాలంలోనే. సంపదాయంపై తిరుగుబాటు, కుల 
మత వ్యవస్థ స్టపై దాడి, హేతువాద దృష్టి యీ కాలపు కవిత్వంలో కనపడ 
సాగాయి. *తిపురనేని వారి “సూతప్పురాణము, ఖూనీ, శంబుకవధి 
హేతువాద దృష్టిని పంపొందించాయి. శ్రీ నార్జ్మ “సర్వసముడయ్యే 
సర్వేశుడుం పే/కొందరు కోట్లతో కులుకగనేల ఎందరో కూటికి కుందగ 
నేలా” అనే పాట మతంపై. తిరుగుబాటు (పకటించింది. పింగళి నాగేంద 
రావు, పురిపండా అప్పలస్వామి గారల కవితలు కూడా మతంపై , గుళ్లో 
బందీ అయిన దైవంపై ధ్వజమె తాయి. 


(శ్రీ తెన్నేటి సూరి “కీలుగుజ్జం'లో- 
“కీలుగుజ్జము మీద /బాలీసునానుకొని |తాకాం లేనట్టి 
- భగవంకుడొచ్చాడు 
ఊరంత ఊరేగుతూ /'ఉత్సవము సాగించుతూ / కూలి 
మాటడగండిరా-అన్నాలు / చాలవని చెప్పండిరా 


కంచు గుండెకు గూడ / కనికరము కలదన్న / మాయ 
సిద్ధాంతాల | వమాపేటొ సూడాలి 


ఆరవ అధ్యాయం 229 


జాలిగిలబడి (మొక్క-రా - వినకుంపె / చెవిటి మొద్దని వీడరా 
కోటి చేతులుసాచి | కంచు గుండెలు కరుగ కూలి 
మాటడగండిరా-అన్నాలు చాలవని చెప్పండిరా” 


గేయం మానవత్వపు విలువల్ని ఎలుగెత్తి చాటించింది. 


భావకవుల కవితా సామ గి ఆకలితరం యువకులకు నచ్చలేదు. 
1938లో (శ్రీ'పఠాభి” కలక త్తాలో చదువుకుంటున్నప్పుడు - ఆ నగరంలో 
విలయతాండవం చేస్తున్న ఆకలి, దార్మిద్యం, విలువలు కోల్పోతున్న 
మనుష్యుల్ని కళ్ళారా చూచినప్పుడు - ఆయనకు రవీందుని సౌందర్య 
భావనా, భావకవుల తియ్యని తలపులూ అర్థరహితంగా తోచాయి. పాత 
విలువల్ని ధ్వంసంచేస్తూ ఆయన “ఫిడేలు రాగాలడజన్‌'రాశారు. ఆ కొత్త 
దనాన్ని ఆహ్వానిస్తూ శ్రీ శ్రీ ఇంటో రాళారు. 


1989లో రెండవ (పపంచ యుద్ధం వచ్చింది. దిగజారి పోతున్న 
పరిస్థితులు మరింత దిగజారి సామాన్యుని జీవితం మరింత దుర్భరమైంది. 
ఈ సంక్షోభ వాతావరణంలో కలంపట్టిస అభ్యుదయ కవులకు కావ్య 
వస్తువులు, భావపకటన, పదబంధాలు, అన్నీ నూతనమైనవే లభించాయి. 


లండన్‌లో భారతీయ రచయితలు, మేధావులు మార్క్సిజాన్ని 
అధ్యయనం చేయసాగారు. “ఇండియన్‌ (పోగసివ్‌ రైటర్స్‌ అసో 
సియేషన్‌” స్తాపించారు. పారిస్‌లో అంతర్జాతీయ అభ్యుదయ సాహిత్య 
కేందం నెలకొల్చ బడింది, 1005లో భారత అభ్యుదయ రచయితల 
సంఘం ఏర్పడింది. 1996 ఏ్మపిల్‌లో లక్నోలో (పేమచంద్‌ అధ్యక్షతన 
(వథమ మహాసభ జరిగింది. ఈ సంఘంలో సజ్జ్ఞాద్‌ జహీర్‌, ముల్క-రాజ్‌ 
ఆనంద్‌, క్రైఫీ ఆజ్మీ, కె. ఏ. అబ్బాన్‌ మొదలైన (ప్రసిద్ధ రచయితలు 
సభ్యులు, 1949 నాటికిగోని అభ్యుదయ రచయితల సంఘం తెలుగు 
నాట కౌాలూనలేదు. ఆంధ అభ్యుదయ రచయితల సంఘం శ్రీ తాపీ ధర్మా 
రావు అధ్యక్షతన తెనాలిలో (పథమ మహాసభ జరుపుకొన్నది. 


20 శీలుగు కపీతా వికాసం 


“అభ్యుదయ రచయితల సంఘం రాజకీయ సంఘంకాదు. కాని 
రాజకీయాలను సృృృశించడ మే మహాపరాధంగా భావించదు' అని తన 
(ప్రణాళికలో స్పష్టం చేసింది, సంఘమైతే 1048లో ఏర్పడిందిగాని (శ్రీ శ్రీ 
“సుప్తాస్థికలు" రచించిన (1029)నాటినుండి అభ్యుదయ కవిత్వం [పారంభ 
మెంది. తొలిదశలో ఛందన్సు పెన కవులు తిరుగుబాటు (ప్రకటించారు, 
భావకవిత్వాన్ని నిరసించారు; కొత్తదనం కోసం అజ్టులుచాచారు. నిషిద్ధ 
మని పూర్వకవులు కావ్యవస్తువులుగా స్వీకరించని అంశాలను తీసు 
కున్నారు. (పమాద (పాంతాలలో సంచరించారు. కొ త్తదనంకోసం అనేక 
(పయోగాలు చేశారు. క్లు_ప్పంగా దీన్ని “ధప్రయోగదశి అని చెప్పవచ్చు. 
ఈ తొలితరం అభ్యుదయ కవులలో శిష్టా ఉమామహేశ, (శ్రీశ్రీ, 

(ne) 


నారాయణబాబు, ముద్దుకృష్ణ, జలస్నూతం, పాలగుమ్మి పద్మరాజు, 
పఠాభి, దేశిరాజు కృష్ణశర్మ, పురిపండా (ప్రముఖులు చెప్పదగినవారు. 
ఆనాటి యీ కొత్త కవిత్వానికి మార్క్స్సిజమ్‌ పునాది అని చెప్పలేము. 
శ్రీశ్రీ మరో పపంచం, దేశచరి తలు, మహాప్రస్థానం మొదలై న గీతాలు 
రచించాక కొ_త్తతరం కవులకు నాయకుడై నాడు. మహో (పస్థానంలో 
గీతాలు పుస్తకరూపంలో రాకముందే కవులను అపరిమితంగా ఆక కించి, 
(శ్రీశ్రీ మార్గంలో రచనలు చేనేలాగ (పేరణ కలిగించాయి, ముద్దుకృష్ణ 
గారి “జ్వాలి, కొంపెల్ల జనార్దన రావుగారి “ఉదయిని", తాపీధర్మారావు 
గారి 'కొగడా*, పాటిబండ మాధవశర్మగారి “వీణ, నవ్యసాహిత్యపరిషత్తు 
వారి *పతిభి ష్మతికలు కొత్త కవిత్వాన్ని బాగా ఆదరించాయి. 


అభ్యుదయ  రచయితలసంఘం స్థాపితమైన తర్వాత “ఏది 
అభ్యుదయ రచన ?” అన్న చర్చ మొదలై ౦ది. “అభ్యుదయ రచన 
సమకాలికమైన జీవిత పరిస్థితులకు, రాజకీయ వాతావరణానికి, ఆర్థిక 
సమస్యలకు, సమాజ సంఘర్షణలకు, నైతిక సందర్భాలకు ఐహిక 
ఆముష్మిక సిద్ధాంతాలకు వై జ్లానికవి శేషాల కనుగుణ్యంగా, అనుకూలంగా 
తగినట్టి, ఆవసరమైనట్టి మార్చులతో విలసి ల్లవలెను” అని పి,వి. రాజ 
మన్నారు గారు తలచారు. ” 


శ అభ్యుదయ కవిత్వము - పి.వి, రాజమన్నారు. 1947 మార్చి.“ అభ్యుదయ' 


ఆతవ అధరం 281 


“పీడింసబడేవాళ్ళు, పీడించేవాళ్ళు వున్న యీ వర్గ సమాజం 
ఉండాలని ఎవరూ కోరరు, రానున్న విధానంలో సాధారణ మానవుడే 
మకుటధారి. పురోగమిస్తున్న లోకాన్ని (పతిఘటించేవారు ఎప్పుడూ 
అభ్యుదయవాదులు కౌజాలరు. ఈ ధనిక సమాజం పోవాలను కోవటమే 
అభ్యుదయం. ఇది మనసులో పెట్టుకొని (వ్రాసేది అభ్యుదయ రచన” 
అని కృష్ణశాస్రీగారు భావించారు. క 


కవిత్వంలో అభ్యుదయమంపే ఏమిటో వివరిస్తూ శీశీ) గారు 
“అభ్యుదయ రచయితలు తెచ్చిన విప్లవం రసావిష్క్కరణకు రసాస్వాదనకు 
సంబంధించినది. సాహిత్యం ఒక భోగ వస్తువుగా పరిగణించే దృక్పథం 
మీద వీరు తిరుగబడుతున్నారు. నేటి రచయితకు (ప్రజలే (ప్రమాణము. 
కొన్ని కారణాలవల్ల సాహిత్యానికి దూరమై పోయిన (ప్రజల జీవితాలను 
మళ్ళీ సారస్వతోన్ముఖంగా తిప్పటానికి నేటిరచయితలు పాటుపడుతున్నా” 
రన్నారు 


అభ్యుదయ కవిత్వం రెండు దశాబ్దాలపాటు (1935-55) తెలుగు 
సాహిత్యాన్ని సంపన్నం చేసింది. సంఘం ఏర్పడిన తర్వాత ఒకదశొబ్దం 
అభ్యుదయ కవిత్వం ఉద్యమవేగాన్ని అందుకొని తెలుగునేల నాలుగు 
చెరగులా సాహిత్యవ్యా పికి, సామాన్యుని జీవితపు స్థితిగతుల్ని బాగు 
పరచటంలో (పజల్ని చై తన్యవంతుల్ని చెయ్యటానికి కృషి చేసింది. 
యువ రచయితలకోసం “పెదపూడి” (గుంటూరుజిల్లాలో సాహిత్య పాఠ 
శాల నిర్వహించింది. స్వాతం్యత్యం వచ్చేనాటికి మనదేశంలో నూటికి 
సదిహేనుమంది కన్న అక్షరాస్యులు ఎక్కువలేరు. దువ్వూరి రామి రెడ్డి, 
త్రిపురనేని, జాషువా, తుమ్మల, వేదుల, కృష్ణళాస్తి మొదలై నవారు ఛందో 
బద్ధమైన రచనతో అభ్యుదయ భావాలను వెదజల్లారు. కౌని అభ్యుదయ 
రచయితలు వచన కవిత్వాన్ని (పధానంగా స్వీకరించారు. నిరకరాస్యులైై న 


8 తృతీయ అభ్యుదయ రచయికల మహాసభ ఆధ్యకోపన్యాసము- దేవులపల్లి 
కృష్ణళాప్రీ _ 1946 మార్చి- తెలుగు ల్లీ. 
9, “అభ్యుదయ రచయిత _ విన్లవదృష్షి! - 1946, మార్చి _ తెలుగుతల్లి. 
రా బ ™ 


282 శీలుగు కవితా వికొసం 


(పజలను చై తన్య వంతుల్ని చెయ్యటానికి “(ప్రజా నాట్యమండలి' ఏర్పడి 
అభ్యుదయ రచయితల సంఘంతో కలిసి పనిచేసింది. డా. రాజారావుగారి 
నేతృత్వంలో సుంకర-వాసి రెడ్డిగారల “మాభూమి; ముందడుగు” నాటకాలు 
విజయనంతంగా (పదర్శింపబడీ లక్షలాది మంది పజలు తమ దుస్థితిని 
గురించి తెలునుకున్నారు. బ [కొం మానాల నాజర్‌ గారల బుజ్జకథలు, 
ఆ(కేయగారి నాటకాలు రాజకీయ వైైతన్యాన్ని కలిగించాయి. ఉప్పల 
లక్మణరావుగారి “అతడు-ఆమె” నవల,కొడవటిగంటి వారికథలు, నవలలు, 
వ్యాసాలు, కరుణకుమార, మా గోఖలే కథలు అభ్యుదయోద్యమానికి 
పృష్టిని చేకూర్చాయి. “అభ్యుదయ, ' తెలుగుతల్లి, (పజాళ క్తి, సందేశం” 
స్మతికలు అభ్యుదయరచనల (పచారానికి బా గాతోడ్చడ్డాయి. తెలంగాణలో 
ఆళ్వారుస్వామిగారి “(ప్రజల మనిషి” నవల రాజకీయ సాంఘిక చై_తన్యా 
నికి తోడ్పడింది. ॥ 


సామాన్య (ప్రజలు మెచ్చని సాహిత్యం వ్యర్థమనే వాదం త్వ 
యెతత్తింది. “కళను కాని, కవిత్వాన్నికాని సమాజొన్నుంచి విడదీసి 
విమర్శించి ఇదమిత్ధమని తేల్చుకోవటానికి వీ ల్రేదు. ఒకవేళ విడదీ స్తే 
అగమ్య గోచరమోతుంది. మారకంలేని కరెస్సీనోటు గతిపడుతుంది. 30 
గత మెంత మంచిదై నా రచయితలకు వ_్తమానంతోనే పని; సమకాలిక 
యథార్థ దృశ్యాలను సట్టించుకోని కప్‌ కవికాదని భావించసాగారు. 
“In bourgeois society... the past dominates the present, 
in Communist society the present dominates the past” 
అని కమ్యూనిష్టు మాని ప్మెసఫ్రోలో చెప్పిన మాటలు రచయితలు గాఢంగా 
విశ్వసించసాగారు.'! కలను మతమూ, జాతుల సరిహద్దులు తొలగి 
పోవాలని తలచారు. “The wంrknig men have no “country” 
అసి కమ్యూనిస్టు మాని ఫో చెప్పినమాటను శిరోధార్యంగా తలచారు. '* 


10, జి, వి, కృష్ణారావు = కావ్యజగత్తు = _పజ్యాపచురణలు = ఏలూరు _ చతుర్జ్‌ 
ముద్రణ . 19683 


11, 12. Manifesto of the Communist party-K.Marx and 
F.Engels - Progress publishers - Moscow. 


ఆరవ ఆధ్యాయం i 


అభ్యుదయ రచయితలసంఘంలో సభ్యులు మార్క్సిస్టుత త్వాన్ని 
గాఢంగా నమ్మినవారై నా, తమ సంఘంలో ఇతరులను చేర్చుకోవటానికి 
ఆభ్యంతరం తెలుపలేదు. [పజలు తమ పాతకవిత్వాన్ని ఆదరీంచరన్న 
భయంతో కొందరు కవులు, పండితులు అభ్యుదయ భావాలమై నమ్మకం 
లేక పోయినా యీ సంఘంలో చేరారు. వీరి (ప్రవేశం యీ సంఘానికి 
హోని చేసింది, 


తెలంగాణ విముక్తి పోరాట సమయంలో భారత (పభుత్వం 

కమ్యూనిస్టుపార్టీ ని నిషేధించింది. పోరాటాన్ని కొనసాగించలేక కమ్యూూ 
నిసు పారీ పోరాటాన్ని నిలిపివేసింది. అంతవరకు (పజాస్వామ్య 
ళు అ 

పద్దతి ఎన్నికల్లో విశ్వాసం చూపని కమ్యూనిస్టు నాయకులు ఎన్నికల 
(a) గం రు 

ద్వారా కమ్యూనిజాన్ని యీ దేశంలో స్టాపించగలమని తలచారు. 1952 
“సాధారణ ఎన్నికలలో తాత్కాలిక విజయం పొందినా, 1855 నాటికి 
కమ్యూనిస్టుపార్టీ ఎన్నికల్లో పరాజయం పొందింది. జీవిత పోరాటంతో 
అలసి పోయిన అభ్యుదయ కవులు జీవికశై వివిధ వృత్తులను అ 
యించారు. కొందరు సినిమా రంగానికి తరలారు. అభ్యుదయోద్యమం 
నిర్వీర్యమైపోయింది. 1048 తర్వాత అభ్యుదయ కవులుగా (పసిద్ధి 
వహించినకవులు తెలుగు సాహిత్యానికి చేసిననేవసు గురించి యీ అధ్యా 
'యంలో పరిశీలిద్దాం. ఏ ఉద్యమానికై నా వృద్దీ, కయమూ తప్పవు. 
అభ్యుదయోద్యమంలో కృషిచేసిన కవులు సాధించిన విజయాలను 
ఓటమిని, చూద్దాం. 


శీఢ్రీ. అభ్యుదయ (ప్రస్థానం 

1980 డాకొ ఈ శతాబ్దం తనను నడిపిస్తే ఆ తర్వాత తానే 
యీ శతాబ్దాన్ని నడిపిస్తున్నానని శ్రీశ్రీ గారు ఆత్మ విశ్వాసాన్ని వెలి 
బుచ్చారు “మహా ప్రస్థానంలో గీతాలు ఇంచుమించు అన్నీ 1980-40 
సంవత్సరాల మధ్య రచింపబడినవే. “గర్జించు రష్యా, నిజంగానే, నీడలు” 


మాత్రం తర్వాత రచించినవి. చాల మంది రచయితలు గోగోర్‌ “ఓవర్‌ 
కోట్‌* లోనుంచి పుట్టినవా న్లో అని రష్యాలో సూక్తి వొకటుంది. 


2 శీలుగు కవితా వీకొసేం 


స్వాతం త్యానంతరం అభ్యుదయ కవులుగా (ప్రసిద్ధి కెక్కిన చాల మంది 
“'మహ్మాసస్థానంలో నుండి పుట్టినవా శ్ళే. 

“ఖడ్గసృష్టి” గీతాలు మహ్మ పస్థానంలో వాటికి భిన్నమైన రీతిలో, 
విభిన్న జీవిత దృక్పథాల కలయికగా వుండటంచేత పాఠకులు చాలమంది 
వాటిని మహ్మ పస్థానంతోపోలి, మహాకవి శ్రి సన్న గిలి పోయినట్లు 
అభి పాయపడ్డారు. దేశకాల పరిస్థితులు నాటికీ, నేటికీ మార్చు చెందిన 
వాస్తవాన్ని వీరు గమనించటంలేదు. దేశ దేశాల కవుల కవితలను తెలుగు 
వారికి రుచిచూపిన శ్రీశ్రీ కృషిని విస్మరించకూడదు. నూతన [పయోగా 
లను అర్థం చేసుకోలేక వాటిని పిల్లి మొగ్గలకింద, శబ్ద చమత్కారాల 
కింద జమేకట్టకూడదు. అధివా స్తవికత (Surrealism) ను అర్థం చేను 
కునేటంతగా “ఆంధ పాఠకులు ఏదగలేదు. 


శ్రీశ్రీ నిత్యహరితమైన వృక్షం. జీవనది, కాలంతోపాటు కదలి 
వచ్చిన కవి మాతమేకాదు- కాలానికి ముందుండి, (కాంతదర్శిమై జాతిని 
ముందుకు నడిపించిన కవి. తర్వాత వచ్చిన కవులకు ఆయన (ప్రభావం 
నుండి తప్పించుకోవటం చాల కష్టమైంది. “ఈనాటి కవిత్వమంతా 
ఏమిటి ? ఎందుకు వుంది? ఏం చేస్తోంది? అని ధిక్కరించి అడిగే 
తెలుగు (పజకు శ్రీశ్రీ కవిత్వం _ఫత్యుత్తరం, కొద్దిరోజుల్లో నేడు విర 
వీగే కవులు (ప్రతివొక్కరూ (శ్రీశ్రీ నీడకింద నించుని తన ఉనికిని సమ 
రించుకోనలసిన గతివొస్తుంది” అని చలంగారు “యోగ్యతాషృతంిలో 
"హెచ్చరించారు ఆ కౌలం తొందరలోనే వచ్చేసింది. 1947 = 1955 
సంవత్సరాల మధ్య వెలువడిన అభ్యుదయ కవుల కవితా సంకలనాలను 
పరిశీలి స్టే (శ్రీశ్రీ (ప్రభావానికి లోనుగాని అభ్యుదయ కని కన్చించడు. 
కొందరైతే "కేవలం శ్రీ (పతిధ్వనులే. 


“Sigmund Freud, Harold Lloyd 
Albert Einstein, Jacob Epstein 
హరీన్‌చట్టో, గిరాంమూరర్తీ 


ఇటీవల మా inspiration’ (రుబాయత్‌) 
1$. యోగ్యశావతం _ చలం _ మహాప్రస్థానం = 1850, 


ఆరోవ ఆధ్యాయం 245 


అనీ భావకవులు విస్తుపోయేలాగ కవిత్వసీమను విశాలతరం చేసి, 
(శ్రీశ్రీ కవులకు అంతర్జాతీయ దృష్టిని కలిగించారు. భానకవులు కలలు 
గంటున్న విశ్వమానవ దృష్టికి, (శ్రీశ్రీగారు చూపించిన అంతర్జాతీయ 
దృష్టికీ కలకూ వా _స్తవానికీ మధ్య వున్నంత న్యత్యాసం వున్నది, 


“కాకికేమి తెలుసు Psycho analysis ? 

ఆటవెలది ద్విపదక త్తగారు 

5, 8, 2; ఆముక్తమాల్యద 

విశ్వదాభిరామ వినురవేమ” (De-Compositions) 


ఇటువంటి అధివా_స్తవికత రచనలు ఆనాటి పాఠకులకేకొాక కవు 
లకు కూడ గాభరా పుట్టించాయి. కవిత్వంలో నియమాల కోసం వెదికే 
వారిని “ఛందోబందోబస్తులన్ని /ఛట్‌ ఫట్‌ ఫట్‌మని (తెంచి /Damn it! 
ఏమిటా ? ఇదంపే Pray! lt’s Poetry అందాం” అని అర్ధాన్ని 
అధ్యాన్నపు అడవిలో వదిలి, గద్యానికి పద్యానికి పెళ్ళి చేదామని చెప్పి 
సాహసోపేతంగా నూతన రీతులకు దారితీశారు, “పానుగంటివారు ఒప్పు 
కోకపోతే/పామువంటి దానికి విరుగుడుంది /ఇం(దకంటివారి నడిగితే/ 
ఏమిటంటారో తెలుసునా ? పులికి పిలక లేదనటం/చలికి తెలుగు రాదన 
డం (శ్రీనివాసరావు (వాస్తున్నదీ/మా విషాదగీతంలో వున్నది” అని 
ఎవ్వరేమన్నా ధైర్యంగా ముందుకు సాగారు. “అధివా_స్తవికుల (పవే 
శం'పై (శ్రీశ్రీగారి ఉత్పలమాలిక సం భమాన్ని కలిగించే రచన. దీనికి 
శ్రీశ్రీ ఇచ్చిన వివరణ : “ఆగి; విను- ఉన్న అర్ధం వదలవద్దు, లేని 
అర్థాలను చదనవద్దు. అట్లా చదివితే అర్థంలో అర్థం నిన్ను ఎక్కడికో 
తీసుకుపోతే నీ క్షేమానికి మా హామీ ఏమీలేదు." “Surrealism కు 
స్ఫాటిక స్వచ్చమైన గుణం పునాది,” ఆ పునాదిమీద (శ్రీశ్రీ చాల 
గీతాలు రాశారు. వీటిని తెలుగు పాఠకులు అంతగా ఆదరించలేకపోయారు. 
డోటన్‌ మొక్కలు ఏపుగా, ఆందంగా పెరిగి రంగురంగులుగా ఎంతో 
అందంగా వుంటాయి. వాటికి పూలూపళ్టూ లేవని వగచి ఏం లాభం? 
చలువగల వెన్నెలలకు సౌరభము కూడ వుంపేనా? ఆనుకునే కాలం 
కాదిది..(క్రోటన్‌ మొక్కల్ని పీకేసి ఫలప్పస్న జాతుల్ని “పెంచాలను 


24 శీలుగు కవితా వికొనం 


కోవటం సరియైన ఆలోచన కాదు. (కోటన్‌ సౌందర్యాన్ని ఆస్వాదించ 
గల మానసిక స్థితికి మనిషి ఎదగాలి, అంతే. 


శ్రీశ్రీ) గారి ధర్మమా అని 21 Elvard, James Joyce, 
Andre Breton, Charles Baudelaire, F. Villon, Apolli- 
naire, W. H. Auden, Dylan Thomas, Henry Michangx, 
Salvador Dali, Louis Mac Neice వంటి వివిధ 'దేశాల కవులు 
తెలుగువారికి పరిచయమయ్యారు. (పేమగీతం (J0y66), ఏవితల్లీ 
(Villon), చిన్నపిల్లల సర్కన్‌లో (Dylan Thomas) పిచ్చి 
దానిమ్మ చెట్టు (ఒడిన్యూన్‌ ఏలిటిస్‌) ద్వేష గీతం (Elaurd), పుట్టని 
పాప (ప్రార్థన (1420 3610ల) గీతాలు (శ్రీశ్రీ అనువాద సామర్థ్యానికి 
చక్కని ' నిదర్శనాలు. ఇవి స్వతం్యత రచనలంత నుడికారంతో వున్నాయి. 
Transcreations అని చెప్పవచ్చు, 


“సిరిసిరి మువ్వ" శతకం (శ్రీ(శ్రీగారి విదూషక తత్వాన్ని తెలిపే 
లఘుగంఖీర రచన, నవ్విస్తూనే శాశ్వత సత్యాలను అలవోకగా అందించే 
యీ రచన విశిష్టమైనది. “కుర్చీలు విరిగిపోతే కూర్చోడం మాననట్లు 
గొప్పరచనలను కూర్చేశక్రినశి స్తే చేర్చదగు నొకింత చెత్త సిరిసిరి 
మువ్వా” అని చెప్పుకున్నా యీ శతకం తీసి వేయదగిన రచనకాదు. 
శ్రీశ్రీలో గొప్ప రచనలు కూర్చేశక్తి నళించలేదు. విదూషకుని 
Temperament మాతం ఇందులో వుంది. 'రుక్కు. కేళ్వర శతకం” 
కూడ ఇటువంటిదే; జలసూతం రుక్మి లణీనాధశా స్రీ గారిని సంబోధించి 
హాస్యధోరణిలో చెప్పినది. “మేమే” అనే శతకం ఆర్నద, వరద రాజేశ్వర 
రావులతో కలిసి రాశారు. సై శతకాలకు దీనికి శైలిలో కొంత వ్యత్యా 
సం వున్నది. | | 
స్వాతం్యత్యోదయ సందర్భంలో శ్రీశ్రీ రచన “మహోసంకల్పంి- 
మహ్నాప్రస్థానం తర్వాత వెలువడిన ఆయన రచనల్లో తలమానికం. 
స్వాతం తోత్సవమనగానే సామాన్య కవులకు మళ్లే ఆయన పొంగిపోక, 
భవిష్యత్తును దర్శించిన బాధ్యతగల కవిగా యీ గీతం రచించారు. నాటికీ 
నేటికీ శీథీ పీడింపబడేవారి పక్షెనే వున్నారు. (ప్రభుత్వం (పవేశపెపే 


ఆరన ఆధ్యాయం 287 


చిన్నచిన్న సంస్కరణలకు (భమపడి పాలకవర్తపు జాకాగా మారి 
పోలేదు. 


918 తో జీవనోపాధికోసం మదాసు నగరం చేరుకున్న శ్రీశ్రీ 
చిన్నచిన్న షత్రికల్లో తక్కువ జీతానికి పనిచేసి ఎక్కువ కష్టాలనుభ 
వించారు. తర్వాత సినిమా రంగంలో (పవేశించారు. సినిమాలకు పాటలు 
రాసినస్లే ఆయన ఆ తర్వాత రాసిన కవిత్వంలో నిలకడ తక్కువనీ, 
ఆయా ప్మతికలకు 'అవసర నై వేద్యంగా, పూట గడుప్పకోవటానికి రాసిన 
పాటలుగా, విమర్శకులు తక్కువగా అంచనా వేస్తున్నారు. కాని వీటిలో 
గాంధీజీ, ఓ మహాత్మా, తెలుగుతల్లి, విషాదాంధ, సదసత్సంశయం, 
నగరంలో వృషభం, శరశ్చందిక గీతాలు (శ్రీశ్రీ కవితా శక్తికి 
జేగంటలు. 


“పదవోయ్‌ తెలుగువాడా / అదె నీ తెలుగుమేడ / సంకెళ్ళలేని 
నేల | సంతోష చందశాల” అని ఆం ధరాష్ట్ర)ం రాకముందే ఆంధౌ 
న్నత్యాన్ని నుతించీ, ఆం|ధులను గౌరవించి, స్వతం[ తంగా ముందుకు 
సాగి పోవాలని “తెలుగుత లి గీతంలో కోరారు. 


“విషాదాంధిలో “పట్టాభిరావం సమ్మ a చేసి 
చెబుతున్నా | అంతా గజీతగాళ్ళే | మళ్ళీ అరగజం పురోగమనం లేదు” 
అని చమత్కారంగా (ప్రారంభించి “శిశువుకు దక్కని _స్తన్యంలాగ 
(ప్రవహిస్తున్నాయి గోదావరినీళ్ళు / బద్దలై న గుండెల్లాగ వీటలు వేశాయి 
పొలాలు / మన పర్మిశమలు (వణాళికల్లోనే | మన (ప్రతిభ చాకిరీకి 
తాకట్టు'"అని ఆంధదేశపు దౌర్భాగ్యస్థితికి వగచి ఆనకట్టలు కట్టవలసిన 
అవసరాన్ని తెలిపారు. ఆ తర్వాత నా నాగార్జునసాగర్‌ మొదలై న 
(పాజెక్టులు వచ్చినా, ఇంకా సాగులోకి రాని పొలాలెన్నో వున్నాయి. 


“సదసతృ్పంశయంి లో “ఈ సృష్టికి ఏమర్థం ? మానవునికి గమ్య 
మేది. | ఒక సకలాతీతో శ క్తి | ఉన్నట్టా. లేనట్టా” అని సంశయించి, 
జగదీళశ్వరుడతడెవరో అగపడికే, నిలవేస్తి “లోకంలో అన్యాయాల 


288 శీలుగు కవితా ఏకొనం 


గురించి కడి గేస్తానంటారు. “ఈ విశాల జగతినుంచి/ఏమిటి నేకోరినాను / 
ఒక జానెడు సానుభూతి / ఒక దోసెడు తీరుబాటుఅని సునాయాసంగా 
అపురూపమైన సత్యాన్ని ఆవిష్కరించారు. 


“నగరంలో వృషభంలో యంత విరోధి, అహింసావాది, శాకొ 
హారి, నుద్యనిషేధ (ప్రజ్ఞాశాలి” అయిన వృషభం నగరం నడివీధిలో 
నాగరికత గమనాన్ని నిరోధిస్తూ నిలబడింది, ఆన్యాపదేశంగా పాలక 
సక్షాన్ని హేళనచేసి, దాన్ని సహించే మనిషివేనా బుద్ధి ఉండొొద్దా 7 
ఆన్నారు, 


“శరశ్చందికి శ్రీశ్రీ రచించిన ఉ_త్తమగీతాల్లో వొకటి. “అంత 
రంగం అట్టడుగున మాతం | ఆంతమందిమీ మానవులమే అని 
శరత్‌ చం్యదుడితో చెప్పి “అంత మందికీ అన్నీ తెలుసు / అదే మన 
అజానం” అని మనుషుల “సర్వజ్ఞత్వంి పై దెబ్బ తీశారు. చంద 
మామతో “ఇదిగో మాట! ఈ (ప్రపంచంలో /ఇంకా ఎందరో అభాగ్యులు 
న్నారు/సలకరించువాళ్ళని చల్లగా, ధైర్యం చెప్పు వాళ్ళకి మెల్లిగా" అని 
విజ్ఞప్తి చేశారు. ఆసుష్యతిలో రోగుల్ని, జైళ్ళలో మగ్గుతున్న నేర 
స్తుల్ని, గుడినెల్లో నివసించే దరి దుల్ని సరామర్శించమని వేడుకున్నారు. 
ఈ గీతంలో (శ్రీశ్రీ భావుకళక్తి ఎవరికైనా ఇంపుగొలుపుతుంది. 


స్విన్‌బర్ను కవిని గురించి (శ్రీ శ్రీగారు- 
“కవీ: నీ గళగళన్మంగళ 
కళాకాహళ హళాహళిలో 
కలిసిపోతిని, కరిగిపోతిని 
కానరాకే కదలిపోతిని"” 


అని _పశంసించారు. ఈ మాటల్నే (శ్రీశ్రీ కవిత్వానికి కూడ 
అన్వయించుకోవచ్చు. “'కదిలేదీ, కదిలించేదీ, 'పెనునిద్దుర వదిలించేదీ, 
మునుముందుకు నడిపించేదీ, పరిపూర్ణ పు (బతుకిచ్చేదీ” అయిన అభ్యు 
దయ కవిత్వానికి మరో పేరు శ్రీశ్రీ. 


ఆరవ అధ్యాయం 239 


(శ్రీశ్రీ రచించిన “విప్లవ కవిత్వం” గురించి మరొక అధ్యా 
యంలో వస్తుంది. 


ఆరుద్ర అభ్యుదయ కవిత్వం _ వైచి తికి (పాముఖ్యం 

అభ్యుదయ కవులలో ఆర్నదగారి కవితా ముద విశేషమైనది. 
అంత్య (ప్రాసలతో రచనను చూచీ చూడగానే ఇడి ఆర్నుద గారి రచన 
అని పోల్చవచ్చు. భావన్య_క్తీకరణలో వొడుపు, ఉపమానాలను ఎన్ను 
కోవటంలో అసామాన్యమైన (పజ్ఞ ఆయన (ప్రతిభకు నిదర్శనాలు. 
తెలంగాణ పోరాట సమయంలో 'త్వమేవాజహమ్‌' ద్వారా ఆయన 
అభ్యుదయ కవుల్లో (పముఖస్థానం పహించారు. ఆయన పాటించిన 
సంవిధాన చాతుర్యాన్ని, సామాన్య పాఠకులు సరిగా అందుకోలేక 
పోయారు. “జీర్ణ మక్షేసుభాషితమ్‌' అని చేదుపాట పాడి, కవిత్వం కట్టి 
పెట్టక (సజలకు దగ్గరగా రావటానికి కఠరోరసాధన చేశారు. దేశి ఛంద 
స్పులను బాగా ఆకళీంచుకున్నారు. తెలుగువారికి అతి సహజమైన అంత్య 
(పాన ఆయనకు సునాయాసంగా అబ్బింది. ఆధునిక కప్పల్లో అత్యధి 
కంగా కోట్‌ చేయబడే” (ఉదాహరింపబడే) కవి ఆర్మ్నుద, 


(శ్రీ ఆర్ముద “పూర్తిగా కొత్త ఆవరణలో నిలబడ్డవాడు.' చురు 
కైన భావన ఉన్నది ఇతనికి.... మంచి గేయ కొవ్యాలు చాలా (వాస్తు 
న్నాడు. కవిత్వ రహస్యం తెలిపినవాడు. కనుక కావ్యనిర్మాణానికి 
అవసరమైన శిల్పం వదలుకోని గడుసరి” అని కృష్ణశాస్త్రిగారు 1948 లో 
అన్న మాటలు నేటికీ విలువ కోల్ఫోనివి.* కావ్యనిర్మాణానికి అవసర 
మైన శిల్పం వదులుకోలేదుగాని “త్వమేవాఒహమ్‌” తరువాత ఆయన 
శైలిలో మార్చు వచ్చింది. ఇంగ్లీషు పదాల వాడుక బాగా తగ్గింది, 
ఆయన రాజకీయాభ్మిపాయాల్లో గూడ మార్చు వచ్చింది. మార్క్సిస్టు 
సిద్ధాంతంప్రై వున్న గాఢమైన అభిమానం భారతదేశంపై చైనా “దురా 
రమణి చేసిన తర్వాత తగ్గిపోయింది. న్నెహూగారి (ప్రజాస్వామ్య 


14.: “పాతిక సంవత్సరాల తెలుగు కవిత్వము” = దేవులపల్లి 'వేంకటకృష్ణకొచ్చీ = 
భారతి _ రజతోత్సవ సంచిక = 1949 జనవరి, 


210 'కెలుగు కవితా. వికొసం 


సోషలిజంపై ఆర్ముద మక్కువ పెంచుకున్నారు. ““భరతఖండము నేడొక 
వంటశాల /వండుచున్నాము తీయని పిండివంట /విందు దినునులలోన ఓ 
వెర్రివాడ/వేయవలదయ్య చాటుగా విషపుబొట్టు” అని పంచవర్ష ప్రణా 
శికలపై విశ్వాసాన్ని _పకటించారు. 


“త్యమేవాఒహహ్‌” తర్వాత ఆర్నుదగారి కవితా సంకలనం 
“గాయాలూ-గేయాలూ” వచ్చింది. అప్పటికే (1951) అభ్యుదయ కవి 
త్వోద్యమం శక్తిని కోల్పోయి నిస్తేజంగా వున్నది. అభ్యుదయ కవు 
లకు బాసటగా నిలిచిన కమ్యూనిస్టు పార్టీ ఎన్నికళ్లో పరాజయం 
పొందింది, నిరాశ గొలుపుతున్న సమయంలో తన ఎదలో గాయాలను 
గేయాలుగా ఆర్ముద వెలువరించారు, గెలిచిన పక్షాన్ని మెచ్చుకుంటూ 
ఆయన వేషం మార్చలేదు. “ఒక్కా ఓ చెలియాి- నుండి పదీ పష్టేడా' 
వరకు పది గీతాల్లో తన బాధను, ఉద్విగ్నతను, కసిని (పకటించారు. 
“అరుణోదయం అయ్యేదాకా ఆశలుంటాయో లేదో చెప్పు” అని సడలి 
పోతున్న విశ్వాసంతో (పశ్నించారు. (పజా కంటకుల పాలనలో “విను, 
విను, విను రూపాయిల డెక్క-లధాటి విను/సిపాయిల |క్రొన్నెత్తుటి 
ధారలు కను/”" అని చెప్పి “పాలితుల 'మెదళ్ళకు దణ్ళకట్టి [వాళ్ళ చూపు 
దారిలో కాపలా వాళ్ళని పెట్టి [వాళ్ళ కళ్ళకి కిటికీలు మూసి, మేకులు కొట 
సరిపాలించబోతుంది రేపటి రాజ్యం) మొరలాలించటం అందులో పూజ్యం” 
అని భవిష్యత్తు అంధకారమయమని హెచ్చరించారు. “ఎరుపు రంగంపే 
నీకు వెగటు, ఎందుకో తగని వెరపు/ఐదువరాలి కుంకుమరేఖ అందుకా 
చెరిపావు దయలేక” - పేద్మపజల పక్షం వహిస్తున్న కమ్యూనిస్టుల 
చిహ్నమైన ఎరుపు రంగును గురించి ధ్వనిపూర్వకంగా రచించిన యీ 
గీతం: ఆర్ముదగారి కవితా కొళలానికి చక్కని నిదర్శనం. 


“గాయాలూ-గేయాలూ”లో ఆంధ రాష్టావతరణకు కవి పుల 
కించి రచించిన రసగీతాలు ఆహ్లాదకరమైనవి. “వేదంలా గోదావరి (పవ 
హిస్తోందే చెల్లీ /వెన్నెలవలె కృష్ణ వేణి విహరిస్తోందే తల్లీ [విశాలాం ధ 
నష్తుమూలల, వై వాహిక వై భోగం” అని ఏరువాక పడవలాగ ఊగిస 
లాడే, జో డెద్దుల బండిలాగ గుండెలురికి సాగగా ఆనందగీతాలు ఆలపిం 


ఆరవ అధ్యాయం 241 


చారు. “ఆడిందే ఆట; తూరుపు దిక్కున; విజయీభవ ! ఎందుకింత 
సంతోషమో తెలుగువాళ్ళకి” మొదలై న గేయాలు నేటికీ ఆనందం కలి 
గిస్తాయి. “నిరంతరం మా హృదంతరంలో నిండి వెలుగు జ్యోతీ” అని 
బాపూజీపై వారు రాసినపాట, 'మాతృకాంకి గేయమూ మరప్పరానివి. 
పొట్టి (శ్రీరాములుగారి త్యాగాన్ని నుతిస్తూ మంచి కవిత రాసిన కొద్ది 
మందిలో ఆర్ముద వొకరు. (పణయ కవిత్వంలో ఆరుద ఆందెవేసిన 
చేయి. అభ్యుదయభావాలు, (పేమగీతాలు పరస్పర విరుద్ధమైనవి కావని 
దాశరథి, తిలక్‌లవలె ఆర్నుద కూడ విశ్వసిస్తారు. 


ఆరుదగారి “సినీవాలి రచన “ఏక్సిడెంటల్‌”గా జరిగంది. ఆయన 
గీతాన్ని “తెలుగు కావ్యమాల'లో చేర్చిన (శ్రీ కాటూరి అనాలోచితంగా 
“సినీవాలి నుండి” అని ఆ పు_స్హకంలో రాశారు. ఆర్నుదగారప్పటికి “సినీ 
వాలి రచించలేదు. సినీవాలి అంపే 'చందకళ కనబడే అమావాస్య”; 
షార్వతికి మరో పేరు. 


ఆధునిక సమాజం అమావాస్య చీకటిలాగుంది. ఇంత నైైరా 
శ్యంలో కూడ ఆళాలేశం లేకపోలేదు. ఆధునిక నగర జీవితాన్ని 
నేపథ్యంగా ఆరుద “క్లార్కు సూర్యారావు" జీవిత కథను యీ కావ్యంలో 
రచించారు. గౌ, 5. Eliot - ‘The Waste Land’ కావ్యంలోలాగే 
ఆర్ముద నగర జీవితాన్ని ఊసరక్షేతంగా తలచారు. ఆధునిక కవులలో 
నగర జీవితాన్ని వర్ణించిన కవులు ఆర్నుద, పఠాభి, అజంతా, బైరాగి, 
శ్రీశ్రీ వంటి కొద్దిమందే. 


“నే డమావాస్య' అని (పారంభమయ్యే యీ కావ్యంలో నగ 
రంలో “లిప్పలిప్తకు ఆశలు /లు_స్పమైన (బతుకు జా గదవస్థ దుస్స్వ 
ష్నాన్ని” వర్ణించారు. నగరంలో నాతి గురించి, నీతిగురించి చెప్పి 
వాళ్ళ లోలోపలి నిశ్శబ్దాలను వినిపించి, దుర్గమగహనాంకర సీమల్లో 
నడిపించి, స్వర్గనరకాల సహజీవనం చూపించారు. నగర వికృతరూపాన్ని 
అనేక కోణాలనుండి, సమర్ధుడైన ఛాయాచ్చితకారునివలె, జీవిత దృశ్యా 

16 


242 తెలుగు కవితా వికొసం 


లను పేర్చి హృదయంలో సంచలనం కలిగించారు. “ఆధునిక రంగే 
యువతిలాగ నగరానికి మెదడు తక్కువట. ఈ యువతి (శ్రీమంతుణ్ణి 
(పేమించటానికి ఆశ పడుతుంది. “నీ మీద చూపించిన _పేమనే/ కేకు 
డాన్సులో ఇంకొకడి మీద కూడా / నిష్కారణంగా, నిష్కామంగా / 
చూపెస్టే పింజారి నీ నగరం” నంటి వర్ణనలు మెదడు చురుక్కుమని 
పించి, సంక్షిష్టమైన ఆధునిక జీవితాన్ని గురించి ఆలోచింపజేస్తాయి. 
నగర జీవితానికి రోసి “సూర్యారావు సంజ చీకటినంటి స్వ్మగామమనెడి 
పంజరంలోకి పరుగె_త్తిపోతాడు. “జీవితం రేడియో సెట్టుకి భర్త ఏరి 
యల్‌, భార్య ఎర్తి; “ఖరీదైన ఆడవాళ్ళ భర్తలు ఖరీదైన పెంపుడు 
కుక్కలు”; “సెద్దోళు నెప్పందే సెళ్ళిసూపులు పద్దాలులేని నాటకంలా 
ఉంటుంది”; “నువ్వెక్కదలచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం 
లేటు”; “ఎడబాటంపే ఎదలో ముల్లు” మొదలై న సూక్తులు ఆర్నుద 
గారి అత్యద్భుతమైన ఉపమాకౌళలానికి నిదర్శనాలు, “ఇసుకలో కాళ్లీడ్చు 
కునే గృస్తీపోలీసు, ఫేసు పౌడరు ఊడిపోతున్న ఆంగ్లో ఇండియన్‌ 
అమ్మాయి” మొదలై నవారు ఆర్నుదగారి కవిత్వంలో కనిపించే లోక 
సామాన్య వ్యక్తులు. “అయ్యా మృత్యువుగారూ £” అని సామాన్యుడు 
చావలేక (బతుకుతూ చేస్తున్న ఆ_ర్హరావాన్ని, మొరను ఆరుదగారిలాగ 
అద్భుతంగా వర్ణించారు : “నిత్యనై మి త్రికాల వంటింట్లో నుంచి లేమి 
కారుతోంది; కలలపంచ నుండి కారే సంతృప్తిధార /నిద్దుర బిందెల్లో పట్టు 
కోనీండి- అయ్యా మృత్యువుగారూ కనికరించి కనికరించండి” అని వేడు 
కునే సామాన్యుడి గోడు ఎవరినై నా విచలితుల్ని చేస్తుంది. 


వైచ్చితి ఆర్నుదగారి కవిత్వంలో (ప్రముఖంగా కన్పిస్తుంది. 
ఒక్కొక్కసారి వీరివై చితీ ప్రియత్వం విమర్శకులకు సర్కన్‌ ఫీట్లలా 
తోస్తుంది. కాని కవితాళిల్బ మర్మజ్ఞులై లోనారసి చూచేవారికి వీరి 
వైచితి (పగాఢమైన (పతిభలోంచి వెలువడినదేగాని కేవలం మాటల 
గారడీ కాదని తెలుస్తుంది. శుష్కనినాదాలు, పడికట్టు మాటలు వీరి 
కవిత్వంలో కన్చించపు, “శుద్ధమధ్యాక్కరాలు; "ఎంచిన పజ్యాలు 
ఆర్నుదగారు ఛందస్సుల అళ్వహృదయం తెలిసినరౌతు అని నిరూపిస్తాయి. 


బదన అధ్యాయం 243 


భావనలో అభ్యుదయం, భావ! ప్రకటనలో వై చితి ఆర్ముదగారి కవిత్వాన్ని 
ఆస్వాదయోగ్యం చేస్తాయి... 


దాశరథి కవిత పీడిత (ప్రజల వాణికి “మైక్‌” 

“నాతెలంగాణ కోటి రతనాలవీణ” అని దేశభక్తితో కంఠమె త్తిన 
శ్రీ దాశరధి తెలంగాణలో నిజొంరాజు దుర్మార్గాలను ఎదిరిస్తూ (ప్రజలను 
ఉత్తేజ పరచారు. “అగ్నిధార కురిపించి జాతిలో చైతన్యం రగు 
లొ-లిపారు. పీడిత | ప్రజల వాణికి తనకవితస్సు “మైక్‌'గా సమర్చించారు. 
ఆయన కావ్యాలన్నిటా అభ్యుదయ భావాలు ఉచ్చ్వాస నిశ్వాసాలుగా 
ఆమిరాయి. పద్యాల్లో అభ్యుదయ భావాలను వెదజల్లిన కొద్ది మంది 
అభ్యుదయ కవులలో ఆయన (ప్రముఖులు. ఆధునిక కౌలానికి అను వెన 
కవితా వాహకం వగన కవిత్వమని దాశరధి ఆంగీకరించారు. “హృద్య 
మైన పద్యం నుండి, (శ్రవణ సేయమైన గేయంనుండి, రుచికరమైన వచన 
కవితదాకా అన్ని (ప్రక్రియలనూ ఆహ్వానించాను. పోరాటంలో నుండి 
కళ పుడుతుందని నమ్ముతున్నాను. నా జీవితమే పోరాటం" అని 
(శ్రీ దాశరథి పలికినళ్లే ఆయన కావ్యాలన్నిట్లో అభ్యుదయ భావా 
లున్నాయి. 


“ఆగర్భ (శ్రీమంతునికీ, అనాధునికీ మధ్య చిరకాలమునుండీ 
జరుగుచున్న సంఘర్థణమే మాదాశరధి కవితావస్తువు'అని (శ్రీ దేవులపల్లి 
రామానుజరావు 1949లో చెప్పారు.” (శ్రీదాశరథి మొదటినుండి జాతీయ 
వాది. ఆంధ మహాసభ కార్యకలాపాల్లో తీ(వవాది అయినా ఆయన 
కమ్యూనిస్టు పంథాను అనుసరించలేదు. “అగ్నిధారిలో.-. 


“జండా ఒక్క పె మూడు వన్నెలది; దేశం బొక్కే భారతా 
ఖండా సేతు హిమాచలోర్వర కవీట్కా౦డమ్ములోన రవీం 
దుండొక్క_డె కవీందుడు; ఊర్ణిత జగద్యుద్ధాలలో శాంతికో 
_దండోద్యద్విజయుండు గాంధి ఒకడే, తల్లీ! మహాభారతీ!'' 


16 మూడు దళాబ్దాలు-దాశరథి - దాళరధికవిత _ మహాంధి) _సదురణలు-.18 7, 
18, తొలి సలుకు = దేవులపల్లి రామానుజరావు అగ్నిధార 1940, 


244 తెలుగు కోవికా వికానం 


అని (ప్రస్తుతించటాన్ని గమని_న్టే ఆయన మార్కిస్టు తత్త్వ 
శాస్త్రంపై ఏనాడూ ఆసక్తి చూపలేదని పిస్తుంది. 


€౬.... 


(శామిక జీవిత వర్ణన దాశరథిగారికి పియతరమైన కావ్యవస్తువు. 
కష్టజీవియైన పేదరాలితో “ఓసికూలిదానా ! అరుణోదయాన/మంటి తట్ట 
నెత్తిన బెట్టి మరుగులేని / యెత్తు రొమ్మును పొంగించి యెందు కొరకు/ 
ఉస్సురనెదవు ? ఆకాళశముడికిపోవి అని ఆమె చాధకు సానుభూతి 
చూపారు. ఆమె నిట్టూర్చుకు ఆకాళం ఉడికి పోతుందనటం దాళరథిగారి 
(సజ్ఞకుమంచి నిదర్శనం. 


“బరువులతో శిరసువంచి / పరువెత్తుకె | (బతుకని / _బహ్మ 
రాతయని / (భమ పొందిన / ఢోకాచెందిన / నిరుపేదా / (శ్రమవిలువను 
గమనించని అమాయకుడ : అన్నార్హుడ 1'' అనిసంబోధించి “సీఘర్మంలో 
భర్మం-'న్వేదంలో (_పసాదం-ర_క్తంలో మౌ _క్తికాలు” వెలిశాయని తెలుసు 
కొమ్మని పేదలకు తెలియజెప్పారు. “ఈ లోకంలో (శ్రమజీవుల రక్త 
ధార / జలంకన్న పలచనై౦ది.” వారికోసం కలంపట్టి వారి (శేయస్సును 
కాంక్షీంచిన కవి (శ్రీ దాశరథి, 


సమ సమాజ నిర్మాణాన్ని సాధించటంలో (శ్రీ దాశరథీ హింసను 
నిరసిస్తారు. “ఏనాడెవ్వడు కత్తితో గెల్వలేదీ విశ్వమున్‌” అని ఆయన 
విశ్వాసం. “Force is the midwife of the revolution” అన్న 
మార్కు సూక్తి పె వీరికి గురిలేదు. (శ్రామికులు తమళ క్తిని గుర్తించి, 
సంఘటితంగా పోరాడితే సమాజంలో మార్చువచ్చి పరిస్థితులు చక్కబడ 
తాయని వీరు భావిస్తారు. పండుగలూ పబ్బాలూ అన్నిటికీ ఎప్పటికప్పుడు 
వీరు రాస్తున్న కవిత్వంలో చిక్కదనం లోపించి ఇటీవల దాశరథిగారి 
కవితాశ_క్తి సన్నగిలి పోయినట్లు తోస్తుంది. 


అభ్యుదయోద్యమంలో కోటిమంది (ప్రజల కొరకై కవిగా, కార్య 
క్‌ పోరాడిన (శ్రీ దాశరథికి ఆధునికార్థధ కవిత్వంలో _ విశిష్టస్థానం 
ఉన, ne 


పడవ అధ్యాయం $46 


(ప్రజాకవి కాళోజీ = “నా గొడవి (ప్రజల గొడవే 


(సజల కవి (శ్రీ కాకోజీ. తెలంగాణ (పజలతలలో నాలుకై వారి 
వ్యధలను కవిత్వ రూపంలో వెల్లడించిన (వజానాయకుడు, అన్యాయాల పై 
విరుచుకుపడ్డప్పుడు కాళోజీ కవిత ఒళ్ళంతా చీల్చుకుపోయే మొగలిరేకు; 
ఒక్కొక్కప్పుడది పదునైన గండ గొడ్డలి. అభ్యుదయభావాలు లేకుండ 
ఆయన ఏ కవితా రచించలేదు. 


మనుష్యులమధ్య పోరాట స్వభావాన్ని ““చాపచింపు-స్మామాజ్యం 
కోడిగుడ్డు - కోహినూరు / పాటిమన్ను - ప్లాటీనం / బస్సుసీటు _ 
(బహ్మరథం / ఏదై తేం ఏదైకేం” అని హేళన చేసి సామరస్యాన్ని 
"పెంపొందించు కొమ్మని కాశోజీ హితవు చెప్పారు. వ్యంగ్యశక్రి కాళోజీ 
కవితకు (పాణం. మహాత్మగాంధీ బోధనలను పెడచెవినిపెట్టి, స్వార్థ 
పరులై. గాంధీజీ పేరును స్మరించే వంచకులను కాళోజీ “ఇంకేమి కావాలె? 
(బతికినన్నా ళ్లు నిను = బాపు అనిపిలిచితిమి, చచ్చిపోయిన నిన్ను-జాతి 
పితను జేసితిమి / సెక్కు. భంగుల నిన్ను - చెక్కి నిలవేసితిమి/ 
వేడ్క_తో ఇంటింట (వేలాడ దీసితిమి. నీ పేరుతో టోపి నిత్యమై 
ఫోయినది”- అని వ్యంగ్యంగా. ఆయువు పట్టలో కానరాని దెబ్బలు 
కొట్టారు. రాజకీయాల్లో ఆయన ఎప్పుడూ స్వతంతుడు. “అభ్యర్థి 
ఏపార్టీ వాడనికొదు, ఏపాటివాడోచూడు” మని (ప్రజలను హెచ్చ 
రించారు. 


పరీభవ సంవత్సరంలో కాళోజీ కవితా సంకలనాలు ఆరుబుతువుల 
లోను ఆరు వచ్చాయి. “నా గొడవి మొత్తం ఏడు సంపుటాలు. అన్నీ 
సమకాలిక బీవితదర్పణాలే - కావ్య సంపుటాలను కోరిన వారందరికీ 
ఉచితంగా అందించారు. కవిత్వం వ్యాపార వస్తువుకౌదని, అది (పజల 
జీవితంలో భాగం కావాలని వీరి ఉద్దేశ్యం. 


నైజాం (ప్రభుత్వపు నిరంకుశత్వాన్ని ఎదిరించినశ్లే కాళోజీ నేటి 
(పభుత్వం నిరంకుశంగా (పజల హక్కుల్ని రూపుమాప జూచినప్పుడు 
(పజల పక్షొన నిలిచి పోరాడే కవి. భయం ఆయన నిఘంటుపులోలేదు, 


948 శీలుగు కవితా వికాసం 


సంఘంరో వ్యత్యాసాలను వ ర్హిస్తూ “కమ్మని చక్కిలాలొకచోట/ 
గట్టిదవడ లింకొకచోట/ వాసన నూనియలొకచోట /మాసిన తలలింకొక 
చోటి'అని చమత్కారంగా పలికి, పండిత పామరులిరువురినీ రంజింప 
జేశారు. దేశసంపదకు రైతు ముఖ్యాధారం అయినప్పుడు కర్షకుని చిన్న 
చూపుచూడటం తగదని కాళోజీ భావం. “న్నర్తకుని నాట్యాలు, గాయకుని 
గానాలు, ధార్మికుని దానాలు, పండితుని భాషణలు/వ్నర్తకుని వ్యాజ్యాలు, 
వకీళ్ళ వాదాలు | సైనికుని శౌర్యాలు, యాంత్రికుని యంత్రాలు | 
యోధుల యుద్ధాలు, రాజుల రాజ్యాలు | కర్షకా నీ కజ్టు కదిలినన్నా శి 
అని క ర్గకుని (పశంసించి, భారత భాగ్యవిధాత కర్గకుడేనని తలచారు. 


“కాళోజీ 20వ శతాబ్దంలో తెలంగాణ (పృపథమ (పేజాకవి. 
కాదనడం సాహసం” అన్నారు శ్రీ దాశరథి.!” కాళోజీ (పజాకేమాన్ని 
విస్మరించి పాలకులను కీ_ర్తించలేదు. జన శేయస్సుకు క్షతికలిగినప్పుడల్లా 
కవిగా స్పందించటం కాళోజీ జీవలకణం, ఇందుకు దేశం ఎంతైనా 
ఆయనకు బుణపడి వున్నది. 


కుందుర్తి కవిత్వం “నరజాతి విముక్తి సంగీతం” 


“ఇది నా కవిత్వం గీత, వినేవాడు నరుడు 

చదువూ సంధ్యలు రాని రోడ్డుమీద పామరుడు 

లేమిత ల్లీ యొడిలో నిరంతర గాఢ నిదాపరుడు” 

కవిత్వ లక్ష్యాన్ని స్పష్టంగా ని ర్థయించుకుని సామాన్యుడికోసం 

కలంపట్టి, అభ్యుదయ మార్గంలో నడిపించిన కవి (శ్రీ కుందుర్తి 
ఆంజనేయులు, “నయాగరా కవితా సంకలనం నాటినుండి ఆయన 
అభ్యుదయ మార్గాన్ని అనుసరించారు. మానవతావాదాన్ని మన్నించిన 
మార్క్సిస్టు దృక్పథం (శ్రీ కుందుర్తి కవితలో కన్నిస్తుంది. “నా గీతం 
నరజాతి విముక్తి సంగీతం" అని వర్ష పోరాటం ద్వారా సమసమాజం 
ఏర్పడాలని భావించి, అందుకు తన కవిత్వం తోడ్పడాలని ఆయన 
ఆశించారు. 


17, దాశరథి - కాళోజీ “నా గొడవలో చేర్చిన అభి పాయం.(8.1-653) 


వినవే అధ్యాయం 241 


“యుగేయుగే కావ్యరచనలో (శ్రీ కుందుర్తి అభ్యుదయ కవిగా 
(పసిద్ధి కక్కారు. “రచనల పూలతోటలో / ఛందస్సు మొక్కలు నాటను/ 
భావనలో సామాన్యుని | జీవితవలయాలు దాటను అని (పతిజ్ఞ చేసిన 
కుందుర్తి ఆ తరువాత ఛందస్సులో అప్పుడప్పుడూ రచన చేసినా, పద్య 
రచన చేయగలనని నిరూపించుకోనటానికేగాని పద్యంమీది మక్కువతో 
గాదు. వచన కవిత్వం అభ్యుదయ భావ్యపచారానికి అనువైన సాధనమని 
తలచి ఆయన “ఫీవర్స్‌ (ఫంట్‌” స్టాపించారు (1058). బహిరాకృతి 
ఉద్యమం కాదని, వస్తువు (పధానమని వాదించే వారిని ఆయన లక్ష్య పెట్ట 
లేదు. పద్యమే కవిత్వమనే అపోహను తొలగించి, ఆధునిక కాలానికి 
అనువైన (ప్మకియ వచన కవిత్వమేనని నిరూపించటంలో ఆయన 
కృషి మరువరానిది. వచన కవితకు ఆయన ఆద్యుడు కౌక పోయినా, 
పండితులకు జవాబుచెప్పి, వచన కపితకు ఆదరగౌరవాలను సంపా 
దించటంలో ఆయన (పముఖ ప్మాత వహించారు. 


తెలుగు కవిత్వంలో సామాన్య పాఠకులకు చీకాకు కలిగించే 
సంస్కృత పదాడంబరాన్ని, ఇంగ్లీషు పదాల (ప్రయోగాన్ని (శ్రీకుందుర్తి 
నిరసించారు. వాడుకలో వున్నవీ, చదువరులకు చిరపరిచితమైన మాటల 
తోనే ఆయన ఆహ్హాదం కలిగించారు. దుర్భరమైన న్నర్తమానానికి, ఆశలు 
రేకెత్తించే భవిష్యత్తుకు తేడాను “రెండు లోకాలు గీతంలో వర్ణించారు. 
“భగవంతునికి బహిరంగలేఖిలో తను తప్పుచేస్తూ “శివశివా'అని నాకండ్లు 
మూసనేయోగి నీకు వాడు మహాభక్తుడు /నేనువాడ్ని సహించను /తిండిలేని 
వాళ్ళకు తృలప్తివిషం పెట్టడానికి / ఒకపూట ఉపవాసం చేసే భోగి/నీకు 
వాడు మహాఆ ప్పుడు/ నేను వాడ్ని సహించను /(పతిదానికీ మెచ్చి భక్తు 
లకు వరాలు ఇచ్చి నీవు ద్రైవపదవిని నిరపయోగపరుస్తావు / పతిఫల 
మాశించకుండా, (పజలకు ధర్మటోధలు చేసి / పనిముగిసిన మరుకణ మే| 
మనుష్య పదవినుండి దిగిపోతాను నేసుు అన్నప్పుడు కవిఉపయోగించిన 
పదాలు అన్నీ అందరికీ తెలిసినవే. కవిభావం సూటిగా, వాడిగాగుండెల్లో 
గుచ్చు కుంటుంది. 'రాతమ్ముడూ, పోదాం, మనకు చోటులేదిక్కడ” 


248 శేలుగు కవితా నీకొసం 


అంటూ మనుష్యులను ఆవరించివున్న కుత్సితాలను, కపటాలను వెల్లడించి 
వాటిని సరిదిద్దుకోవాలని చెప్పారు. 


మూఢ నమ్మకాల ప్రై తిరుగుబాటుచేసి, వాటిని పోగొట్టటానికి 
(శ్రీకుందు ర్తి తన కావ్యాలన్నిటిలో _పయత్నించారు. [పజల అనుభవంలో 
వున్న విషయాలే తీసుకుని, వారికి తెలిసిన ఉపమానాలే వుపయోగించి, 
కవితా శిల్చానికి భంగం కాని విధంగా (పయోగించటం కుందు ర్తిలో 
కన్పించే కవితా కౌశలం. 


“తెలంగాణా” కావ్యం తర్వాత “యుగేయుగే, నగరంలో వాన, 
నాలోని నాదాలు,” కావ్యాలు కుందుర్తి అభ్యుదయ భావాలను వెల్లడించే 
విశిష్టమైన రచనలు. వచన కవిత్వం నాలుగు కౌలాలపాటు నిలిచి 
వుండటానికి కథా కావ్యాలు రావలసిన ఆవశ్యకత వున్నదని వీరు 
భావించారు. ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? అనే రెండింటిలో మొదటి 
దాని పెనే వీరు మొగ్గు చూపిస్తారు. 


“నియమబద్ధమై, నన్న యాదులచేత తీర్చిదిద్దబడిన పద్యం మాకు 
తల్లి. దానిని కించపరచాలనే ఉద్దేశ్యం మాకులేదు. పద్య రచయిత 
లొకవేళ తూలనాడినా- వొకవేళ ఎందుకు ? తూలనాడటం తధ్యం- మేము 
పద్యాన్ని ఏమనేదిలేదు. కాని తెలుగు కవిత్వానికి పద్యమే, వృ_త్తమే 
తుది స్వరూపమని మ్మాతం అంగీకరించం....కొత్త యోగం నరంతరం 
జరగవలసిండే” అని ఘంటాపథంగా చెప్పి (యుగేయుగే యువ 
కవులను నూతన పయోగాలు చెయ్యమని (పోత్సహించారు. “ పసంచంలో 
(పతిదీ మారుతుంది. మారకుండా స్థిరంగావుండేది వొక్క_టే-అదిమార్పు” 
అని నిరంతరం కొత్త దనాన్ని అన్వేషించారు. పయోగమేదై నా 
(పగతికిదారి తియ్యాలిగాని ప్రయోగం కోసమే కాకూడదని వీరు 
భావిస్తారు. 


(పకృతి వర్ణ నలుకూడ సమకాలిక సమాజాన్ని (పేతిబింబించాలని 
వీరు తలుస్తారు. “నగరంలోవానిలో కవిఊహాగానాల్లో కదలాడే కవిత్వం 
జల్లులు జల్లులుగా కురుస్తున్నట్లు, అనంతకోటి దృశ్యాలు తన రంగుల 


ఆరవ అధ్యాయం db 


కుంచెతో రమణీయంగా చిత్రించారు. “మూడునాళ్ళ పసిపాపను ముద్దుగా 
వొడిలో గుండెల కద్దుకుంటూ, వెచ్చగా ఆస్నత్రినుండి పచ్చగా ఇంటికి 
వెళ్ళే పచ్చి బాలెంతరాలి మీద పూలజల్లులాగా, ఆగస్టు పదిహేనున 
బారుగ తీర్చినించున్న ససిబాలురమీద జాలిగా నన్నని తుంపరగా వర్షం 
పడుతుందని (శ్రీ కుందుర్తి హాయిని గొలిపే భావాల్ని అందించారు. ఇంత 
మంచి వర్ధర్తు వర్ధన (ప్రాచీన కవితలోనూ, ఆధునిక కవితలోనూ 
ఆరుదుగానే కానవస్తుంది. 


ఆఅయోమయానికీ, అస్పష్టతకూ కుందుర్తి కవిత చాల దూరం. 
పండిత పామరులను రంజింపజేయగల సుళబ్ద _పయోగం ఆయన సొత్తు. 
అభ్యుదయ కవితా యుగంలో తిలక్‌, కుందుర్తి గారల (ప్రభావం యువ 
కపుల మీద అధికంగా వున్నది. “పద్యాల పూటా రూపాయలు, షృత్రికల 
గుడ్డివాళ్ళ వద్ద చి ల్లరకీ ర్తికోసం, చీకట్లో మార్చను” అని కుందుర్తి 
యె ౧ గం చి ౧ అరి 
(పతిజ్ఞి చేశారు. అట్లాగే అయిసదీ కానిదీ ఏదో సందర్భానికి సరిపడే 
పద్యాలు ఆయన రాయలేదు. 


“ఎప్పుడో ఒక మహాకవి భగీరధుడిలా వస్తాడు, (కొంగొత్త 
కవితా గంగను తెస్తాడు” అని ఆశించిన కుందుర్తి "నా అంతస్తుకు 
మించిన కవితాకీరి కావాలని కోరుకోను” అని వినయంగా, సౌజన్య 
మ్పూర్తిమై పలికారు. తన తర్వాత వచ్చిన విప్లవ కెరటంలో దూకక 
పోయినా, సమాజంలో తాను ఆశించిన మార్పుకోసం ఎదురుచూస్తూ 
కవితా క్షేత్రంలో నిరంతర వ్యవసాయంచేసి, ఫలసాయాన్ని అందిస్తున్న 
ఆయన కృషి కొనియాడదగినది. 


తిలక్‌ భావాలు ““(ప్రజాళక్తుల వహించే విజయ ఐరావతాల" 


అభ్యుదయ భానన, సౌందర్యమూ (శ్రీ బాలగంగాధర తిలక్‌ కవి 
తంలో కలగలిసి మానవతను పెంపొందించాయి. “నా ఆక్షరాలు వెన్నె 
లలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు' అని భావించిన తిలక్‌ “నా అక్ష 
రాలు కస్నీటిజడులలో తడిసే దయాపారావతాలు / నా అక్షరాలు (ప్రజా 


260 శిలుగు కవిళా ఏళొనం 


శరక్యుల వహించే విజయ ఐరానతాలు” అని కూడ అన్నారు. జీవకారుణ్య 
దృష్టితో ఆయన దీనుల వేదసను, _ సైనికుల బాధను, పతితుల విలా 
పాన్ని, మోసపోయిన అభాగ్యుల గోడును తన రచనల్లో | వతిబింబిం 
చారు. “ఆర్హగీతం, (ప్రార్థనిలు తిలక్‌ హృదయా వేదనను వినిపింపజే నే 
ఉత్తమ రచనలు. “నా దేశాన్నిగూర్చి పాడలేను నీ ఆదేశాన్ని మవ్నించ 
లేను, ఈ విపంచికకు _యుతి కలుపలేను;' ఆని ప్రారంభమయ్యే “ఆర్త 
గీతంలో దుర్భరమైన జీవిత దృశ్యాలసు (ప్రదర్శించారు. “నేను చూశాను 
నిజంగా, ఆకలితో అల్లాడి మ రిచెట్టు కింద మరణించిన ముసలివాణ్ణి, 
నేను చూశాను నిజంగా సీరం! ధవర్ణాన వంతెన కింద నిండుచూలాలు 
(ప్రసవించి మూర్చిల్లిన దృళ్యాన్ని”.... అని వర్ణిస్తుంపే ఎంత కఠినాత్ము 
లై నా చలించకుండ వుండలేరు. (శ్రీ తిలక్‌ బాధితులను సంబోధించి తిరగ 
బడమని చెప్పరు. బాధిస్తున్న లోకంకేసి తిరిగి “ఇది ఏ నాగరికతకు 
ఫల్మశుతి 2 ఏ విజ్ఞాన (పకర్షకు (పకృతి? స్ట్‌ బుద్ధ దేవుని జన్మభూమికి 
గర్వస్మృతి 7" అని నిగ్గదీసి పక్నిస్తాదు. కవిత్వం చదివే పై తరగతి 
(ప్రజలు అన్యాయాలకు "కారణమేమిటని తప్పకుండ ఆలోచిస్తారు. ఆ 
మేరకు తిలక్‌ అభ్యుదయ కవి. ““భావకవులకు సహజమైన ఉదాత్తసురభి 
ఫాత్త శయ్యాసజ్జితము, రసప్లావితము సుందరవధూక దుష్టపరిరంభము" 
యీ గీతంలో కన్పిస్తాయి. భావకవితా వాసనను వీడని అభ్యుదయభావన 
తిలక్‌ కవిత్వానికొక వింత సొబగును చేకూర్చింది. 


మార్క్సిజం తిలక్‌ గారిని (పభావితం చెయ్యలేదు. కష్టాల్లో 
చిక్కుకున్న దీనులపట్ల సాటి మానపుడిలా ఆయన _పతిస్పందించారు. 
"పార్థనిలో “దేవుడా, రక్షించు నా 'దేశాన్ని/పవి_తులనుండి పత్మివతల 
నుండి, పెద్ద మనుషులనుండి, పెద్దపులుల నుండి/.. .. లక్షలాది దేవుళ్ళ 
సుండ్‌/.... శ్రీ మున్మయురు పరంపర నుండి” అని వ్యంగ్యంగా దేళదుస్థి 
తిని | “దేవుడా, నలభై కోట్ల మనుష్యుల /నిజమైన, (ప్రాణ 
వున్న మసుష్యులతో నిండిన దేళు నాది, రక్షించు నా దేశాన్ని” అని 
(ప్రార్థించారు. ఈ కవితలో వ్యంగ్యం సమకాలిక సంఘంలో (పజలను 
ఆలోచింపజేసింది. పరిష్కారమేమిటో చెప్పకుండానే చెప్పింది. 


ఆరోవ ఆధ్యాయం 85 


గాంధీజీ జీవితం కంటె తిలక్‌ గారిని నె హూజీ జీవితం ఎక్కు 
వగా ఆకరి ౦చినటు కన్పిస్తుంది. నెహూగారు మరణించినప్పుడు తిలక్‌ 
ou య pr) 
గారు ఆయన్ను “పిన్సొఛార్మింగ్‌, డార్లింగ్‌. ఆఫ్‌ ది మిలియన్స్‌” అని 
వర్ణ ంచారు. నెెహూగారి మరణానికి భూమి (భువగళాలె త్తి తి ఏడ్భిందని 
తనో బాధను వ్యక్తం చేశారు. తిలక్‌గారు జాతీయవాది. భారత దేశంపై 
చె నా యుద్దానికి దిగినప్పుడు ఆయన మావోను, చౌ-ఎన్‌-లె లను 
(a) ర 


Cyan 


హేళన చేస్తూ, డేళభక్తిని (ప్రబోధించే కవిత్వం రాశారు. 


మానవతావాది తిలక్‌ అభ్యుదయమంసే సమసమాజ నిర్మాణమని 
గాక, ఆకలీ యీతి బాధలూలేని చల్లని లోకమని మ్మాతమే తలచారు 
అయితే ఆయన అభ్యుదయ భావాలకు వ్యతిరేకి మాతం కొరు. 1942లో 
బొంబాయిలో జరిగిన భారత అభ్యుదయ రచయితల మహాసభకు (పతి 
నిధిగా హాజరై నారు. ఆ సంవత్సరమే ఆయన “మేగ్నకార్డా' అనే 
సు పసిద్ధమైన గీతం రచించారు. ''పాతలోకపు గుండెలో శతఘ్ని పగి 
లించి/భావికాలపు చందకౌంత శిలల కరిగించి /!పాటపాటకి సోక్రు స్వర్గం 
లాగ/మాటమాటకి దూకు సింహంలాగ/మేం నిలుస్తాం/మేం పిలుస్తాం/ 
మేం మనుష్యులం, మేం మహస్సులం/మాకు దాస్యంలేదు/మాకు శాస్త్రం 
లేదు | మాకులోకం ఒకగీటురాయి /మాకు కరుణ చిగురుతురాయి” అని 
స్పష్టంగా న్వేచ్భను కోరారు. సనాతనమైన, అభివృద్ధి నిరోధకమైన 
భావాలను ఆయన ఎన్నో చోట్ల ఏవగించు కొన్నారు. 


అభ్యుదయ భావాలతో సామాజిక _పగతిని కోరేగీతాలు “మేగ్న 
కార్డా; దీపం; శిక్షిష్టతం; స్వేచ్చా విహారం; గొంగళీపురుగులు; సి.ఐ.డి. 
రిపోర్టు మొదలై నవి “అమృతం. కురిసిన రా(త్రిలో వున్నాయి. 
“ఒక్క దుఃఖితుడు నవ్వినప్పుడు | ఒక్క. పతితుడు కన్విప్పినప్పుడు/ 
అక్కడ నా అడుగుజాడ గుర్తించగలవు” అన్నకవి అభ్యుదయ దృక్ప 
థాన్ని కొనియాడకుండ వుండలేము, తిలక్‌గారి ఆనుభూతి _పధానమైన 
కవిత్వం, కరుణాదృష్టిని కలిగించే కవిత్వం అభ్యుదయ భావాలకు విరుద్ధ 
మెనదికాదు. 


2b3 శేలుగు కవితా వికాసం 


“గొంగళీ వృరుగులు"లో (శ్రీ తిలక్‌ చిత్రించిన “అయినాపురం 
కోకేశ్వరరావు', అజంతాగారి నిరుద్యోగి వెంకటావు, ఆర్నుదగారి 
క్లార్కు సూర్యారావులాంటివాడు. చై నందిన జీవితంలోంచి నిదలోకి 
జారుకుని కోరికల స్నీకెైట్‌ బాక్స్‌లో స. క్రై ౨మ్‌, లాటరీలో 
పైజులూ ఊహించుకునే మధ్య తరగతి బలహీనుల్ని అవహేళనచేసి 
వాళ్ళ మధ్య డైనమైట్‌ సేలాలి / డైనమోలు తిరగాలి” అంటారు. 
తపాలా బంటోతును పరామర్శిస్తూ “ఒక్క_నయనమైనా నీకోటు దాటి 
లోపలికి చూడదు” అని సానుభూతి చూపారు. 


యుద్ధ వీభత్సం తిలక్‌ గారి గుండెల్ని ఘూర్జి ల్ల జేసింది. పదేపదే 
ఆయన యుద్ధాన్ని నిరసించారు. అభ్యుదయ కవులు యుద్ధ కాలంలో 
(పజల కష్టాలను వర్థించారేగాని యుద్ధ్రభయంకరత్వాన్ని వ,ర్థించలేదు. 
శ్రీశ్రీగారి ' గర్దించు ష్య వీరరసాన్ని ఉప్పొంగించేదేగాన్‌ అందులో 
యుద్ధ న్రీకరత్వంలేదు. ఒక్క_ తిలక్‌ మ్మాతమే రెండన (ప్రపంచ యుద్ధ 
వీభత్సాన్ని కవికలో చితించి, శాంతిని _పటోధించారు. 


(శ్రీ తిలక్‌ కవితకు సంస్కృత పదాలమీద మోజు ఎంత అందం 
తెచ్చి పెట్టిందో, అంత అపచారం చేసింది. వాడుక భాషలోరాస్తూ, అభ్యు 
దయ భావాలను వెదజల్లుతూ''జ్వలత్కాస్టమిలా తలం శ_ప్తధాతినిర్జనమై 
పరచుకొనెను / స్తుష్పదేవ హృదయ సృజ్నాళము లెగిరిపడెను” ఆని 
రాయటం కవితను అందుకోవలసిన సామాన్య పాఠకులకు దూరం 
కావటమే. “భస్మీకృత ధ్యాతిమీద కళ్చిన్మూర్జుని తుదివాలు' వంటి 
మాటలు, వాడుకలోలేని సంస్కృత చదాలమీద మోజుచేత వాడీనవే. 
ఇటువంటి రచన మనస్సును కదపదు, కనుబొమలె త్తి ఆశ్చర్యపోయేట్లు 
చేస్తుందంతే. 


“అమృతం కురిసిన రాతి” ఆధునికాంధ కావ్యాల్లో ఒక మహో 
నత శిఖరం, నేటి కవులమీద తిలక్‌ ప్రభావం ఎక్కువగా కన్చిస్తున్నది. 
శీశీ) తర్వాత యువకవులను ఎక్కువగా (ప్రభావితం చేసిన కవి తిలక్‌, 
కేవలము అభ్యుదయ భావాలకే కట్టుబడి కవిత్వం రాయకపోయినా, తిలక్‌ 


ఆరన అధ్యాయం 268 


కవితా దృష్టి “ఇజమ్‌లలో ఇంపిజన్‌' అయిపోక, స్పటిక స్వచ్చంగా 
కాంతిని విరజిమ్మింది. తిలక్‌ కవిత కవితాసతి నొసట నిత్యరస గంగా 
ధర తిలకమై” విరాజిల్లుళుంది. 


రాయలసీమ కన్నీటిపాట _ విశ్వం “పెన్నేటిపాట' 


సంస్కృత విద్యను అభ్యసించి, జాతీయోద్యమంలో కారాగార 
శిక్షను అనుభవించి తన జన్మభూమి రాయలసీమ క్షేమం కోసం పాటు 
పడిన కవి శ్రీ విద్వాన్‌ విశ్వం. రాయలసీమలో జలాధారాలు తక్కువ, 
తరచు కరవులు రావటం అందరికీ విదితమే. రాయలసీమ కరవును 
కళ్ణారా చూసి, హృదయం ద్రవించి, బాధాదగ్గమైన కంఠంతో (శ్రీ విశ్వం 
పలికిన కవిత్వం “పెన్నేటిపాటి. “రాయలసీమ కన్నీటిపాట పెన్నేటి 
పాటగా కరుణరసభరిత కావ్యంగా వెలువడింది. 


“అచట నొకనాడు పండె ముత్యాలచాలు; అటనొకప్పుడు నిండే 
కావ్యాలజాలు” అని రాయలనాటి వైభవాన్ని వర్ణించి “కోటిగొంతుల 
కిన్నెర మీటుకొనుచు, కోటిగుండెల కంజరి కొట్టుకొనుచు” కోటి మంది 
(ప్రజల బాధను తన కంఠంలో పలికించారు. “అదే పెన్న! అదే పెన్న? 
నిదానించి నడు ! విదారించు నెదన్‌, వట్టి ఎడారి తమ్ముడు అని ఎండీ 
పోయిన పెన్నానది గుండెలు (వయ్యలు చేస్తున్నదని, ఆవేదనతో “ఎదీ 
సీరు? ఎదీ హోరు? ఎదీ నీటిజాలు" అని నీటిచుక్క కోసం అలమ 
టించి పోయే పజల వేదనకు రూసమిచ్చారు. “ఇంత మంచి 'పెన్నతల్లి 
ఎందుకెండిపోయెనో ! ఇంత మంది కన్నతల్లి ఎందుకెండిపోయెనో” -అని 
వగచి, వగచి కక్కటిల్లి పోయిన కవి దుఃఖం హృడయాన్ని కరిగిస్తుంది, 


(బిటీమవారి పరిపాలనలో రాయలసీమలో యధార్థంగా జరిగిన 
కథకు కావ్యరూపం “ఒకనాడు”. “తెల్ల నై నికులు” నాగులమ్మ అనే తెలుగు 
పడుచును మానభంగం చేయబోతే హంపన్న అనే వీరుడు (పాఠాలను 
తెగించి, ఆ సైనికుల నెధిరించి ప్రాణాలు కోల్పోయిన సంఘటనను 
(శ్రీ విశ్వం వీర, కరుణరసాల సమ్మేళనంతో రమ్యంగా రచించారు. 


254 తెలుగు కవికా వికాసం 


“పెన్నేటిపాట, ఒకనాడు అభ్యుదయ భావాలుగల ఆధునిక కావ్యాలు. 
వీటికంచు భిన్నమైనది, విశ్వంగారి వివిధ భావాలకు నిలయమైనది “నా 
హృదయం. సంస్కారపూరితమైన వాక్కు సమాజాభ్యుదయాన్ని కోరె 
రచనాళ క్తి విశ్వంగారి కవిత్వంలో కన్పిస్తాయి. 
పురిపండా “పులిపంజాి 

అభ్యుదయ కవిత్వోద్యమపు తొలిదశనుండి కవిగా, యువకవు 
లకు తోడునీడగా నిలిచినవారు (శ్రీ పురిపండా అప్పలస్వామి. భాషాళిసన 
చణులై_న గిడుగువారికి శిష్యులై వాడుక్‌ భాషను విశ్వవిద్యాలయాల్లో 
పవేశళపెస్టే కృషిలో వీరు కొంతవరకు విజయాన్ని సాధించారు. భావ 
కవుల'పై తిరుగుబాటు చేసిన యువతరానికి దివిటీ పట్టుకు _తోవచూపిన 
కవి శ్రీ పురిపండా. “తొలినాటి సం్యదాలు తుహినగిరి శిఖరాలు /ఇంకి 
పోతున్నాయిలే ! కుంగిపోతున్నాయిలే / నల్హమందేకాని కళ్ళిప్పనంటావు/ 
రాతి గుళ్ల కెకాని రానుపొమ్మంటావు/సుడిగాలి రేగిందిలే ! పిడుగావులిం 
చిందిలే” (సుడిగాల్సి అని బూజులా వేళ్లాడుతున్న సనాతన భావాలను 
వదలగొట్టటానికి (ప్రయత్నించారు. అభ్యుదయకవులు అంతర్జాతీయమైన 
అవగాహనతో, వసుధైక కుటుంబ భావనకు (పోదిచేస్తుండగా పురిపండా 
వారు మాతం మొదటినుండి జాతీయ మార్గగాములై నారు. 


““పాలికాపును నేను/బందెవానిసన ను/మంటిలోనె బతుకు” అని 
దీనజనుల స్థితిని వర్థించారు., “గుడిలోన దై వమా ఆలింపచోయి, గుడి 
లోన దైవమా పె కిరావోయి” అని దై వాన్ని సంబోధించి “మాల 
'మెట్టిన నేల, మాలమెట్టిన సీమ మైలపడినిదనే కుహనా భక్తుల నుండి 
బయటపడి, వారిని ఉద్ధరించమని “హెచ్చరించారు. సాంఘిక దురన్యాయా 
లపై 'పంజావిప్పిన కవిసింహం (శ్రీ పురిపండా అప్పలస్వామి. 


తేన్నేటిసూరి “అరుణ రేఖలు” - 
“మానవ స్వాతంత్ర్య మాగ్నకార్దాపెన రకాక్షరాలు” 


అభ్యుదయ కవిత్వయుగంలో సాంఘిక విప్లవాన్ని కోరిన కవి 
శ్రీ తెన్నేటిసూరి. వీరి “అరుణ రేఖలు'లో మాళ్ళగీతి, మహోదయం, 


ఆరవ ఆధ్యాయం 255 


కన్నీటికాలువ, వట్టిబ యలు, స్వర్గానికి రోడ్డు, నీకవి, తిండి కావాలి, 
(ససంచవి ప్రవం, కీలు గుట్టం “గీతాలు వొక్కొక్క_కే వొక్కొాక్క 
విస్ఫులింగం. “మానవ స్వాతంత్య మాగ్నకార్జాపెన రక్తాకరాలతో 
(వాలు చేనేశాసు “అని కష్టజీవుల స్వేచ్చశకై పరితపించారు. “విశ్వ 
కొరాగార వీధిలో చెరవడ్డ విశ్వకార్మికులార 'నిగకబద్దుల్లార....లెందోయి, 
లెండోయి, (దితికి లేవండోయి” అని ఉత్సాహాన్ని రగుల్కొాల్పారు. 
(బతుకంతాభారం, (కూరం, (పమాదాలతీరం, "ఘోరం; పుట్టటమే మహా 
పాతకం, చావే యికమేలను కుంటూ నిరుత్సాహ పడకందోయుి' అని 
బాధల్లో వున్నవారిని వోదార్చి “యుగయుగాల మావవ కథనం స్వర్గానికి 
రోడ్డేస్తున్నదని” అభయ మిచ్చారు. 


“తిండికానాలోయి, తిండికౌవాలోయి, మండేటి (పేగులకు తిండి 
కావాలి”. అన్ని అలంకారాలసూ వదిలివేసి కుండబద్దలు కొట్టినట్లు ఆకలి 
కేకలు వినిపించారు. (శామికుల పకొన నిలిచే కవులను ఆదరించమంటూ 
“నీ కవిని (బతికించుకోవాలిరా”. అని హితవు చెప్పారు. “సాహిత్య 
సమవకారంి అనే రచనలో సమకాలిక కవుల లోపాలను, బలహీనతలను 
హేళన చేశారు. 


కష్టజీవులకూ, కార్మిక జనులకూ మహోదయాన్ని, నవయుగో 
దయాన్ని కోపించిన (శ్రీ తెన్నెటి సూరి “అరుణ రేఖలు అభ్యుదయ 
కవిత్వంలో కాంతి మంతమైనవి: తీక్షమైనవి కూడ. 


పిలకా గణపతిశాస్త్రి, _ “అమ్మా మాదా కబళం తల్లీ |” 


శ్రీ పిలకాగణపతిళాన్తి ఖండకావ్యాలు అధికభాగం భావకవిత్వమే. 
వారు ఆర్తితో రాసిన “మాదా కబళంి మాతం అభ్యుదయ కవితకే తల 
మానికం, లు వ 


“హోరని గాలి దుమారము లెగిరెన్‌ 
భోరని ధారావ గ్లము కురిసెన్‌ 
వీధులలో ఎవరో ! ఆ. నీడలు 


258 తెలుగు కనితా వికాసం 


ఆకలితో ఏవేవో ఘోషలు ! 

అమ్మా మాడా కబళం తల్లీ! 

అమ్మా పి ల్లల మన్నం తల్లీ Oa 

అని ఆర్తితో పలవించిన కవి కంఠం చదువరులకు పేగుల్లో 

అలజడి రేపుతుంది. ఇదా మనదేశం ? అమ్మా పిల్లల మన్నం తల్లీ! 
అని అడుక్కుతినే ముక్కుపచ్చ లారని పిల్లలున్న మనదేశం ఎటుపో 
తున్నట్టు ? ఈ గీతం విని చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు “ఇదేమి కవిత్వ 
మని" ఆక్షేపించి వృగులయ్యారట ! ఉత్తమ కవిత్వం గుండెలు చీల్చుకు 
వస్తుంది, బాధలోంచే వస్తుందన్న సత్యం యీ గీతం ద్వారా మరోసారి 
బుజావయింది. 


శ్రీ గణపతిశాస్త్రి, రాసిన “వాని అనేది మరొక అభ్యుదయగీతం. 
“వానహాయిగా కురిసెనుగానీ ! కానీ లేని దర్శిదులకన్నీ / శఇెన్నో 
యీ నీళ్ళల్లో _సవహి | స్తున్నాయిగదా ! ఓ కవితా!” ఆని కరుణను 
కురిపించట మే గాదు, “చాలని బియ్యపు నూకల కోసం / కూలిజనంతో 
వ్యోరనిక౦కర | ధూళివేడిలో గర్జిద్దామీ / నేలంతా వణి కేదాకా-చిర వేదనలో / 
లోలో కరిగి, సురిగి పోదామని” కవితను ఆవాహన చేశారు, 


తక్కువ గీతాల్లో ఎక్కువ అభ్యుదయాన్ని అందించిన 
(శ్రీ పిలకా గణపతిశాస్త్రి, కవితాశక్తి ఎంతైనా మెచ్చదగినది. 


సోమసుందర్‌ .“జన్మె త్తిన మానవునకు జీవిత మె పరమధనం” 


““జన్మెత్తిన మానవునకు/ జీవితమె పరమధనం/అయితే ఆది ఒక 
మారే | అతని కొనగబడిన వరం” అని పలికిన (శ్రీ సోమసుందర్‌ 
అభ్యుదయ కవులలో _పముఖులుగా గణింపదగ్గవారు. “వజాయుధంి 
తర్వాత “మిణుగురులు, సోమరసం = సుందరకాండ, మేఘ రంజని 
మొదలై న కావ్యాల్లో అభ్యుదయ భావాలకు దూరంగా జరిగినా మళ్ళీ 
“అనల కిరీటంలో ఆభ్యుదయ భావన కన్నిస్తున్నది. 


అరవ అధ్యాయం 257 


“అదిగోఅదిగో ఫ్యా క్షరీ /ధనమదాంధ అధికౌరుల /కనికార రహిత 
గర్వం | అకృతియై నిలిచిన ఫాక్టరీ: అదిగోఅది పొగగొట్టం, ధనస్వామి 
నిర్ణయవలె నించుని / భుగభుగమని / పొగలెగజిమ్మే చిమ్నీ” అంటూ 
యం తభూతముల కోరలుతోమే కార్మికుల నుద్దేశించి రాసిన గీతం సోమ 
సుందర్‌. గారి కవితల్లో విశిష్టమైనది. (శ్రీ సోమసుందర్‌ అభిమానించిన 
తీ వవాద రాజకీయాలు “వజాయుధంి ద్వారా యువకులను బాగా 
ఆకర్షించాయి. భగత్సింగ్‌ త్యాగాన్ని “తెలితోరక తేజం i యువపీరుని 
తేజం / (క్రాంతి కాలజాగృతియై/లోకం ముంచెత్తి వై చె”నని వర్థించారు. 
“సమధర్మం, బాడుగగోజీలు, ఆకలినాలుకలన్నీ (వజాయుధం; చీకటిని 
ద్వేషిస్తాను (అనల కిరీటం)” మొదలైన గీతాలు సోమసుందర్‌ గారి 
కవితాశక్తికి నిదర్శనంగా పేర్కొనదగ్గవి. 


వజాయుధం నాటి కవితాశ క్తి శ్రీసోమసుందర్‌ లో ఇప్పుడు లేక 
పోయినా అభ్యుదయ కవిత్వం మీద అభిమానం మా(తం ఇప్ఫటికీ 
వున్నది. 


అనిసెట్టి = “అన్నా మనకీలోకం పన్నిన పద్మవ్యూహం 
అభ్యుదయ కవిత్వంలో (శ్రీ అని శెట్టి సుబ్బారావు “అగ్నివీణి 


అన్నా మనకీలోకం పన్నిన పద్మవ్యూహం : ఆశలతో (బతుకీడ్చే అస్థి 
సంజరాలు మనం, ఆవేదన హితమయ్యే ఆశాజీవులం మనం! గతమంే 
కౌరు వెగటు, రేపంటే తగని భయం!” అని సామాన్యుని దుర్భర 
జీవితాన్ని, నిస్సహాయస్థితిని శ్రీ అనిసెట్టి రమణీయంగా వ ర్థించారు, 


“ఎవరి పిల్లలోయి మీరు'- వీరి రచనల్లో అత్యుత్తమమైన గీతం. 
“టిడ్డికింద, స్టేషన్లో, ధూళిమీద ఎటు చూచిన కనిపించే అనాధలను చూచి 
“ఈ లోకపు శాసనాలు ఎంగిలాకులిస్తాయి / ఇనప కమ్ములిస్తాయి"' అని 
పరిస్థితులు చిన్నారి బాలల్ని బిచ్చగాచ్ళుగా నేరస్టులుగా చెయ్యటాన్ని 
గురించి ఆ(క్రోశించారు, “ఎనరి సంతతోయి మీరు! (ప్రస్తుత సమాజ 

17 | 


258 శిలుగు కవితా నీకొనం 


దేహపు నుదుటి రేఖలా మీరు !....దిక్కులేని తమ్ములార! మిముచూ స్తే 
రాతిగుండె జాలువారి (దవిస్తుంది / జాలిగుండె కర్కళమై నిలుస్తుంది | 
జగతి సెదురొంటుంది!' అని ఆశావహుళలైై సమాజంలో మార్చు 
రావాలని అభిలషించారు. 


'దిచ్చగాడిపాటిలో శ్రీ అనిసెట్టి గుండెల్ని మండించి, కర్తవ్యో 
న్ముఖుల్ని చేసే భావాలు వెలువరించారు. “శాంతి, రిక్లావాలా” మొదలైన 
రూపకాల్లో చూకాభిసయంతో (ప్రదర్శించడానికి వీలై నకవిత్వం రచించారు, 
శబ్లమేగాక నిశ్శబ్దం కూడ కవిత్వంలో శక్తినియ్య గలదని వీరు 

టి ౨ d = 
నిరూపించారు, 


అభ్యుదయోద్యమం నిర్వీర్య మైనాక శ్రీ అని సెట్టి సినిమారంగం 
లోకి నిష్క్రమించారు. ఉద్యమం చల్లారిపోయిన తర్వాత చెప్పుకోదగిన 
కవిత్వమేదీ ఆయన రచించలేదు. 


భావతీ వతను వెలువరించడంలో (శ్రీ అనిసెట్టి కొక (ప్రత్యేకత 
వున్నది. ఆయన గీతాలు ధారాళుద్ధితో గుండెల్ని చీల్చుకుపోతాయి, 


రెంటాల _ “పల్లకీ పోయీలు 


(శ్రీ రెంటాల గోపాలకృష్ణ రచించిన “సంఘర్ష ణ, సర్బ్పయాగరి 
ఆభ్యుదయ భావాలుగల ఉత్తమ కావ్యాలు. వీరి “సల్లకీబోయీలు” 
సామాన్య పాఠకుల్ని, కవితా రసజ్ఞాల్ని సమానంగా ఆకట్టుకొన్నది, 
మేనామోసే బోయీలు “అడుగేర, ఆడుగేర ! వడివడీగ, తడబడక | 
అడుగేర, అడుగేర” అని ఊగు, తూగుతో నడుస్తూ పాడేపాటలో వాళ్ళ 
బాధలు వ్యక్తమౌతాయి. “కటికీ రాళ్ళా నేల / కనిపెట్టి అడుగేయి/ 
సూదుల్లాంటి ముళ్ల [సూపు కనపడనోటజ్ణి అని వొకరికొకరు హెచ్చరికలు 
చేసుకుంటూ నడుస్తుంటారు. వెలయాలి మొక్కు వెళ్ళబుచ్చబోయే 
పెద్దమనిషిని మోసే బోయీలు తమ కష్టాలను తలచుకుంటూ సాగి 


ద్‌ 


పోతుంటారు, ఇంటి డానికి జరం / పొయిలోను ప్పెయ్యులేదు / సద్దీలేక 


J 


శి 


ఆరవ అధ్యాయం 268 


దొరగోరి సావిట్లో ఉండాసు'"అని వెట్టిచాకిరతో సతమతమయ్యేబోయీల 
దీనస్థితి జాలి గొలుపుతుంది. “రా శ్రైన మోయొచ్చు/రథ మైన లాగొచ్చు/ 
గుండెలేని మనిషి/కూర్చున్న” పల్లకి మోయరేక మోస్తూ భుజంమార్చు 
కునే బోయీల స్థితిని వర్ణించిన యీ గీతం అభ్యుదయ కవితా స్థా 
నంలో ఒక మైలు రాయి, 


“అదిగో ! అరుణ పతాకం : పేదవారకు (పాణం/పీడిత (పజ 
కౌధారం” అని రాసిన (శ్రీ రెంటాల 1955 తర్వాత మార్క్సిస్టు సిద్ధాంత 
బలిమితో కవిత్వమేదీ రచించినట్లు కనపడదు. 


“సంభవామి యుగేయుగే'లో అధర్మం పవర్తి ల్లినచోట అభ్యుదయ 
కవిగా అవతరిస్తానంటారు. “తల్లీ చల్ల ని శాంతీ, ధారుణి పండించవమ్మ | 
తల్లీ వెన్నెల కౌంతీ / ధారుణి నిండించవమ్మ” అనే గీతం రసవంత 
మైనది. ఇంకొ నగరంలోరా(తి; శివధనువు” గీతాలు జ్ఞాపకముంచుకో 
దగినవి. 


అభ్యుదయోద్యమంలో కవిగా మేల్కొని ఉద్యమం అగిపోగానే 
సుషుప్తిలో మునిగిన కవి (శ్రీ రెంటాల. వారు ఇటీవల చేస్తున్న రచనలు 
అభ్యుదయ సంబంధమైనవి కావు, 


గంగినేని _ “అరచేతిలో మృత్యువు 


“ఉదయిని" కౌవ్య సంకలనంతో శ్రీ గంగినేని వెంకటేశ్వరరావు 
ఆభ్యుదయ కవిగా (ప్రసిద్ధి కెక్కారు. కమ్యూనిస్టు పార్టీని (పభుత్వం 
నిషేధించినప్పుడు, అభ్యుదయ కవిత్వం యువతరాన్ని ఉరూత 
లూగిస్తు నప్పుడు శ్రీ గంగినేని కొన్నాళ్ళు రాజకీయంగా “రహస్య జీవితం” 
గడిపారు, సిద్ధాంత బలంతో, పోరాటపు అనుభవంతో శ్రీ గంగినేని 
రచించిన “అరచేతిలో మృత్యువు; ఓర్యాతీ; ఎ్యరసముు దం” మొదలై న 
గీతాలు అభ్యుదయ భావుకులకు అమితంగా నచ్చాయి. 


“అరచేతిలో మృత్యువు'లో “జీవితం అసిధార్నావతం / నూలు 
పోగు మీద సాము | మరణంపై తిరుగుబాటు / బొను, మనం తప్ప 


200 కెలుగు కవితా వికానం 


వీరులులేరు'' అని దేశక్షేమాన్ని కోరి పాణాలకు తెగించి పోరాడినవీరుల 
సంకల్పబలం నులివెచ్చగా సోకుతుంది. “దినగండాలు దాటలేక | దర్శిద 
మహాజనావళి / మండీరణ జండా ఎ._త్తినది” (ఎర సముద్రం) అని 
ఎ్యరజండా రెపరెపలు కష్టజీవుల కడుపు మంటలుగా వర్ణించారు. “దయా 
ధర్మం ఉరితీసే ఉదయం ఒక్క-నాటికై నా వద్దు” అని రాతి సమయమే 


పోరాటానికి అనువైన దంటారు. శ్రీ గంగినేని కవితలో రాజకీయ 
సిద్ధాంత అవగాహన, కవితా శిల్చమూ చక్కగా మేళవించాయి. 


అభ్యుదయోద్యమం శక్తిని కోల్పోయాక (శ్రీ గంగినేని కంఠం 
కవిగా మూగ పోయింది. ఆనాటి ఆవేశం అంతరించి పోయింది. 
రామదాసు _ “యూమణంి 

(శ్రీ బెల్లంకొండ రామదాసు రచించిన గీతాలు చాల తక్కువ. 
అవి కూడ సంపుటిగా రాలేదు. “నయాగరా' కవుల్లో (ప్రముఖులు 
శ్రీ రామదాసు. 'కల్పని కవితా సంకలనానికి సంపాదకులలో వొకరు. 
అక్కడ కూడా చెదరివున్న రామదాసుగారి రచనలను కవితా రసజ్ఞ 
లెప్పటికీ మరచిపోలేరు. “మానవ మేధస్సుకు / సంకెళ్ళను తగిలించిన / 
గత సాంఘిక శిలాశాసనం /పడగొట్టను [పగిలిన నా నిప్పుల కంఠం |పలికిన 
విష్టవగీతం” నాగీతమన్న  రామదానుగారి గళం (ప్రతీ శక్తుల్వపె 
రణ భేరీ. “కాలపు దారుల్లో చీకటి ముళ్ళను తొలగించాలని” ఆయన 
కోరారు, 


“బతుకే ఒక (క్రాన్‌ [మనిషీ ఒక శై9స్ట్‌” అన్న యీ కవి 
బాధల ముళ్ళకిరీటాన్ని ధరించి సమాజంలో మార్చు కోరుతూ కవిత 
రచించారు. “ప్రసంచమొక లంకానగర8 | _బతుకొక అశోక వృక్షం/ 
నేను సీతను / లంకా దహనం ఎదురు చూస్తూ అధర్మ నిలయమైన 
కాన్ని దహించాలని ఆవేశపడ్డారు. 


క 


'నిష్కమణంితో “వెడతాను మరి, సెలవు / విడిచి వెడు 
తున్నాను నా కండ్లు.... ఆర్థించాను-బోధించాను = తీపించానుఒశ పించాను= 


ఆరవ అధ్యాయం 261 


మానవుడా! ఇది కంతవ్యం కాదుసుమా । వెడతాను మరినెలవు ! భూత 
కాల భూతశాలవదలి /వ_ర్హమాన విషవ_ర్హులాన్ని భేదించుకుని /భావికాలపు 
నల్లని ముసుగు భరించి) వెడతాను మరి, నెలవు - వినిపించెనెదో మె శ్లిని 
పిలుపు /[మూయండి నావెనుక విశ్యపుతలుపు” అని పలికిన కవి అర్జాంత 
రంగా తనువుచాలించటం తలుచుకుంపే (శ్రీ నండూరి రామమోహనరావు 
అన్నట్లు గుండెకలుక్కు_ మంటుంది. '! 


(శ్రీ రామడాసు కోరిన (శ్రామిక లోకపు స్వర్గం ఏర్పడలేదు. 
ఆ సమాజాన్ని చూడటానికి తన కళ్ళు విడిచి వెడుతున్నాననటం కవిగా 
ఆయన తపనను తెలియజేస్తుంది. అభ్యుదయ కవులలో అత్యంత శ క్రి 
వంతమైన కంఠం రామదాసుగారిది. 


రమణారెడ్డి - (ప్రజాకవికి బహిరంగ లేఖ 


నమ్మిన రాజకీయ సిద్ధాంతాల (ప్రచార సాధనంగా కవితను 
ఉపయోగించుకొన్న కవి (శ్రీ కె.వి. రమణారెడ్డి. “అడవి, భువనఘోష, 
అంగారవ ల్లరి” కావ్యాల్లో అభ్యుదయభావాలు దరిదాపు (ప్రతి రచనలోనూ 
కన్పిస్తాయి. కవిత్వం సమాజ (శ్రేయస్సును కోరేదై నప్పుడు అందులో 
కవి నమ్మిన రాజకీయాల (పచారం తప్పకుండ వుండాలని వీరు 
భావిస్తారు. వీరి పాండిత్యం వొకొ_క్క_ప్పుడు కవితకు బరువు 
అనిపిస్తుంది. సంస్కృత పదాలను అధికంగా (పయోగించటం, అన్వయ 
కాఠిన్యం వీరి కవిత్వాన్ని క్లిష్టం చేశాయి. [శుతిసుభగత్వానికి తోడ్పడే 
టంత వరకే కవికి ఛందస్సుతోపని అని వీరు అభ్మిపాయ పడతారు. 
“రక్తాశువు: రణోన్మాది చి తపటం; స్టాలిన్‌ ఆఅస్తమయం; శ్రీశ్రీ” వీరి 
కవితల్లో ఎన్నదగిన ఉత్తమ రచనలు. “ఆంధ కవిత్వ చర్మితి వివాదా 
స్పదమైనది. అందులో వీరు భావకవులను తూలనాశటం భాధాకరం, 


రాజకీయో ద్యమంలో “రహస్య జీవితం" గడుపుతున్న  (_పజొకవి 
సుంకర సత్యనారాయణగారికి వీరురాసిన “_పజాకవికి బహిరంగలేఖ” వీరి 


18. మహా సంకల్పం _ ఉపోద్దాకం నండూరి రామమోహనరావు _ చైతన్య 
భారతీ _ విజయవాడ = 107౮ 


282 శేబుగు కవితా వికొసం 


రచనలన్నిటిలో ఉత్తమమైనది. “జీవితం మసిపూసిన వదనం | జీవితం 
అఖండ భయసదనం జీవితం గాలివీచని సాయంళనం” అని జీవితాన్ని 
నిర్వచించే (పయత్న మేగాక “నుంకరస త్తం కంకర కొడుతున్నావమే” 
అని ఆప్యాయంగా పలకరించి (ప్రజాకవిగా జీవితాన్ని సార్ధకం చేను 
కొంటున్నందుకు అభినందనలు తెల్పటం యీ గీతంలో విశిష్టత. 


ఏ రాజకీయోద్యమంలోనై నా తగిన అవగాహనతో ముందుండి, 
కవిత్యమూ-రాజకీయాలూ 'వేరుకొవని, సాహిత్యవేత్తల జీవితం దంత 
శిఖరాల్లో కాదని ఆచరణలో నిరూపించిన కవి (శ్రీ కె. ని, రమకా రెడ్డి. 


ఆజంతా _ “త కళ్ళవెనక దీపం వెలగదు” 


అభ్యుదయ కవులలో “కవీనాం కవికి అనదగినకవి (శ్రీ అజంతో, 
కవితనొక తపస్సుగా భావించి అతి తక్కువగా రచనలు చేనేకవి ఆయన, 
రాసిన గీతాలు తక్కువైనా (ప్రతిగీతమూ అమోఘమైన సంచలనాన్ని 
సృష్టించింది. కవులు, కవితా రసజ్ఞాలూ వాటిని కళ్ళకద్దు కొంటున్నారు. 


అభ్యుదయభావుకుడె న (శ్రీఅజంతా మార్క్స్చిస్లు సిదాంతచ। టంలో 
ఇమిడి బక. న పం క and 
ఏ పరిస్థితులలోను కవిత్వంలో శిల్పంతో రాజీపడలేదు. ఆయన గీతాల్లో 
“చెట్లు కూలుతున్న దృశ్యం" ఎన్నో కావ్య సంకలనాల కెక్కింది. ఆయన 
జీవన వేదాంతం అంతా ఆ కవితలో నిక్షి ప్తమైంది.''ఆళలేదు ఆస్కారం 
లేదు/ఫలానా రోజు శాపం ఆఖరౌతుందనే హామీలేదు / ఫలానా రోడ్డు 
గమ్యం జేరుస్తుందనే సూచన ఎక్కడా ఏమీలేదు | జీవితం ఎప్పుడూ 
ఇలా కన్నీళ్ళ (పవాహంగానే సాగుతుం డనుకుంటాను / రోడ్డు పొడుగు 
నాచెట్లు కూలుతున్న దృశ్యాలనే చూపుతుందను కుంటాను” - నిరాశను 
వ్యక్తపరచే యీ గీతం ఆధునిక మానవుని నిస్సహాయతను, మానసిక 
ఏకాంతాన్ని, అన్నిటినిమించి ఏ వ్వైపునుంచీ ఆశాలేశమైనా కనిపించని 


అనిని, అద్య a 
పరిస్థితుల సంకటస్థితిని శక్తిమంతంగా వెల్లడించింది. 


ఆరోవ అధ్యాయం 283 


చెట్లు కూలుతున్న దృశ్యం కన్చించకపోతే నిరుద్యోగి వెంక్కటావు 
ముఖం “గాలీవెల్తురు లేని గదిలాగ మరీఇంత దీనంగా ఎన్నడూ ఉండనే 
ఉండదు". “నిరుద్యోగి వెంకటాపు రోడ్డ మీద నడుస్తూవుంయే/ 
సమీపంలో ఎక్కడా జనసంచారం ఉండదు.... ఎందుకో అకారణంగా 
సూర్యుడు ఖిన్నుడౌతాడు / ఆ్యగహం పట్టలేక భూదేవి (బద్దలౌతుంది/ 
ధర్మదేవత ఉన్న ఒకకాలూ విరుచుకుంటుంది” - ఆధునిక మానవుని 
నిస్సహాయస్టితిని ఇంతకంటె ఎవరు మ్యూతం ఎక్కువగా చెప్పగలరు? 
నిరుద్యోగి వెంక టావును అజంతాగారు సృష్టించలేదు. ఆధునిక సమాజమే 
సృష్టించింది. వెంక టావు జీవితం మార్చాలనే అజంతాగారి కోరిక, 
"వెంక్కటావులు భితేకుల్ని, చీమల్ని చూసి చావకుండ బతికేస్తున్నందుకు 
ఆశ్చర్యం (ప్రకటిస్తారు. 


శ్రీ అజంతా రచించిన “కొత్త సంవత్సరం: రోజూ చూస్తూనే 
వున్నాను: పరిత్యాగి పరివేదన; న్యూస్‌రీల్‌; నడి వేసవి; తుద సంధ్య; 
జఇండాలకు కన్నీ చృులేవు;” ఇటీవల రచించిన “అగ్నిస్పర్శ' అన్నీ ఉత్తమ 
కవిత్వాన్ని ఆదరించే వారు విడిచి పెట్టరానివే. 


“ఎల క్రిక్‌ _స్తంభాల పై న/షరని అపాయాల మధ్య | చెట్ల కింద 
సకుటుంబంగా తారసిలే /సంతాపాల మధ్య | నగరం అవయవాల లోపల) 
నయం కాని గాయాల మధ్య | సూర్వుడురాని రోజుల మధ్య గ్లౌలేని 
ర్మాతుల మధ్య ... కండచీమల కుత్కీ-లాల మధ్య | నీకూ నీనీడకూ 
మధ్య” “కొత్త సంవశ్చారం' నొక్షొత్క_రిస్తుందన్న అజంతా గారి భావాల్లో 
గాంభీర్యం చదువరులను భీత చి త్తుల్ని చేస్తుంది. కాని మరోసంవత్సరం 
వస్తున్నదంకే సామాన్యుడికి, ఆ సంవత్సరం అజంతాగారు వర్ధించినట్లు 
కాక మరెలా కస్సిస్తుంది ? మానవ హృదయాల అంత శ్రైతన్యాన్ని 
భావ చిత్రాలలో పట్టుకోగలిగిన (ప్రతిభాశాలి (శ్రీ అజంతా, 


“నిరాశాజీవి కళ్ళ వెనుక అప్పుడే భూపతనమైన ఏడుపును] 
శాఖోపశాఖలుగా వ్యాప్తమయే గర్భఘోషను / కొమ్మకింద కన్నీళ్ళలో 
న్నిష్కమణ గీతాలను../ రోజూ చూస్తూనే ఉన్నాను.... ఆ కళ్ళ వెనక 


284 లుగు కవితా వికాసం 


దీపం వెలగదు /అక్క_డ సంగీతం వినపడదు” అని నిరాశామయలోకొన్ని 
చి తించిన శ్రీ అజంతా పరిస్థితుల ప్రై పె కదనశంఖం పూరించలేదు. యుద్ధం 
(పకటించలేదు. మాటల్లో విప్లవాలు రగిలించటం పట్ల వీరికి నమ్మకం 
లేదు. కరుణామయ దృశ్యాలను కవి (పదర్శి_స్తే వాటిని సమాజంలో 
సరిదిద్దుకునే బాధ్యతను (ప్రజలే స్వీకరిస్తారని నీరి వుద్దేశ్యం. 


“సుషుప్తిలో “ఎక్కడా ఎవరూలేరు/ అంతా ఇళ్ళకు చేరుకున్నారు! 
విద్యార్థి పు_స్త సకాలు మూ నేశాడు / విదూషకుడు వేషం మార్చేశాడు/ 
వీధి గురుడు పాట ఆపేశాడు” - లోక మంతా సుషుప్తిలో వున్నా 
సజావుగా మ్మాతంలేదు. 


గుడినెలో వెన్నెట్లో కార్మికులు కన్నీళ్ళు ఆరబెట్టు కున్నారు 
కటకటాలమధ్య శూన్యంలో ఖై దీలు ఆకాశయానం చేస్తున్నారు 
సేవ్‌ మెంటు మీద భికకులు వాల్‌పోస్టర్లు కప్పుకున్నారు” 


సుషుప్తి” బాధలకు పరిష్కారంకాదు = కౌని బాధల్ని మరపించే 
వ. ఎంత గొప్పది! “ఈ రా(్రి జీవితమనే పెద్దపులి ఎవర్నీ 
భయ పెట్టదు.... ప్రపంచం మీద గొడ్లళ్ళచప్పుడు రేపుగాని వినపడదు... 
పోస్ట్‌ బంటోతు భయం _పొద్దున్నేగాని ఇప్పుడులేదు / దేశాలపాలైై న 
కొడుకు సంగతి ఏ తల్లినీ ఇప్పుడు కలత పెట్టదు/. మి_తుడు (దోహం 
తలపెట్టినా ఇప్పుట్లో అది ఎవరికీ తెలియదు-అని కఠోర వాస్తవాలను 
మదిలో మెదిలేటట్లు చేసి జీవిత వా_స్హవాన్ని తెలిపి భయ పెడుతుంది 
యీ గీతం. 


“పరిత్యాగి పరివేదన'లో “నన్ను నేనే పోల్బుకోలేక నాకు నేనే 
సహస యోజనాల దూరంలో ఉన్నాను. నాచూపుడువేలు నిత్యం 
భయాలవై పే” అని నిత్య భయ(గస్తుడై న మనిషి నిస్సహాయతను 
వర్ణించారు. “గగన కుసుమసౌరభం (కింద స్పృహతప్పి పడిపోయాను” 
వంటి విచిత భావవ్యక్తీకరణ వీరి కవితలో అడుగడుగునా కనిస్తుంది. 


భారతదేశంపై చై నాయుద్ధానికి దిగినప్పుడు శ్రీ అజంతా 
మార్క్సిస్టు పంథాను సే ప “చైనా ఆధినేత మావో / కను 


అరవ అధాఃయీం 266 


బొమ్మల కొమ్మలపై ఘృతేళికలు మరీ మరీ ఎరుపు/ఎ రోదనం రాజకీయ 
వి దోహానికి గుర్తు/ఎరజండా మితభేదానికి గుర్తు అన్నారు. జండా 
లను జాతీయతను నమ్ముకొని యుద్ధాల మహోగ్నికి ఆహుతి అవుతున్న 
మనస్థితికి వగచి “జెండాలకు కన్నీళ్ల లేవు” అని హెచ్చరించారు. 


“ఇందలు_పకం, గ్లొ; ఘృతేళికలు” వంటి మారుమూల పదా 
లను (ప్రయోగించిన (శ్రీ అజంతా పాండిత్య (పదర్శనకోసం వాటిని 
ఉపయోగించలేదు. “BEe$t wంrds in their best order” అని 
Coleridge కవి చెప్పినట్లు ఎక్కడ ఏ పదం వాడాలో ఆ సదమే 
వాడారు. శబ్దసంగీతమూ, శబ్దసంవిధానమూ తెలిసి 'పయోగించే అజంతా 
కవితా శిల్పాన్ని అందుకొని హృదయాలను రసప్లావితం చేసుకోవటానికి 
పాఠకులు (శమపడక తప్పదు. ఆజంతాగారి కవితాశ క్తిని గుర్తించిన 
వారు దాన్ని జీవితాంతమూ విడిచి పెట్టలేరు. 


బైరాగి _ “హృదయపు మె త్తనిచోటుల గీరే జంతువు ఆకలి” 


“కత్తిరించిన ఒత్తులే వెలుగుతాయి దివ్యంగా | బాధా దగ్గకంఠాలే 
సలుకుతాయి (శావ్యంగా” అని (ప్రపంచపు బాధనంతా తన కంఠంలో 
పలికించిన ఉత్తమ కవి (శ్రీ ఆలూరి బైరాగి, ఆయన కవిత్వం చిక్క 
నైన భావగాంభీర్యంతో ఆలోచనామృతంగా వుంటుంది. “చీకటి నీడలు, 
నూతిలో గొంతుకలు రెండూ విశిష్టమైన కావ్యాలు. అభ్యుదయ కవి 
త్వం మార్కిస్టు తత్త్వశాస్త్ర పునాదిలో ఉన్నత స్థానాన్ని పొందు 
తున్నప్పుడు శ్రీ బైరాగి ఆ తత్త్వాన్ని వదలి, మానవతా వాదాన్ని 
నమ్మి, రాడికల్‌ హ్యూమనిజంతో (పాభానితుళైై విలక్షణమైన కవిత 
రాశారు, 


“శబ్దాల అసమర్థత (ప్రతి కవికీ ఏదోవొక సందర్భంలో తనే 
ఉంటుంది. కవితాకామిని చేలాంచలాల కొసవిసురులు ఎప్పుడూ ఒక 
బారెడు దూరానే మాయమైనట్లు అగుపిస్తాయి" అని భావ్యపకటనలో 
చిక్కును (శ్రీ బైరాగి వెల్లడించారు. బైరాగిగారి విషయంలో యీ అభి 
(పాయం నిజం కాదని, “బై రాగికి మాత్రం ఆ కొసవిసురులు దూరాన 


28 శీలుగు కీవికా వికొసం 


మాయమైనట్టుగాక దగ్గరగా వచ్చినప్పుడు అతనిని నిలువునా నిమిరి, 
అంతరంగాన్ని పలకరించేవి'' అని శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్తి బైరాగి 
శక్తిని కొనియాడారు." 

సమాజంలో ఆర్థిక వ్యత్యాసాలు మనుష్యులనెంత (క్రుంగదీస్తు 
న్నదీ- ఆకలి మంటలు సం షు. బలిగొంటున్న దీ ట్రై రాగిగారు 
త్మీనమైన భాషలో వెల్లడించారు. ' హృదయపు మెత్తని చోటుల గిరే 
జంతువు ఆకలి” అని వర్ణించి, ఆకలి కమ్మిన కళ్ళకు (పపంచం కని 
పించదన్నారు. “మీ హేమాసవ పాత్రల్లో, మీ స్వస్నజగతి యాత్రల్లో 
మా అశళ్ళధార నింపేస్తాం, మీ బాటను జారుడు చేస్తాం / పొనకపు 
పుడకగా వస్తాం, టీ కప్‌లో ఈగ్రై చస్తాం, మా (ప్రాణాలైనా 
విడుస్తాం, మీ శాంతిని భగ్నం చేస్తాం” అని ఆకలిజీవుల _తినిధియై 
విప్లవానికి దారితీశారు. “సేద జనుల న్వేదధార/మానధనుల అశృధార/ 
ఆకౌళవు కళ్ళలోంచి [కట్టలు తెగి పొరలుతోంది- ఆది తుఫానై_ ముంచెత్తు 
తుంది [ఆగబోదు ఈ తుఫాను/ఆగరాదు ఈ తుఫాను [మీ మేడలు 
మునుగువరకు [మీ కోటలు కూలువరకు/మీ అంతఃప్పరకాంతలు [భూమి 
పెన దొరలువరకు /కోకంతో పొరలు వరకు /ఆగరాదు ఈ తుఫాను” అని 
(శామికలోక మహోళ_క్తికి విజయం కలగాలని కోరారు. ఆ శక్తిని 
ఎవరూ అడ్డలేరని “హెచ్చరించారు. 

అభ్యుదయ కవుల కావ్యవస్తువుల్లో సంఘ దురన్యాయానికి గురవు 
తున్న “వేశ్య” కూడ వొకటి. “ఎరువిచ్చిన శృంగారం/నీ తళతళ మెరి 
సిన గాజులు /సీ గిల్టు చం దహారం/అఆణాపూలు/కానీ తాంబూలం /నలిగిన 
చీరలు/చీకటి ముసుగులు/ఇదా నీకు జీవితమిచ్చిన బహుమానం? ఈ 
సౌందర్య _పపంచదొనం ? అని (ప్రశ్నించి, కరుణాదృష్టిని బరపి. నికృష్ట 
జీవితం గడుపుతున్న వేశ్యలపైై జాలి కలిగించారు (శ్రీ బై రాగి. 


'తాజమహల్స్‌ పడగొట్టండోయి :' అనే గీతం బై రాగిగారి రచ 
నల్లో (ప్రత్యేకంగా పేర్కొనదగినది. సౌండర్య నిలయమైన తాజమహ 


19, ఆలూరి బెం రాగి సంస్మరణ సంచిక _ “నావాడు” _ దేవులసల్లి కృష్ణశాస్త్రి 
మృదాను 197, 


ఆరవ ఆర్యాయేం బ్య? 


లును కవులు ఎందరో ఎన్నో విధాల వర్థించారుగాని, దాన్నీ పభ 
(పేమల కుళ్ళు వాననలు/మాకవి వీభత్సకల్పనలు /మాకెందుకు షాజహాన్‌ 
(పణయం/మానవ _శమమింగిన (పళయం/ ఈ కుళ్ళిన విలాస చిహ్నం) 
తాజమహల్‌ పడగొట్టండోయ్‌ | రాయి రాయి విడగొట్టందడోయ్‌”' అని 
తాజమహాలును పడగొట్టమనసీ, అది కష్టజీవులను వెక్కిరించే శిల్చ్బమనీ 
అన్నవారు మరెవ్వరూ లేరు. “పేమకు గురుతు పన్నీరా : వెచ్చని 
బాధల కన్నీరా :"" అని వాపోయి బై రాగి (శ్రీ శ్రీగారిలాగే తాజమహల్‌ 
నిర్మాణానికి రాశ్ళె_త్తిన కూలీల గురించి తపనపడ్డారు. 


“నూతిలో గొంతుకలు" సంశయ కావ్యం. దీనిలో మానవుడు ఏది 
(తోవ ? అనే అడుగుతున్నాడు. “నాన్యఃపథా విద్యతేఒయనాయ' అని 
చెప్పగలిగేస్థితిలో లేడు. చీకటితో (పారంభమైన ఈ కావ్యం “ఆవేదనల 
అనంతంలో అంతమైన జీవితాలను" గురించి చర్చిస్తుంది. దీనిలో నాయ 
కులు “హేమ్లెట్‌, 'అద్జనులు, రాస్కల్నికోవ””. స సందిగ్ధావస్థలో ఒక్కకమ 
బద్ధమైన పరిణామాన్ని సూచిస్తున్నారు. హేమైట్‌ వేదన కర్మ పూర్వం. 
అర్జునుడి వేదన కర్మక్షేతంలో తక్షణికం, రాస్కల్ని కోన్‌ బాధ కర్మ 
తరువాత. కాని ముగ్గురి బాధ ఒకేస్థాయిని అందుకొంటుంది. అదిమానవుని 
హజవేదన” అని శ్రి టై రాగ తొలిపలుకులో చెప్పారు. “(ప్రపంచంతో 
ఏకమైననాడే కవి కంఠం సరిగా సలకగలుగుతుందని నా నమ్మకం. 
(ప్రపంచానుభూతిలో స్వీయానుభూతి వం మనల ఉత్తమ కవిత 
ఉదృ్భవిస్తుందని నావిశ్వాసం” అన్నారు (శ్రీ బై_రాగి. ఆయన విశ్వసించి 
నే అటువంటి ఉత్తమ కవిత రచించి ఆధునిక కవితకు గౌరవం 
చేకూర్చారు. “విదూషకుని విషాదం | ఉన్మత్తుని ఆహ్లాదం / వేశ్యల 
విషాదం / ఓంకార (సణవనాదం” అన్న బైరాగి గారి కవిత పఠితల్ని 
ఉక్కిరి బిక్కిరి చేసి, ఆంతర్ముఖుల్ని చేస్తుంది. ఈ సంశయజగత్తులో 
మనిషికి కొవలసింది నమ్మకం, “నాక్కొంచెం నమ్మక మివ్వు” అని 
(శ్రీ బై రాగి వేడుకున్నారు. 


౧. 5, Eliot - The waste Land వంటి కావ్యం “నూతిలో 
గొంతుకలు". దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవటానికి పకితలకు చాల 


248 జెలుగు కవితా ఏకొసం 


సంస్కారం కొవాలి. పాండిత్యం కావాలి; లోకానుభవం కావాలి. కావ్యం 
ఏకొంత అర్థమైనా బె రాగిగారి (పతిభ చదువరిని ఆకర్ష స్తుంది, పాఠకుడు 
ఎదిగే కొద్దీ యూ కావ్యం మరింత సన్నిహిత పౌతుంది. 


“సింహోనికి పంజానిచ్చి ఏసుగకు దంతమిడిన మహానుభావా ! 
మ్యాటనీ లేనివేళ మా మొరాల కించవయాా ? దేవా!” 


అన్న కవి చమత్కారంలో విషాద గాంభీర్యం అర్థం చేసుకుంటే, 
ఆధునిక కవిత్వమంపేనూ, (శ్రీ జై రాగి కవిత్వ మంపేనూ ఎనలేని 
గౌరవం కలుగుతుంది. 


జలస్తూత్రం ఆశ్వాసాంతం 


“సేరడి'ల రచనతో తెలుగు సాహిత్యంలో సుస్థిరస్థానాన్ని సంపొ 
దించిన (శ్రీ జలసూతం రుక్కిణీనాభథశాన్రీ ఉత్తమ అభిరుచులుగల కవి, 
విమర్శకుడు. కవి హృదయంలోకి దూరి, కవిని వశపరచుకొని, పునర్జన్మ 
ఎత్తి ఆ కవిని పేరడీ చేసి తెలుగు కవిత్వంలో అపూర్వమైన (ప్రయో 
గానీకి మూలప్పరుషులయ్యారు. (శ్రీ జలసూూతం రచించిన కవితలు 
తక్కు_వే. అవికూడ సంపుటంగా రాలేదు. ఆయన రచనల్లో “ఆశ్యా 
సాంతంి; “ఆసుష తి కోకిల” (పసిద్ధమైనవి. 


“ఆశ్వాసాంతం'లో ఆయన వేగంగాసాగిపోతున్న కాల ప్రవాహాన్ని 
వొడుపుగా కౌగిలించుకుని, ఆ (ప్రవాహం తన కౌగిలినుండి జారిపోగా, 
తబ్బిబైప ఆ ఆనందాన్ని మాటల్లో పెట్టారు. కొత్త దనాన్ని ఎంతో 
ముందుగా ఆహ్వానించి స్వీకరించటం జలసూత్రం గారి గొప్పతనం, 
గతించిపోయిన కాలానికి వగచక, గతస్మ్కృతులను నెమరు వేసుకుంటూనే 
కొ త్తకుస్వాగతం చెప్పటం ఆయన విశిష్టత, ఇంతకుమించిన అభ్యుదయం 
నురేముంది ? “లలాటాన కుంకు మాగ్ని / బుజంమీద మబ్బుదుబ్బు] 
కాళ్ళకింద క్నిరుచెప్పు / అంగోస్త్రం పొడుం కాయ | వ్యవధిలేని అవ 
ధానం, వెళ్ళిపోయిం 'దెళిపోయింది""ఆనటంలో ఆవధానంపట్ట జలసూత్రం 
గారికి గల (ప్రీతీ - “వ్యవధిలేని అనటంలో అవధాన కవిత్వం ఏమీ 


ఆరన ఆధ్యాయం zby 


మిగల్చకుండానే వెళ్ళిపోయిందన్న ధ్వనీవున్నాయి. వడ్డాది, పానుగంటి, 
చెళ్ళపిళ్ళ, చిలకమర్తి కవుల కవితను, తాటికాయ నీటికాడ ((ప్రతాప 
రుడీయంలో పిచ్చివాడిపాట) పుల్లు మూను బై టటా (గిరీశం పేమ 
గీతం): (పచారణి, చింతామణి ((గంథ మాలలు) వెళ్ళిపోయాయి; భావన 
కవిత్వమూ వెళ్ళిపోయింది-కాల| ప్రవాహంలో అతివేగంగా మారిపోతున్న 
"ఫీషన్లు, విలువలు, కళాభిరుచులు - అన్నిటినీ మక్కువతో స్పృశించారు. 
రాయ్మపోలు దేశభక్తి, విశ్వనాథ విసురుట్లా, డాడాయిజం, ఇమేజిజం 
వెళ్ళిపోయాయి. 


వై జాగులో కొత్త గద్ద (శ్రీ శ్రీ) “ఎముకముక్క- చేదుపాట' 
(శ్రీశ్రీ కవిత); తేతవాళ్ళ దారులకే దిగివచ్చిన కృష్ణశాస్రీ, పఠాభికవి 
ఫిడేల్‌ డజన్‌, పిఠాపురం యువరాజా కవిత్వం, అళాంతిలో ఇం, దకాంతి 
(ఇంచగంటి కవిత పూరిలో పురిపండా - ఆధునికమైన, కాంతిమంత 
మైన అన్నిటినీ “అతిపూజిత అతికామిత అతివా_స్తవికాకారం ఆహార్యం, 
ఆచారం వొచ్చేశా యొచ్చేశాయి”అని అభ్యుదయ కవిత్వానికి స్వాగతం 
చెప్పారు. ఆధునిక కవిత్వాన్ని అర్థం చేనుకొని, అనుభవించి, పలవ 
రించిన కవి విమర్శకుడు (శ్రీ జలసూ(తం. “ఆసుషతిలో కోకిల" 
జలసూూతం గారి ఊహావైచి తికి చక్కని నిదర్శనం. + 


శ్రీ జలస్మూూతం కవిత భావకవిత్వాన్ని అభ్యుదయ కవిత్వాన్ని 
కలిసే కొలికిపూస. 'పేరడిలలో అనితరసాధ్యం ఆయన మార్గం. 


నారాయణరెడ్డి : “ఎందుకీ ధరణీతలమ్మున ఇరుకువాడలు" 


స్వాతం త్యానంతర కాలంలోనే శ్రీ సి. నారాయణరెడ్డి కవిత్వం 
రచించటం (పారంభించారు, తెలంగాణ విముక్తి సమరంలో కవిగా 
ఆయన పేరు వినిపించదు, చార్మిత కేతినృత్తాలు స్వీకరించి, వాటిలో 
(పణయగాధలకు కొత్త అందాలు కల్పించారు. సద్యాలుకూడ రచించారు 
గానీ వారికి మాతాఛందస్సులప్రై మమకారమెక్కువ, (క్రమంగా సమ 
కాలిక సమాజంలో (ప్రజల కష్టాల నర్థంచేసుకొని అభ్యుదయ కవిత్వం 


270 తెలుగు కవితా వికొనం 


రచించారు. మాతాభందస్సులేగాక ఆధునిక కవితావాహికమైన వచన 
కవిత్వంలో ప్రయోగాలు చేశారు. 


“రేపటి వుదయం నాలో/లోపల గుసగుసలాడెను/మనిషీ: నీ 
భవిష్యత్తు/మహోజ్జ్వలంగా వుందని"” శ్రీ సి. నారాయణ రెడ్డి భవి 
ష్యత్తుపై ఆశలు కల్పించారు. “లోకాలోకము" (దివ్వెలమువ్వలు) లో 
“నింగిలోపల లేవు ఎల్లలు /నీరధిని కనరావు ఎల్లలు / ఎందుకీ ధరణీ తల 
మ్మున/ఇరుకువాడలు, ఇనుప గోడలు ?/అన్ని జాతులకొకే సూర్యుడు/ 
అన్ని నేలలకొకే చంద్రుడు / అయినచో జాత్యహంకారము / ఆటవిక 
తత్త్వము కాదా” అన్నారు. మనిషికీ మనిషికీ మధ్యన అడ్డుగోడలు 
తొలగిపోవాలని ఎన్నోవిధాలుగా శ్రీ నారాయణ రెడ్డి (ప్రబోధించారు. 
గురజాడ స్పై స్తుతిగీతంలో'” కులమతమ్ముల ఉక్కు_డెక్క-ల /నలిగిపోయెడు 
మాలలంగని /అల్లనాడే కంటనీరిడి [నట్టి వెన్నెల మనసు నీయది” అని 
'కె మోడ్చు ఘటించారు. 


(శామికుల్ని గురించి పేదలను గురించి రాసినప్పటికి నారాయణ 
రెడ్డిగారి కావ్యాల్లో మధ్యతరగతి వారి కష్టసుఖాలెక్కువగా కన్పిస్తాయి. 
శ G ౧౧౫ ల్‌ — 
మధ్యతరగతి మందహాసంిలో విల్లులా వంగిన వెన్ను పూసతోనే విజయ 
దశమి జరుపుకునే మధ్యతరగతి వారి జీవితాన్ని వర్ణించారు. సన్నజాజి 
పూలమ్మే కుర్రవాడూ, “పసులపోసి"వంటి బడుగు జీవులుకూడ పారి 
రచనలో సజీవమూ_ర్రులై నిలిచారు. 


ఆధునిక నాగరికత మనిషిని మృగంగా మారుస్తున్నందుకు 
ఆందోళన చెంది “ఎక్కడికి పోవాలి మనం?” అని (పళ్నించి “బీసన్‌ 
(పాకిన సిలువ పందిరిలోకి / బాపూ విడిచిన చివరి ఊపిరిలోకి” అని 
జవాబు చెప్పారు. “పత్యేక తెలంగాణ" ఉద్యమం ఒక పీడ కలగా 
ఆంధదేశాన్ని పట్టి పీడిస్తున్నప్పుడు బాధ్యత యెరిగిన కవిగా ఆయన 
సమైక్యతను (ప్రచారం చేశారు. దేశళభక్తులైన విప్పవవీరుని ఉరితీసిన 
సంఘటనకు స్పందించి వీరు రాసిన “ఉదయానికి ఉరి. ఒక ఉత్తమ 
గీతం, “సత్యం సంకెళ్లలో నలుగుతుం"టు [శాంతం లాకీపోటుల మూల్లు 


ఆరవ అధ్యాయం 27 


తుంటె [పక్షి వధను చూసినప్పుడు / రూక్షిల్లిన శాప కవిత / మళ్ళీ మళ్ళీ 
(పభవిస్తుంటుంది [సంకెళ్ళలో నవచ్చందం పుడుతుంది అని వీరు ఆశించ 
టం మున్ముందు రాయదోయే వీరీ కవితపై పారకులకు ఆశలు కల్సి 
స్తున్నది. “ఆకలి వాకిట కేకలు పెట్టిన [ఆరని బాధల అంచులు ముట్టిన” 
అలాని ట యి 
జ్వాలాశిశువుగా వీరు శ్రీశ్రీని అభినందించారు. 


ఒక ఇజానికి కట్టుబడిన కవి కారు నారాయణ రెడ్డి. సమకాలిక 
సంఘటనలు తనను ((పేరేపించినపుడు కవిగా స్పందిస్తారు. శుభాశుభ 
సంఘటనలన్ని టికీ ఆయన (పతిధ్వనిగా గీతాలు రచించి సంపుటాల 
కెక్కిస్తున్నారు. సభల్లో కవితాగానం చేయటంలో వీరు (శ్రోతలను 


_ైపేమగీతం రచించినా (పగతిమార్గంలో పయనించినా నారాయణ 
రెడ్డిగారి వాణి నాజూ'కై నది. ఒక్కసారి చదివితే మళ్ళీమళ్ళీ చదవా 
టె యా 
లనిపిస్తుంది. 


గోపాల చక్రవర్తి “ఆనందం జీవనది” 


“జీవితం కరిగిపోయే మంచు 
ఉన్న దాంట్లో నలుగురికీ పంచు” 


. అని జీవిత సత్యాలను ఆవలీలగా అతి తేలికైన మాటల్లో రస 
వంతంగా పలికిన కవి (శ్రీ గోపాలచ్యకవర్తి, చమత్కారం ఆయన కవి 
త్వానికి ప్రాణం. చేదు జీవితాన్ని విషాద గాంభీర్యాన్ని ఆయన అత్య 
ద్భుతమైన హోస్యరీతిలో మేళవించి, అభ్యుదయ కవులలో తనకొక 
(పత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 


“కలం కలలు, ఆనందం జీవనది” కావ్యాల్లో (శ్రీ గోపాలచ్మక 
వర్తి వాగ్రెపచితి హ్లాడెకమయమై ఇంపుగొలుపుతుంది. ఆయన “రేపు 
మనది” అనే ఆశావాది. “ఆంగ లోపల అగ్నిపర్వతం వున్నా /చిరునవ్వు 
మనసారగా నవ్వు, సగటు మనిషీ ! ఆకలికీ అన్యాయాలకూ గోరీకట్టు/ 
నిరుద్యోగం పరపీడనా నిలువునా పాతిసెట్టు / (ప్రపంచ జనతాసభ నుండి 


272 | తెలుగు కవితా వీకానం 


శోకాన్ని వాకౌట్‌ చేయించు సమతావాడీ £” అని సామాన్యులకు ఉత్సా 
హం కల్పించే అభ్యుదయవాది. 


ఆకలి కాని వనమూలిక అమ్మకొనికి వచ్చింది / ఆనందం అసలు 
"పీక / కవిత్వం మారుపేరు / కొవలసిన వారు తీయండిసార్‌ 
“అన్నప్పుడు కవి చమత్కారం మనస్సును రసప్లావితం చేస్తుంది. 
“నిరుద్యోగి స్వగతం"లో “శరత్కాలమేఘం కంటె / తెల్లనైన కుక్క 
పిల్ల [మనకంటె ఎంతో నయం/దానికొతోచనలు రావు /దానికి సమస్యలు 
లేవు” అనుకునే నిరుద్యోగి జీవితం జాలిగొలుపుతుంది. 


“సంధిష్మత౦; యువకవి న్నిష్కమణ: యొవనంి మొదలైన 
గీతాలు జ్ఞాపకముంచుకోదగిన రసవ్యదచనలు. “పడుచుదనం ఒక అరబ్బీ 
గ్యురం/తస్పిదాలు దాని డెక్కల జాడలు” అని జీవితంతో ఏ స్థితినై నా 
చిరస్మరణీయం చేయగలనేర్చు వొడుపు చ్యకవ్నర్తిగారి కవిత్వంలో విశిష్ట 
మెనవి, 


భీమన్న “గుడిసెలు కాలిపోతునై” 


“పాలేరు, కూలిరాజు? నాటకాలు రాసినప్పటినుండి శ్రీ బోయి 
భీమన్నలో అభ్యుదయ భావాలున్నా, ఆయన కవిత్వం (ప్రధానంగా 
'రసాదై తం. (పణయ కవిత్వమే ఎక్కువ. “గుడిసెలు కాలిపోతునై్నై' 
కొవ్యం ఆయన అభ్యుదయ భావాలకు దర్పణం. మార్క్సిస్టు సిద్ధాం 
తంపై విశ్వాసం లేకున్నా, వీరు దారి ద్యపు బాధల్ని స్వయంగా అనుభ 
వించి, పేదల జీవితాలు బాగుపడాలని కోరిన అభ్యుదయవాది. కుహానా 
సంస్కర్తలు దారి ద్యాన్ని ఏదోలాగ మిగిల్చి వుంచుతున్నారని వీరి 
" ఆందోళన, “ధర్మసంస్థాపనార్థం/ ఈ గుడి సెలు/ మళ్ళీమళ్ళీ అవతరిస్తుంకై- 
ఈ విషవలయం సాగడం / ఎంతవరకు ? రహాస్యం గుడిసెల వాళ్ళకు 
తెలినేవరకు ?”” అని అట్టడుగున వున్నవారిని కళ్ళు తెరవమని ఉద్భో 
ధించోరు. వీరు రచించిన “జన్మాంతరవై రమ్‌'లో అంటరానితనంలో మగ్గు 
తున్నవారి బాధల్ని వర్థించారు, 


ఆరవ అధ్యాయం 218 


“పార్థనలు, భజనలు అన్నీ / వట్టి శవ జాగారాలు/[మతమూ, 
భం క్రీ నశించకుపడా (పగతిలేదు మనిషికి! "అసి వీరివిళ్వాసం. (పణయము, 
(పగతి రెండూ కలగలిసిన వీరి కవిత్వంలో ఆభ్యుదయభావాలు కాల్పనిక 
రీతిలో వ్య_క్షమౌతాయి. 


బాపురెడ్డి - “మనిషిని ఆరాధించే మనిషి" 


శాస్త్రవిజ్ఞానయుగంలో జీవిస్తున్న ఆధునిక మానవుడు సాధించిన 
విజయాలను కొనియాడి, ఆ ఫలితాలు సామాన్యులకు సైతం ఆందు 
బాటులోకి రావాలని అభిలషించే కవి (శ్రీ జె. బాపురెడ్డి-వీరి “రాకెట్టు రాయ 
బారంి చక్కని సందేశ కావ్యం, 


“పాడేరుపాట, అరకులో అభ్యుదయం” మొదలై న రచనల్లో వీరు 
గిరిజనుల జీవితాల్ని బాగుపరచటానికి (ప్రభుత్వం తల పెట్టిన | ప్రణాళికలను 
(పస్తుతించారు. 'కూలివాడు కుబేరుడు'లో పొదుపు వుద్యమాన్ని (పచారం 
చేశారు, మొత్తంమీద యీగీతాల్లో కవిత్వం కంటె (ప్రచార ధోరణి 

చ్‌ ae) 
హెచ్చుగా కన్న్చిస్తుంది. 


“మనిషినిమించిన / మహాశక్తిలేదని | మనిషినే ఆరాధిస్తున్న / 
మనిషిని నేను” (మనిషిని చదువుతున్నాను) అని మానవత్వంపై విశ్వా 
సాన్ని (ప్రకటించారు (శ్రీ బాపురెడ్డి. “ఈ నదులు మన ఎదలు | 
ఈ కొండలు మనకండలు / ఈ గనులు మన కనులు / ఈ పొలాలు 
మనబలాలు / ఇవి మన అందరికోసం / ఇది మన భారతదేశం” అని 
సస్యశ్యామలమూ, గనుల సంపదలో రత్నగర్భ అయిన భారత దేశంతో 
(ప్రజలు సుఖించటానికి కొన్ని అడ్డంకులున్నాయి = “ప పల్లెటూళ్ళ పండు 
వెన్నెల్ని ఎత్తుకుపోయి / పంజరాలలో బంధించి /పట్టణ వీధుల్లో అమ్మే/ 
పాఫిష్టికరాలు _పజాసంపదను దోచుకుంటున్నాయని, ఆ కరాలను బంధిం 
చాలని వీరు భావించారు. ((పజాశ్తి (ప్రహ్లాదుడు “సాయుధ విప 
వాలతో | సాధించలేని | సంఘసంస్కరణను / సాహితీ పౌరభాలతో 
సాధించిన కీర్తి శృంగం / కందుకూరి నీరేశలింగం” వీరికి ఆదర్శం, 


18 


1 శెయగు కవికా వికాసం 


(పచారధోరణిని తగ్గించుకుని, వ్యంగ్యాన్ని ఆశ్రయి నే వీరి 
కవిత మరింత రసవంతం కాగలదు. 


“అభ్యుదయ కవిత్వం మారాకు హా త్తింది 


1960 తర్వాత అభ్యుదయ కవిత్వం పూర్వశ_క్తితో కాకపోయినా, 
మళ్ళీ చిగురించి కొన్ని పూలుపూసింది. కవితా పరిమళం 'వెదజ ల్లింది. 
ఈదశలో (శ్రీయుతులు గడ్జెల మల్లారెడ్డి, కేశవరావ్‌, కమ్మి శెట్టి 
వెంకసేళ్యరరావు, సి. విజయలక్ష్మి, వరవరరావు మొదలై నవారు 
అభ్యుదయ భావాలతో కవిత్వంలో (పగతిభావాలు నిలిచి వుండేటందుకు 
తోడ్పడ్డారు. 
మల్లారెడ్డి వ(జిజీహ్వూ 

(శ్రీ గజ్జెల మల్లా రెడ్డి కవిత్వంలో రాజకీయ వ్యంగ్యం అధికం. 
సమకౌలిక సంఘటనలను అభ్యుదయ కవిగా వ్యంగ్యంగా వ్యాఖ్యానించి 
ఆయన పాఠకులను ఆకర్షించారు. మూఢనమ్మకాలను హేళన చెయ్య 
టంలో ఆయనకలం “వ జిజిహ్యి. “ఈమధ్యను యెటుజూచిన/ఎన్నెన్నో 
చోద్యమ్ములు | విద్యాధిక వర్షంలో | వింత వింత దృశ్యమ్ములు? 
పాంట్లు బూట్లు బుష్‌కోట్టూ | పైనేమో బోడిగుండ్లు / ఈవినింగు 
హేటుల్లో ఎంచక్క-ని | మగ విధవలు” - ఈ గీతంలో వ్యంగ్యం 
చురుక్కు. మనిపిస్తుంది. మేధావుల తలలపై మూఢత్వం మేటగట్టినదని, 
“తెలుగునాట భక్తిరసం తెప్పలుగా పారుతోంది; _డెయినేజీ స్కీము లేక 
డేంజరుగా మారుతోంది” అన్నప్పుడు హం 'వెనుకవున్న వాస్తవం 
సహృదయుల్ని కదిలిస్తుంది. 


“మల్లారెడ్డి గేయాలు, శంఖారావంి కావ్యాల్లో మన (ప్రజా 
స్వామ్యంలో “ఇంటర్వ్యూ హం: “సత్యంవధ-ధర్మంచెర; ఎం. ఎల్‌, ప్‌; 
సందేహడోల; 'పేరిగానిదర్చారు;ు యక్షప్రశ్నలు గీతాల్లో చేదునిజాలను 
శక్తిమంతమైన వ్యంగ్య .రీతిలో అందించారు. “ఎద్దుమార్కు. 'పెద్దదొరలు” 
మొదలై న "పదబంధాల్లో వీరిహేళన దూషణస్థాయికి దిగజారింది, వీరి 


బదవ అధ్యాయం 276 


శంఖారావం (శ్రీ ఆర్వీయార్‌ అన్నట్లు “మా తాబద్ధ శంకారావ' మై” 
కవిత్వాన్ని సరిగాఅందించలేక, వ్యక్తిగతమైన ఇష్టానిష్టాలకు పరిమితమై 
పోయింది. 

అభ్యుదయ కవిత్వపు పునర్వికాస దశలో (శ్రీ మల్లా రెడ్డి కవిత్వం 
విశిష్టమైనదిగా చెప్పవచ్చు. 
సి, వి, “కారు చీకటిలో కాంతిరేఖి 

అభ్యుదయ కవిత్వం పీడవిరగడై దని సనాతనులు భావకవులు 
సంతోషిస్తున్న సమయంలో నిప్పుచల్లారి పోలేదన్నట్లు, మళ్ళీ వేడిని 
(ప్రసరింప జేసిన కవి సి, విజయలక్ష్మీగారు. 

దినపతికల్లో దేశంలో జరుగుతున్న అన్యాయాలు, వ్వార్తల 
రూపంలో వచ్చినవి వచ్చిన'స్లే స్వీకరించి, ఆందోళన చెంది ఆవేశంతో 
రాజకీయోసన్యాస పద్ధతిలో వీరు కవిత్వం రచించారు. వీరికి కవిత్వం 


“ఉనేశతంి. “దాధసుండి కవిత్వం, బాధను గురించి కవిత్వం, బాధలో 
నుంచి న! విజయలక్ష్మీ గారి కవితాత త్త ౪౦”, 


. వి. గారు “విషాద భారతం, కారుచీకటిలో కాంతిరేఖ” కావ్య 
సంపుటాలు; (పజలకు విజ్ఞానాన్ని అందించే కౌటిల్యుని అర్ధశాస్త్రం, 
పారిన్‌ కమ్యూన్‌ మొదలై న కవితా రూపమైన రచనలు వెలువరించారు. 


“ఏమిటండీ యిది లోకమా ? కొక విషం కలిసిన రుచి పాకమా? 
_దర్శిదుని ఆకలిగోడు కష్టజీవి జీవితమే వీడు 

వర్గాలతో యున్న నేటి సంఘం మానవ జీవిత (ప్రతిష్టకే భంగం 
మతం పేరుతో జరుగుతున్న దారుణం నర్షించడానికే కఠోరం”' 


అంటూ కావ్యోపన్యాసంలో సాగిపోతుంది సి. వి. గారి రచన. 
ఇది సామాన్య (ప్రజలకు రాజకీయ సామాజిక ఛైైతన్యానికి తోడ్పడు 


20. “మా శాబద్ద్ధ శంఖారావం = ఆర్వీయార్‌ * “సాహిళ్యకత్వం) = యగ 
సాహితి; గ (ప్రొద్దుటూరు. 1980 


276 తెలుగు కవితా వికాసం 


తుంది గాని ఉత్తమ ,శేణి కవిత కౌటోదు. (శ్రీ సి.వి. తన రచనద్వారా 
సమాజ (ప్రగతిని కోరినంతగా కావ్యశిల్బంమీద దృష్టి పెట్టలేదు. అందు 
వలన కొన్నిచోట్ల వీరిరచన కేవలం “న్యూస్‌ రిపోర్డులాగ కన్పిస్తుంది. 
కప్పిచెప్పవలసిన కవిత్వాన్ని కేవలం ఆవేశంతో విడమరచి, అసభ్యమన 
దగిన తీవ పదజాలంతో వ్యక్తీకరించిన సి. వి. గారి రచన వ్యర్థం 
కాలేదు. తర్వాత కొద్దికాలంలో దిగంబర కవిత సి.వి. గారు అనుసరించిన 
మార్గంలో అంతకంటు తీ వమైన పదజాలంతో, ఆవేశంతో వచ్చి అభ్యు 
దయ కవిత్వోద్యమం తర్వాత ఏర్పడిన _స్తబ్ధతను చెదరగొట్టింది. 
సంఘాన్ని పీడిస్తున్న బాబాలు, అమ్మలు, వారిభక్తులు పీరు చీల్చి చెండా 
డిన కవితా వస్తువులు. 


సి. వి. గారు దిగంబర కవిత్వం వెలువడటానికి పూర్వం రంగం 
సిద్ధం చేసిన పూర్వరంగ (వవ_్తకులై న సూ తధారులని చెప్పవచ్చు. 


అభ్యుదయ గేయ (ప్రస్థానం 

అభ్యుదయ కవిత్వం ఉద్యమ రూపాన్ని పొందుతున్న దశలో 
కవులు పాటలకంటె వచన కవిత్వాన్ని ఎక్కువగా ఆదరించారు. అభ్యు 
దయ కవిత్వానికి ఆకలి, దారి. ద్యం కావ్యవస్తువులు కౌబట్టి మధురమైన 
వలపు పాటలకు చోయెక్కడుంది ? భావకవుల్లో నుండి బయటపడిన 
(శ్రీశ్రీ తానూ కొంత నల్లమందు సరఫరా చేసిన తర్వాత యథార్జాన్ని 
గుర్తించినట్లు స్వయంగానే అంగీకరించారు. 


దేశభక్తి కవిత్వం అభ్యుదయ కవులకు కూడ ఇష్టమైన దే. 
దురభిమానాన్ని రేకెత్తించే దేశభక్తిని వీరు కోరలేదు. “మా తెలుగు 
తల్లికీ మల్లెపూదండ” గీతాన్ని అభ్యుదయ కవులు సభల్లో దైవ 
(పార్థనకు బదులుగా ఉపయోగించారు. 


కవిత్వోద్యమాలు కవుల్ని కొత్తగా బయటికి తీసుకొస్తాయి. 
కొంత మంది తమలో నిదాణంగావున్న కవితాళ క్తిని ఉద్యమా వేశంలో 
గాని గుర్తించలేదు. అటువంటి సమయాల్లో భవ్య కవితావేశం కవుల 


ఆళవ అధ్యాయం $77 


కంఠాల్లోనుండి, గంగా (ప్రవాహంలా వెలువడి జాతిని పునీతం చేస్తుంది. 
(శ్రీ పులుపుల శివయ్య, వేములపల్లి (శ్రీకృష్ణగారలు ఇటువంటి కవులు. 
ఇద్దరు కవులూ (ప్రసిద్ధమైన Ame రాయక ముందు కవులు కారు. 
౪ “తర్వాత గూడ వారు రాసిన కవిత్వం ఏమంత చెప్పుకో దగినదిలేదు. 
రాజకీయ నాయకులైన వీరిని కవిత్వమే వరించింది. పీడిత (పజల పక్షాన 
నిలిచి వారి హక్కుల కోసం పోరాడినశ్తే వీరు దేశచరి తను తలచుకొని 
ఉజ్జ్వల ఘట్టాలకు (పతిస్పందించి వీరగితాలు రచించారు. 


పలనాటిసీమ పౌరుషానికి నిలయం. ఆర్థికంగా వెనుకబడిన 
(పాంతం. చరిితలో పలనాటిసీమలో ఎన్నో రసవద్ధ్హృట్టాలున్నాయి- 
వాటిని తలచి; పలనాటి సీమను నుతిస్తూ (శ్రీ పులుపుల వెంకటశివయ్య 
“పలనాడు వెలలేని మాగాణిరా” అనే పాట రచించారు. శాతవాహన 
చ్మకవర్హు ర్థులు, నాగార్జునుడు, (బహ్మానాయుడు, నాగమ్మ, మాంచాలి, 
బాలచందుడు ఎందరోవీరుల త్యాగధనుల శౌర్యాగ్నితో, బలిదానంతో 
బోధనలతో పునీతమైన సీమ చర్మితకు గర్వపడటం న్యాయమే. 


“బాల చర్మదుని కదన - కొశలము కథలల్లి (శ్రీనాథకవిరాజు- 
చందనంకకు చెప్ప ఎదకరిగి ప్రవహించెరా - సలనాట “ఎత్తిపోతలి 
దూతెరా”అనే పం కులు ఉత్సాహాన్ని రెకె_త్తిస్తాయి. “వెనకటి తరముల 
వారి వీరచరితల సిరులు నార్వోసి త్యాగంపు నీర్వెట్టి పెంచ” మనేది,కవి 
సందేశం. 


శ్రీకృష్ణ గారి “తెలుగోడా: గేయం “చేయెత్తి జై. కొట్టు తెలుగోడా! 
.గతమెంతొ ఘనక్తీ ర్తి ర్తిగలవాడా! అని (పజలను శార్యవంతులను చేస్తున్నది. 
స పెనుగాల్మివీచింద-అణ గారిపోయింది; నట్టనడ్‌సం(దాన నావనిలుచుండాది= 
చుక్కాని బట్టరా తెలుగోడా ! నావదరిజేర్పరా మొనగాడాః”” అని 
స్వాతంత్య పోరాటం తర్వాత 'న్వేచ్చను సంపాదించు కొన్నజాతిని 
సవ్యమైన దిశలో నడపమని కవి ఉద్బోధించారు. “తల్లి వొక్కతె నీకు 
తెలుగోడా! సవతిబిడ్డల పోరు మనకేలా [౯ అన్న హెచ్చరిక తెలుగు 
(పజల్లో చై_తన్యం రేకెత్తించింది. శ్రీ కృష్ణగారి పాట అభ్యుద 
యోద్యమం ఆం ధసాహిత్యానికి ప్రసాదించిన అమూల్యమైన కానుక, 


278 శీలుగు కవితా వికాసం 


నార్ల చిరంజీవి గీతాలు అభ్యుదయ కవిత్వోద్యమంలో చెప్పుకో 

దగిన రసవంత మైనవి. 'తెలుగుపూలు" మొదలైన గేయ సంకలనాల్లో 

(శ్రీ చిరంజీవి మూఢ నమ్మకాలను చెదరగొట్టి పి ల్లలలో (పగతి భావాలు 

పాదుకొల్చ్పటానికి కృషిచేశారు. లయజ్ఞానం, పిల్ల లమన_స్తత్య పరిజ్ఞానం 
Ey గా అవ షా 

వున్న ఆయన పసందైన పాటలు రచించారు. “కారు మబ్బు బీల్చవోయ్‌ 
(శ్రాంకి రేఖ చూపవోయ్‌” అనేది అభ్యుదయ గేయాల్లో విశిష్టమైనది. 


బంగారి మామ పాటలతో (ప్రసిద్ధులెన (శ్రీ కొనకళ్ళ (శ్రామిక 
జీవుల కష్టసుఖాలను గురించి రసవంతమైన గేయాలు రచించారు. “రోడ్డు 
రోలరు'పాటలో “లాగరా, హైలెస్సాలాగరా, రోడ్డురోలరు ముందడుగ్రై 
సాగరా, నడినెత్తిన సూరీడు నకనకలాడించేడు; కంకరరస్తాలో సగమింకా 
మిగులున్నదిరాః” అని పాడేపాటలో వాళ్ళ ఉత్సాహంతోపాటు- 
“రోల్పురాయి మోటార్ల షికార్లకు కుదుపొచ్చిందంట | పూలపానుపల్లె 
(తోవపొడుగున మలసాలంట ! “అనే వ్యంగ్యం ఇంపు గొలుపుతుంది” 
మారువాడి అప్పుకంఇ మాయదారి (బతుకుకంతె | బరువా యింతోటి 
పెద్ద బండరాయి మామయ్య ?” అనేచోట జాలితో కన్నీరొలుకుతుంది. 
“లచ్చలున్న సావుకారు లాభాలను మోసిందుకు / బారీయాపారముతలో 
లారీ కొన్నాడంట : మృరిసెట్టు ఊడనీడ మడిసి పురుగులేనికాడ, సను 
బాలకు కక్క-టిల్లి సంటోడేడుస్తుంట” అనేచోట రోడ్డువే సేకూలీలదుస్థితి 
కళ్ళముందు మెదిలి వాళ్ళ దీనస్థితికి గుండె చెరువొతుంది. కొన కళ్ళ వారి 
గేయాలు (బతుకు బరువును భారంగాలాగే (శ్రమజీవుల గుండెచప్పుళ్ళే, 


(శ్రీ సుంకర సత్యనారాయణ రచించిన ““పచ్చపచ్చగ పండి ఒరి 
గున్నాను / _పజలకు నన్నందించరావా, నారై తా, (పళయమౌ కరువాప 
లేవా” అని పంటచేను రైతుతో మొరపెట్టుకొనే “పంటచేను పిలుపు 
ఆభ్యుదయ గేయాలలో విశిష్టమైనది. 


“కరుణశ్రీ గారు రచించిన “మాకండలు పిండిననెత్తురు/మీ పెండ్లీకి 
చిలికిన ఆ_త్తరు' మొదలై న గీతాలు మిక్‌ (పాచుర్యం పొందాయి. 
కరుణ(శ్రీగారి పద్య కవిత్వంలాగే ఆయన “అరుణ కిరణాలు'తోగేయాలు 
కూడ సుబోధకంగా, చైతన్యాన్ని సెంపొందించే విధంగా వుంటాయి. 


వదవ అధ్యాయం 27 


(శ్రీ నాజర్‌ పేడరై తులను, కూలీల గురించి కరుణ రసభరిత మైన 
పాటలు, బు(రకథలు రచించారు. వ్యవసాయ జీవితానికి సంబంధించిన 
వీరి పాటలు (శామికజనుల హృదయావేదనలను చక్కగా వెల్ల 
డిస్తాయి. “ఎన్నాళ్ళీ కాపురాము | ఏశరో సురోబడి . చేతామన్నా / 
ఎన్నాళ్ళీ కౌపురాము;”” “ఏరన్న రాకముంది ఏరువాక వచ్చెరన్నా” 
మొదలైన గీతాలు (శ్రీ నాజర్‌ కవితాళ్తికి నిదర్శనాలు. అభ్యుద 
యోద్యమం వెనుకంజ వేసిన తర్వాత గూడ నాజర్‌ పాటలు రాస్తూనే 
వున్నారు, వీరి ఇటీవలి రచనల్లో విష్ణవభావాలు వాడిగా వేడిగా 
వెలువడుతున్నాయి. 


ఇంకా తుమ్మల వెంకటరామయ్య, తిరునగరి రామాంజనేయులు, 
వట్టికొండ విశాలకి, మొదలై వారి గేయాలు అభ్యుదయ కవిత్వాన్ని 
ముందుకు తీసుకు వెళ్ళాయి. మళ్ళీ విష్ణ వకవులు పాటను తమ భావ (పచా 
రానికి అనువై నసాధనంగా గుర్తించారు. అభ్యుదయ కవిత్వం ఈవిధంగా 
చార్మితకంగా సమాజంలో అనివార్యమై వెలువడి, రెండుదశొబ్దాలు తెలుగ 
దేశాన్ని ఉరూతలూపి, తనగమ్యం చేరకుండానే శక్తిని కోల్పోయింది. 
కొలగమనంలో వచ్చిన మరొక మలుపు దిగంబర కవిత్వం. 


మరి కొందరు అభ్యుదయ కవులు - కరుణశ్రీ; “మా కండలు 
పిండిన నెతురు, మీ పెండికి చిలికిన అ తరు” 
జో cc వూ 

అభ్యుదయ కవిత్వోద్యమంతో (ప్రభావితులై రాసిన సం పడాయ 
కవులలో కరుణ(శ్రీ వొకరు. ఆయన రాసిన 'పొకీపిల్ద; స్టాలిన్‌ అస్త 
మయం; మన గురజొడి కావ్యఖండికలు అభ్యుదయ భావాలతో 
వెలువడినవి. ఇంకా చాల ఖండ కావ్యాల్లో ఆయన అభ్యుదయ 
కవులను మించిపోయే భావాలను వెలువరించారు. పాకీపిల్ల ఎదురై తే 
చీదరించుకునే నాగరకులు ఆమె సంఘానికి చేస్తున్న సేవను గు_ర్తించరని 
వీరు ఆ కోశించారు. : స్టాలిన్‌ మరణించినపుడు మార్కిస్టు చింతనా 
పరులు రాసిన కవితలకన్నా మేలైన విషాదగీతాన్ని ఆయన రాశారు. 
“స్తంభించింది అకస్మాత్తుగా | జగత్తంతా ఒక్కక్షణం | జారిందిలోకం 


280 శలుగు కఏతా వికొసం 


చెక్కిళ్ళసై. గోరువెచ్చని అ(శుకణంి” అని స్టాలిన్‌ మహాశయుని విశ్వ 
బంధువుగా వీరు తలపోశారు. “అరుణ కిరణాలు'లో గేయాలన్నీ అభ్యు 
దయ కవిత్వానికి జేగంటలే. 


అభ్యుదయ రచయితల సంఘ వ్యవస్థాపక సభ్యులై కవిగా 
షృతికొ సంపాదకులుగా యువకవులను (పోత్సాహ పరచిన వారు 
(శ్రీ తుమ్మల వెంకటరామయ్య. “మన బొమిక గూడుల్లో మన ఎండు 
గుండెల్లో /స్వాతం త్య సమరాగ్ని (పజ్వరి ల్లిందంటె /తొలగదాదాస్యంబు- 
కలగదా స్వేచ్చ?” అని పేద రైతుల పక్షం వహించి వ్యవసాయ 
విస్గవం కావాలని కోరారు. 


“నయాగరా” కవులలో వొకరై అభ్యుదయ కవులకు మార్గ 
దర్శకుల న శ్రీ ఏల్చూరి సుబహ్మణ్యం ఉద్యమావేశం తగ్గిన తర్వాత 
ఆంతగా రాయకపోయినా, కవిగా ఆయన (ప్రత్యేకతను మరచిపోలేము. 
“చరిత కంట్లో నల్లటి నలుసు మా ఊరు!” అని తన స్వగామం 
దుస్థితిని వర్ణించిన వీరు “సాయంత్రం పరుగ్నెత్తే సూర్యుక్లే వెక్కిరిస్తూ 
మెరిసిన కాపుపిల్ల కొడవలిని” కూడ వర్ణించి, (శ్రామికశక్తి అణగారి 
పోతున్నదని ఆవేదన పొందారు. “పడిపోయిన స్మతపుగోడ; ఆహుతి; 
అప్పుడు తెలిసింది; నాకే వృద్దాష్యం వస్తే” మొదలైన గీతాలు (శ్రీ 
ఏల్చూరి కవితాశ క్తికి నిదర్శనాలు. ఆయన రాసినది రాసిలో స్వల్పమైనా 
కవితా గుణంలో మేలై నది. 


శ్రీ అబ్బూరి వరద రాజేశ్వరరావు మేధావిగా, కవనశిల్పం 
తెలిసిన గొప్ప పనివాడుగా చెప్పదగినవారు. ఆయన రచించిన "అందాక 
అభ్యుదయ కౌవ్యాలలో మిక్కిలి విశిష్టమైనది. సమకాలిక సమాజాన్ని 
చూచి నిస్సృహ చెంది ఆయన చేదుపాట పాడారు- “అన్నా యీ 
(బతుకు చేదు/అంతకన్న తెరువులేదు/అన్నా | యీ పరుగు నృధా/ఆగి 
పోవటం మంచిది !” ఆయన దృష్టిలో యీ లోకం డబ్బుగల వారికి 
ఆన్ని సౌఖ్యాలు సమకూర్చే వెలయాలు. లోకం నుండి “పిడికెడు 
నలపు'ను కోరిన కవి (శ్రీ వరద. రచనలు తరచు వెలువడకపోయినా, 
రాసిన గీతాలు మిక్కిలి విలువైనవి. 


ఆరవ అధ్యాయం . 


అభ్యుదయ కవుల పరంసరలో శ్రీ “శశాంకి కంఠం విలక్షణ 
మైనది. 'నయాజమానా' లో ఆయన సమ సమాజమనే మరో (ప్రపం 
చాన్ని వాంఛించారు. వీరి రచనల్లో “అంతర్లీతమ్‌” విశిష్టమైనది. “గుండె 
మాతమే సలుకగలిగే శబ్దజాలాన్ని i ఎంత నోరు తిరిగితే మ్మూం| 
ఎవరుగానీ ఉచ్చరించగలుగుకారు 2” అని ఆయన అభ్యుదయ భావనను, 
అంతరాత్మ (పబోధాన్ని జోడించారు. “తూరుపు దిశనుంచి మొదలు/ 
పడమర దిశవరకు (పాకు/అరుణ కిరణ స్వర్థ్య్యకాంతి/నవమానవ నుహాో 
గీతి ?” అని (శామికలోక స్వర్షౌన్ని దర్శించి, “రండి రండి నరులారా" 
అని ఆహ్వానించారు. ఆభ్యుదయోద్యమం వెనుకంజ వేశాక కవిగా ఆయన 
కంఠం మూగచోయింది. 


'మహైక; (పణుతి; మానవ సంగీతంి కావ్యాలు రచించి అభ్యు 
దయ కవిత్వానికి పుష్టిని చేకూర్చిన కవి (శ్రీ “కవిరాజమూ_ర్తి'. దుర్భర 
మైన సమకాలిక నమాజంలో పరిస్థితులు మారాలని వీరు కోరారు. 
“పార్థనిలో వీరు “ఈ లోకపు వనమ్ములో పూవులు లేనేలేవు / ఈ 
మొక్కల రంగు ఆకుపచ్చ అసలేకాదు/.... ఈ గులాబి రెక్కలలో 
దుర్గంధం పులుముకుంది” అని దుర్భరమైన లోకాన్ని ఉద్ధరించమని 
వేడుకున్నారు. “సురుచిర స్వస్నంి వీరి గీతాల్లో రసవంతమైనది. ఉద్య 
మం వెనుకబట్టాక వీరి కవిత్వంలో ఉరవడి తగ్గింది. 


కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో వొకరై , సమాజ శ్రేయస్సును 
కోరి కవిత్వం రచించినవారు (శ్రీ కారుమంచి వెంకకేశ్వరరావు. వెట్టి 
చాకిరికి నిరసనగా వీరు “నమూనా” అనే గీతం రచించారు. తెలంగాణ 
పోరాట సమయంలో రాపిన “మైల్‌ రేస వీరరనస్ఫోరకమైనది. ఇంకా 
“పిడిగుద్దు గీతాలు” వీరి రచనల్లో (ప్రసిద్దమైనవి. అస్పషత వీరి కవి 

0 ౧ డుం ఈ 
త్వాన్ని ఆస్వాదించటానికి అడ్డుగా నిలుస్తుంది. ఉద్యమంలో నిమగ్నమై 
ఆవేశంతో రాసిన వీరి గీతాల్లో గుండె చప్పుడు మాతం వినిపిస్తూనే 


25 శీలుగు కనితా ఏకోసేం 


వుంటుంది. అభ్యుదయోద్యమంలో “పాంచజన్యం” పూరించిన కవి 
(శ్రీ కొరుమంచి. 


భావకవిత్వం, అభ్యుదయ కవిత్వం పరిధులకు విడిగా (శ్రీ దుర్గా 
నంద్‌ కవిత్వం ఒక (పత్యేక పంథాలో నడిచింది. “మధూలిక, జూనా 
(పణయగాధిల్లో వీరి కవిత్వం భావకవిత్వానికి సన్నిహితమైనది. “మధూ 
లికొను వీరు “అభ్యుదయ [ప్రబంధం అని తెలిపారు, “అంతర్గ్జోళాలు” 
శాస్త్ర విజ్ఞానంమీద వీరికిగల అపరిమిత విశ్వాసావ్ని తెలియజేస్తుంది. 
మానవత్వాన్ని సెంచని విజ్ఞానం మనిషిని మృగాన్ని చేస్తున్నదని వీరు 
ఆందోళన చెందుతారు, “చిరంతని తాత్త్విక గాంభీర్యంతో మానవజాతి 
భవిష్యత్తును గురించి ఆలోచింపజేస్తుంది. 


వ్యంగ్య కవితలో పేరుమోసిన కవి (శ్రీ రాంభట్ల కృష్ణమూర్తి. 
“శశివిషాణం' కలంపేరుతో వీరు రాసిన గీతాలు కార్టూన్హవలె కవ్వించి 
నవ్విస్తాయి. రాజకీయ వ్యంగ్యం ఈయన కవిత్వంలో నిశితంగా పాఠక 
హృదయాన్ని సోకుతుంది. ఉద్యమావేశం తగ్గాక వీరు కవిత్వం రచించి 
నట్టు కన్పించదు, 


ఇంకో అభ్యుదయ కవిత్వోద్యమంలో పాల్గొని తాము కూడ 
కవితా సమిధలను ఆహుతిచ్చిన కవులలో అవసరాల సూర్యారావు, 
శార్వరి, నారపరెడ్డి, కొమ్మరాజు వినాయకరావు, సంపత్‌, (ప్రయాగ 
కోదండరామశాశ్రీ, వట్టికొండ విశాలాకీ, రాంషా, వాచార్‌ ఘర్‌, 
చాగంటి సోమయాజులు మొదలై నవారు పేర్కొనదగినవారు. 


ఆధునికోంధ సాహిత్యంలో అభ్యుదయ కవిత్వయుగం స్వర్ణ 
యుగం. సామాన్యుని కష్టాలను గురించి ఇంతగా పట్టించుకున్న సాహి 
త్యోద్యమం ఇంతకుముందు లేదు. “మారుపడిన పసివిడ్డలాగ నేటి మాన 
వుడు జీవితపు తిరునాళ్లలో ఏకాంతంగా సంచరిస్తున్నాడు- అంతేకాదు, 


ఆరన అధ్యాయం 2838 


ఆతను కల్పించుకున్న ము_క్తిసాధనాలే ఒక దళ తర్వాత అతనికి బంధాలై_ 
కలవరసరుస్తున్నాయి. మేధావుల వాదోపవాదాలకు రాజకీయ నాయకుల 
వివిధ పథకాలకు, శాస్త్రజ్ఞుల పరిశీలనా పద్ధతులకు కేం దంగా వృండవల 
సిన మానవాత్మయే వీటివల్ల మరుగున పడిపోతున్నది. మానవుని 
భౌతిక ఆధ్యాత్మిక వ్యక్తిత్వాల మధ్య సమన్వయం కుదరడం లేదు”! 
ఈ విచిత వేదనే నేటి సాహిత్య రూపాలలో, ముఖ్యంగా అభ్యుదయ 
కవిత్వంలో గోచరిస్తున్నది. ఆభ్యుదయ కవిత్వం తన లక్యెన్ని సాధించ 
కుండానే శక్తిని కోల్పోయింది. 


21, “చింతని _ బెల్లంకొండ రామదాసు = కల్పన కవితా సంకలనం పీఠీక 
చేతన షాహితి _ విజయవాడ 


ఏడవ అధ్యాయం 
వచన కవితా వికాసం 


1930 తర్వాత తెలుగు కవిత్వపు బహిరాకృతిలో వచ్చిన మార్చు 
“వచన కవిత్వం. ఛందోబంధాలను వదిలించుకోవటానికి భావకవులు 
(పయత్నించినా, వారు న్వేచ్చకైై. పరితపించారేగాని నియమాలను తెంచి 
చేయలేదు. పద్యానికి ముందు వృత్తాలను సూచించే “ఉచ-శా-మి అని 
ఆచ్చువేయటం మానేశారు. అస్సలు అచ్చువేసే ఆకృతిని గూడ 
మార్చారు. 4 పంక్తుల పద్యాన్ని ఒక్కోసారి 6, 8 పంక్తులుగా కూడ 
అచ్చువేశారు. పద్యం పూ_ర్తికాకపోయినా భావం పూర్తయితే అక్కడితో 
పద్యాన్ని ఆపివేశారు. ఈ న్వేచ్చతో సరిపెట్టుకోక (శ్రీ దువ్వూరి రామి 
రెడ్డి, కవికొండల వెంకటరావు మొదలై నవారు దరిదాపు గద్యకవిత్వ 
మనదగిన రచనలు చేశారు. (శ్రీ దువ్వూరికి ఛందస్సంటపే అసరిమితమైన 
గౌరవం వున్నది. “యధార్థమైన కవిత్వమునకు అనివార్యముగా ఛందస్సు 
అనుగతమొను” అని ఆయన విశ్వసించారు.! ఛందస్సును ధిక్కరించటం 
ఆయన వుద్దేశ్యంకాదు. కాని కొ_త్తను వెదుక్కుంటూ ఆయన చేసిన 
(పయోగాలే వచన కవిత్వానికి తొలిరూపాలుగా కన్నిస్తున్నాయి. 
దువ్వ్యూరివారి యీ కొత్త రచనలు వచనగేయ రూపం గలిగినవేగాని 
వచన కవిత్వం కావు. 


ల 
వచన కవితకు ఆద్యుడుగా పేర్కొనదగిన కవి శ్రీ శిష్టా ఉమా 


(ఉం 
మహేశ. ఆయన 1930 (ప్రాంతాలనుండి రాసిన వచన గితాలు 1938 లో 
“విష్థుధనువు; నవమిచిలుకి కావ్యరూపాలు ధరించొయి. శ్రీ శిష్టా తన 


య 
గీతాలను వచన గీతాలని పిలవలేదు; “ప్రాహ్లాద కవిత్వమని పిలుచు 


1, “తెలుగు కవితలో (క్రొ త్తతెన్నులు' = దువ్వూరి రామిరెడ్డి - కవికోకిల 
(గ్రంథావళి _ 4 వ్యాసమాలు _ ఆరవ ముద్రణ _ 1967 = పేజీ ౧౬౪. 


వీడవ అధ్యాయం 286 


కున్నారు, “_పాహ్లాద కవిత్వం పూర్వకవిత్వం కాదు, భావ కవిత్వం 
కాదు, నూతనములో బహునూతన కవిత్వం” అని |ప్రకటించుకున్నారు.” 
““పాహ్లాద కవిత్వం ఆరిపోయే దీపాన్ని రగుల్బుతుంది. పరుగెత్తే పామ 
రుణ్ణీ నిలేస్తుంది” అని తన కవిత్వ లెన్ని నిర్లేశించుకున్నారు. “ఇతడు 
భావకవిత్వముపై. తిరుగుబాటు చేసెనేకాని _కొత్తబాట వేయలేదని ఒప్పు 
కోక తప్పదు” అని (శ్రీ సి. నారాయణరెడ్డి శిష్టా తిరుగుబాటును గురించి 


౧ 
అధి పాయపసడ్డారు. “దుర్గమారణ్యంలో (ప్రవేశించడమే ఒక సాహసిక 
కృత్యం, తనకు తాను బాట వేసుకోనిదే ఎవడూ కారడవిలో ముందుకు 
సాగలేడు. శిష్టాది గొప్ప విప్పవారంభం”గా తలచారు (శ్రీ ఆర్నుద* 
© ౧ 


i 
శ్రీ శిష్టా కవిత్వమార్గాన్ని సుగమం చేశారు. అందుకై నా ఆయన్ను 
౧ 


ఆద్యులుగా సంభావించాలి. 


వచన కవిత్వం _పారంభమైన తొలిదశలో పండితులు యీ ఉద్య 
మాన్ని త్మీవంగా వ్యతిరేకించారు. ఛందోబద్ధంగా రాయటం చేతగాక 
యీ విధంగా రాస్తున్నారన్నారు. వచన కవిత రాసిన వారిలో కొందరు 
పద్యరచయితలు గూడ పుండటంకో ఆ వాదం చాలించి, మరొక 
మార్గంలో (పతిఘటించారు. కవిత్వం వచనంలో వుండటం (కొత్త సంగ 
తేమీ కాదన్నారు. సింహగిరి నరహరి “వచనాలు”, తాళ్లపాకవారి 'విన్న 
పాలు? ఇంకా ఎందరో కప్పలు పూర్వకాలంలోనే యీ (స్మకియలో రచ 
నలు చేశారన్నారు. తాళ్ల పాకవారి “వృత్తగంధి' వచనం ఆధునిక వచన 
కవిత్వం వొకపేనన్నారు. కౌని ఉడుకు రక్తంతో ఉరకలు వేసే యువ 
కులు వింటారా ? తమ కవిత్వం పాత పద్ధతులకు వ్యతిరేకనుని (ప్రక 





శ... “నున్నుడి _ శిష్టా ఉమామహేళ = “నవమి చిలక' _ 1988. 

'§ అభ్యుదయ కవిత్వము = సి నారాయణరెడ్డి = అధునికొం[ధ్ర కవిత్వము _ 
సంప్రదాయము ; (ప్రయోగము మొదటి ముద్రణ = 1967. పేజీ 527, 

4 “వచన కవిత (ప్రయోగ వైవిధ్యం" - ఆరుద్ర = 'సమాలోచనంి = 
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి - 1880. 


286 తేలుగు కోవితా వీకానేం 


టించారు. “వేదాంతులు జీవితాన్ని, (పకృతిని అవగాహన చేసుకున్నారు. 
మేము లోకాన్ని, జీవితాన్ని, (పకృతినికూడ మారుస్తాము.”” ఆ_పయ 
త్నంలో భాగంగా కవిత్వ స్వరూపాన్ని కూడ మార్చదలచారు. 


(ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం ముసురుకువచ్చి ఆంధ దేశానికి 
కరువు కల్పించింది. ఆ “గడ్డురోజు'్లో (Depression days) కవుల 
ఆలోచనల్లో మార్చువచ్చి, ఛందోరీతుల్లోకూడ తిరుగుబాటు అవసరమైంది. 
చారి|తకంగా చూ స్తే వచన కవిత్వ ఆవిర్శావఠ సహజంగానే జరిగింది. 
కాబ్టే అది ఇస్పటికి ఏపుగా పెరిగి, వనమై విస్తరించి రుచికరమైన 
ఫలాలను అందిస్తున్నది. అంతేకాని వచన కవిత్వం a౯Cidental గా, 
ఫడీ మొలిచిన విత్తనం మహావృక్షమైనట్లు పెరగలేదు. పూర్వకవిత్వంలో 
ఏ తాళ్ల పాకనారి నుండో అంటుకట్టి "పెంచినదీకాదు. “Language like 


consciousness, only arises from the need, the necessity, 
of intercourse with other men” [The following words 
are crossed out in the manuscript; ‘My relation to my 
surroundings is my consciousness”']అని మార్ష్‌, ఏంగెల్స్‌లు 


భావించినట్లు కవిత్వంలో కూడ భాష ఆవసరాన్నిబ ప్లే మారుతుంది. 


వచన కవితకు ఆద్యుడు శిష్టా ఆనటంతో నేటి విమర్శకులు చాల 


మంది ఏకీభవిస్తారు. వచన కవిత్వాన్ని ఆదరించి, దానికొక వేదిక 
ఏర్పరచి, (ప్రోత్సహించింది శ్రీ ముద్దుకృష్ణ నడిపిన “జ్వాలి ప్మత్రిక, 
తర్వాత ““ఉదయిని, (ప్రతిభ, కృష్ణాపత్రిక” మొదలైన పషృతికలు ఆద 
రించాయి. శ్రీ శిష్టా (ప్రచారం చేయబూనిన “పాహ్లాద కవిత్వం ఆనే 
మాట తర్వాత (ప్రచారంలోకి రాలేదు. ఆయన ఉద్యమం మ్మాతం 
ముందుకు సాగింది. “జ్వాల” మొదటి సంపాదకీయంలో (శ్రీ ముద్దుకృష్ణ 


6, “ప్రవర _ శ్రీరంగం నారాయణబాబు _ రెంటాల “సంఘర్షణకు పీఠిక = 
'రుఢిర జ్యోతి' లో (వదురింవదిడింది = (ప్రథమ ముదణ . 1072, 
6. ‘Social Divison of Labour - Karl Marx and Fre- 


derick Engels - On literature And Art - Progress 
Publishers - Moscow - 1978, 


ఏడన ఆధ్యాయం 287 


“వపంచమంతా ఒక యిల్లుగా, మానవజాతి అంతా ఓక కుటుంబంగా 
మారిపోయే రోజులు వస్తున్నవి... మనం కూపస్థంగా వుండడంవల్ల నో, 
పురాత.4 మగతచేతనో, శ కంలో. నీరసం చేతనో, నూతన తేజస్సుకు 
గుత్తగూబల మౌతున్నాము. యువకుల దృష్టికి ఒక కొత్త తేజస్సు. 
ఒక కొత్తదారి కనబడుతూ వున్నది. ధర్మాలలో సంఘంలో, భావాలలో, 
భాషలో మార్చురాక తప్పదు. దీనికి అడ్డువీల్లేదు. వచ్చినా ఆగదు. 
.పిరికితనానికి మ్వుక్తిలేదు. అందుచేత నచ్చని పాతబంధాలను తెంపి వేయ 
డానికి ఎంతై నా సాహసిస్తాము, నచ్చిన కొ త్తదానికి దూకుతాము. భయ 
సడము. తప్పు అవుతుందేమో అని జంకము అని కొత్తదనానికి రాజ 
మార్గం వేశారు.” 1980 తర్వాత యూరప్‌ దేశాలలోగూడ కవ్పిత్వంలో 
ఆలజడి |పారంభమైంది. “The Poetry of Nineteen-thbirties 
was saturated in the bloody sweat of that decade. 
This fact gives it a documentary importance which 
may seem, as time passes, to outweigh its poetic 
merit’ అని A. C. Ward-—‘20th Century English Litera- 
ture 1901-60’ లో పేర్కొన్న విధంగా ఆ కాలంలో కవిత్వంలో 
కథోరమైన వాస్తవికత కళారూపం ధరించింది. 


తొలితరం వచన కవులలో ముద్దుకృష్ణ, నారాయణబాబు, (శ్రీశ్రీ, 

(0 శస 
పురిపండా, పఠాభి, పాప గారలు (పసిద్ధులు. జరుక్‌ శాస్త్రీ, తిలక్‌, 
సంపత్‌, సింగరాచార్య మొదలై నవారు వచన కవితలో మరింత వెలు 
గును విరజిమ్మినవారు. అభ్యుదయ కవిత్వం ఒక ఉద్యమరూపం 
దాల్చాక వచన కవితకు శక్తిని _పసాదించినవారు “నయాగరా” కవులు 
(బెల్లంకొండ రామదాసు, ఏల్చూరి సుుబహ్మణ్యం, కుందుర్తి ఆంజ 


7. “వచన కవిత _ (ప్రయోగ వైవిధ్యం' ఆన్న ఆరు(ద్రగారి వ్యాసం (సమా 
లోచనం) నుండి యీ సమాచారాన్ని స్వీకరించాను. అందుకు ఆర్ముద 
గారికీ నా కృతజ్ఞత. 

8. ‘Poetry’ - A.C. Ward - ‘20th Century English 


Literature 1901-60 ౨౨౩1 Publications ~ First 
Indian Edition - 1974, 


288 శెలుగు కవితా వికాసం 


నేయులు అజంతా, బై రాగి, కౌశోజీ, దాశరథి, ఆర్నుద, వరద రాజే 
శ్వరరావు, సోమసుందర్‌, అని సెట్టి, రమణారెడ్డి, గంగినేని, చిరంజీవి 
మొదలై నవారు. 


అభ్యుదయ రచయితల సంఘం కొర్యకలాపాలు మందగించిన 
తర్వాత 1958 లో ఆంధ పదేళ్‌ ఏర్పడ్డాక, హైదరాబాదు కోర్యరంగంగా 
వచన కవిత్వం మళ్ళీ చై తన్యవంతమై విన్తరించింది. (శ్రీ కుందుర్తి 
నాయకత్వాన “ఫీవర్స్‌ _ఫంట్‌* ఏర్పడి వచన కవిత్వంలో వైవిధ్యానికి, 
అభ్యుదయ భావ ప్రచారానికి కృషిచేసింది. ఈ దశలో కుందుర్తి, తిలక్‌, 
గోపాల చ్యకవ ర్తి, శకేళవరావ్‌, మాదిరాజు రంగారావ్ప, సుపసన్న, 
వరవరకావు, అరిపిరాల విశ్వం, శీలా వీర్రాజు, బోయి భీమన్న, మురళీ 
ధర్‌, యాదవరెడ్డి గారలు వచన కవిత్వానికి జవసత్వాలను (పసాదిం 
చారు. బహిరాకృతి (071) ని ఉద్యమమనటం కొందరికి నచ్చలేదు. 
“సం పదాయచ్చండోలంకారాది పూర్వసాధనములను వదలి విరాడంబ 
రంగా రసావిష్కరణ చేయడావికిగల అవకాశాలను గురించే గత 30 
సంవత్సరాలుగా పరిశోధన జరిగింది. ఆ ప్రయోగశాలలో మనం సృష్టిం 
చిన నూతన మార్గమే యీ వచనకవికా మార్గము” ఆవి శ్రీ గోపాల 
చ్యకవర్తి “వచన కవిత్వం ఒక ఉద్యమమా ?' ఆనే సందేహానికి తావ 
లేదనీ, కవితాత్మ ఏ కాలంలోనై నా మారదనీ, చాహ్యారూపం మాత్రం 
మారుతుందని భావించారు.” 


వచన కవిత్వం విధిగా అభ్యుదయ భావాలను, ముఖ్యంగా 
మార్క్సిస్టు సిద్ధాంతప్పు వెలుగులో సమసమాజ నిర్మాణానికి కృషి 
చెయ్యాలనే వాదన, కొందరు కవులకు నచ్చలేదు. వీరు తమ భావాలను 
వెల్లడించడానికి వచన కవిత్వాన్నే ఎంచుకున్నారు. 'చేతనానర్తం' 
కవులు; “కవినేని కప్పులు; “ఆనుభూతివాది కప్పలు; ఇంకొ కొందరు 
(పణయ గీతాలను, భక్తి గీతాలను వివిధ కా _త్తికచింతనా భరితమైన 
గీజాలనూ రచించారు. 


8. “వచన కవిత్వం) ౬ గోపాల చక్రవర్తి _ పుస్తక (ప్రపంచం = కవిశా 
సంచిక = జిననరీ 1068. 


ఏడవ అధ్యాయం 289 


నాలుగు దశాబ్దాలకుపైగా చర్విత గలిగిన “వచన కవిత్వం" లో 
చెప్పుకోదగిన వై విధ్యం వున్నది. (శ్రీ కవికొండల వెంకటరాపు “కూలి 
యన్నల కుతుకముిను గురించి రాసిన (ప్రజాకవి. ఆయన రాసిన “శివ 
రాతి (పభ; నక్కొసామిగాడు: చిన్నప్పుడు" మొదలై న గీతాలను విమ 
రృకు లింతకుముందే (ప్రశంసించారు. (శ్రీ కవికొండల “కవిలె కట్టలు'లో 
“దాసిగొడవ; కష్టజీవులు” వంటి ఉత్కృష్టమైన వచన గీతాలున్నాయి. 
“ఆరికీరి కంట్లుతోమి- యస్పలమ్మ అసురసంజ, ఇంటికేగ కంటిఎజను- 
గుప్పు కంపు కొట్టుకొనుచు జోగులన్న సొచ్చెనిల్లు' - (త్రాగుబోతు 
మగడు చేసిన అప్పుకోసం, తన “కాసుతీగి యిచ్చిన దీనురాలి కథ 
'డాసిగొడవ'లో కావ్యవస్తువు. “మోకాల్‌బంటి దమ్మగుమిడి'లో పవలెల్లా 
ఆకూడ్చే కూలీల బతుకు “కష్టజీవులు లో వర్ణించారు. వచన కవిత 
రూప్పరేఖలు దిద్దుకోకముందే es మంచి వన గీతాలు రావటం 
ఆశ్చర్యకరం, కవికొండల వారి కవిత్వంలో చిక్కదనం తక్కువై నా, 
రచనలో కన్పించే చిత్తశుద్ధి మనస్సు కరిగిస్తుంది. 


“పిఠాపురం యువరాజు” రచించిన చినుకుల చిందులు, నామ 
"* __*" రహితం; ఆ లోకం నుండీ ఆహ్వానం" మొదలైన కొవ్యాల్లో 
వచన కవిత్వం ఒక వింత ' సోయగంతో కన్పిస్తుంది. “పద్యం గద్యం 
కాకుండా, సంస్కృతాంధ పదాలకి మై త్రిచేసి, పాత పదాలు సంధులు 
విరిచి, కొత్త పదాలు సంధులు కలిపి, వింతయైన సంగీతంతో, పాత 
భావాలు తొక్కి, కొత్త భావాలు పెంచి, మూడు మాటల్లో ముప్పది 
తళుకులు, మూడువందల హృాద్భావాలు, కొంచెం కొంచెం చూపించొలని 
యత్నించారు. కౌని తృప్తి పి కలుగలేదు” అని కవి స్వయంగా వెల్ల డిం 
చారు. కొత్తదనం కోసం వెదికే (ప్రయత్నంలో శ్రీ పిఠాపురం యువ 
రాజు కృషి మరువరానిది. ఆయన కవిత్వం విశిష్టమైనది కాకపోవచ్చు 
గాని (ప్రయత్నం గొప్పది. 


10. “తొలిచాము! _ పికాప్తరం యువరాజు “నామ ధహీశం' - 
అఆదేపల్సి ఆండ్‌ కో _ 1050, 
చ కో 
19 


290 కేలుగు కనితా నికొనం 


వచన కవిత్వ (పయోగదళలో (శ్రీ పాలగుమ్మి పద్మరాజు 
“పురిటిపాట; చీకటి: మనమై(తి” మొదలై న్‌ మిక్కిలి రసవంతమైన 
గీతాలు రచించారు. వచన కవిత్వాన్ని వచనం నుండి వేరు చేయటంలో 
(శ్రీ పద్మరాజు శ్రి అమోఘం. పురిటిపాట ఆధునిక కవిత్వంలో 
లెక్కించదగిన రసగీతాలలో వొకటి, 


వచన కవిత్వమనే "పీరు సరియైన దేనా 2 
వచన కవిత్వం [పయోగదళలో వుండగా “శిష్టా” (పతిపాదించిన 


“'ఫాహ్లాద కవిత్వం” ఎరు (పచారంలోకి న స ఛందోరహిత 
మైన కొత్త కవిత్వానికి “వచన గేయం: వచన పద్యం; వచన కవిత; 
(ఫీవర్స్‌; వర్స్‌ లిబరే; ముక్తచ్భంద కవిత” మొదలై న పేర్లు వ్యాప్తి 
లోకి వచ్చాయి. వచన గేయమనే పేరు సరియైన దనాలంపే గేయానికి 
మాతలూ, లయ, గానయోగ్యతా వుండటం పరిపాటి; ఈ కొత్త కవి 
తలో లయజ్ఞానంతో వెలువడిన కవితలు తక్కువ. అందువలన ఈ పేరు 
సరిపడుతుందని చెప్పలేము. వచన పద్యం అనగానే యీ కవిత్వంలో 
గణాలూ, యతి, (పాసలూ వున్నాయా? అనే (ప్రశ్న ఎదురౌతుంది. 
ఈ కొ త్త కవిత్వంలో అంత్య|పాసలూ, మరికొన్ని నియమాలూ కన్పిం 
చిసా జు _క్తంమీద లక్షణ వేత్తలు పద్యకవిత్వానికి నిర్దేశించిన లక్షణాలు 
దీనికి సరిపోవటంలేదు. సరిపుచ్చటానికి 'సంపత్కుమారి వంటి ఛందో 
వేత్తలు (పయత్నించారు గాని, వారి వాదం కవులు ఆమోదించలేదు. 

నియమాలను తోసిరాజని కొత్తదనం కోసం అజ్టులుచాస్తున్న కవులకు 
మళ్ళీ నియమాల్లో ఇరుక్కు_పోవటం ఇష్టంలేదు. “ఫీవర్స్‌” అనే పేరు 
తగినట్లు అనిపిస్తుందిగాని సామాన్యులకు కవితారూపొన్నీ దగ్గరగా 
తీసుకొస్తూ ఇంగ్లీ: షులో పేరు పెట్టట మెందుకు ? పైగా ఇటువంటి కవితా 
రూపాన్ని ఇంగ్లీషులో ' Verse-Libre’ అని పిలుస్తారుగాని, ‘Free-— 
Verse అనరు, “స్వచ్చంద కవిత్వం లేక “ముక్తచ్చంద కవిత్వం 
అనే పేర్లు బాగుంటాయిగాని ఛందస్సు వదలిన కవిత్వం అనటం కంటె 
“వచన కవిత్వం" అనే పేరే తగినట్లుగా వుంటుంది. చాలమంది కవులు, 
విమర్శకులు, పాఠకులు కూడ యీ కవిత్వాన్ని “వచన కవిత్వ" మనే 


ఏడన అధ్యాయం 291 


వ్యవహరిస్తున్నారు. మిగిలిన పేర్లుకూడ వాడుకలో వున్నా వచన 
కవిత్వమనే పేరు బహుశా స్థిరపడిపోవచ్చు. 


వచన కవిత్వం ణ్‌ చార్మితక మైన అవసరం 


“ఈనాడు సంఘంలో రావలసిన విష్టవం ముందుగా భాషలో 
రావాలి. భాషను మార్చడానికి భావాలను మార్చాలి. జీవితపు పోకడలనే 
మార్చాలి” అని శీశీ) భావించారు... భాషలో మార్చుకు గిడుగు రామ 
మూర్తి సంతులుగారూ, భావాల్లో మార్చుకు గురజాడవారూ కారకు 
లయ్యారు. కావ్యవస్తువులో “వాస్తవిక వాదం” (ప్రవేశించింది. “The 
business of poetry is 0110 simplify or to explain but 
to present’ అని C.M. Bowra వాస్తవిక వాదాన్ని సమర్ధిం 
చారు. '? 


ఛందస్సులో గురజాడ తెచ్చిన కొత్తదనంతో అభ్యుదయ కవులు 
సంతృప్తిపడలేదు. “ప్రాచీన చృందస్సులో (ప్రాచీన సంగీతం గోచ 
రించినక్లే నవీన కల్పనలో నవీన (శావ్యతలు గోచరిస్తాయి. (కొత్త 
సంగీతం లోహవిహంగాల, పార్మిశామిక యంతాల, ధూమనౌకల, 
విద్యుచ్చకటాల, వివిధ విచిత్ర ఘోషలలో నుండి బయలుదేరుతున్న శే, 
నవీన గీతాలు కవియొక్క_ రసాత్మనుండి, అనేక ధోరణులలో (పవ 
హిస్తాయి. ఇందుకు కారణం ఈ కాలపు పార్నిశామిక యుగధర్మ మే” 
అని (శ్రీశ్రీ భావించారు. పార్మిశామిక యుగధర్మానికి ఆనుగుణ మైనది 
వచన కవిత్వమే. 


వచనాన్ని కవిత్వాన్ని వేరుచేసే కవితాగుణాన్ని, మూల్యద్రవ్యా 
లను గుర్తించుకోవడంలోనే వున్నది కవి (పజ. Bad Prose-‘Free 


11, “అనంతం - శీశీ = ఆనందవాణీ _ 1815 జనవరి, 

12. ‘The Creative Experiment’ - C.M. Bowra - Mac- 
millan - London - 1967 - Page 24. 

18. “నేటి తెలుగు కవిత = కొత్త పోకడలు = శ్రీశ్రీ = భారతి 1900, 


282 శెలుగు కవికా వికాసం 


Verse’ ఎప్పుడూ కాదు. వచన కవిత్వం నియమరహితమైన దనుకోవ 
టం పొరపాటు. వచన కవిత్వంలో కవికి బాధ్యత మరీ ఎక్కువ. 
అలాగని వచన కవిత్వాన్ని ఒక ఉద్యమంగా భావించటం కూడ పొర 
పాపే. ఈ విషయాన్ని “౫.5. Eliot “It is assumed that 
‘Verse libre’ exists. Lt is assumed that ‘Verse-libre’ is 
a school; that it consists of certain theories.... ‘Verse 
libre’ does not exist... No verse is libre for the man 
who wants to do a 00d j0b” అనే మాటల్లో స్పష్టం చేశారు. 
వచన కవిత్వంలో కవికి భావదారిద్యాన్ని దాచుకోవటానికీ ఛందస్సు 
గాని, సంగీతంగాని ఆఖరుకు లయగాని తోడ్చడదు, కవిత్వానికి మూల 
(దవ్యాలుగా ఆలంకారికులు భావించిన రసం, ధ్వని, బొచిత్యం మొద 
ల్టైనవి వచన కవిత్వానికీ కావాలి. వీటితోపాటు జీవిత విమర్శ మరీ 
అవసరం. 


ఛందస్సును ధిక్కరించిన వచన కవులు అంత్య పాసలకు లొంగి 
పోయారన్న విమర్శ అర్థనంతమైనదే. సమద్గులై న కవులు అంత్య పాస 
కోసం (ప్రాకులాడరు. వచన కవిత్వం “పేరుతో వెలువడుతున్న అసం 
ఖ్యాకమైన గీతాలను, సంపుటాలను చూచినప్పుడు బాధ కలుగుతుంది. 
వీటిలో కవిత్వం కంటె శుష్క_వచనమే ఎదురౌతున్నది. కేవలం పాద 


విభజనచేసి, అచ్చు వేసినంత మా(తాన వచనం కవిత్వం కాదు. నియమ 
రహితంగా గట్టులేక పొంగి పొరలుతున్న వచన కవిత్వానికి, నియమాల 
నేర్పరచటానికి కొందరు ఆధునిక ఛందో వేత్తలు (పయత్నించారు. 


వచన కవిత్వం _ లక్షణ నిర్దేశం 
(a) 


వచన కవిత్వానికి నియమాలను ఏర్పరచే (ప్రయత్నంలో శ్రీ 
సంపత్కు_మార మాతం, మ్మాతాగణాల నియత| క్రమంవల్ల పాదానికి 
తూగు వస్తున్నట్లు, “భావం వచన పద్య భావాలకు సమభారం కలిగి 
14. ‘Reflections on Verse-Libre’ - 7. 5. Eliot -“Twen- 


tieth Century Poetry - Critical Essays & Docu- 
ments’ (Ed, Graham Martin and F. N, Furbank) 


ఏడవ అధ్యాయం 298 


స్తుంది.... సామాన్యంగా భావం పూర్తి కావడంతో, పాదంకూడా పూర్తి 
అవుతుంది. ఒక్కొక్కపుడు భావం ప్పూర్తి కాకున్నా “భావాంశంి 
పూర్తి అయినా కూడా పాదం పూర్తి కావచ్చునన్న మాటి” అని “భావ 
గణా'ల సహాయంతో ఒక నియమాన్ని (ప్రతిపాదించారు. (శ్రీ అరిపిరాల 
విశ్వం లయకు (పాధాన్యమిచ్చి 'భావలయిను బట్టి వచన కవిత్వానికి 
లక్షణాన్ని (పతిపొదించారు.! ఈ రెండు సిద్ధాంతాలూ వచన కవిత్వాన్ని 
స్పష్టంగా విభజించి, లక్షణాన్ని ఏర్పరచలేవు గాబట్టి వీటిని తిరస్క 
రించవచ్చునని (శ్రీ చేకూరి రామారావు తలచారు." (శ్రీ రామారావు 
అభి పాయం సరియైనదే. ఎవరైనా కవి రాసిన వచన కవిత్వంలో 
పాద విభజనను తొలగించి, వరుసగా పేర్చి ఇస్తే, ఏ ఇద్దరూ లకీణ 
వే_త్తలూ దానికి ఒకే విధంగా పాద విభజన చెయ్యలేరు; ఒకే విధమైన 
నియమాల్ని సూచించలేరు. కాబట్టి వచన కవిత్వానికి ఆమోదయోగ్య 
మైన నియమాలేవీ ఏర్పడలేదని చెప్పవచ్చు. ఎనరై నా నియమాలను 
ఏర్పరచినా ఇప్పుడున్న వ్యవస్థలో అలజడిలో (క్రమశిక్షణకు తలవొగ్గి, 
లక్షణ వేత్తల నియమాలను అనుసరిస్తారను కోవటం (భమ. 


“నియతికృత నియమరహితాం 
హ్లాదెకమయీ మనన్య పరతం తామ్‌ 
నవరసరుచిరాం నిర్మితి 

మాదధతీ భారతీ క వేర్ణయతి” 


అని మమ్మటభట్టు “కావ్య_పకాశమిలో చెప్పినట్లు _పతిభావంతు 
లైన కవులు తమ కవిత్వానికి కౌవలసిన నియమాలను తామే ఏర్పరచు 


156, “వచనపద్యం : ఛందోరీతి' = సంసత్కుమూర _ “వచనవద్యం = లక్షణ 
చర్చ' = 1078, 

18. ప్రాచీనాలంకారికుల ధ్వనికీ, ఆధునిక వచన కవిత్వంలోని భావ లయకు 
పొదృశ్య వైషమ్యాలు = అరీపిరొల విశ్వం ._ కృష్ణాప్యతిక = 1967 
జనవరి 7, 14, 

17. వచన పద్యం : ఆభాస లక్షణ నిరాకరణం = చేకూరి రామారావు = వచన 
పద్యం ; లక్షణ చర్చ _ 1978, 


24 శలుగు కవితా వీకాసం 


కుంటారు. (శ్రీ సంపత్కుమార మొదలై నవారు సూచించిన నియమాలు 
“సర్పపరిష్వంగాలు” కావు, కవులకు మార్గదర్శక సూూతాలు మామే. 


వచన కవిత్వపు సామర్థ్యాన్ని గురించి దాని అభిమానులు అతి 
శయో కులు పలుకుతున్నారని (శ్రీ నోరి నరసింహశాస్త్రి, దాని శక్తి పరి 
మితమేనని తలచారు. “నేడు వచన కవిత సరికొత్త మోజు! అది 
తత్త్వమూ కాదు, ఉద్యమమూ కాదు. అది ఎక్కువ భాగము ఆది 
(ప్రాసల, అంత్య(పాసల, మాటల విరుప్పల, అసమాన పాదాల, మాటల 
పోటీల గారడిగానే (పధానంగా సాగుతున్నది. ఆది (ప్రయోగ దశను 
ఇంకా అధిగమించలేదు. కవి వృషభులు, అనాదిగా, లోకమంత టా, 
అన్ని భాషలలో, అన్ని కాలాలలో అవలంభించి సంపుష్టము చేసినది 
ఛందోమార్గము” అని వచన కవిత _పయోజనాన్ని శంకించి శ్రీ నోరి 
నాలుగు కౌలాలపాటు నిలిచివుండే కవిత ఛందో మార్గంలో తప్ప వెలువడ 
దన్నారు.** ఈ ఆక్షేసణ పాతదే. పండితులెందరో ఇంతకుముందు కూడ 
చేసిందే. ఈ వాదానికి (శ్రీ కుందుర్తి తాము పద్యాన్ని తూలనాడమనీ, 
తెలుగు కవిత్వానికి పద్యమే తుది స్వరూపమని మాతం అంగీకరించ 
మనీ “యుగేయుగే పీఠికలో 1969 లోనే జవాబు చెప్పారు. ఆధునిక 
వచన కవిత్వంలో వచ్చిన రసవదచనలు చిరకాలం నిలిచి వుంటవని 
తలచటం భావ్యంకొదు. 


వచన కవులు కవిత్వం చదివేటప్పుడు గొంతెత్తి పద్య కవులకు 
మల్లే ఒక విరుపు, తూగు, లయ వీటిని పాటిస్తున్నారు గనుక, శవిత్వా 
నికి ఛందస్సుతో సంబంధం అనివార్యమంటారు (శ్రీ కేతవరపు రామకోటి 
శాస్త్రీ. “ఛందస్సు యొక్క కబంధ హస్తాలలో చిక్కుకున్న కవిత్వానికి 
మనం విడుదల కలిగించి స్వతం తంగా |బతకమంటున్నాం. అది (బతక 
టం మానుకుంటున్నది. మాసుకుంటుందన్న భయంచేతనే కవులు అవ 
కాశం చిక్కినప్పుడెల్లా సాధ్యమైనంతవరకూ ఆ కవిత్వంలోకి (ప్రాణా 
లను ఊదుతున్నారు. వచన పద్యాల కవులు పద్య కవుల్లాగే నొక్కులతో 


18. “వచన కవిత = అభిమానుల అత్యుక్తుల = నోరి నరసింహళాన్తి = 
భారతి = వ్నీపిల్‌ 1071, 


ఏడవ అధ్యాయం 295 


చదవటం అందుకే.” గొంతెత్తి కవులు నొక్కులతో చదివిన మా(తాన 
కవిత్వానికి ఛందస్సు అనివార్యమనటం సరికాదు. యధార్థమైన కవిత్వం 
దానికి తగిన ఛందస్సులో 'వెలువడిన'క్లే, లయతోనూ వెలువడుతుంది. 
కవి యీ 'లయిను (శోతకు అందించ (పయత్నించటం తప్పేమీకాదు. 
ఈ విధంగా చదనటాన్ని ఛందస్సుతో ముడి పెట్టనక్కరలేదు. మరొక 
ఆక్షేపణ (శ్రీ దుర్గానంద్‌ చేశారు. వచన కవిత్వం పఠితకు తృప్తి కలి 
గించటం లేదని ఆయన ఆరోపణ. వచన కవిత్వంలో “వేడి వుంది, 
వాడి వుంది. కౌని ఆ వైభవ సంపన్నమైన భాషలేదు. ఆ తంటదాలస 
మైన సంగీతంలేదు. ఆ భావతన్మయతలేదు. ఇది ఒక మెరుపు వంటిది. 
ఒక్క మెరుపుతో ఒక్క విరుప్పుతో పాఠకుడు ఎంతసేపు ఆనందించ 
గలడు. హృదయాంతరాళంలో క్వణితమై అతని సర్వనాడులను 
(నుక్కింపజేసే పారవశ్యం కొరకు అతడిప్పుడు తహ తహ లాడు 
తున్నాడు” అని దుర్గానంద్‌ గారు తిరిగి వెనక్కు మరల మంటున్నారు. 
“'గ్రాహకుడు కోరాడని మధువునమ్మే అంగడిలో టాయిలెట్టు సామా 
నులు తెచ్చి అమ్ముతున్నాడు” అని కవులు పద్యం చదవని పాఠకుల 
కోసం, వచన కవితను రాస్తున్నందుకు వాపోయారు. వీరి ఆరోపణ 
సరియైనదికాదు. పార్మిశామిక యుగధర్మాన్నిబట్టి కవితా పద్దతి మారితే 
తప్పులేదు. మార్చు సహజం కూడ. సెక్కు. మంది సండిత కవులు 
పద్యరచనతోపాటు వచన కవిత్వాన్నిగూడ రచిస్తున్నారంపే వచన 
కవిత్వం స్థిరంగా నిలిచి వున్నదని చెప్పవచ్చు. “1960 |పాంతంలో 
తెలుగు కవితలో వచన కవిత ఒక స్థిరమైన రూపాన్ని పొంది, (ప్రాధా 
న్యం వహించినట్లు గోచరిస్తుంది. ఒక కొ_త్తతరం కవులు అన్ని భావ 
ధారలనూ ఈ కావ్యరూపంలో అభివ్య_క్తీకరించటం మొదలుపెట్టారు.””*' 


19. “కవిత్వానికి ఛందస్పిందుకు ? అక్కరలేదూ 1' = కేతవరప్ప రామకోటి 
శాస్త్రి - ఆకాశవాణి, విజయవాడ - రజతోత్సవ సంచిక = 1074, 

20. “వచన కవిత్వం పేరుతో కొన్ని నిజాలు _ దుర్గానంద్‌ _ “నవతి _ 
జూలై 1967. 

21, “భూమికి = చేతనావర్తం' = సాహీతీ బంధు బృందం _ వరంగల్లు = 
1867, 


206 శెలగు కీవిళా వికాసం 


శాఖోసళాఖలుగా విస్తరించి వచన కవిత్వం మహావృక్షమై సమృద్ధిగా 
ఫలాలను అందిస్తున్నది, వచన కవితా వికాసానికి తోడ్పడిన వారిలో 
స్వాతంత్ర్యానంతరం కవిత రచించిన కొందరి కృషిని గురించి వివరిస్తాను. 


వచన కవిత్వ వ్యాప్తికి కుందుర్తి కృషి 


తెలుగులో (పచురింపబడిన తొలి వచన కవితా సంకలనం “నయా 
గరా”, శ్రీ కుందుర్తి రచించిన "తెలంగాణ" వచన కవిత్వంలో వెలువడిన 
తొలి సమ్మ గకావ్యం,. ఛందోబద్ధంగా 'సౌప్తికం' రచించి, తర్వాత తన 
భాన్నపకటనకు వచన కవిత్వాన్ని యెంచుకుని, దాని విస్తృతికి (శ్రీ 
కుందుర్తి నిర్విరామకృషి చేశారు. వైవిధ్యం లేనిదే కవిత్వం నిలవదనీ, 
కథాకావ్యాలు రావాలనీ, వచన కవిత్వంలో కూడ బృహత్కావ్యాలు 
వచ్చే అవకాశం వృన్నదని విశ్వసిస్తారు. 


వచన కవిత్వంలో [పయోగాలు జరగాలనే ఉద్దేశ్యంతో “ఆశి 
అనే నాటిక; “శిక్ష ఏమిటి? అనే నాటిక రచించారు. లేఖారూపంలో 
గీతాలు రచించారు. చర్మితతో విజ్ఞప్తి చేస్తున్నట్లు (ప్రజల నుద్బోధిం 
చారు. కథాకౌవ్యాలు రావాలనే తలంపుతో అజ్ఞ్ఞాతశై శవం; ఆరంభ 
యౌవనం; అసమర్థ కౌమారం; అవసాన వార్గక్యం ఆనే గీతాలు రాశారు, 
వచన కవిత్వంలో తనకు నచ్చని (పేమ కథాకావ్యాలు, మార్మిక 
కావ్యాలు వచ్చినప్పుడు కూడ ఆయన విశాల హృదయంతో స్వాగతం 
చెప్పారు. వచన కవిత్వంలో నిరంతరం (ప్రయోగాలు జరుగుతూండవల 


సిందేనని ఇప్పటికీ అభిలసిస్తారు. 


“తెలంగాణ” కావ్యాన్ని పద్ధెనిమిది పర్వాలుగా విభజించి వచన 
కవిత్వానికి బలమైన పునాది కల్పించారు, “ఆశి నాటిక రంగస్థలంపై 
విజయవంతంగా (పయోగింపబ డింది. (పేకకులలో పండిత పామరులిరు 
వురినీ ఆనందింపజేసింది. ఈ మార్గంలో ఎక్కువ మంది కవులు కృషి 
చెయ్యకపోవటం దురదృష్టకరం. విప్లవ యుంరు (పథభంజనమై వీస్తున్న 
యీ దశాబ్దంలో కూడ కవిత్వంలో నాటిక నిలదొక్కు_కోలేదు. దృశ్య 
కళారూపాలు వ్యాపిస్తే (ప్రజల్లో చైతన్యం పెంపొందుతుంది. 


ఏడవ అధ్యాయం 27 


“భావనలో సామాన్యుని జీవిత వలయాలు దాటను” అని స్థిర 
నిశ్చయం చేసుకున్న క్లే, “రచనల పూల తోటలో ఛందస్సు మొక్కలు 
నాటను” ఆని (పతిజ్ఞ చేశారు కుందుర్తి. రైతు గుండెలో రాజు చేసిన 
ఘాతం, ఆకలితో మరణించిన కూలివాని (పేతం, జీవితాన్ని గడపలేని 
గుమస్తా వీరి కవితా వస్తువులు. 


శ్రీ) కుందుర్తి (పచారం చెయ్యక పోయినా వచన కవిత్వం 
ఇప్పుడున్న ఉన్నత దళకు చేరుకుని వుండేదని కొందరు విమర్శకులు 
ఆయన కృషిని శంకించారు. కాని పద్యం రాజ్య మేలుతున్న కాలంలో 
వచన కవిత్వం రాసి, పండితుల్నికూడ మెప్పించి “మేం మాతం 
పద్యమే కవిత్వమంటున్నామా ? ఏమిటి?” అనేదాకా తీసుకువచ్చిన 
ఖ్యాతి వీరిదే. సుమారు ఇరవై వచన కవితా సంకలనాలకు పీఠికలు 
రాసి, వచన కవిత్వమంటే ఏమిటో తెలియజెప్పారు. వచన కవిత్వంలో 
ఆహ్వానించదగిన మార్చులను, వదలిపెట్టవలసిన భాషాభేషజాన్ని, ఆంగ్ల 
సంస్కృత శబ్దాడంబరాన్ని, అయోమయమైన ఆలోచనలను అంత్య 
_పాసలకు బందీ అయిపోవటాన్ని గురించి పదేపదే హెచ్చరించారు. 
(శ్రీ తిలక్‌ మొదలై నవారు కథాకావ్యాలు రావాలనే తలపును వ్యతిరేకించి 
నప్పుడు, వీరు మొండి పట్టుదలతో తన వాదమే సరియైనదని వాదించక, 
వచన కవిత్వ సుస్థిరతకు కథాకొవ్యాలు దోహదం చేస్తాయని, కవులను 
యీ విషయాన్ని గురించి యింకా ఆలోచించవలసిందనీ కోరారు. 
“'ఫీవర్స్‌ _ఫంటు" స్థాపించి వచన కవితా (ప్రచారానికి విశేషమైన కృషి 
చేశారు. 


అంతర్ముఖులై జీవన తత్త్వాన్ని గురించి వ్యాఖ్యానిస్తున్న 
కుందుర్తి ఇటీవలి కవితల్లో రసావేళం తక్కువగా, ఆలోచింపజేనే గుణం 
ఎక్కువగానూ కన్నిస్తున్నది. 


వచన కవిత్వంలో శ్రీశ్రీ సాధించిన వైవిధ్యం 


"'వభవి రచించి కవిగా పేరుపొందాక (శ్రీశ్రీ కొత్తదనం కోసం 
వెదుక్కుంటూ 1929లో సుప్తాస్టికలు రచించారు. శ్రీ శిష్టా “అతినవ్యి 


284 తేలుగు కవిళా వికోనం 


కవిత్వం (ప్రారంభించి “ప్రాహ్లావ కవిత్వం చెప్తున్నారు. (శ్రీశ్రీ కూడ 
వచన కవితవైపు ఆకర్షితులయ్యారు. కొద్దికాలంలోనే _పయోగవాదు 
లైన అతి నవ్యకవుల్లో అ్యగగణ్యుల్లై నారు. (శ్రీశ్రీ రచనలు ఛందో 
బద్ధంగా వున్నాయా లేదా అని చూడకుండ యువకవులు వాటిని కళ్ల 
కద్దుకున్నారు. “మస్మప్రస్థానం'లో అనేక వచన గీతాలున్నాయి. ఈ 
కొవ్యసంపుటిలో కొన్ని గీతాల్లో గేయఛాయలు, పద్యపాదాలూ వున్న 
మాట నిజమే. “మహ్మోపస్థానంిలో వచన గీతాల్లో పద్యపాదాల కోసం, 
పద్యపు తునకల కోసం వెదకటం ఛందో వే_త్తలకు “హానీ అయింది. 
సంపదాయాన్ని విడనాడలేకపోవటం చేతనే, ఛందస్సు అవశేషాలు తన 
రచనల్లో కన్చిస్తాయని, తన తర్వాత కవులు నిగ్గుదేరిన వచన గీతాలను 
రాస్తారని (శ్రీశ్రీ ఆశించారు. ఆయన ఆశ నెరవేరింది. వచనగీతం 
అపరిమితమైన శక్తిని సంతరించుకున్నది. 


“ఛందస్సు (గాయ।తీ సాక్షిగా చెబుతున్నాను) ఎటు తిరిగితే 
అటు తిరుగుతుంది. విధానంలో వికారం- మా(తలు మింగడం నాకు 
చేతకాదు” అని ఆయన ఛందస్సు కవి చెప్పినట్లు వినాలేగాని, కవిత్వం 
ఛందోనియమాలకు లొంగిపోకూడదని తలచారు. ఛందస్సులు “సర్ప 
పరిష్వంగా' లని ఆయన అభి పాయపడ్డారు. “ఛందోరహస్యం తెలిసిన 
వెటరన్సు, స్టెయిట్‌రై మ్స్‌కే ఇస్తారు _పిఫరెన్సు” అని ఆయన వచన 
కవిత్వాన్ని సమర్థించారు. 

నిరంతర (పయోగశీలి శ్రీశ్రీ “ప్రాస క్రీడలు”, “లిమబుక్కు.లు” 
రచించి వచన కవిత్వంలో వై విధ్యానికి తోడ్పడ్డారు. “వ్యక్తుల ప్రవేటు 
(అతుకు వారివారి సొంతం /పవీకులో నిలబడితే/ ఎమైనా ఆంటాం” అని 
(సముఖ వ్యక్తుల్ని అపహాస్యం చేసే అధికారం, ప్మతికలో కౌర్జూనులు 
వేనేవారికి వున్నశ్లే కవికీ వున్నదని తలుస్తారు. “అడుగుజాడ గుర 
జౌడది/ఆదిభావికి బాట/మనలో వెధవాయత్వం మరపించే పాటి” వంటి 
22. “శరదాబిల్లి' = “మహాకవి ఆశ్చర్యం" = శ్రీశ్రీ - శ్రీశ్రీ సాహిత్యం = 

రెండు (కాన్యవిభాగం) = 1970, 


ఏడవ అధ్యాయం AT 


“(ప్రాస క్రీడలు మనస్సును అలరిస్తాయి. “లిమబుక్కులు" (శ్రీశ్రీ 
“సచరించిని ఐదు పాదాల వచనగీతం. ఆయా సందశ్ళాలకు సరిపోయిన 
కౌలక్షేసపు రచనలే అయినా “నా యింటి పేరు (పపంచం / (ప్రజలే నా 
కుటుంబం / వెద జల్లుతా దిగ్రిగంతం / అభ్యుదయ సుగంధం / అప్పుడు నొ 
జీవితమే ఒక (పబంధంి” వంటి ఆహ్లాదకరమైన రచనలూ యిందులో 
వున్నాయి. 

“కోశ హన్‌రహాహై; కోఈ రో రహాహై””; అనే రచనలో 
శ్రీశ్రీ వచనాన్ని కవిత్వంగా పరివర్హింపజేశారు. కవిత్వానికి ఛందస్సుతో 
పనిలేదని యీ గీతం నిరూపిస్తుంది. 'మహ్మాపస్థానం'లో "వాడు" అనే 
గీతాన్ని పరిశీలి స్టే వచన కవిత్వంలో (శ్రీశ్రీ సాధించిన పరిణతి బోధ 
పడుతుంది. 

డెబైయేళ్ల నిండిన వయస్సులోకూడ శ్రీశ్రీ మనస్సు ఎప్పుడూ 
కొత్త (పయోగాలవై పే అకర్షి ంసబడుతూ వుండటం విశేషం. (పతి 
వసంతానికీ పుష్పించే పచ్చని చెట్టు శ్రీశ్రీ. 


ఆరుద - “కవితకోసం నేను పుట్టాను, 
కాంతి కోసం నేను కలం పట్టాను” 


1942లో కవిగా కలంపట్టిన నాటినుండి వచనకవిత్వాన్నే అభిమా 
నించినా, పద్యరచనలోకూడ ఆరుద్రగారు అందెవేసిన చేయి. ఛందస్సుల 
చేత వెట్టిచాకిరీ చేయించుకోగలిగిన ఆర్ముద వచన కవిత్వంలో రకరకాల 
(పయోగాలు చేశారు. 
“కవిత కోసం నేను పుట్టాను 
కాంతి కోసం కలం పట్టాను” 


ఆని ఆయన స్వేచ్చకోసం తపించి, నియమాల పంజరాన్ని 
విరుగగొట్టి, నూతన సమాజ నిర్మాణానికి కృషి చేశారు. 


ఆరుదగారి కవిత్వం ప్రై పా శ్చాత్యకవుల = ముఖ్యంగా టి. ఎన్‌. 
ఇలియట్‌, డిలాన్‌థామన్‌, ఎమిలీ డికిన్‌సన్‌, ఆగ్గన్‌ నేషల (పధావం 


300 శేలుగు కవితా వికాసం 


ఎక్కువ, కవిత్వంలో ఆయన చేసిన (పయోగాల వైచ్చితిని హర్షించ 
లేని విమర్శకులు వాటిని “సర్క-గ్‌ఫీట్ల ని” ఆక్షేపించారు. కౌని ఆయన 
(ప్రయోగాల్లో కవితాశిల్బ్పం మిక్కిలి పనివాడితనంతో కూడు కొన్నది; 
ఆలోచనా పరులైన పాఠకులు |శమి స్టేనేగాని అందుకోలేనిది. కొన్ని 
తేలిక రచనలున్నప్పటికీ, భావ (ప్రచారం కోసం సంవిధానాన్ని వదలు 
కోని కళాకారుడు. 


“త్వమేవాఒహం౦ి తర్వాత ఆయన రచించిన “సినీవాలి, పైలా 
పచ్చీసు, ఇంటింటి పజ్యాలు, గాయాలు - గేయాలూ; ఏటికేడాది వచన 
కవిత్వమే, కూనలమ్మ పదాలు మాతా ఛందస్సులోను, ఎంచినపజ్యాలు 
వృత్తాలలోను రచించారు. వచన కవితలో ఛందోబద్ధమైన పద్యాలను 
ఇమడ్నటం ఆరుదగారి (ప్రత్యేకత, 


“ఆర్నుద తనఛందస్సులచేత అందంగా చాకిరీ చేయించుకోగలడు 
....శుద్ధ వచనం రాస్తున్నా దాని గమనంలో ఒక వేగం సాధించగలడు” 
ఆని (శ్రీశ్రీ గారు ఆర్ముద కవిత్వాన్ని మెచ్చారు (త్వ మేవాఒహం-పీకికు. 
వచన కవిత్వంలో ఆయన రచన పట్టి చూడగానే ఆర్ముద ముదతో ఇష్ట 
తెలిసిపోతుంది. అంత్య (పాసనియమాన్ని యించుమించు వచన కవు 
లంతా పొటించినా ఆది ఆర్ముదగారి కవిత్వంలో వొదిగినట్లు మరొకరి 
కవితలో రాణించలేదు - “సీతారామసామీ / నేజేసిన నేరము లేమీ” 
అని అడిగే రామదాసువలె, తెలుగువారికి అంత్య (పాస సహాజంగా 
వస్తుందంటారు ఆర్ముద, 


'సినీవాలిలో నాటకీయత, “ఇంటింటి పజ్యాల*లో ఉల్ల ము రుల్లు 
మనే యటితిస్ఫూర్తీ, “ఏటికేడాది'లో సమకాలిక సమాజంలో మార్చు 
రావాలని అభిలషించిన తీరూ ఆరుదగారి కవితావై భవానికి నిదర్శనాలు. 
“ఇంటింటి పజ్యాలు'లో కొంచెసిల్ల కాయల్లే ని కన్నతండీి | గోదావరి 
పొంగుల్లేని రాజనుండి” అని హృద్యమైన రీతిలో వచన కవిత్వానికొక 
లాలిత్యాన్ని సమకూర్చారు. “పై లాపచ్చీసు'లో వెయ్యివోల్టుల కవిత్వం 
సన్‌; మైనన్‌ గుర్తులతో చూడటానికి కూడ చ్నితమనిపించి, ఒక 


ఏడవ అధ్యాయం 801 


పంక్తితో మరొక పంక్తిని అన్వయించుకుని చదువుకోవలసిన రచన. ఇది 

కవిత్వానికి మంచి లక్షణం కౌదుగాని ఆరుద వైచ్చితీపియులు కానటం 

వల వాకృమత్కృతులతోపాటు, అన్వయంలో, అచ్చులో కూడ 
my 

చమత్కృతులు చేస్తారు. వీటినిచూచి ఉడుకో-_నక్క_రలేదు. “వేయి 

వోలుల కవిత్వం” వ్యర్ధ్హమనగలమా ? విద్యుచ్చ కిని మానవ వినియో 
న! థు ఎ 

గానికి తెచ్చుకున్నట్లు ఆర్ముదగారిని అర్థం చేసుకుంటే కావలసినంత 

కాంతి, శి లభిస్తాయి. ఆరుదగారి వచన కవిత్వంలో వైచి తి, వైవి 

ధ్యమూ మనోజ్హంగా దర్శనమిస్తాయి. 


దాశరథి _ “మద్యంలా పారే పాత ఛందస్సు పనికిరాదు” 


“విద్యు త్తులా ఊహించగల మనకు మద్యంలా పారేసాత 
ఛందస్సు పనికిరాది'ని వచన కవిత్వాన్ని విద్యుత్‌ ఛందస్సని సంభా 
వించారు (శ్రీ దాశరథి. పద్యం నడక, గేయపుసొగసు బాగా తెలిసిన 
దాశరథి వచన కవిత్వాన్ని కొన్నిచోట్ల లయబద్ధంగా, మరికొన్నిచో ట్ల 
నిక్కచ్చిగా వుండేటట్లు రచిస్తారు. “అగ్నిధారి రచించిన నాటి నుండీ 
ఆయన వచన కవితను అభిమానిస్తూనే వున్నారు. “నిరుపేదా ! (శ్రమిక 
జాతి; ?' అనంత సంగామం; పదేపదే అనేస్తా' మొదలైన కావ్య 
ఖండికలు వచన కవిత్వంలో రాసినవే. 


“రూపాయికి విలువలేని రోజు రేపు వస్తుందట; మస్తిష్కంలో 
లెబరేటరీ; మేల్కొన్న మనిషిని చూడ్డానికి వెళుతున్నాను; రేపటి జల 
పాతాలు; కంటికి కనిపించిందంతా శ్రైతగారా నేస్తున్నాను,'” మొదలైన 
ఖ౦డకొవ్యాల్లో ఆయన వచన కవిత్వం అభ్యుదయ భావాలతో శ్రి 
మంతంగా సాగింది. ఉర్జూ, పర్షియన్‌ భాషల్లో నిష్టాతులై న దాశరథి 
ఆ భాషల్లోలాగే “గజల్‌” వంటి (ప్యకియల్లో క్లుప్పంగా, 'కష్లెట్లి వంటి 
వచన గీతికలను వెలయించటం ఆధునిక కవితకు పుష్టిని చేకూర్చింది. 

“తిమిరంతో సమరం; ఆలోచనా లోచనాలు” కావ్యాల్లో ఆయన 


కవిత్వం పలచబారి కొన్నిచోట్ల వచనకవిత్వం వచనపుస్థాయికి దిగజారి 
నట్లనిపి స్తుంది. ఛందోబద్ధంగా తీర్చిదిద్దినట్లు పద్యం రాయగల దాశరథి 


sng శేలుగు కవితా వికాసం 


వచన కవిత్వాన్ని చేపట్టటం వలన ఆ (పశ్రియకే గౌరవం వచ్చిందని 
చెప్పవచ్చు. 
నారాయణ రెడ్డి నవ్య భావన 


మాతా ఛందస్సులతో (పణయ కవిత్వాన్ని, చార్మితక గాధలను 
రచించిన (పఖ్యాతులై న శ్రీ) సీ. నారాయణరెడ్డి పద్యం, గేయం బాగా 
నడిపించగలరు. పాటరాయటమంకే ఆయనకెంతో మక్కువ. ఆధునిక 
యుగధర్మానికి అనుగుణంగా ఆయన విరివిగా వచన కవిత్వం 
రాస్తున్నారు; సంపుటాల కె_త్తిస్తున్నారు. శబ్దం రంగు రుచి వాసన తెలిసిన 
కవి ఆయన. శబ్దం మీద ఆయనకు అపరిమితమైన మోజు. వచన 
కవిత్వంలో అందమైనశ బ్దాలను కూర్చాలన్న మోజు, సార్థకమైన శబ్దాలను 
కూర్చాలన్న తపన ఆయన కవిత్వాన్ని ఒకోసారి కృ(త్రిమంగా 
తయారు చేస్తున్నాయి. చెవికింపు కలిగించే ఆయన శబ్దాల పోహళింపు 
మనన్సును కదిలించటం కంటి |శావ్యతనే ఎక్కువ కలిగిస్తుంది. 

అపురూపమైన పింగాణి బొమ్మ చుట్టూ - దాని భదత కోసం 
చెత్తను చేర్చినట్టు నారాయణ రెడ్డిగారు హృద్యమైన భావాన్ని అందించ 
డానికి = దాన్ని శబ్దాలతో కప్పి “పేకేజి కవిత్వం" రచిస్తారని శ్రీ పాద 
గోపాలకృష్ణ మూ _ర్డిగారొక సందర్భంలో చెప్పినట్టు జ్ఞాపకం. ఈదశాబ్దంలో 
(1970-80) నారాయణ రెడ్డిగారు రచించిన “ముఖా-ముఫీ; మనిషీ-చిలుక; 
ఉదయం నా హృదయం; మార్చు నా తీర్చు; మరోహరివిల్లు; భూమిక; 
మంటలూ-మానవుడూ” సంపుటాలలో రసవంతమైన కవిత్వం కోసం 
'వెదకవలసి వస్తున్నది. 


“ఉదయానికి ఉరి; వారసుణ్ని; ససులపోశి; విరిగిన హరివిల్లు; 
సూచికలు” (మార్చు నాతీర్చు) వంటి గీతాలు మాతం హృద్యమైనవి. 
(శ్రావ్యమైన శద్దాలమీద మోజు తగ్గించుకుంటే నారాయణరెడ్డిగారు 
ఇంకెన్నో రసవంతమైన కవితలను ఆందించగలుగుతారు. 


ఛందోరహస్యం తెలిసిన నారాయణ రెడ్డిగారు వచన కవిత్వాన్ని 
నాజూకుగా, వొడుపుగా, వొయ్యారంగా నడిపించి యీ పడియకు 
అందచందాలను సమకూరుస్తున్నారు. . 


ఏడవ ఆధ్యాయం $09 


తిలక్‌ . నచన కవితకు లయాన్విత మైన సౌందర్యం 


భావకవిత్వాన్ని అభ్యుదయ కవిత్వాన్ని రెండిటినీ ఆదరించిన శ్రీ 
బాలగంగాధర తిలక్‌ (ప్రధానంగా ఆనుభూతివాది. పద్యరచనలో, గేయ 
రచనలో సిద్ధహస్తులై న తిలక్‌ వచన కవిత్వంలో ఒక విలకీణ గమ 
నాన్ని సాధించారు. గొంతెత్తి చదవటానికి వీలైన. చెవికి యింపుగొలిపే 
మాటలతో కవిత రచిస్తారు. వాడుక భాషలో రాస్తూ వున్నట్టుండి, సుదీర్ల 
సంస్కృత సమాసాన్ని జొప్పించి గీతానికొక వింత సొగనును సాధించ 
టం తిలక్‌ (పత్యేకత. అన్వయ కాఠిన్యంలేని యీ సమాసాలతో వీరి 
ఖండకౌవ్యాలు మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తాయి. కొన్నిచోట్ల మాతం 
బరువనిపిస్తాయి. వచన కవులు చాల మంది తిలక్‌ను అనుసరించటానికి 
సయత్నించారు. ఇప్పటికీ పయత్నిస్తున్నారు. 


వచన కవిత్వంలో కథాకావ్యాలు రావాలని (శ్రీ కుందుర్తి సూచించి 
నప్పుడు (శ్రీ తిలక్‌ ఆ అభ్మిపాయంతో ఏకీభవించలేదు.“ఒక కవితాఖండిక 
దానికదే సమ గమూ పూర్ణమూ అయిన అనుభవాన్నిస్తుంది. కవిత్వాన్ని 
నేడు అనుభవ్యపదంగానే తీసుకుంటున్నాం. తక్కిం పాతోన్మీలనకూ, 
సంఘర్ష ణలకూ యితర సాహిత్య (హృక్రియలు ఉన్నాయి. కవిత వాటి 
జోలికి వెళ్ళి నగుబాటు పొందవలసి వస్తుందేమో :.... చురుకైన ఆవే 
శాన్ని, సాందతరమైన అనుభూతి ఒత్తిడినీ సూక్ష్మ మైన భావనని 
ఆనందించటానికి కవిత తన స్థానాన్ని (పత్యేకించుకుంది. అందునలననే 
దేళదేశాల నవ్యకవితా విలసనంలో కథాభాగం వెనక్కి. వెళ్ళిపోయింది. 
కవిత తన పరిధిని స్పష్టంగా నిర్ణ యించుకోగల్లుతోంది”' అని శ్రీ తిలక్‌ 
అనుభూతికే (పాధాన్యమిచ్చారు. ఇప్పటి నవకవులు తిలక్‌ అభిపా 
యాన్నే ఆమోదించినట్లు కన్పిస్తుంది. కథాకావ్యాలు విరివిగా వెలు 
వడటం లేదు. 


29. వచన కవిత = వివిధ కవుల ఫపథాలూ, దృక్పథాలూ = బాలగంగాధర 
తిలక్‌. ఫీవర్స్‌ (ఫ్రంట్‌ తరపున న్నేహాంజలి _వచురణ. 1987, (నవత) 


804 తెలుగు కవిళా వికానం 


కవిత్వం పట్టుపట్టి ఒక సందేశాన్ని ఆందివ్వాలనే అధి పాయాన్ని 
గూడ తిలక్‌ వ్యతిరేకిస్తారు. “అగ్నిజల్లినా అమృతం కురిసినా అందం, 
ఆనందంి'' కవిత్వం పరమావధి అని ఆయన భావన. 


సోమసుందర్‌ _ వచన కవితలో సూకులు 


మూడు దశాబ్దాలుగా వచన కవిత్వం రచిస్తూ దాని గమనంపై 
అధికొరం సంపాదించిన, చేయి తిరిగిన రచయిత శ్రీ సోమనుందర్‌- 
వచన కవితలో చక్కని సూక్తులు పొదగడం అయన (ప్రత్యేకత, 
““జన్మెత్తిన మానవునకు జీవితమే పరమధనం; ఓక వీరుడు మరణి స్తే 
వేలకొలది _పఫభవింతురు” మొదలై నవి ఆయన సూక్తులు. “ఫాక్టర్‌ 
గీతం రక్తం ఉడుకె త్తిస్తుంది. పం (ప్రభంజనం పై ఆయన కావ్యం 
మరికొన్ని అటువంటి కావ్యాలకు మార్గదర్శక మయింది. 


“మేఘరంజని; సోమరసం; సుందరకాండ; మిణుగురులు” సోమ 
సుందర్‌ గారి అభ్యుదయ భావాలకు భిన్నమైన రచనలు. వాటిల్లో ఆయన 
(పకృతి వర్ణనలు, తాత్విక చింతనా విలకీణమైనవి. తన జన్మస్థలమైన 
పిఠాపురం (పకృతి సౌందర్యాన్ని, కాలంతోపాటు వస్తున్న మార్చుల్నీ 
“ఊరు మారింది”లో వర్ణించారు. ఇది కూడ యువకవులకు (_పేరణ 
కలిగించవచ్చు, “వెన్నెలలో కోనసీమ” శీర్షికకు తగినక్లే ఆం ధదేశపు 
సౌందర్య సీమను కమనీయంగా వర్ణ ంచింది, “ అనలకిరీటంీ ధో అభ్యుదయ 
భావాలు, కాల్చనికరీతి కలగలిసి వచన కవితలో ఎంతరుచిని కల్పిస్తాయి. 
సమకాలిక సంఘటనలకు స్పందించకపోతే కవిని పాఠకులు మరచి 
పోతారని ఆయన అభిప్రాయం. అందుచేత తగినంత (పేరణ లేకుండానే 
కావ్యరచనకు పూనుకుంటారు. వాడుకభాషలో వీరుపయోగించే సంస్కృత 
సమాసాలు; భావకవు లుపయోగించిన పడికట్టు ప పదాలు వీరి లిని జటిలం 
చేశాయి. శ్రీ సోమసుందర్‌ వచన కవితా మార్గం విలక్షణమైనది. 


పఠాభి ప్రయోగం _ “పన్‌చాంగమ్‌” 


“భావకవిన్య్మాతము కొన్నే /నహంభావ కవిని” అని ఎలుగె_త్తిచాటి, 
తెలుగుకవిత్వంలో క్రి చిచ్చర పిడుగులాగ (ప్రవేశించిన కవి శ్రీ పఠాభి, 


ఏడవ అధ్యాయం 805 


వచన కవిత్వపు తొలిదశలో శిష్టా, ముద్దుకృష్ణ, శీత, నారాయణ 
en 


బాబులతో పాటు “పఠాభి” పాత విలువల్ని ధ్వంసంచేసి, నూతనకవితకు 
మార్గం సుగమం చేశారు. “ఛందస్సుల చండళాసనానికి కూడా కాలం 
వెళ్ళిపోయింది. కవి హృదయంలోని రాగాలాపన ఎట్టి తీగెలుగా సాగితే 
అదే గీతానికి ఆకారం నిర్భయించాలి” అని (శ్రీశ్రీ పఠాభి “ఫిడేలు రాగాల 
డజన్‌'ను పరిచయం చేస్తున్నప్పుడే చెప్పారు. పఠాభి చేతిలో వచన 
కవిత్వం శక్తిమంతమైన ఆయుధం. ఫిడేలు రాగాలకు ముందుగా 
రచించినవి, ఆ తర్వాతవి కొన్ని రచనలు “కయిత నాదయితిలో 
వున్నాయి (ప్రచురణ 1978). 

“పఠాభి పన్‌చాంగంి తెలుగులో సరికొత్త ప్రయోగం (1964. 
శబ్దార్థశ్లేనలు మనకు పూర్వకాలం నుండీ వున్నప్పటికీ = సమకాలిక 
సమాజాన్ని వర్ణించటానికి ఉపయోగించుకున్న కవి శ్రీ పఠాభి, 
“It is like having a hidden weapon under your sleeve. 
It is vey effective. But the hurt is smoothed over by 
the humour it generates” అని పఠాభి “సన్‌ల ద్వారా సాంఘిక 
(పయోజనాన్ని సాధించారు. వెలయాలు చాలా (పియము. “ఆలుచాలా 
సరసము;” కర్గ్యగహణానికి ముందు / వేలు కావాలంటాడు ఈనాటి 
యువకుడు = మొదలై న చమత్కారప్ప వాక్యాలు చిటికెలో చదివి 
ముగించటానికి ఏలై నవి. వీటివల్ల కలిగే ఆనందం మాతం చిరస్మర 
శీయమైనది. 


(శ్రీ పఠాభి మిక్కిలి నిపుణుడైన కవనశిల్సి. ఆయన రచనలు 
రాశిలో తక్కువై నా మిక్కిలి విలువైనవి. 
అజంతా . తీర్చి దిద్దిన శిల్పం 

వచన గీతంలో (పతి శబ్దమూ సార్థకంగా, మరొక మాటతో 
దాన్ని మార్చటానికి వీలులేకుండ, చెక్కిన శిల్పంలాగ తీర్చిదిద్దగల 


24. Foreword పఠొఖి రామిరెడ్డి = “పఠాఖి పనీఛాంగంి _ (ప్రవాసాంధ్ర 
భారతి = మెసూళుం14; 1980. 
20 


శి0( తేలుగు కవితా వికొనం 


నేర్పరి (శ్రీ అజంతా. కవితా శిల్పంలో గొప్ప పనివాడు. హృదయాన్ని 
కదిలించే భావుకశక్తికి, తగిన శబ్దం లభించే వరకూ నిరీక్షించటం చేత 
పీరు అతితక్కువ వచనగీతాలు రాశారు. వచనగీతంలో కబ్దసంవిధానమూ, 
శబ్దసంగీతమూ తెలిసిన అజంతా కుశా గబుద్ద్గులెన కవులకు మార్గదర్శకు 
లయ్యారు. ఆర్ముద, 'కేశవరావ్‌ మొదలై న కవులపై అజంతా (సభానం 
కన్చిస్తుంది. 


శకేళవరాద్‌ “ఉదయించని ఉదయాలు. 
“తిరుగుబాటు దారులమై తిరుగుబాటు” 


“ఉదయించని ఉదయాలు కొవ్యంతో (శ్రీ 'కేశవరావ్‌ కంఠం 
నచన కవితలో శక్తిమంతంగా వినవచ్చింది. అభ్యుదయ కవులు భావ 
కవిత్వంపై తిరుగుబాటు జరిపి, ఆకలీ దార్మిద్యం కావ్య వస్తువులుగా 
ఓ పాతికేళ్ళ పై చిలుకు కాలం కపిత్వాన్ని నడిపించారు. వారిలో స్తబ్ధత 
ఏర్పడిన సమయంతో జడత్వాన్ని (బద్దలు కొడుతూ చీకటిని ఛేదిస్తూ 
(శ్రీ కేశవరావ్‌ 'ఉదయించని ఉదయాలు” రచించారు. 


“తిరుగుబాటు దారుల'పై న తిరుగుబాటుకూడ ఒకప్పుడు అవసరం” 
అని (శ్రీకేశవరావ్‌ కవిత్వానికి ఆర్ముద ఆమోదం (ప్రకటించారు. ఈతరం 
కవులు విరహగీతాలు రాస్తే ఎందుకో అందరూ ఎబ్బెట్టుగా చూస్తారు. 
అభ్యుదయ కవుల ధర్మమా అని వర్గ చైతన్యం గురించి పొడితేనే తప్ప 
మిగతాది కవిత్వం కాదేమోనన్న అపోహ ఆంధదేశములో ఆనవసరంగా 
ఊపిరి పీలుస్త్రోంది. వచన పద్యాలకి సరిపోయే కావ్యవస్తువులు వేరే 
పున్నాయను కుంటాను” అన్నారు అర్నుద.” వచన పద్యాలకి సరిపోయే 
కౌవ్యవస్తువులు కేశవరావ్‌గారి కవితలో వున్నాయి. “ఆకాశాన్ని 
వెలిగిస్తాను; ఈ గులావి నవ్వుతుంది; నిశిలోంచి నిజంలోకి: జ్ఞాపకాల 
డై రీలోంచి” గీతాలు కేశవరావ్‌ గారి కవితాశక్తికి నిదర్శనంగా "పేర్కొన 
దగ్గవి. 


26, “ఒప్పో, రప్పో, ఇది వా మెప్పు . ఆరుద్ర _ “ఉదయించని ఉద 
యాలు” పీఠిక . అనీలా (ప్రచురణ = 1061, 


ఏడన అధ్యాయం 897 


'నాలుగు రోడ్లు” గీతం ఏ (ప్రమాణాలతోచూచినా ఉత్తమ రచన- 
“రాతి - ఊరునిద్ర పోయాక / ఎవరిబాధల్ని వాళ్లు దుప్పట్లో బంధించే 
శాక / కన్నీళ్ళకి ఆనకట్టలు కష్టేశాక/మృగాల్ని లోపలికి తోలేసి మనను 
గేట్లు వేనేశాక / మేం నలుగురం / నాలుగు దిక్కుల నుండి వొచ్చి/ 
కాఫీ హౌస్‌లో కలుసు కుంటాం. అనుభవాల గీతాల్ని ఒకరి కొకరం 
వినిపించు కుంటాం | కోపంతో గాలిని వేడెక్కిస్తూ / కన్నీళ్ళతో శిలల్ని 
కరిగిస్తూ” గడిపిన కాలాన్ని కవిత్వంలో చిరస్థాయిగా నిలిపారు. భావ 
(పకటనలో (శ్రీ కేశవరావ్‌ అజంతాగారిని తలపిస్తారు, జీవితాన్ని నిర్వ 
చించకు | దోసిట్నిండా నింపబడిన యీ జీవితాన్ని గటగటా తాగెయ్య 
నియ్యి” అని పలుకగలిగిన కవి వచన కవితకు శక్తిని చేకూర్చారని 
చెప్పవచ్చు. 


కమ్మి శెట్టి వెంక కేశ్వరరావు _ “కాలమొక 
తుది మొదలులేని ఎడారి” 


వచన కవిత్వవికాసదళలో (శ్రీ కమ్మి శెట్టి వెంక శేశ్వరరావు 
తనదని చెప్పదగిన వొక విలకీణమైన శైలిలో వచన కవిగా ఆవిర్భ 
వించారు. “కొడిగస్టే దివ్వెలు; అశుదీపిక; తుఫానుర్మాతి” మొదలై న 
గీతాలతో “అగ్ని శిఖలు - మంచుజడులు" కావ్యం వెలువరించారు. 

““ఏదోవొక అజ్ఞాత మహాశక్తి నటిస్తున్నది/ఈ మానవ శర్తు 
లపై విజయం (ప్రకటిస్తున్నది/ఏ కనిపించని యంయూ (_పభంజనం వీస్తు 
న్నదో/దీనహీన గళాలె్తి/దివ్వెలు విలపిస్తున్నవి'" అని మానవుని 
నిస్సహాయతను వ్యక్తపరచారు. 


“కొాలమొక తుదిమొదలు లేని ఎడారి 

ఇది పొడుగు కొళ్ళున్న గూని ఒంటెల దారి 

నీరసించిన నిరాశాపథిక సోదరా 

లోకమిది కొందరికి మతమే రహదారి” (ఇసుక ఎడారి 


ఈ గీతంలో భావం మెదడు చురుక్కుమని పిస్తుంది. హ్యృద 
యాన్ని కదిలిస్తుంది. 


తెలుగు కవితా వికానం 


వచన కవితలో అభ్యుదయ భావాలు నీరసించిపోయి, కవులు 
పీలవంగా సలుకుతున్నప్పుడు కొత్తదనం కోసం తపించిన కవి శ్రీ 
వెంక పేళ్వరరావు. 
సి, వి, కృష్ణారావు “వైతరణి” : 
“నగరం దేహంమీద మానని రాచపుండు మురికి పేటి” 

వచన కవిత్వంలో అభ్యుదయ భావాలను వెదజల్లిన కవి 
(శ్రీ సి, వి, కృష్ణారావు. 1960 తర్వాత అభ్యుదయ కవిత్వోద్యమం 
వెనకబట్టిన తర్వాత (శ్రీ కృష్ణారావు “వై తరిణి; మాదీ మీఊరే ”కావ్యాలు 
రచించారు. దళితజాతుల దీనగాధలు వీరి కావ్యవస్తువులు. ఒక్కొక్క 
నగరం దేహంమీద మానని రాచపుండు లాగప్పట్టిన మురికివాడల్లో 
సంచరించి, అర్జీ రాసుకోవటానికి ఇళ్ళల్లో కాగితం, కలం కూడా లేక 
అధికార్ల క “ఏకలవ్యుల్లా'గ బొటనవేళ్లు అందించే దీనుల వ్యధాభరితమైన 
జీవితాలను వీరు యీ కౌవ్యాల్లో వర్ణించారు. “చిత్తడి నేలమీద చిన్న 
పూరిగుడినె / ఉప్పులూరి చవుడు రాలి చతికిలబడిన గోడలు” మురికి 
'పేటల్లో కన్పించే దృశ్యాలు. మురికిపేటలు సెరుగుతున్నాయిగాని, 
ఆపేటవాసుల జీవితాల్లో “మార్పు రావటం లేదు. వస్తున్న మార్చు 
వాళ్ళింకా దుర్భరస్థితికి దిగజారటమే. వై తరణిగట్టున విధి తిరస్క 
రించిన వ్యధా భరిత జీవితాలు కృష్ణారావుగారి కవితలో సజీవ చితాల్లై 
సాక్షొత్క_రించాయి. 


“వేలుపెట్టి చూపించి తుపాకి “పెట్టి కాల్చటానికి “గ అరి 
ఇంకా అమర్చ బడలేదు” అని సమాజంలో విప్లవానికి ఇంకా అనువైన 
పరిస్థితులు ఏర్పడలేదని వీరు భావిస్తారు. సాంఘిక విప్లవం రావాలనీ, 
అందుకు కవులు తోడ్చడాలని తలచే కవి (శ్రీకృష్ణారావు. ఆధునిక వచన 
కవులలో పీరు రాస్తున్న కవిత నినాడాలకు, పడికట్టుమాటలకు దూరంగా, 
కరుణ రసభరితంగావున్న గి. 


ఏడవ అధ్యాయం {09 


వరవరరావు _ “మంచి వాని కంఠం కంచయి మోగాలి” 


అభ్యుదయ కవిత్వం ఉజ్జ్వలంగా జ్వలించి, వెలుగుతగ్గి కొడిగట్టి 
వున్నప్పుడు ఆ దీపాన్ని మళ్ళీ వెలిగించి కాంతిని (పసరింప జేసిన 
కవులలో (శ్రీ పెండ్యాల వరవరరావు వొకరు. ఆయన రచించిన “చలినెగళ్లు; 
జీవనాడి” అభ్యుదయ భావాలతో సమాజ (శేయస్సును కోరినవి. “ఆడ్‌ 
అవర్స్‌” అన్న గీతంలో (చలినెగష్ల్ర) “వరమీయని వేల్పు గర్భగుడిలో / 
తరగని ఆగరువత్తుల పొగలో నిదురించిన వేళ / ద్వారంలో బిచ్చగాడు 
తోరణమై వేళ్ళాడిన లీలొ మొదలై న భావచ్వితాలు (శ్రీ వరవరరావుపై 
తిలక్‌ గారి (ప్రభావాన్ని తెలియజేస్తాయి. (క్రమంగా ఆయన సమాజపు 
వక్రనడతకు కారణాలు తెలుసుకుని, “సెంటి మెంట్స్‌ నుండి బయట 
పడి, వర్ల పోరాటాన్ని నమ్మి “విప్లవ రచయితల సంఘంలో చేరారు. 
అంతకుముందు ఆయన రాసిన గీతాల్లో “మంచి నీరను కొని రాత 
మల్లెపూవు కాగిన / మంచు నీరు గడ్డకట్టి కుత్తుక జారడంలేదు” 
(శశిరోషస్సు), మొదలై న మనోహరమైన (పకృతి చిత్రాలున్నాయి. 


మూగజీవాలవంటి (పజల (శ్రేయస్సుకై కవిత్వాన్ని, జీవితాన్ని 
(పజానేవకే అంకితం చేయదలచిన కవి. పష్మతికానిర్వహణలో (ప్రభుత్వం 
ఆయన అభ్నిపాయాలకు అభ్యంతరం చెప్పి జైల్లో వుంచినా, చలించక, 
తాను విశ్వసించిన సిద్ధాంతాలను, ప్రచారం చేస్తున్న కవి (శ్రీ వరవరరావు. 
(పజాకేమాన్ని కోరని రచనలన్నీ సోమరి పోతుల విలాస (కీడలని 
ఆయన దృఢంగా నమ్ముతారు. 


“నుంచి వాని కంఠం కంచయి మోగాలి / మందచీవాని కష్టం కొనక 
మయిసండాలి' అని సంకల్పించిన వరవరరావుగారి కవిత్వం వచన 
కవితాభిమానులు కొనియాడదగినది. 
శీలా వీర్రాజు - “పదచిత్రాల నుండి (ప్రగతి మార్గానికి” 

గ 


సుపసిద్ధ చి తకొరులు శ్రీ శీలా వీరాజు కవితలో ఆందమైన 
పదచితాలు అడుగడుగునా కానవస్తాయి. వచన కవిత్వంలో కథా 


110 శీలుగు కవితా వీకొనం 


కావ్యాలు రావలసిన ఆవశ్యకతను గురించి శ్రీ కుందుర్తి చేసిన విజ్ఞప్తిని 
పురస్కరించుకుని (శ్రీ వీరాజు 'కొడిగట్టిన సూర్యుడు" - వచన కవిత్వ 
కథల సంపుటి రచించారు. కథ, కవిత వొక్కచోటనే వుండటం ఆరుదనీ, 
కవి కథమీద దృష్టిపెడితే కవిత్వం పలచ బారిపోక తప్పదని వొక అభి 
(పాయం వున్నది. ఈ అభిప్రాయం సరికాదని (శ్రీశ్రీ గారి “భితువర్షీ 
యసి” మొదలై న కావ్యాలు నిరూపించాయి. వచన కవిత్వంలో హృద 
యాన్ని కదిలించే “కొడిగట్టిన సూర్యుడు; ముళ్ళురెమ్మ; అభథ్ధెగది; 
హృదయం దొరికింది” మొదలై న కథానికలు రచించి ఖ్యాతి పొందారు. 


కథానిక ముగింపులో పాఠకులు ఊహించని మలుపు తిప్పడం 
పీ రాజుగారి (పత్యేకత, జ్ఞాపకాల డైరీల్లోంచి జీవితానుభూతుల్ని వెదకి 
పట్టుకున్న ఆనందం పీ రాజుగారి కవితలో లభిస్తుంది. 


“మళ్ళీ వెలుగు” కావ్యంలో (శ్రీ వీరాజు కవిత మలుపు తిరిగింది. 
“సెంటిమెంట్స్‌'తో నిండిన (పేమకథల్లో నుండి సామాజిక దృష్టిగల 
జీవిత చిత్రణకు (శ్రీ వీర్రాజు పూనుకున్నారు. సూర్యోదయం 'హట్స్‌ 
యూనియన్‌” గుడిసెల్లో, మధ్యతరగతి ఇళ్లల్లో, ధనవంతుల మేడల్లో 
ఏ విధమైన వెలుగును (పసరిస్తుందో ప్మీరాజుగారు చక్కగా చెప్పారు. 


(శ్రీ వీరాజు సరికొత్త కావ్యం 'కిటికీకన్ను” (1980) సమకాలిక 
సమాజంలో అన్యాయాలపై కవి తెరిచిన 'మూడోకన్ను". దేవుని పేరిట 
జరుగుతున్న మోసాలను ఆయన యీ కావ్యంలో తీ వంగా ఖండించారు. 
(శామికజీవుల వేదనలో ఆయన దేవుణ్ణి దర్శించారు. “చల్లని 
మంచు పళ్ళు మోసుకుని / ఊరి త్మారోడ్రమీద బాల్యాన్ని పారేసుకుం 
టున్న /పదేళ్ళ నగ్నపాదాల్ని చూడు/ఆరికాలి నిండా ఆక్రమించుకుని / 
ఎ్యరపూల దృశ్యం కనిపిస్తుంది నీకు/.... సుత్తిపట్టిన కార్మికుని | ఇనప 
పిడికిలిని విప్పిచూడు /గొడ్డలె_త్తిన కష్టజీవి ఆకలి అరచెయ్యిచూడు /నీ 
కోసం అడవిదారి పట్టిన ఉగవాది అరికొలినిచూడు / ఎరపూల దృశ్యం 
కనిపిస్తుంది నీకు”. అన్యాయాలపై విరుచుకుపడి, అవి తొలగిపోవాలని 
కోరే కవి సంకల్బ బలం సహృదయుల్ని ఆకట్టుకొంటుంది. (శ్రీ వీర్రాజు 


పీడన అధ్యాయం $11 


కవిత్వంలో (పణయం నుండి (పగతి- (ప్రగతినుండి నిప్పవ భావాలు 
(కమపరిణామంలోనే వెలువడినాయి, 


వచన కవిత్వంలో (శ్రీ వ్నీరాజు పదచి తాలు మనోజ్ఞంగా వుండి 
కవిగా ఆయన విశిష్టతను వెల్లడిస్తాయి. 


మాదిరాజు రంగారావు ; తాత్తికచింతన క్‌ 
“జీవితం చివర తెలియని చీకటి వంతెని 


వచన కవితకు తా_త్త్వికచింతనా దృష్టిని కల్లించి, జీవితమంత 
గంభీరమైనది కవిత్వం ఆనే భావంతో రచిస్తున్నవారు శ్రీ) మాదిరాజు 
రంగారావు. కొత్తతరం వచన కవులలో వీరు వెలువరించిన కొన్ని 
కావ్యాలు- “యుగసంకేతం; కౌలాన్ని నిలిపి కణం: ఆవాహన, మాన 
వీయం; పడగె_త్తిన ఉదయం; వయొలిన్‌ పై రాగంతో; ముక్తధా(తి; 
వెలుగులో ఈ నేలపై; మేల్కొన్న ఈ సమయం; శబ్దమై( పాణమై- 
ఏ కవీ రచించలేదని చెప్పాలి. సంఖ్యా బాహుళ్యాన్ని బట్టి శ్రీ) రంగారావు 
కవిత పలుచనై_నదని చెప్పడానికి వీల్లేదు. సమాజ చితణలో బాహ్య 
స్వరూపం కన్న అంతస్స్వరూపానికి వీరు అధిక [_పాధాన్యమిస్తారు. 


“జీవితం చివర తెలియని చీకటి వంతెని” వంటి పంక్తులు (శ్రీ 
రంగారావు కవితను చిరస్మరణీయం చేస్తాయి. కాని వీరి కావ్యాలలో 
ఎక్కువచోట్ల కవితావేశం లోపించటాన పాఠకులు వాటిలో రసాస్వాదన 
చెయ్యలేరు. వియత్నాం, బంగ్లాదేశ్‌ వంటి రాజకీయ సంఘటనలు వీరి 
మనస్సును కదిలించినా (పధానంగా వీరి కవిత తాశత్తి కకచింతనా పర 
మైనదే. ఉదయం నుండి ఉదయం వరకు 24 గంటలలో వొకవ్య క్తి 
అనుభవాల్ని వర్ణించిన 'పడగ్నెత్తిన ఉదయం" వచన కవిత్వంలో వొక 
మంచి (పయోగం., 


శ్రీ) రంగారావు కవిత్వంలో కన్పించే తాత్త్వికభావాలు వొక్కొ_క్కు- 
సారి జటిలంగా, వొక్కొక్కసారి చప్పగా అనిపిస్తాయి. వీరి కవిత్వంలో 
రసానందం పొందటానికి పాఠకుడు చాలా (శమకోర్చి చదవవలసి 
పృంటుంది. 


812 తేలుగు కవితా వికాసం 


ఆదేవలి “ఆంతర్జ్యాలి 
దగా జ 
ఆధునిక కవిత్వ విమర్శకునిగా, కవిగా (ప్రసిద్ధులైన (శ్రీ అద్దేపల్లి 
రామమోహనరావు అభ్యుదయ మార్గాన్ని అనుసరించారు. “అంతర్జాల” 
కావ్యం వచన కవిత్వంలో వీరి కొశలాన్ని చక్కగా వెల్లడిస్తుంది. 


పై సాకోసం తన (బతుకులోని బరువునంతటినీ పుటం పెడుతున్న 
ఆధునిక మానవుడికి డబ్బుకంటె (ప్రధానమైనది హృదయమని తెలియ 
జెప్పి “మనిషికోసం, మనిషి మీదుగా జరిగే ఉద్యమాలు సాగాలి” అని 
(శ్రీ రామమోహనరావు తలుస్తారు. “నా కంఠంలో సమస్తాభ్యుదయ 
కవుల సమిష్టి స్పందన అని (ప్రకటించి (శ్రీ అద్దేపల్లి “ఈనాడే 
వృద్దుడూ నా భవిస్యత్తుపె భూతాన్ని నిలుపలేడు | ఈనాడే దేవుడూ నా 
కాళ్ళపై కర్మబంధాలు విసరలేడు” అని వర్తమానంపై విశ్వాసాన్ని 
పెంచుకోవాలంటారు. ఎక్కడా కనిపించని భగవంతుణ్ణి అన్వేషించిన 
కవికి “లక్షాధికారి మిత్రుని జేబులోని మనీపర్చునుండి తొంగిచూస్తూ” 
దేవుడు కన్చించాడట : 


“సామాన్య మానవుడా! నాకు మనిషి కావాలి; నా మానవులారా 
రండి” మొదలై_న గీతాల్లో (శ్రీ అద్దేపల్లి కావ్యరచనా ధోరణి ఆవేళ 
సరవజడై న యువకుని ఉపన్యాసంలా సాగుతుంది. మధ్యమధ్యలో వాడి 
మైన వ్యంగ్యళక్తి ఇంపుగొలువుతుంది. “స్వార్థరాజకీయాలు | కుహానా 
నాగరికతలు, దుష్టసంస్కారాలు /మూర్థసం_సదాయాలను ఆత్మబలంతో 
దహింపజేసే మనిషి కావాల అని శ్రీ అద్దేపల్లి పరిపూర్ణ మానవుని 
కోసం ఎదురుచూస్తూ కవిత రచిస్తున్నారు. 


వచన కవిత్వంలో నూతన (ప్రయోగాలు 


వచన కవిత్వంలో నూతన (ప్రయోగాలు జరగాలనే ఆభిలాషతో 
(శ్రీ కె. వి, రమణారెడ్డి 'కావ్యోపన్యాసం'అనే (ప్ర క్రియను (ప్రవేశ పెట్టారు. 
కవిరచిస్తున్న వచన గీతం కొంత దూరం పోయాక వచనంగా మారి, 
ఉపన్యాసంలాసాగి, మళ్ళీఆవేళంతో పలికే ఘట్టాల్లో గీతరూపం ధరించటం 


ఏడవ అధ్యాయం $13 


యీ (_ప్యకియ. కవిత్వంలో ఉపన్యాసం వంటి వచనం జొరబడటిం ఇష్టం 
చేకనేమో దీన్ని తర్వాత కవృలెవ్యరూ అనుసరించలేదు. 
“ఊహా ,పహేళికి 

వచన కవిత్వం మధ్యలో పద్యాలను, వచనాన్ని, సంభాషణలను 
(ప్రవేశపెట్టిన కదంబం శ్రీ యస్వీజోగారావు (పవేశపెట్టిన “ఊహో 
పహేళికి, కవిత్వంలో అన్ని (హృకియలను కలగా పులగం చెయ్యటం 


వం లేకనేమో యీ (పష్మకియను కూడ తర్వాత కవులెవ్వరూ ఆదరించ 
దు 


నూతలపాటి గంగాధరం . “నౌ తరానికి కావలసింది 
తెల్లని కిరణాలు (వసరించే ఎర్రని కాంతి” 


“నీకటి నుంచి; వెలుగులోనికి” అనే రెండు వచనకవితా సంకల 
నాలు రచించి (శ్రీ నూతలపాటి గంగాధరం ఆభ్యుదయ భావాలను వెద 
జల్లారు. పాము కౌటుకు గురై మరణించిన గంగాధరంగారు ఆధునిక 
కవిత్వంలో, విమర్శలో, జీవించిన కొద్ది కాలంలోనే తన కొక (పత్యేక 
స్థానం ఏర్పరచుకున్నారు. 


“నా వారునడిచే దారంతటా పరిచిన పల్లేరుగాయలు | నాతరం 
పాదాల నిండుకూనెత్తురు కౌరేగాయాలు” అని ఆధునిక సమాజ దుస్థితిని 
వర్ణించి, “నాకూ నా తరానికీ కావలసిందిప్పుడు / నల్లని చీకటికాదు | 
తెల్లని కిరణాలు ప్రసరించి నరకాంతి” అని సమసమాజం ఏర్పడాలని 
ఆభిలషించారు. 

కవిత్వంలో హృదయోల్లాసం కలిగించే సారళ్యం శ్రీ గంగాధరం 
(ప్రత్యేకత, 


పరిగి రాధాకృష్ణ నూనవతావాద౦ 


“చిక్కని చీకట్లో కవికచ్ళ ఆశకోసమే అన్వేషిస్తున్నాయని 
భావించే పరిగి రాధాకృష్ణగారు ఆధునిక మానవుని నిస్సహాయస్టితిని 


శ్రీ శీలుగు కొవీతా పీకొనం 


నర్థించి, దీని నుంచి బయటవడే మార్గం మనుష్యుల్లో మానవత్వం 
"పెంపొందడ మేనని తలుస్తారు. 


ముదిగొండ శివ వసాద్‌ మతత త్త్యవాదం 


“నాకీ మానవలోకం నిర్భరమై తోస్తున్నది 
నరమేధం చేయాలని నామది వాంఛిస్తున్నది 
నరకపు నరలోకమెల్ల నరకా లనిపిస్తున్నది 
జగతికి మరణపు శితను చెప్పాలనిపిస్తున్నది” 

అని విధ్వంసనాన్ని కోరిన (శ్రీ ముదిగొండ శివపసాద్‌ 
“మహాసర్ణ' కావ్యంలో, వచన కవిత్వంలో మతపరమైన ఆలోచనలను 
(ప్రవేశపెట్టారు. ఇప్పుడున్న సమాజ రుగ్మతలన్నిటికీ హిందూమతమే 
పరిష్కారమార్గం చూపిస్తుందని (శ్రీ శివప్రసాద్‌ విశ్వసిస్తారు. 
ఎల్లోరా “రేపటి వసంతం” 

వచనకవిత్వాన్ని అభ్యుదయ భావాల్ని జోడించి రాస్తున్న కవిశ్రీ 
ఎల్లోరా. ఈయన "రేపటి వసంతం; నిళ్ళబ్ద సంగీతం” కావ్య సంపుటాలు 
వాచ్యార్థ _పధానమై, సున్నితమైన భావనను అందిస్తాయి. వీరికచితలో 
గాఢమైన అనుభూతి కనిపించదు. “మానవ జీవితానికి (ప్రగతిగితం 
పాడడానికి / ఆనాది నుంచి అనంతం వరకూ / వ్యాపించిన కాలరేఖమీద 
నిలబడి / రేపటి మానవ విశ్వమహోడయానికి / నక్ష తగానం చేస్తాను” 
అనే ఎల్లోరాగారి సంకల్పబలం గొప్పది. “సహరా హుషార్‌” వంటికొన్ని 
గీతాల్లో యీయన తిలక్‌ను అనుకరిస్తున్నట్లు తోస్తుంది. “వికసించిన 
పువ్వు నా జీవితం / అభ్యుదయం కోరు నా జాతకం'అని పలికే ఎల్లోరా 
(పగతిని సమానంగానే (పేమిస్తున్నారని పిస్తుంది. 

“నా పాట భవిష్యత్తుకు / పిలుపు దాని రంగు ఎరుప్ప / చిట్ట 
చివరకు దాని తత్త్వం గెలుపు ఆని భావించిన ఎల్లోరాగారి కవితలో 
భవిష్య త్తును తీర్చిదిద్దే అంశాలు అంతగా కన్పించవు. “నేను కవిని! 
నేను రవిని! నాదేశప్పు (పగతి రథపు చోదకుడిని” అని పాఠకునితో 
సూటిగా పలికే ఒక మార్దవం ఎల్లోరా గారి కవితతో కన్పిస్తుంది. 


పీడన అధ్యాయం $8 


ఫీమన్న _ వచన కవిత్వంలో వై విధ్యం 


“అనాది కొసనుండి అనంతత్వంలోకి' "; “ఆివదలు; “రాగ 
వైశాఖి; “గుడిసెలు కాలిపోతునై; శివాలకలు కావ్యాల్లో (శ్రీ బోయి 
భీమన్న వచన కవిత్వం రచించారు. “ఆనాది కొసనుండి అనంతత్వంలోకి” 
(ప్రాచీన కొలం నుండి మానవ నాగరకతలో వచ్చిన మార్పుల్ని కవితా 
రూపంలో వివరించిన కావ్యం. “రాగవై శాఖి, శివాలకలు” _పణయభావ 
భరితమైనవి. “తిపదలు" సమకాలిక సమాజంపై భీమన్న తలపులు 
మూడేసి సంక్తులుగా కూర్చినవి. గుడిసెలు కాలిపోతున్నై అభ్యుదయ 
భావాలతో విలసిల్లిన వచన కవితా కావ్యం. 


వచనకవిత్వంలో (పణయం, (పకృతి, తత్వశాస్త్రం, ఆభ్యుదయం 
మొదలై న భావాలతో వైవిధ్యాన్ని (ప్రవేశపెట్టి భీమన్నగారు 
యీ (ష్మక్రియకు పుష్టిని చేకూర్చారు. 
గోపాలరెడ్డి (పణయ కవిత్వం 

శాంతినికేతనంలో రవీం్యదుల అంతేవాసియై, బెంగాలీ కవితా 
పరిమళాలను నింపుకొని (శ్రీ బెజవాడ గోపాలరెడ్డి వచన కవిత్వం 
రచిస్తున్నారు. “ఆమె కావ్య సంపుటిలో ఆయన భావాలు (పణయం, 
(పకృతికి సంబంధించినవి. ఇవి భావకవిత్వానికి సన్ని హితమైనవి. 
పర్షియన్‌, ఉరుదూ కవుల కావ్య పరిమళాలను ఆస్వాదించిన (శ్రీగోపాల 
రెడ్డి తెలుగులో “మినీ పొయెమ్‌ను అభిమానిస్తారు. “వీరి | భావ 
కవిత్వానికి ఒక నూతన రూపం అనవచ్చు. అలుసే విప ప్లవకపులు అభ్యు 
దయ కవిత్వంలో తెచ్చిన మార్చు వంటి దానినే గోపాల రెడ్డిగారు భావ 
Ms ఆన్న ద ఎన్‌. a కృష్ణగారి ఆధి పాయం 

డ్డి గత్వాన్ని సరిగా వెల్లడిస్తుంది. 

వాచ్యార్థ్యపధానమైన గోపాలరెడ్డి గారి కవిత అలంకార భారాన్ని 
ఏడిచి నిరాడంబరంగా, సరళంగా వృంటుంది. 


26, తనదైన రీతి _ వి. ఎస్‌, ఆర్‌. కృష్ణ = “అమె ముందుమాట = ఆంధ 
సారస్వత పరిషత్తు - 1078 


$16 తెలుగు కవితా వీకానం 


బాప్పరెడ్డి గద్య కావ్యాలు 

వచన కవిత్వంలో (శ్రీ బాపురెడ్డి కృషి “బాపురెడ్డి గద్యకావ్యాలు”; 
“అనంత సత్యాలు'లో కన్పిస్తుంది. కవిత్వం రచించటానికి వీరికి (పేరణ 
ఏమీ అక్కరలేదు, సమకాలిక సంఘటన - ఉత్సవం, శుభ (పారంభం, 
తాను చూచిన సుందర నగరం, అన్నీ కవితా వస్తువులే. ఉపన్యాస 
పద్ధతిలో, వాచ్యార్థ ప్రధానంగా సాగిపోతూ, చిన్నచిన్న అందాలు, 
చమత్కారాలు సోమాన్య పాఠకులుకూడ అర్థం చేసుకొనేటంత సరళంగా 
సుందరంగా వుంటాయి బాపురెడ్డి గారి కవితలు. 


వచన కవిత్వ రంగంలో కృషిచేస్తున్న వారిలో ముకురాల రామా 
రెడ్డి, మిరియాల రామకృష్ణ, అరీపిరాల విశ్వం, మురళీధర్‌, మాల 
కొండయ్య మొదలె నవారు సేర్కొనదగినవారు. 


కవిత్వానికి నియమాలు తప్పనిసరిగా వుండాలని వాదించేవారిని 
హేళనచేస్తూ (శ్రీ కాళోజి “తై తకు లక్షణాలున్నాయి కోటొక్కటి/వానిలో 
వ్యాకరణం కూడా ఒక్కటి. మీకు దాని సూశాలే సర్వస్వం /.... మా 
రచనలో వ్యాకరణం మ్మాతమే లేదు / మీ రచనంతా వ్యాకరణం” 
అన్నారు. ఆధునిక కాలంలో మానవుని ఆలోచనలకు అనువైనది వచన 
కవిత్వమే. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ శ్రీ నండూరి రామమోహనరావు 
“నేటి జీవితం అతి సంకీర్ణ మైనది. అందువల్ల కవిలో కలిగే స్పందన 
కూడా అతి సంకీర్ణ ౦గా వరత ఈ స్పందనను వ్యక్తం చేయడానికి 
వృత్త త, మా(తాచ్చండస్సులకంటె వచన చృందన్సు సరైన _ప్మకియ. 
యుగయుగానికి నస్తూత్స త్తి పద్ధతులు (Modes of Production) 
మారిన్లే, కవిత్వ వ క్రీయలు" మారుతాయి. వేదకవితకు, వాల్మీకి 
కవితకు “వడియ మారింది. కాళిదాసు నాటికి ఇంకా మారింది. నేటి 
జీవిత చితణకు వచన కవిత సరైన సంవిధానం. 


వాల్మీకి తన రామాయణాన్ని వచన కవితగా (వ్రాసివుండడం కాల 
రీత్యా వస్తురీత్యా కూడా అసంభవం. (శ్రీ (శ్రీ తన “మరో (సపంచం”" 


27. “సరస్వతీ భక్తులారా!” _ కాళోజీ = నాగొడవ, 


ఏడవ ఆధ్యాయం 817 


గీతాన్ని వృ త్తాలలోనో, వచన కవితలోనో [వాసి వుంపే అది న్నిస్ప 
యోజనమై వుండేది. అలాగే అజంతా తన భావాలను చంపకమాలలోనో, 
మా(తాబద్ధ గేయాలలోనో పొదిగివుంపే, వాటిలో స్వారస్యం మిగిలేది 
కాదు. 


నేటికవులు పాతవిలువలను తిరస్కరిస్తున్నారు. పాత విశ్వాసా 
లను (పళ్నిస్తున్నారు, పాత నియమాలసపై తిరుగుబాటు చేస్తున్నారు. 
ఈ తిరుగుబాటుకు ప్రతీక వచన కవిత” అన్నారు 


శీ పఠాభి “వచన పదాలనే దుడు క।|రలో పదాల నడుములు 
(ల) $ G & par.) $ 
విరగదన్నటంతో వచన కవిత్వం పనిపూ ర్థికాలేదు. ఎందరెందరో వచన 
కవులు దీనిలో వైవిధ్యాన్ని, వైశిష్ట్యాన్ని సాధించి ఆధునికాంధ 
కవిత్వాన్ని సుసంపన్నం చేశారు. 


మరికొందరు వచన కవులను గురించి వచన కవితా సంపుటాల 
గురించి చివరి అధ్యాయంలో (ప్రస్తావిస్తాను. తెలుగులో అత్యధికంగా 
వచన కవితా సంపుటాలు వెలువడు తున్నాయి. వాటిలో కవిత్వం కంప 
కవిత్వం కాని భాగమే ఏక్కువ. వీటిని చూచి ఆందోళన చెందనక్క_ర 
లేదు. కాల (ప్రవాహంలో కవితా గుణంగల రచనలే మిగులుతాయి. 


విప్లవ కెరటం విరుచుకుపడిన తర్వాత కూడ కొందరు కవులు 
రాజకీయ విశ్వాసాలకు, భావ, అభ్యుదయ కవితా మార్గాలకు కట్టుబడక 
స్వతం( తంగా, స్వచ్చమైన కవిత్వం" (pure poetry) రాస్తున్నారు. 
వారిని గురించి చివరి అధ్యాయంలో (ప్రస్తావిస్తాను. వచన కవితా వికా 
సంలో ఇక్కడికి ఒక దశపూర్తయినట్లుగా భావించి, దిగంబర కవుల 
ఆగమనంతో మరొక అధ్యాయాన్ని ప్రారంభిస్తాను. 


28, ఉపోద్దాతం - నండూరి రామమోహనరావు = “మహా సంకల్పం' “చై తన్య 
భారతి = విజయవాడ, 


ఎనిమిదన అధ్యాయ ౦0 


దిగంబర కవుల తిరుగుబొటు 


(పపంచ దేశాలన్నిటా యువతరం తిరుగుబాటు చేస్తున్నది. 
యువతరాన్ని ఆవహించిన ఆలజడికి కారణాలు అనేకం. మారుతూన్న 
విలువలు ఆమిత తొందరగా మారిపోయి నూతన వ్యవస్థ యేర్చడాలని 
(పతిచోటా (పయత్నం జరుగుతున్నది. కొందరివి స్వతం తమైన ఉద్య 
మాలై తే మరికొందరివి ఇతర దేశాలలోని విప్లవ వీజాలనుండి మొల 
శెత్తినవి. అన్ని అలజడులూ ఉద్యమ రూపాలు ధరించవు. విధ్వంసనకు 
లక్ష్యంగా (పారంభమైన అలజడులు పాత వ్యవస్థను సమూలంగా పెరికి 
వేయకపోయినా పాత వ్యవస్థలో బూజుపట్టిన భావాలను విదిల్చివేసి 
చప్పగా చల్లారి వూరుకుంటున్నాయి. నూతన వ్యవస్థ ఏర్పడకపోయినా 
పాత విలువల్ని (ప్రశ్నించి, వాటి బండారం బయట పెట్టటం వలన ఎంతో 
మేలు మాతం జరుగుతున్నది. తెలుగు కవిత్వంలో 1965 లో (పారం 
భమై 1968 వరకు మూడేళ్ళపాటు సాగి, మూడు సంపుటాలతో సాహి 
త్యంలో గగ్గోలు పుట్టించిన తిరుగుబాటు “దిగంబర కవులిది. అభ్యుదయ 
రచయితల యు నిర్విర్యమై పోయాక ఏర్పడిన _స్తభ్ధతను బద్దలు 
చేస్తూ వచ్చింది దిగంబర కవుల తిరుగుబాటు. 


ఆంధ్యపదేశ్‌ ఏర్పడకముందు తెలుగువాళ్ళకి నగరమంటూ 
వొకటిలేదు. మడాను నగరంలో ఆంధులున్నా, అది చివరకు తమి 
శులక్రే దక్కింది. నగర జీవితాన్ని వర్ణించిన కవులు చాల తక్కువ 
మంది. పఠాభి, ఆరుదగారలు వర్థించినప్పటికీ నగరంలో (పజల జీవి 
తాన్ని యింకా ఎన్నో కోణాలనుండి చూడవలసి వున్నది. 1956 లో 
ఆంధ్మపదేశ్‌ ఏర్పడిన తర్వాత అన్ని జిల్లాలనుండి ఎన్నో కుటుంబాలు 
జీవిక కోసం రాజధాని నగరం “హైదరాబాదు చేరుకున్నాయి. సాహిత్య 
చై తన్యం నెమ్మదిగా వ్యాసింపసాగింది. 1955 లో జరిగిన సాధారణ 


ఎనిమిదవ అధ్యాయం 319 


ఎన్నికల్లో అభ్యుదయ రచయితలు అభిమానించిన కమ్యూనిస్టు పార్టీ 
పరాజయం పొందటంతో, అభ్యుదయ రచయితల సంఘపు కార్యకలా 
పాలు అడుగంటిపోయాయి. 


"హైదరాబాద్‌ లో (సముఖ అభ్యుదయ కవి శ్రీ కుందుర్తి నాయ 
కత్వంలో 'ఫీవర్స్‌ (ఫంట్‌" ఏర్పడింది. వచన కవులు తాము రాసు 
కొచ్చిన కవితలను పరస్పరం వినిపించుకోవటానికి యిది వేదికగా 
తోడ్చడింది. యువకవులకు వచన కవితలో ఒక స్థాయి చిక్కిందనుకుం 
టున్న తరుణంలో, వచన కవిత్వమే ఒక ఉద్యమమని కుందుర్తి (పభృ 
తులు భావించసాగారు. వచన కవిత్వం కొద్దిమంది కవుల సహృదయుల 
మధ్యనే పరస్పర (ప్రశంసలు, చర్చలతో వుండిపోయింది. ఈ స్థితిలో 
యువకవులు కొందరి మనస్సుల్లో అలజడి తీ(వరూపం ధరించసాగింది. 
వచన కవిత్వానికి “లక్షణాలుండాలా ? వద్దా?” అన్న చర్చలతో; “భావ 
గణం, భావలయ, అంత్య ప్రాస నియమాలు” = బాగోగులు వీటి చర్చ 
లతో పొద్దుపుచ్చటం దుర్భరంగా తోచింది. 


ఆరుగురు యువకులు ఒకచోట ((టూప్‌బజార్‌, 'నెర్మటల్‌ 
పాయింట్‌, హైదరాబాదు - సంచాలకుడు ; సుబహ్మణ్యమ్‌) చేరి తమ 
అలజడిని కవితారూపంలో (పకటించటానికి, పూర్వపు కవిత్వ పద్ధతులు 
ఏవీ పనికి రావని నిశ్చయించుకొని, కొ_త్త రకమైన కవిత్వాన్ని రాయా 
అనుకున్నారు. అచ్చులో ఆవిష్కరణలో కలం పేర్లను ఎన్నుకోవ 
టంలో కొత్తదనం చూపారు. పాత బుతువుల పేర్లు, సంవత్సరాల పేర్లు 
కూడ వీరికి పనికిరాక కొత్త “పేర్లను పెట్టుకొని, కొ_త్తదనాన్ని 
చూపుతూ కవిత్వ సీమలో (ప్రవేశించారు. “నగ్నముని (ఎం. హెచ్‌. 
కేశవరావ్‌) నిఖిలేశ్వర్‌ (యాదవరెడ్డి), చెరబండరాజు (బద్దం భాస్కర 
రెడ్డి మహాస్వస్న (కమ్మి శెట్టి వెంకటేశ్వరరావు), జ్వాలాముఖి (వీర 
రాఘవాచార్యులు, భైరవయ్య (మన్‌ మోహన్‌ సహాయ) అనే యీ 
ఆరుగురూ తెలుగు కవిత్వంలో ఏర్పడిన _స్తబ్ధతను తొలగించటానికి 
“షాక్‌ (ట్రీట్‌మెంట్‌ వంటి పద్ధతిలో తమకు నచ్చని వాటిని బూతులు 


320 శిలుగు కవితా ఏకొనం 


తిడుతూ కవిత్వం రచించారు. వీరిలో 'కేశవరావ్‌, కమ్మి శెట్టి వెంకటేశ్వర 
రావు, యాదవరెడ్డి గారలు దిగంబర కవులుగా అవతరించక ముండే 
కప్పలుగా (పసిద్దులు. 


దిగంబర కవుల మొదటి సంపుటం వెలువడటానికి ఒకసంవత్సరం 
ముందు శ్రూదరాబాదు నుండి యువకవుల కవితా సంకలనం “ర్యాతి 
చేలువడింది.' యువతరంలో అలజడిని కొంతవరకు యీ సంపుటం 
(ప్రతిబింబించింది. కేశవరావ్‌, కమ్మి శెట్టి వెంకటేశ్వరరావు, యాదవరెడ్డి 
గారల కవితలతోపాటు మరికొంత మంది యువకవుల రచనలు కూడ 
ఇందులో వున్నాయి. కౌని తమమనస్సుల్లో చెలరేగిన యంయూ (పభంజ 
నాన్ని వీచటానికి యీ మార్గం సరిపోదన్నట్లు “రాతి సంకలనంతో 
వున్న ప్రై ముగ్గురు కవులూ మరి ముగ్గురితో కలిసి దిగంబర శకాన్ని 
ప్రారంభించారు. 


దిగంబరకవుల భావ (పకటన, పుస్తక _పచురణ, ఆవిష్కరణ 
లనుచూ స్తే వారి ఉద్యమానికి పాళ్చాత్య దేశాల కవిత్వోద్యమాల (పేరణ 
వుండివుంటుందని సహజంగా అనిపిస్తుంది. (పత్యక్షంగా ఏ వొక్క 
ఉద్యమాన్నుండి దిగంబర కవులు ఆవిర్భవించలేదుగాని, యీ కవులకు 
పాళ్ళాత్య దేశాల్లో యువతరం కవులు (పేరణ కలిగించిన మాట 
యథార్థమే, ఈ శతాబ్దంలో ఇంగ్లీసు కవిత్వంలో వచ్చిన మార్చుల్ని 
గమనిస్తే వాటి (పధావం యీ కవులమీద ఎంతవరకు వున్నది 
తెలుస్తుంది. 


ఇంగ్లండులో 1912లో జార్జియన్‌ కవిత్వోద్యమం _పారంభమైంది. 
దీన్ని ఆధునిక కవిత్వానికి ఒక మలుపుగా తలచవచ్చు. ఎడ్వర్థు థామన్‌ 
(1878-1917) విల్ఫెడ్‌ ఓవెన్‌ (1893-1918) రాబర్జ్యు గేవ్స్‌ యీ ఉద్యమ 
నేతలు - ఎ(జాపొండ్‌, టి. యన్‌. ఇలియట్‌లను ఆధునిక కవిత్వానికి 
ఆద్యులుగా పేర్కొనవచ్చు. “0281500; Symbolism” ఈశతాద్దా 


కే “రాతి'.కవిఠా సంకలనం . అమర సాహితి. హైదరాబాద్‌ శ్‌ (వదురణ- 
1964. 


ఎనిమిదవ ఆధ్యాయేం 821 


రంభంలోకవృలు అనుసరించిన పద్ధతులు. చితకళలో, సంగీతంలో వచ్చిన 
ఆధునికత్వం కవిత్వాన్ని (ప్రభావితం చేసింది. ApoOllinaire, Rilke 
వంటి (ఫెంచి, జర్మన్‌ కవుల కవితలు ఇం గ్లీషులోకి అనువదింసబడి 
ఇంగ్లీషు కవులకు (పేరణ కలిగించాయి. William Empson కవి 
త్వంలతో అస్పష్టత వుండవచ్చునని, ఉత్తమ కనిత్వంలో అస్పష్టత తప్ప 
దని ఒక కొత్త సిద్ధాంతం లేవదీశాడు. 


1930 తర్వాత “Surrealism; 02641300" వంటి వినూత్న 
సిద్ధాంతాలు తెలుగు కవిత్వంలో (పవేశించాయి. ఇలియట్‌ ఆరుద, బై రాగి 
వంటి ఆధునిక కవులకు పేరణ కలిగించిన క్లే దిగంబర కవులకు కూడ 
కవితావేశాన్ని కలిగించాడు. 


1950 తర్వాత అమెరికాతో 'వీట్నిక్స్‌” కవుల ఉద్యమం (పపంచ 
దేశాల్లో యువకులను బాగా ఆకర్షించింది.] Allen Ginsbery రచించిన 
‘How!’ కౌవ్యం యువకవుల పారాయణ (గంథమైంది. దాదాపు అదే 
కాలంలో (బిటన్‌లో ‘Angry youngmen’ ఉద్యమం వచ్చింది. 
George orwell వీరి నాయకుడు. వీటిని గురించి పాశ్చాత్య పష తిక 
లలో, పు_స్తకాలలో చదివిన దిగంబర కవులు వాటినుండి కొంత (సేరణ 
పొంది వుండవచ్చు. 1858 లో బెంగాల్‌లో ఆకలితరం కవులు తిరుగు 
బాటు (పకటించారు. అదికూడ భారతీయ యువకులపై కొంత (ప్రభా 
వాన్ని కల్లించింది, 


దిగంబర కవుల అసంతృప్తి దేనిమీద ? ఎందుకు వీరింత అశ్లీల 
పదజాలంతో పూర్వ కవులను, సంఘంలో అన్ని విలువలను దుయ్యబడు 
తున్నారు? అని ఆలోచించే వ్యవధి కూడ ఇవ్వనంత త్రీ వధాటితో 


2, ఇరత (ప్రాంతాలలో కవుల తిరుగుబాటుకు సంబంధించిన సమాచారం. 
“నేటి తెజగు కవితలో తిరుగుబాటు ధోరణులు - శే, కే, రంగనొధా 
చార్యులు గారి వ్యాసం (సమాలోచన) నుండి స్వీకరించాను, వారికీ 
కృళజాణ్‌, 

జాణ 
21 


822 తెలుగు కవితా వికాసం 


వచ్చింది వీరి ఉద్యమం. సుప్రసిద్ధకవులు, విమర్శకులు కూడ వీరిపద్దతిని 
మెచ్చటం అటుంచి, తట్టుకోలేక నిందించసాగారు. 


“ఈదేశంలో, యీ భూగోళంలో ఊపిరి పీల్చే (పతి మనిషి 
ఉనికి కోసం తపనపడి, అతడిభావిని చూసి వెక్కివెక్కి ఏడ్చి, పిచ్చె_త్తి 
(ప్రవచించిన కవిత” అని తమ కవితా స్వరూపాన్ని వాళ్లు స్పష్టంచేశారు, 
కీర్తి, డబ్బు ఇనపబూట్ట (కింద యీ నాటి జనులందరూ జీవిస్తున్నారని 
యెంచి, వాళ్ళను ఆస్టితినుండి తప్పించి, అసలు స్వరూపాన్ని తెలియజెప్పి, 
ఆచ్చాదనల్ని తొలగించుకోమని చెప్పాలని దిగంబరకవుల ఉద్దేశ్యం. 
ఈ ఉద్దేశ్యంతో వీరికంపె ముందుగా ఆధునిక కవిత్వంలో (ప్రవేశించిన 
అభ్యుదయ కవులు, వచన కవులు ఏకీభవిస్తారు. ఆచ్చాదనల వెనుక 
జీవిస్తున్న (ప్రజలను మేల్కొల్పాలనే ఏరిపద్దతితో మాతం అభ్యుదయ 
కప్పలు భేదిస్తారు. జీవచ్చవాలుగా (బతుకుతున్న (ప్రజల్ని తిట్టి, కోప్పడి, 
వారి మనస్సుల ప్రై కలియబడి, భయపెట్టి, జుగుప్స కలిగించి, (ప్రజలను 
మేల్కొల్చ జూశారు దిగంబరకవులు. 


“మంచికోసం, మనిషిలోని నిప్పులాంటి నిజమైన మనిషికోసం 
కపటంలేని చిరునవ్వులుచిందే సమాజంకోసం, అహోర్మాతులు ఆరని 
అగ్నిలో నడిచిన ఆత్మలలోంచి పలుకుతున్న గొంతుకలంి” అని 
(ప్రకటించు కొని దిగంబరకవులు తాము పు_స్తకాల్లోంచి మాట్లాడదలచు 
కోలేదని, వాస్తవ పరిస్థితిని “మేం మేంగా మాట్లాడదలచు కొన్నా” 
మన్నారు. తొము రాస్తున్నది వచన కవిలే అయినా తమ కవిత్వాన్ని 
వచన కవిత్వం అననివ్వదలచు కోలేదని, తమగీతాలను 'దికొలని 
పిలవాలని చెప్పారు. అంతేగాక దిగంబరశకం కాలమానం గూడ 
(పకటించారు. సంవత్సరాల పేర్లు, బుతువుల పేర్లు, మతాల పేర్లు కూడ 
మార్చారు. 


కులమతాల సంకేతాలుగా వున్నాయనుకుంకే అసలు పేరును వదలి 
సెట్టి కలం "పీరు పెట్టుకోవటం పరిపాటిగాని, కాలచ్మకం తమ చేతిలోనే 
వున్నట్టు కాలగమనాన్ని మార్చటం ఎందుకో తెలియదు. మూడు 


ఎనిమిదవ అధ్యాయం 328 


సంపుటాలు వెలువడిన తర్వాత, ఆర్లురి పేరిట వున్న ఆరు సంవత్సరాలు, 
అరు సంపుటాలై నా రాకుండానే యీ శకం అంతరించింది గదా! అనంత 
కొల (పవాహంలో కవులు కాంతదర్శులు కాగలరని కాలాన్ని మార్చటం 
ఎలా సంభవం? 


కొత్త కవిత్వోద్యమం తీ వధాటితో వస్తే రావచ్చు. ఏ ఉద్యమ 
మైనా ఎంతోకొంత వేగంతోనే వస్తుంది. కాని కీర్తి ఇనుప పాదాల్మక్రింద 
లోకం నలిగి పోతున్నదని ఒకపక్క ఆ కోశిస్తూనే తమ కవిత్వ సంపు 
టాలను విచి తంగా ఆవిష్కరింపజేసి, సంచలనాన్ని సృష్టించటం బాగు 
లేదు. అర్థరా_తిపూట తమ కవితా సంకలనాలను రిక్షావాలా, హోటల్‌ 
క్లీనర్‌, విచ్చగ_త్తెలతో ఆవిష్క-రింపజేసి, సంచలనం సృష్టించారు. దీని 
వల్ల వీరి ఉద్యమాన్ని సానుభూతితో చూడదలచుకున్నవారు కూడ 
అఫార్థం చేసుకొని వీరి కీర్తి కాముకత్వాన్ని నిరసించారు. 


దిగంబరకవులు (ప్రస్తుత సమాజంలో అలముకొని వున్న దుర్భరమైన 
పరిస్థితులకు కొరణమైన అందరినీ తిట్టారు." పండితవర్యా! రికార్డులా 
నోరు (తిస్పకు / నవ సృష్టిని కాలదన్నకు / భావకవుల నపుంసక హావ 
భావాలకు సవాలు / అభ్యుదయకవీ, నల్లమందు తిని న్నిదపోయావ్‌ / 
నయాగరా జలపాతంలో / దూకలేకపోయిన అన్నయ్యా! / గుడ్‌ ట్రై! 
మీకందరికి సలామ్‌ ఆలేకుమ్‌ | వచనంలేదు ! కవిత్వం అంతకంటెలేదు'” 
(ఆత్మయోనిి అని ఆన్ని వై పులా పరిస్థితులకు బందీ ఆయిన మనిషిని 
చూచి దుఃఖించి, ఆవేశంతో మనిషిని దిగజార్చిన, దిగజారుస్తున్న పరి 
స్థితుల్ని తిట్టారు. “సాహిత్యంలో ఆదినుండి ఆనువాడానికీ ఆనుకరణకీ 
అలవాటుపడి నేడు పాశ్చాత్య స్వరాలకి (పతిధ్వనిగా మారిన తెలుగు 
సాహిత్యానికి మౌలికమైనధ్వని”ని _కోరుతున్నామన్నారు. అణ్వ 
భ్యున్నతిలో మానవుడు యీ ధరాతలంలో తప్పి పోయాడు. తప్పి 
పోయిన ఆత్మను పట్టియిచ్చి, మనిషిని మనిషిగా చూడాలని మాకోరిక” 
అన్నారు. మతాలతో, ఇజాలతో తమకు నిమిత్తం లేదన్నారు. 
“ఈ భూగోళంపై దార్విద్యం, ఆకలి అలముకుని పవున్నంతనరకూ 


$24 తెలుగు కవిళకా వికాసం 


మార్క్సిస్టు దృక్పథాన్ని సవాల్‌చేసే అధికారం ఎవరికీవేదు ఆని 
మార్కిస్టు దృక్పథాన్ని అంగీకరిస్తూనే నియంతృత్వానికి మార్గమైన 
మార్చీజం తమమార్షం కాదన్నారు. ట్‌ ఆచ్చాదనకీ తలవొగ్గని, 
ఏ భయాలకీ లొంగని నిరంతర సజీవ మానవుడి కోసం ఎలుగెత్తి 
పిలుస్తున్నాం” అని జడత్వంలో మగ్గుతున్న మనుష్యుల్ని కవిత్వంతో 
కదిలించారు. 


స్వేచ్చా మానవుడికోసం తపించిన వీరు (ప్రస్తుత సమాజం కుష్ట 
వ్యవస్థగా మారిందనీ, దీన్ని నాళనం చెయ్యాలనీ భావించారు. వీరుకోరిన 
మార్చు 19వ శతాబ్దంలో రష్యాలో తలె_త్తిన నిహిలిస్టు ఉద్యమం కోరిన 


మార్చు వంటిడే.“Prince petr kropotkin,the leading Russ- 
ian anarchist, defined nihilism as a struggle against 
all forms of tyranny, hypocrisy and artificiality in 
favour of indi.idual freedom. It was a revolt of an 
adolescent generation that cherished iofinite faith in 
scientific truth” నిహిలిస్టులు శాస్రుజ్ఞానం అన్ని సమస్యలను 
పరిష్కరిస్తుందని నమ్మితే, దిగంబరకవులు వ్య_క్తిస్వేచ్భ వలన సమాజం 
బాగుపడుతుందని- అర్థిక వ్యత్యాసాలు తొలగిపోనిదే వ్యక్తి స్వేచ్చ 
లభించదని భావించారు. దిగంబర కవులు శాస్త్రవిజ్ఞానం సాధిస్తున్న 
మహత్తర విజయాలకేసి దృష్టి సారించినట్లు కన్పించదు. (ప్రస్తుత 
సమాజ కుస్టువ్యవస్థకు కారకులైన వాళ్ళను, కుష్టువ్యవస్థను పోషిస్తున్న 
వాళ్ళను సర్వనాశనం చెయ్యాలని వీరు తలచారు. వీరి (పయత్నంలో 
సఫలం కావటం అటుంచి ఎక్కువకాలం గడవకుండానే, వ్యవస్థను 
మార్చాలంటే దాన్ని అసహ్యించు కోవటం సరియైన మార్గం కాదని, 
(ప్రజల్లో కలిసిపోయి (పజలను విప్పవానికి సమాయత్తం చేయాలని తలచి 
వీరిలో కొందరు విప్లవ రచయితల సంఘ స్థాపనకు తోడ్పడ్డారు. 
ఈ సందర్భంలో దిగంబర కవుల ఉద్యమాన్ని గురించి (శ్రీకొడవటిగంటి 





3. ‘Nihbilism’ A 6. M.- Encyclopaeadia Britannica- 
Vol-16, page-512 - 1966 Edition. 


ఎనిమిదవ ఆధ్యాయ౦ $26 


కుటుంబరావు “వాంతి చేసుకునే వాణ్ణి చూచి ఎవరూ వాంతి చేసుకోరు,” 
సమాజం మారాలనే ఆవేశం లోపలి నుండే రావాలని, (ప్రజలకు ఆ ఆవేశం 
కలిగించటానికి పూనుకోవాలని చెప్పిన హితవు వీరివట్ల యథార్థమైంది. 
దిగంబర కవులు సమాజాన్ని చూచి అసహ్యించు కుంటున్న స్టే, ఇంకొ 
ఎందరో అసహ్యించు కుంటున్నారు. వారిలో కొందరు సాయుధులై 
అన్యాయాలను ఎదుర్కొంటున్నారు. పరిస్థితులను తిట్టుకుంటూ కూర్చో 
లేదు. భారతదేశంలో అతివాద రాజకీయ పక్షెల్లో వచ్చిన మార్చు కూడ 
దిగంబర కవులలో మార్చు రావటానికి తోడ్పడింది. 


సమాజంలో జరుగుతున్న అన్యాయాల పై దిగంబరకవులు | పకటిం 
చినది ధర్మ(కోధమే. ఆవేశ పూరితమైన కపులవాక్కులో కవితా కళ 
మెరిసింది, మొదటి సంపుటంలో ““నన్నెక్కనివ్వండి బోను (చెరబండ 
రాజు); ఎముకల కేకలు (భై రవయ్య; జ్ఞైల్లోనమ్నుదం (నగ్నముని; 
రెండవ సంపుటిలో “ఆకాళం వెక్కివెక్కి ఏడుస్తోంది (చెరబండరాజు) 
మేంమనుషులంకాదు, ఇంకేదో పేరుంది మాకు (మహాస్వస్న) షష్టిపూర్తి 
(ఖై రవయ్య; కరువు బిచ్చం (ఖైరవయ్య “మా (నగ్నముని); 
మూడన సంపుటిలో ““వందేమాతరమ్‌ (చెరబండరాజు, తొడవిరిగిన 
తరం (నగ్నముని, బుద్ధక్షమ (నగ్నముని) కుష్టురోగి (నగ్నముని) 
జగద్గురువు లొస్తున్నారు జాగ_త్త (చెరబండరాజు) గీతాలు చదివితే 
యీ కవులు (పతిభావంతులని, వీరి కవిత్వంలో లోతు, గాంభీర్యం 
వున్నాయని తోస్తుంది. 


“ఆకలి, కౌమం, కలలూ, కన్నీళ్ళ / మనిషిలోని మర్మజ్ఞాన 
మంతా ఒక్కకే / దేశమేదై శేనేం? మట్టంతా ఒక్కటే / అమ్మ 
యెవరై తేనేం? చనుబాల తీపంతా ఒక్కటే / బిక్కముకాలతో చూస్తా 
రేం? పిచ్చివాణ్ణిగా కేసు పుటప్‌ చెయ్యండి / నన్నెక్క_ నివ్వండిబోను” 
అన్న చెరబండరాజుగారి భావన, కవిని పిచ్చివాడని భావించేట్లుచెయ్యదు. 
కవితలో భావం సహృదయుల మనస్సుకు హత్తుకుంటుంది. 


దిగంబరకవుల గీతాల నిండా బూతు మాటలే వున్నాయను కోవ 
టం పొరపాటు. “మనిషీ! మానవతా నిగమాగమబుషీ! మేలుకో! “ఆనే 


$26 లుగు కవితో వికాసం 


భై రనయ్యగారి పిలుపు ఆలోచనను పేరేపిస్తుంది. “సూర్యుని కడ్డంగా 
నుంచున్న / ఆ మబ్బు తునుక పేరేమిటి?” అని (ప్రారంభమయ్యే 
“జై ల్లో సమ్ముదం'లో శ్రీ నగ్నముని “జీసస్‌ చేతుల్లో మొలిచిన మాన 
వాత్మల మందారాలు” (పదర్శించి ధ్వని (ప్రధానంగా కావ్యాన్ని తీర్చి 
దిద్దారు. (శ్రీ చెరబండరాజు “ఆకాశం వెక్కివెక్కి ఎడుస్తోంది” గీతంలో 
“ప పడమటి చల్లని గుండెను | పాయలు పాయలుగా చీల్చుకొని | 
కాల్వలై. ఎవరిదో /ఏతరం కన్నీరో / గలగలా సుళ్లుతిరిగి | మెలమెల్ల గా 
పారుతూంది.'” అని ఊరిని ముంచేసిన వరదను వర్ణిస్తూ స్తూ “అప్పుడే పుట్టిన 
ఆవుదూడ / లోతై నగోతిలో దిగబడింది | ఎక్కదో కత్తి మెరుపు/ ఊరి 
ఎగువన తటాకం / గుండెతెగి (ప్రవహిస్తున్నట్టుంది / ఒంటరి పాలేరు 
గుండె పూరింటితో / దూలం విరిగి గోడకూలి / బంధాను బంధాల 
తాటాకులు / గాలిలో ఎగురుతున్నాయు/....కాపరి హృదయంలో ఏదో/ 
కన్నీటి ఊయల కదలాడింది” అని కరుణామయ దృళ్యాన్ని _పదర్శిం 
చారు. ఆధునిక కవిత్వంలో ఉత్తమ కవిత్వంగా చెన్పదగిన గీతాల్లో 
ఇదొకటి. 


“మేం మనుషులం కాదు, ఇంకేదో పేరుందిమాకు” అనేగీతంలో 
“'మహాస్వప్న గాంధీజీని సంబోధించి, గోడ్చేల ఘాతుక హస్తాలనడును 
మానవత్వాన్ని చూచిన “బాపూ! మోసపోలేదు కదా నువ్వు!” అని 
ఆహింసను నమ్మి దేశాన్ని తోడేళ్ళ కప్పగించిన గాంధీజీ మోసపోయారని 
తలచారు. 


విషమ పరిస్థితులలో కూడ చిన్నచిన్న సుఖాలతో తృప్తిపడి 
దుర్భరంగా జీవించేఉద్యోగుల మనస్థితిని 'కరువువిచ్చం'లో (శ్రీఖై రవయ్య 
చక్కగా వెల్లడించారు. “అన్నా! భయపడకు / కరువు భత్యం పెరుగు 
తుంది / కొండచిలున నోట్లోకి ఈగ పిల్ల దూకుతుంది” అని ధరలు 
అదుపులో పెట్టకుండా, కరువుభత్యాన్ని పెంచే (పభుత్వాన్ని నమ్మి 
మోసపోవద్దన్నారు. 


భావకవులు మాతృ్ళదేశభ క్తితో గీతాలు రచి చస్తే, చెరబండరాజు 
మనదేళ వాస్తవ పరిస్థితి కళ్ళకు కక్లే విధంగా - 


ఎనిమిదవ అధ్యాయం శ్ర? 


“ఓనా ప్రియమైన మాతృదేశమా 
తల్లి వి తండివి దై వానివి సీవేనమ్మా 

en లా 
దుండగులతో పక్కమీద కులుకుతున్న శిలంనీది 
అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టిన ఆందంనీడి 
సంపన్నుల చేతుల్లో మైమరచి నిదిస్తున్న యవ్వనం నీది 
వందేమాతరమ్‌ | వందేమాతరమ్‌” 


అన్నప్పుడు జుగుప్ప బాధ మిళితమై ఆ(కోశం కలుగుతుంది. 
పరిస్థితులు మారాలనిపిస్తుంది. 


ఒకనాటి త్యాగధనులు స్వాతం(త్యం వచ్చాక సుఖాల్లో మునిగి 
పోయి [పజలక (దోహం చేస్తుంటే చూచి, గుండెలు! బద్దలై పలవించిన 
గీతం నగ్నముని రచించిన “తొడవిరిగిన తరం. ఈ గీతంలో కవనశిల్బం 
నగ్నముని కవితా _పతిభకు మచ్చుతునక. మరో గీతంలో - 


“నిజం రేజర్‌ లాంటిది 
అది సీజర్ని సైతం క్షమించదు” 


అన్న కవిశక్తిని కొనియాడకుండ వుండలేం. “రిక్షా నుండి 
టీవీలోకి / ....పంచవర్ష (ప్రణాళికల (ప్రగతి (ప్రకారం / అభివృద్ధి చెందు 
తున్నప్పుడు” (శమజీవులకు అహింసా తత్వాన్ని బోధించటంలో అర్థం 
లేదని “బుద్ధకమ” గీతంలో నగ్నముని హెచ్చరించారు. స్వాతం త్యా 
నంతరం పేదలు కడు పేదలయ్యారని పాలకులే కొందరు అంగీక 
రిస్తున్నప్పుడు నగ్నముని గీతంలో నిజాన్ని గురించి ఉలిక్కిపడనక్క_ర 
లేదు. పదవీ మమకారంతో పాపాలుచేసి, జీవితంలో సుఖశాంతుల్ని 
కోల్పోయి, వ్యసనాల్లో మునిగి పోయిన రాజకీయ వాదిని నగ్నముని 
కుష్టురోగిగా అభివర్ణించారు. అటువంటి రాజకీయ వేేత్తను సంబోధించి 
“నిన్ను రోడ్డుమీదకి / పిచ్చికుక్కలా తరుముకొచ్చి | (ప్రజలు కాల్చక 
ముందే / కరలతో బరినెలతో పొడవకముందే / నిజంచెప్పు” ఆని 
గద్దించారు. ఈ కవితావేశం వీరిని క్రమంగా విప్ణవ రచయితల 
సంఘంతోకి నడిపించింది. 


128 శీలుగు కవితా వికాసం 


“జగద్గురువు లొస్తున్నారు జా్యాగత్తిలో చెరబండరాజు మనుషుల 
బుజాలమీద (వయాణంచే నే, మోసకౌరులయిన “జగద్గురువుల బండా 
రాన్ని వ్యంగ్యంగా దుయ్యబట్టారు. మతాధిసతుల్ని పాతిపెట్టి, మంచికి 
పతాకాన్నె_త్రే మనిషినని బుజువుచేసుకో అని సాటి మనిషిని హెచ్చ 
రించారు. (శ్రీ భై రవయ్య “నేను చెరచబడ్డ గీతాన్ని” ఆంటూ జుగుప్ప 
కలిగే విధంగా, దుర్మార్గ వ_ర్తనులై న కవులు కవితను దుర్వినియోగం 
చెయ్యటాన్ని అతితీ( వంగా నిరసించారు. 


ఈ మూడు సంప్పటాల్లో రసవంతమైన రచనలతోపాటు, రోత 
కలిగించే గీతాలు కూడ వున్నాయి. అశ్లీల పడాలుండటం దోషమని కాదు. 
ఆ అశ్లీల పదాలు కవి ఆవేశంలోంచి దుమికి వచ్చినవి కాక, సంచలనం 
కలిగించటానికి, పాఠకుల్ని “షాక్‌” చెయ్యటానికి, (పయత్న పూర్వకంగా 
తెచ్చిపెట్టు కోవటం వీరి కవిత్వంలో పెద్దలోసం, 


సమయమూ, సందర్భమూ గమనించి కవులు ఆశ్లీలాలు (పయో 

గి_స్టే తప్పులేదు. అన్యాయాన్ని సహించలేక, ఆవేశంతో పలికే మాటల్లో 

౧౧ 

ఆశ్టీలాలు దొర్లి తే అందుకు తప్పుపట్టి వలసిన పనిలేదు. “దొంగలంజ 

కొడుకు లసలేమెసలే ధూూర్తలోకం” అని (శ్రీశ్రీ అన్నప్పుడు(“కొంసెల్ల 

జనార్దనరావు కోసం” - మహాప్రస్థానం) దాన్నెవ్వరూ ఆక్షేపించరు. ఆవి 

నీతిని ఆకర్ష వంతంచేసి నప్పుడే వస్తుంది చిక్కు - (ప్రబంధకవులు, కీణ 

యుగ కవులు, ఎంత సంస్కృత శబ్దాల మాటున భావాన్ని మరుగుపరచ 

జూచినా అశ్లీల వర్ణనలు అశ్లీలాలే. సాహిత్యంలో అక్షీలానికి చోటున్న 
దని పూర్వంనుండి ఆలంకౌరికులు ఆంగీకరిస్తూనే వున్నారు, 


“సన్ని వేళ విశేషా త్తు దురు కమపి శోభతేనీలం పలాశమాబద్ధం 
అంతరా శే (సజామిని” = దుర్తుక్త కం అంపే తిట్టు, సన్ని వేళ విశే 
తిట్టు వాడబడవచ్చు. అప్పుడది పట అల్లిన పూలమధ్య 


ఎనీమిదవ అధ్యాయం 528 


మోదుగాకులా వుంటుందో సంస్కృత కవులు కౌళిదాసాది మహోకవృలు 
కావ్యనాటకాల్లో అ శ్రీల పదాలను ప్రయోగించారు. శ్ర శేషేంద శర్మ 
చెప్పినట్లు “ఒక విధంగా తిట్లు ఆరోగ్యానికి (ప్రతీకలు- ఒకడికి ఆన్యాయం 
మీద (క్రోధం కలక్కపోతే, ఒకడు అన్యాయాన్నిసహించి నిశ్శబ్దంగా 
ఉండి పె గా నవ్వుతూఉంపే వాడి ఆరోగ్యాన్ని” శంకించాలి.* వాడిలో 
మానవ సహజ లక్షణాలు లోపించాయని ఆశ్చర్యపోవాలి. 


దిగంబరకవులు ఉపయోగించిన అశ్లీల పదాలు, వర్ష నలు కామో 
(దేకొన్ని కల్లించవు. జుగుప్స కలిగిస్తాయి. ఆ జుగుప్ప వర్తమాన 
సమాజంలో ఉన్న హేయమైన పరిస్థితులవలన జనించిందే. దిగంబర 
కవుల మొదటి సంపుటి వెలువడగానే చాలమంది విమర్శకులు ద్ని గ్భాంతి 
పొంది, అశ్లీల (ప్రయోగాలను ఆక్షేపించారు. వీరి కవితల్లో ఆవేశంతో 
అపయత్నంగా వచ్చిన బూతు మాటలతో పాటు, తెచ్చి పెట్టుకున్న 
“న్మీగో సుందరులు, ఊరువులు, ఇంకా కొజ్చాల కామకేళి” వగ్రై రాలన్నీ 
కవులు కావాలని కల్ఫించుకొన్న వే. ఇవిఅనవసరం, ఇటువంటి అశ్టీలాలను 
పరిహరించాలని విమర్శకులు అంటే, వారిని కూడ బూతులు తిట్టారు 
దిగంబరకవృలు, 


తిట్టు కవిత్వంలో దిగంబరకవుల పద్ధతి పూర్వకవు లనుసరించి 
నది కొదు. కూచిమంచి జగ్గకవివంటి తిట్టుకవులకు, దిగంబర కవృలకూ 
భేదం వున్నది, (శ్రీ వెల్చేరు నారాయణరావు వివరించినట్లు “కూచిమంచి 
జగ్గకవి వంటి వారి కవిత్వ చదివినపుడు కవికి కోపం వచ్చిందవి పాఠ 
కుడికి తెలుస్తుంది. దిగంబర కవిత్వం చదివినప్పుడు పాఠకుడికి కోపం 
వస్తుంది.” హేయమైన సమాజ పరిస్థితులపై కోపం తెస్పించటంలో 


4. 5, ఆధునిక కావ్యశాస్త్రము _ కవిసేన మేని'పెస్టో.గుంటూరు శేషేంద్రశర్మ - 
ఇండియన్‌ లాంగ్వేజెస్‌ ఫోరమ్‌ (పచురణ = 1877 = ఈ (గంథం నుండి 
సాహిత్యంలో అశ్లీ లతకు సంబందించిన స వూచారం స్వీకరించాను. వారికి 
కృతజుణి, 

శల 
6. తెలుగులో కవితా విప్లవాల స్వరూవం . వెల్ళేరు నారాయణరొవ్ఫం 


$$ పలుగు కవీళా వికాసం 


దిగందిర కవులు కృతకృత్యులయ్యారు. అవసరానికి మించి ఉపయో 
గించిన అశ్లీల పదాలు మ్మాతం వీరి కవిత్వంపై సదభి_పాయాన్ని 
కల్షించవు, 


దిగంబర కవులపై ఆకేసణలు 


దిగంబర కవుల తీ(వధాటికి సమకాలిక కవులు, విమర్శకులూ 
కూడ తట్టుకోలేక పోయారు. ఒక్క- (శ్రీశ్రీగారు మాతం ఏ కొత్తదనం 
వచ్చినా ఆహ్వానించేతత్వం ఆయనస్వభావంలో ఒకభాగం కౌబట్టి, దిగంబర 
కప్పలను మెచ్చుకోవటమేగాక వారి కవిత్వాన్ని ఇంగ్లీషులో అనువాదం 
కూడ చేశారు. 


దిగంబర కవిత చదివి (శ్రీ ఆర్ముద '“మహోబలిపురంలో పెద్ద 
అలలు వచ్చి మొహానికి తగిలితే” కలిగిన షాక్‌ వంటి అనుభూతి పొందా 
నన్నారు. అభ్యుదయ కవులలో (వసిద్ధులెన కుందు ర్తి, సోమసుందర్‌ 
మొదలై నవారు దిగంబర కవిత్వాన్ని నిరసించారు. సు(పసిద్ధ సాహిత్య 
విమర్శకులు (శ్రీ రాచమల్లు రామచందారెడ్డి “వీళ్ళ ఆరుమంది, 
అరిషడ్వర్గంలాగా....యీ సంపుటిలో దిక్‌లు చాలానే వున్నాయి. కవిత్వం 
మా(తం యెక్క_డాలేదు” అని నిందించారంకే దిగంబర కవులు 
సాహిత్య వ్వేత్తలను ఎంతషాక్‌ చేశారో ఊహించుకోవచ్చు." “వీళ్ళ 
రచనలు చదివితే అసహ్యం వేస్తుంది. అతిట్టూ, ఆబూతులూ, ఆఆటవిక 
ఆవేశమూ, ఆ ఒళ్ళెరుగని కుసంస్కారమూ” ఆ నోటితీటా, ఆ మాటల 
కంపు మనకు జుగుప్స కలిగిస్తాయి.” అని రామచం్నదా రెడ్డిగారు ఆక్షే 
పించారేగాని, వీళ్ళకవిత్వంలో నిజాయితీని, ధర్మ కోధాన్ని, అన్నిటినీ 
మించి (పతిధావంతులై న వీరి కవిత్వాన్ని ఆస్వాదించ లేక పోయారు. 
పుడకలున్నాయని పానకాన్ని పొరబోసుకుంటామా? అక్టీలాలున్నాయని 
కవిత్వాన్ని నింది_స్టే ఆది సహృదయ లక్షణం కాదుగదా? 


7, “ఆరుద్ర గారితో ఇంటర్వ్యూ” - “నవతి = సంచిక = 4 జులై 1967, 
8, సమాజం ఆఎతగా పళనమైందా ? (దిగంబర కవుల మూడవ సంపుటి మీద 
సమీక్ష) - రాచమల్లు రామచంటద్రారెడ్డి = సంవేదస = జనవరి. 1800. 


ఎనిమిదవ అధ్యాయం క్రీ! 


దిగంబరకవులు రాకపోతే అభ్యుదయకవులు శక్తిని కోల్పోయి 
నప్పు డేర్పడిన _స్తబ్బత చెదిరి పోయేదికొదు. వచన కవులు వైవిధ్యం 
కోసం (పయత్నంచేసినా, “ర్యాతి* కవితా సంకలనంలో కవులు కవితా 
వేశాన్ని _పకటించినా, పెద్ద మార్పు వచ్చేదికాదు. సమాజ పరిస్థితులను 
చూసి రోతపుట్టి, జుగుప్స కలిగే విధంగా తిట్టి దిగంబరకవులు రాయక 
పోతే యువకవులు కర్తవ్యాన్ని గుర్తించే వారుకారు. దిగంబరకవుల 
కవితల్లో అశ్లీలాన్ని పరిహరించి, సమాజాన్ని మార్చాలంకే దాన్ని 
తిడుతూ కూర్చోడం కాదు, [పజల్ని మేల్కొలిపే కవిత్వం రాయాలని 
“తిరుగబడు", “మార్చ్‌” సంకలనాల్లో కవులు (పయత్నించేవారుకారు. 


1070లో విశాఖపట్టణంలో మహాకవి శ్రీశ్రీ షష్టిపూర్తి సభలో 
విశాఖ విద్యార్థులు పంచిపెట్టిన 'రచయితలకు సవాల్‌” దిగంబర కవుల్లో 
పునరాలోచనకు కారణమైంది. అప్పుడు వారిలో చీలిక వచ్చింది. విప్పన 
రచయితల. సంఘం ఏర్పడినప్పుడు దిగంబరకవులు ఆరుగురిలో నలుగురే- 
నగ్నముని, చెరబండరాజు, జ్వాలాముఖి, నిఖిలేశ్వర్‌ మాతమే- విప్ణవ 
కవుల రాజకీయాభి (పౌయాలను, (పణాళికను అంగీకరించారు. మహో 
స్వస్నకు “విరసంిలో చేరిన దిగంబర కవులకు మధ్య భేదాభిప్రాయాలు 
తీవమై ఒకరి నొకరు తిట్టుకొ నేదాకౌ వెళ్ళాయి. 


“తిరుగబడుి; “మార్చ్‌” కవులతోకలిసి విప్ణవ రచయితల సంఘం 
స్థాపించిన తర్వాత “దిగంబర కపిత్వం' అంతరించింది. విస్తవ కవులుగా 
మారిన తర్వాత కూడ నీను సొంత పేర్చ త్రో గాక దిగంబరకవృలుగా 
పెట్టుకున్న సేర్ష తోనే కవిత్వం రాస్తున్నారు. బహుశా కులమత సంకేతా 
లైన అసలుపేర్లకంటె ఈపేర్లే బాగున్నాయని వారు తలచివుండవచ్చు. 


దిగంబర కవులకు అనుకరణ 


దిగంబరకవుల _పేరణతో దరిదాపు అటువంటి పేరే “పెట్టుకుని 
“సుగమ్‌ బాబు, కిరణ్‌ బాబు, దేవ్నీపియ, కమలాకాంత్‌, ఓల్గా” అనే 
ఆయిదుగురు యువకవులు మానవతావాదం తమ కవితాత_త్త్వమని 
(పకటించుకొని రెండు కవితా సంపుటులు వెలువరించారు. రోగ్యగస్తమైన 


శ్రి శీలుగు కవిత ఏకొనం 


సమాజాన్ని బాగుచెయ్యాలని తలచారు. వీరిఉద్యమం పేరు, ఆకర్షించి 
నంతగా కూడ, వీరి కవిత్వం ఆకర్షించక పోవటం వలన దీనికి 
అనుయాయులెవ్వరూలేరు. “విరసం” స్థాపించబడి నప్పుడు వీరిలో కొందరు 
ఆ సంఘంలో కలిసి పోవటంతో ప్రై గంబరకవుల సంపుటులిక వెలువడ 
లేదు. 


“దళిత్‌ పాంథర్‌" ఉద్యమం 


దిగంబర కవులతో సంబంధం లేకపోయినా, ఇటువంటిదే ఒక 
కవిత్వోద్యమం మహారాష్ట్రతో “దళిత్‌పాంథర్‌"* ఉద్యమం వచ్చింది. 
దళిత జాతుల ఉద్ధరణకు (పభుత్వాన్ని ఆ(శయించటంకాక, దళితజాతులు 
తిరుగుబాటుచేసి తమ హక్కుల్ని స్థాపించుకోవాలని వీరి ఉద్దేశ్యం. 
మరాఠీ సాహిత్య రంగంలో యీ ఉద్యమం గొప్ప సంచలనం కలిగిం 
చింది, నామ్‌దేవ్‌ధశాల్‌, జె. వి. పవార్‌ యీ ఉద్యమాన్ని, (ప్రారంభిం 
చారు. ఆమెరికాలో “బ్లాంక్‌ పొంథర్‌” ఉద్యమాన్ని గురించి వీరు ‘Time 
మేగజై న్‌లో చదివి దీన్ని (పారంభించారట : 


(ప్రపంచం దగ్గరగా వొదుక్కున్న యీనాడు ఏ దేశంలో ఏ 
కవిత్వోద్యమం సాగినా దాని (ప్రభావం- వార్తాసాధనాలనల్ల అతి త్వరగా 
(పపంచమంతటా వ్యాపీస్తున్నది. దిగంబర కవుల ఉద్యమంవంటి సాహి 
త్యోద్యమాలు ఒరియా, పంజాబీ, బెంగాలీ భాషల్లో కూడ వచ్చాయి. 
దిగంబర కవుల ఉద్యమం ఒక సంధియుగంలో, జడత్వాన్ని తొలగించి, 
సాహితీపరుల నరాల్లో నిప్పు రగిలించి, విస్తవ రయుంయు వీచటానికి 
తోడ్పడింది. ఈ విధంగా దిగంబర కవిత్వం తన కర్తవ్యాన్ని నెర 
వేర్చింది. 


తొ మ్మి దవ అ ధ్యాయ౦ 
విప్లవ కవిత్వం - |పారంభం; అభివృద్ధి 


(పపంచ దేశాల్లో ఆర్థిక అసమానతలు తగ్గి సమసమాజ నిర్మాణం 
కోసం కృషిచేసేవారి సంఖ్య యీ శతాబ్దంలో బాగా పెరిగింది. 1918 లో 
బోల్షివిక్‌ విప్లవం తర్వాత సోవియట్‌ రష్యా సాధించిన విజయపరంపర 
(పజాస్వామ్య దేశాల్లో మేధావుల్ని కదిలించింది. మార్క్సిస్టు తత్త్వ 
శాస్త్ర అధ్యయనంతో భారతీయ మేధావులు కూడ ఫోషలిస్టు సమాజ 
స్థాపనకోసం కృషి చెయ్యాలనుకొన్నారు. (పజలను చై వై తన్యవంతుల్ని 
చెయ్యటానికి కళలు ముఖ్యసాధనం, సాహిత్యం అతిళ_క్రిమంతమైన 
సాధనం. (ప్రగతిశీలమైన భావాలుగల రచయితలు ఒకచోట చేరి 1936లో 
అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘాన్ని స్థాపించారు. ఈ సంఘం 
కార్యకలాపాలు ఆంధదేశాన్ని ఆలస్యంగాగాని 'పభావితం చెయ్యలేదు. 
1048లో ఆంధ అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడింది. “అభ్యుదయ 
రచయితల సంఘం రాజకీయ సంఘం కాదు. కౌని రాజకీయాలను 
స్పృశించడమే మహాపరాధంగా భావించదు” ఆని తమ (పణాళికలో 
న్పష్టం చేశారు. మదాసులో జరిగిన ఆంధ అభ్యుదయ రచయితల 
సభలో “అభ్యుదయ రచనకు మార్క్సిజమే ఆయువుపట్టు” అని 
సుప్రసిద్ధ భారతీయ రచయిత శె. ఏ. అబ్బాస్‌ స్పష్టం చేశారు. కాని 
అభ్యుదయ రచయితలు తమ మీద ఒక పార్టీ మ్యుదపడకూడదని 
జ్మాగ_త్త పడుతూ “విశాలమైన (ప్రాతిపదికి” ఏర్పరచాలనుకున్నారు. 
దీని ఫలితంగా అభ్యుదయ భావాలమీద ఏమా(తం విశ్వాసంలేని కవి 
పండితులు కూడ అభ్యుదయ రచయితల సభల్లో పాల్గ్లొనసాగారు. ఈ 
సంఘం పెదపూడిలో నిర్వహించిన పాఠశాలలో పేరెన్నికగన్న పండితు 
లను, కవులనూ ఆహ్వానించి “పాఠాలు” చెప్పించుకొన్నది. సంప్రదాయ 


184 తెలుగు కవితా వికాన౦ 


వాదులూ, జొతీయవాదులూ వైయాకరణులూ అందరినీ అభ్యుదయమనే 
మాట సందేహాలకు గురౌతున్నా అప్పటి 'దేశపరిస్థితుల వలన అభ్యుదయ 
రచయితల కృషి ఉజ్జ్వలంగా కొనసాగింది. స్వాతంత్ర్య పోరాట సమ 
యంలో, ఆ తర్వాత తెలంగాణ పోరాట కౌలాల్లో యీ సంఘం గొప్ప 
సేవ చేసింది. ఈ సంఘ సభ్యులు పెక్కు మంది (ప్రజా పోరాటాల్లో 
పాల్గొని జైలు శికలూ, (ప్రవాస జీవితపు (Underground) కష్టా 
లనూ అనుభవించారు. జనానికి సన్నిహితంగా వచ్చి సాహిత్యాన్ని 
(ప్రజా జీవితంలో ఒక భాగంగా చేయగలిగింది. 1952 ఎన్నికల తర్వాత 
అభ్యుదయ రచయితల కొకవిధంగా గొరవ (పతిష్టలేర్పడ్డాయి. తమ 
విజయాలను చూసి మురిసిపోతూ వుండగానే అభ్యుదయ రచయితల్లో 
కొందరు పాలకవర్గపు (పతినిధుల్రై అభ్యుదయ రచయితల సంఘాన్ని 
వెన్నుపోటు పొడిచారు. 1855 నాటి ఎన్నికల్లో వీరిలో కొందరు బాహో 
టంగా “పజాస్వామ్య పరిరక్షణ” "పేరుతో సంఘానికి [దోహం చేశారు. 
ఆ సందర్భంలోనే మతులు చేసిన మోసాన్ని తట్టుకోలేక (ప్రజాకవి 
శ్రీశ్రీ మానసిక చైక్షబ్యానికి గురైనారు. 


1955 నుండి 1960 వరకు అభ్యుదయ రచయితల సంఘానికి 
(గ్రహణం పట్టింది. శ్రీశ్రీ ధ్వజం నీడన భుజం కలిపి అభ్యుదయ 
(పస్థానం సాగించినవారు (క్రమక్రమంగా జారిపోసాగారు. శ్రీశ్రీ యే 
జీవిక కోసం సినిమాల నాశ్రయించి రచనల్లో వాడిని, వేడినీ పోగొట్టు 
కున్నారు. ఆయన తర్వాత మరికొంత మంది అభ్యుదయ రచయితలు 
సినిమాల్లోకి, ఇతర ఉద్యోగ వ్యాపారాల్లోకి వెళ్ళిపోయి స్థిరపడ్డారు. 
_ఒకప్పటి అభ్యుదయ కవులుగా సన్మానాలు మాతం పొందుతూ కొలం 
వెళ్ళదీయసాగారు. “ఆరసంి నిర్వీర్యమైపోయింది. 1960 తర్వాత 
_కుందులర్హి నాయకత్వంలో హైదరాబాదులో వచన కవిత్వం ఒక ఉద్యమ 
రూపంగా విస్తరించే (పయత్నం జరిగింది. “ఫీవర్స్‌ (ఫంట్‌' ఏర్పడింది. 
వచన కవిత్వం సాహిత్య రంగంలో ఎంతో మేలుచేసినా, కావ్యవస్తువులో 
శక్తి. లేకుండ ఉద్యమ మెలాగ వేళ్ళూనుకొవి .విలుస్తుంది ? అందువల్ల నే 


తొమ్మిదన అధ్యాయం 895 


వచన కవిత్వాన్ని గురించిన లక్షణాలూ, చర్చలూ యువకులకు తృప్తి 
కలిగించలేకపోయాయి. 


ఒకప్పటి ఆభ్యుదయ కవులు [కమంగా పాలకవర్గాన్ని సమ 
రిస్తూ, ప్రజాస్వామ్య సోషలిజాన్ని కీర్తిస్తూ కవితలు రచించసాగారు. 
ఆర్నుద, దాశరథి గారలు వీరితో (ప్రముఖులు. “అభ్యుదయ కవుల 
ధర్మమా అని వర్షచ్చైతన్యం గురించి పాడితే తప్ప మిగతాది కవిత్వం 
కాదేమోనన్న అపోహ ఆంగ ధదేశంలో అనవసరంగా ఊపిరి పీలుస్తోంది” 
అని ఆర్ముదగారు అభ్యుదయ రచనకు వర్షచ్చై తన్యానికి సంబంధం ఏమంత 
లేదు అన్నంతగా మారారు. అధునిక కవిత్వ వైతాళికులు దురదృష్ట 
వళాత్తూ ఒకపార్టీకి 'తాళికులై ” పోవటం కవిత్వానికి _శేయస్కరంకాదని 
కూడ ఆర్నుద అభిప్రాయపడ్డారు. “జండాలను నమ్మి” పుండాకోర్‌ వి 
కావద్దంటూ, దేశభ_క్తిపేరిట (పథభుత్వాన్ని అది (పవేశ పెట్టిన సంస్కరణ 
లను, (పణాళికలను పొగడటం సాగించారు (శ్రీ దాశరధి. “పవితులు 
పితుకుతున్న _పణాళికలపాలలో మజ్జిగనీళ్ళ కలపటోతున్నారు దుర్జనులు” 
అని ఆర్ముదగారు పంచవర్ష (ప్రణాళికల వలన సేద ప్రజలకు మేలుజరగటం 
లేదని భావించే వారిని ఆకెపించారు. 


1982లో చైనా, భారతదేశంతో యుద్ధానికి తలపడింది. ఆ సంద 
ర్భంలో జాతీయత పేరిట అభ్యుదయ కవులు పాలక పక్షెన్ని పూర్తిగా 
సమర్థించారు. చైనాతో యుద్ధం ఆగిపోయిన తర్వాతకూడ వీరివై ఖరిలో 
మార్చు రాలేదు. (పజల కష్టాలకు పాలకులు బాధ్యులు కారన్నట్టు 
కవులుగా తమ బాధ్యతను విస్మరించారు. ఒక పెద్ద _స్తబ్ధత ఏర్చడింది. 
ఈ సమయంలో సి. విజయలక్ష్మీ, గజ్జెల మల్లా రెడ్డిగారలు మళ్ళీ అభ్యు 
దయ కవిత్వానికి జీవంపొయ్యటానికి [పయత్నించారు. “రా, తి'సంకలనంతో 
కవులు తమ మనస్సుల్లో అలజడిని బయటపెట్టారు. అప్పుడే ఉవ్వెత్తుగా 
దిగంబరకవుల తిరుగుబాటు సాహిత్యసీమను సంక్షోభంలో ముంచెత్తింది. 


1. “ఒప్పో తప్పో ఇది నా మెప్పు. అఆర్హుద - శేశవరోవ్‌ రచించిన “ఉద 
యుంచవి ఉదయాలు” కావ్యానికి పీఠిక _ పచురణ _ అనేలా 1961 


398 శెలుగు కనికా ఏకానం 


“రష్యన్‌ నిప్ల వానికి నిహిలిస్టుల్లాగ, వీళ్లు విరసం ఆవిర్భావానికి నేపధ్యం 
తయారు చేశారు”? 


పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో “నగ్జల్‌ బరీ" జిల్లాలో రె తులు, 
కూలీలు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం సాగించసాగారు. తమ 
కష్టాన్ని దోచుకోజూస్తున్న భూస్వాములను వధించటం మొదలుపెట్టారు. 
'దిశంతో అతివాద రాజకీయాలు తీవరూపం పొందాయి. మార్కిస్టు 
పార్టీలో చీలికనచ్చి “మార్క్సిస్టు - లెనినిస్టుపార్టీ వొకటి కొత్తగా 
స్థాపించబడింది. మార్క్స్సిస్ట్ర- లెనినిస్టుపార్టీవారు నగ్గల్‌బరీ ఉద్యమాన్ని 
సమర్థించట మేగాక, అక్కడ (పారంభమైన వ్యవసాయ విష్ణవాన్ని 
ఇతర (పాంతాలకు కూడ వ్యాపింప చెయ్యటానికి పూనుకున్నారు. చారు 
మజుందార్‌, కాను సన్యాల్‌ గారలు వీరికి నాయకత్వం వహించారు. 
ఈ పోరాట (ప్రభావం (శ్రీకొాకుళంజిల్లాలో గిరిజన (ప్రాంతాలకు వ్యాపిం 
చింది. అడవుల్లో జీవించే అమాయక (పజలను, ఇతర (ప్రాంతాలనుండి 
వచ్చిన వ్యాపారస్తులు మోసం చెయ్యటాన్ని యి పార్టీవారు వ్యతిరే 
కించారు. వీరి పోరాటాలు 'హింసాత్మకంగా సాగాయి. భూస్వాములు 
కొందరిని హత్యచేసి, న్యాయాన్ని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని, 
దోపిడీదారులని వారు భావించిన వారిని పోలీసులకు పట్టివ్వడం కాక 
“పజాకోర్దుల ద్వారా తామే విచారణ జరిపి, కూరంగా మరణ శిక్షలను 
అమలు జరపటంతో [పభుత్వం యీ పోరాటాన్ని అణచటానికి తీవ 
చర్యలను తీసుకున్నది, విష్ణవపోరాటంప్రై ఆశలు పెంచుకొని, ఆంధ 
(పదేశ్‌ లోని మిగిలిన _పాంతాల నుండి మేధావులు, విద్యాధికులు, పెద్ద 
చదువుల్లో వున్న యువకులు, స్తీ, పురుష వివక్ష లేకుండ (శ్రీకాకుళం 
జిల్లాకు 'వెళ్ళి, అడవుల్లో రహస్యజీవితం కొనసాగిస్తూ (ప్రజలకు రాజ 
కీయాలు బోధించసాగారు. ఉద్యమాన్ని అణచే (ప్రయత్నంలో (ప్రభు 
త్వం తీసుకున్న తీ వమైన చర్యల్లో అనేకమంది యువతీ యువకులు 
(పాణాలు కోల్పోయారు. (శ్రీకాకుళం రైతాంగ పోరాటానికి వెంపటాపు 


2. *“పొపాత్యంలో విరసం తెచ్చినమార్సు' = చేకూరి రామారావృ- 'సృజని 
ఆక్టోబిరు- 1980. 


తొమ్మీదవ అధ్యాయం $17? 


సత్యం, ఆదిభట్ల కైలాసం, సుబ్బారావు పాణ్మగాహి మొదలై నవారు 
నాయకత్వం వహించారు. 


ఈ రాజకీయ నేపథ్యంలో 1970 ఫ్మిబవరి 1, 2 తేదీల్లో మహోకవి 
కి షష్టిపూర్ణిచేసి ఆయన రచనలన్నీ ఒకచోట చేర్చి, తెలుగువారికి 
సాహిత్యాభిమానులు భావించారు. విశాఖపట్టణంలో జరిగిన 
షష్టిపూర్తి సభకు (పసిద్ధ సాహితీవేత్త లెందరో హాజరయ్యారు. 
ని (ప్రశంసిస్తూ ఉపన్యాసాలూ, కవితలూ సాగుతుండగా సాహిత్య 
వేత్తల మధ్య “బాంబు” లాగా “రచయితలకు సవాల్‌” అని విశాఖ విద్యా 
రుల కరషతం వొకటి తీవ సంచలనం కలిగిస్తూ వెలువడిండి.* ఆకర 
పష్మతంలో ““'ముప్రైఏళ్ళగా సాహిత్యం ఏం చేస్తోంది? ఎటు వెళోంది? 
మీరంతా ఎందుకోసం రాస్తున్నారు? ఎవరికోసం రాస్తున్నారు?” అని 
(పళ్నించారు. “అభ్యుదయం పేరుతో గొంతు చించుకుని అరచిన వాళ్ళంతా 
ఆ పేరుతో కవిత్వాన్ని 028% చేసుకుంటున్నారు” అని రచయితలను 
తప్పు పట్టారు. “మిమ్మల్ని మీరు తిరిగి చూసుకోండి. “దొంగలంజ 
కొడుకు లసలే మెసిలే యీ లోకంలో” 'మీరు కూడ భాగస్వాములై. 
పోతున్నారు జాగ్రత్త” అని హెచ్చరించారు. “స్పానిష్‌ విష్ణ వంలో 
(ప్రాణాలు పోగొట్టుకున్న సాహిత్యకారుడు కిష్టఫర్‌ కాడ్‌ వెల్‌లాగా 
తాను రాసిన (ప్రతిపద్యం గిరిజనుల నోటి ఊతపదంగా. చేసి (శ్రీకాకుళ 
విప్టవ పోరాటంలో వీరమరణం చెందిన సుబ్బారావు పాణ్మిగాహిలా 
సాహిత్యం జీవితాన్ని మార్చే శక్తిగా మీరెందుకు చెయ్యలేదు” అని 
అభ్యుదయ కవులను నిలదీసి అడిగారు. “చేతనయితేరండి. నిజాన్ని 
నిర్భయంగా రాయండి. మేం ఉన్నాం. మీవల్ల ఉృశ్తేజితులయి. మీరు 
చూపించే దారిపట్టి మీరూహించే మరో (ప్రపంచాన్ని వాస్తవం చేస్తాం” 
అని తమ సంకల్పాన్ని, దీక్షను" (పకటించారు. అభ్యుదయ కవృలు తమ 


(హోరా § Gr 
డడ క్‌ డ్రై 
జ 


8. “రచయితలకు నవాల్‌' = విశాఖ విద్యార్థులు = కరప తాల దుమారం! తెర 
వెనుక భాగోతం; సంకలనం = అనంతం; లక్ష్మీకాంతం: బుక్‌లనర్స్‌; 
వీశా ఖపట్టణం 1977 


22 


118 శిలుగు కవితా ఏికొసం 


దుస్థితికి కలవరపడ్డారు. దిగంబరకపుల్లో పెద్ద మార్చే వచ్చింది. అప్పటి 
కప్పుడు ఏమీ జరక్కపోయినా “రచయితలకు సవాల్‌? కరప[తం వలన 
సాహితీ వేతలలో ఒక పెద్ద సంచలన మే వచ్చింది. అభ్యుదయ రచయితల 
సంఘం ఎ త్తుబడి పోయిందని, మరొక సాహిత్యసంస్థ (పకా పోరిటాల 
వెల్లువను (పోత్సహించేది ఏదయినా కావాలని. సాహితీపరులు ఆలోచించ 
సాగారు. 


“తిరుగబడు కవుల” తిరుగుదాటు 


దిగంబరకవుల కున్నంత ఆవేశమూవుండి, అశ్లీలాలు లేకుండ 
కవిత్వం రాసినవారు “తిరుగబడు"కపులు. వీళ్ళు పదిమంది. సమాజంలో 
జరుగుతున్న దోపిడి తొలగి పోవాలంటే, అన్యాయానికి గురి అవుతున్న 
వాళ్ళు తిరగబడాలని, అది సాయుధంగా జరగటం అవసరమని వీరు 
తలచారు. అణగారిన ఆ ర్రులందరినీ తిరుగబడమని కోరటమే వీరి కవిత్వ 
లక్ష్యం. 


“విషం కలిసిన పాయసం మనస్వరాజ్యం, డబ్బున్న భడవా 
పోషించే ఉంపుడుకత్తై మన (ప్రజాస్వామ్యం, మన్మపణాళికలూ, తీర్మా 
నాలూ, వాగ్దానాలూ, రేడియోలూ, పత్రికలూ, సినిమాలూ, సాహిత్యమూ 
ఒకటేమిటి, అన్నిరంగాలూ ఇరవయ్యేళ్ళ్శకే పడుపుకూడు తిని రాగూడని 
రోగాలు తెచ్చుకుని ముసలిదై న దీని విలాసాన్ని వర్థించటానికే ఖర్చయి 
పోతున్నాయి....శాంతియుత పోరాటం ఆసంభవం, పోరాటం లేకుండా 
నిజమయిన శాంతి రాదు.... సామ్యవాద సమాజాన్ని నిర్మించాలి. 
ఈ వ్యవస్థను శస్త్రచికిత్స చేసి కొ_త్తవ్యవస్థను నిర్మించటానికి త్యాగాలూ 
బలిదానాలు తప్పవు. కౌబట్టి తిరగబడి పోరాడమని యువతరాన్ని 
రగుల్కొలిపారు. 





శ్రీ మతులు వరవరరావు; ఆశోక్‌; లోచన్‌; కిషన్‌; ఎక్స్‌-రే; ఐ, సంజీవ 
రావు; సుధాకర్‌; సుదర్శన్‌; యాదగిరిరావు ఆనే యుపకులు “తీరుగదిడు” 
కవులు, 

* యువతరానికి .. తిరుగబడు కవులు _ *తిరుగబడు' కవితా సంచలనం 
స్వేచ్చా సాహితి = వరంగల్‌ _ డిసెంబరు 


తొమ్మిదవ అధ్యాయం $390 


వ్యవస్థ తేలికగా మారదని, అంధవిశ్వాసాల్లో మగ్గుతున్న (ప్రజలే 
ఆందుకు సహకరించరని యీ కవులకు తెలుసు. “దీనికి శస్త్ర చికిత్స 
తప్ప మందులేదని / నాకు తెలుసు / కాని అబ్బో నాశరీరం కన్నా 
నా కలవాటయి పోయిన / యీ దుర్మాంసాన్ని చీల్చనిస్తానా / యీచెడ్డ 
రక్తాన్ని కడగనిస్తానా / చస్తే చస్తాను అనే రోగివలె రుజా(గ_స్తమైనది 
సమాజమని వా స్తవ పరిస్థితిని తెలియ జిప్పారు. (వరవరరావు). 
“హక్కుల్ని తడుక్కుతినేవాడు / ఇక్కడ జీవించుటకు పనికిరాడు/ 
హక్కులు ఒక డివ్వడమేమిటి? శ్వాసించడం ఎవడు నేర్పాడేమిటి?” 
న్యాయమైన హక్కుల కోసం పోరాడటం శ్వాసించడం వంటి సహజ 
లక్షణం కౌవాలని “లోచన్‌” ఉద్బోధించారు. 


మతాల పిచ్చికుక్తలు కాపేస్తున్న సమాజంలో ““దేవుడా, నువ్వొక 
స్టేగువిఅని “ఐిఅన్నిమతాలు విషప్రాయమని భావించారు. ఎన్నికలపై 
నమ్మకం పెట్టుకొని దగాపడవద్దన్నారు. కర్మ సిద్ధాంతంలో “సీ నోరు 
కస్హేసిన”” ధర్మ సూ త్రాలమీద, దోపిడి గాళ్ళ చేతుల్లో రూపొందిన శాస 
నో మీద, అబద్దాన్ని ఆయుధబలంతో కాపాడుకో జూచే కపట తత్వం 
మీద తిరుగబడమని ఉత్తేజం కలిగించారు. వీరీ కవితలో వాచ్యార్థ 
(ప్రధానమైన, రాజకీయోపన్యాసం వంటి రచనలే ఎక్కువ. కాని కవీ 
చి త్తకుద్దీ, ఆవేళమూ అప్పటి పరిస్థితులలో వీరి కవిత్వాన్ని ఆదరించే 
లాగ చేశాయి. తమ ఆవేశం ఏ దిక్కుగా (పవహింప జేయాలా? అని 
ఎదురుచూస్తున్న వీరికి దిగంబర కవుల తోడ్చాటు, (శ్రీశ్రీ మొదలై న 
(పసిద్ద రచయితల సహకారమూ లభించి విప్ణవ రచయితల సంఘం 
ఏర్పడింది. “తిరుగబడు” కవులు 'విరసంిలో చేరి సాయుధ విప్ణవంతో 
సమాజం మారుతుందని ఎదురు చూస్తున్నారు. 


ఆధునిక కవిత్వ వేదిక “నవతి 


హైదరాబాదులో “నెవెన్‌స్టార్స్‌ సిండికేట్‌” ఆనే సంస్థ 1969 లో 
యువకులచేత (పారంథింసబడి అనేక సాంస్కృతిక కార్య కమాలను 
నిర్వహించింది. “నవత” ఆనే సొహిత్య షత్రికనుగూడ ఆధునిక సాహిత్య 


$40 తెలుగు కవితా వికాసం 


వేదికగా నడిపింది. ఈ was తమ పదవ వార్షికోత్సవ సందర్భంలో 
1970 జులై ఓర్‌ తేదీల్లో “ “అభ్యుదయ సాహిత్య సదస్సు జరపాలని 
నిశ్చయించారు. ఆ సదస్సుకు అభ్యుదయ కవులను, న 
నటులను ఇంకా ఎందరినో ఆహ్వానించి మహాకవి (శ్రీశ్రీకి ఘనసన్మానం 
తలపెట్టారు. అభ్యుదయ కవులు, మంతులు, సినిమా నటులతో కలిసి 
వేడుకల్లో పాల్గొనటం తీ|వవాదులై న వారికి నచ్చలేదు. ఈ సదస్సును 
(పజాపరమైైన అభ్యుదయ వేదికగా గ్నుర్తించడంలేదని దిగంబర కవులు 
దీన్ని బహిష్కరించారు. వరవరరావు మొదలై న యువకవులు కూడ 
యా సదస్సు అభ్యుదయ సదస్సుకాదని, దీన్ని బహిష్కరిస్తున్నామని 
(పకటించారు. ఈ సదస్సుకు వెళ్ళవద్దని శ్రీఢ్రీగారికి ఎందరోఉ త్తరాలూ, 
చెల్బిగాములూ పంపారు; (ప్రకటనలు చేశారు, “కసాయివాడు జీవ కారు 
ణ్యం మీద సెమినార్‌ పెడితే భూతదయ కలవాళ్ళు ఉరకట'మేనా?” అని 
శ్రీశ్రీ అభ్యుదయ సదస్సుకు వెళ్ళటాన్ని గురించి (శ్రీ కొడవటిగంటి 
అభ్యంతరం లేవనెత్తారు. (శ్రీశ్రీ మాతం ఆ సభలకు హాజరుకాదలచారు. 
“ఈనాడు నేనో వ్యక్తి మాతుణ్ణికాదు. ఒక మహోద్యమ (ప్రతినిధిని, 
కౌబట్టి నేను గై రుహాజరు కానడనురకే ఉద్యమానికి (దోహం చెయ్యడ 
మవుతుంది. అంతేకాక ఉద్యమవిరోధులంతా నాకు పిరికితనాన్ని" అంట 
గట్ట వచ్చు. సన్మానాన్ని మాతం స్వీకరి స్తే సే అది స్వార్ధపరత్వ 
మోతుంది”అని సన్మానసంఘం ఇచ్చే డబ్బు తీనుకోనని ముందుగానే 
(ప్రకటించి (శ్రీశ్రీ మ్మదానునుండి హైదరాబాద్‌ వెళ్ళారు." అక్కడ 
విప్లవ రచయితల సంఘం స్థాపించటానికి కృతనిశ్చయులై వున్న రచ 
యితల అభి పాయాలకు సమ్మతించి “అభ్యుదయ సాహిత్య సదస్సు"ను 
బహిష్కరించారు. 


అభ్యుదయ సాహిత్య సదస్సు (శ్రీశ్రీగారు హాజరుకాక పోయినా 
"పెక్కుమంది అభ్యుదయ కవులతో నిర్విఘ్నంగా జరిగింది. ఆ సదస్సును 
బహిష్కు-రి స్తున్నామంటూ “విప్లవ సాహిత్యాభిలాషపులు'” కరప తం 


CR) బే “ఎం ్రధవభి _ జులై 1, 1870 = దినపష్మతిక 


తొమ్మిదన అధ్యాయరి $41 


పంచిపెట్టారు.” అందులో “కుళ్ళిపోయిన సరుకుల్ని, చెల్లి పోయిన 
మందుల్ని ఇక్కడ అమ్మి (ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టవద్దని” అభ్యు 
దయ కవులను హెచ్చరించారు. ఇంకా అసభ్య పదజాలంతో అభ్యుదయ 
కవులను నిందించారు. ““ఇవాళమాకు యువకులమీద |పజాశ కుల మీద 
తప్ప ఎవరిమీదా నమ్మకంలేదు.... (ప్రజాళ_క్తి పాణం విప్లవ యువ 
తరం” అని (ప్రకటించి “ఎన్నోత్యాగాలతో కూడుకున్న దీర్ధవీర ప్రయా 
ణానికి సిద్ధమౌతున్నా''మన్నారు. ““పజాపోరాటాలు సాయుధరూపంలో 
ఉధృతమౌతున్న విప్ప వయుగంలో రచయితలు ఎటువైపో తేల్చుకోవాలి. 
తమ “'కమిట్‌ మెంట్‌” (వజాపక్షం అని రుజావుచేయాలి'” అని రచయిత 
లకు విజ్ఞప్తి చేశారు. 


న 


ఈసందర్భంలో మాక్సింగోర్కీ కళా వేత్తలకు చేసిన హెచ్చరికను 
జ్ఞాపకం చేనుకోవచ్చు. దుర్మార్గ పరిస్థితులను చూచి ఓర్చు వహించటం 
సబబుకాదని ఆయన అభ్మిపాయపడ్డారు. “ఓరిమి గాడిదల సుగుణం. 
ఇతరులు సె్టే బాధలకి లొంగి సహించి ఓరిమితో పడివుండడం మాన 
వుణ్ణీ నాశనం చేస్తుంది. ఓరిమి నిప్పులాగే ఆ(శయమిచ్చిన వాళ్ళని 
దహించేస్తుంది. ఓరిమి కలిగివుండండని బోధించేవాళ్లు (ప్రజల్ని కన్నుగప్పి 
గాడిదలుగా చేద్దామని చూస్తున్నారన్న మాట” అని కళావేత్తలను 
హెచ్చరించి “మీరెటువై పో” తేల్చుకోమన్నారు.* అభ్యుదయ కవులు 
కూడ “సదస్సు” తర్వాత ఎటువైపో తేల్చుకోవలసిన ఆవస్థలో పడ్డారు. 


అభ్యుదయ సాహిత్య సదస్సు జరగటానికి ముందురోజు ర్యాతికి 
రాతి యువకుల ఆవేశ పూరితమైన ఆలోచనలకు, సాయుధ పోరాటాన్ని 


7. “ఈ పగటి వేషగాళ్ళ రంకు రాజకీయ, సినీకంపు సాహిత్య సంతని మేం 
బహిష్క-రిస్తున్నాం”” = కరప్యతాల దుమారం: తెరవెనుక బాగోతం: 
సంకలనం: అనంతం; లక్ష్మీకాంతం: బుక్‌లవర్స్‌ పబ్లికేషన్స్‌ _ విశాఖ 
పట్టణం. 1977 


8. Maxim Gorky - ‘on Literature’ - Progress publi- 
shers, Moscow, 


$42 తేలుగు కఏతొ వికాసం 


సమర్థించటమే రచయితల కర్తవ్యమన్న తలంప్పకు శ్రీశ్రీ కట్టుబడి 
విష్ణ ప్‌ రచయితల సంఘాన్ని స్థాపించారు. ఈ సంఘానికి (శ్రీశ్రీ ఫై 


అధ్యక్షులు. 


“సాయుధ విప్లవ నీభత్సుని సారధినై 

భారత కురుకే తంలో 

నవయుగ భగవద్గీతా యంయుని |ప్రసరిస్తాను 
మంటలచేత మాట్లాడించి 

ర_క్తంచేత రాగాలాపన చేయిస్తాను” (రుంధు 


అని (శ్రీశ్రీ విప్లవ రచయితల సంఘం అధ్యక్షులుగా తన 
దీక్షను (ప్రకటించారు. (ప్రసిద్ధ అభ్యుదయ రచయిత (శ్రీ కొడవటిగంటి 
కుటుంబరావు; పేద |సజలజీవితాన్ని వాస్తవికంగా చి తిస్తున్న (శ్రీ రాచ 
కొండ విశ్వనాథశాస్త్రి, (శ్రీ కౌళీపట్నం రామారావు, అభ్యుదయ కవి 
(శ్రీ కె. వి. రమణారెడ్డి మొదలై నవారు విప్లవ రచయితల సంఘంలో 
చేరారు, 


'సాహితీమి.తులు” నిర్వహిస్తున్న సాహిత్యప తిక “సృజని 10 
సంచికల వరకు ఆధునిక సాహిత్య వేదికగా వుంటూ వచ్చింది. (శ్రీశ్రీ 
షష్టిపూర్తి నాటినుంచి తన వైఖరి మార్చుకొని విప్లవ భావాలవైపు 
మొగ్గి “విరసం” స్థాపనతో విష్ణవ రచయితల వాణిగా మారింది. ఒక 
విధంగా చెప్పాలంటే 1970 నుండి 1980 వరకు విస్తవ రచయితల కార్య 
కలాపాలు; కవితలు,కథలు,వ్యాసాలు మొదలై న రచనలన్నిటికి 'సృజని 
(ప్రచార సాధనంగా నిలిచింది. “విరసం” వారికి “ దభంజనం; విద్యుల్ల త; 
పిలుపు; అరుణతార” మొదలై న పృతికలు కూడ తోడ్పడ్డాయి, 


1970 అక్టోబర్‌లో 'విరసం' (ప్రథమ మహాసభలు ఖమ్మంలో 
జరిగాయి. కేవలం సంస్క-రణవాదానికి కాలం చెల్లి పోయిందంటూ 
విరసం ఖమ్మం సభల్లో 18 అంళాలతో కూడిన (పణాళికను (పవేళ 
పెట్టింది. “సాహిత్యం ఒక ఆయుధ విశేషం. సమ్మగమైన మానవ 


తొమ్మిదవ అధ్యాయం శ్రీ($ 


స్వాతం త్యంవై పే పె విప్లవ సాహిత్యం జరిపే మహా (పస్థానం” అని 
తన పోరాటమారాన్ని నిర్దేశించుకొన్నది. “విశ్వ మానేవతావాదాన్ని. 
మార్క్సిజం లెనినిజం క్రొంతిమార్గంలో ఎలుగెత్తి చాటడం” తన పధాన 
ఆశయంగా, వివిధ ఆశయాలను పదింటిని (ప్రకటించింది. 


(పథమ మహాసభల నాటికి “విరసం సభ్యుల కవితా సంకలనం 
“'యుంయు" వెలువడి ది. యువకులు (పభుత్వ వ్యతిరేక (పచారంచేస్తున్న 
సాహిత్యోద్యమం కౌవటంచేత, అన్యాయాల పై ధర్మ కోధం (పకటిస్తున్న 
సంస్థ కావటం చేత గూడ ప్రజలు విరసాన్ని బాగా ఆదరించారు. విరసం 
వారు మార్క్సిస్టు తత్వాన్ని అనుసరించారు. ఐతే యీ అనుసరణ 
మార్క్సిస్టు - లెనినిస్టు పంథాలో సాగాలని, మావో ఆలోచనా విధానమే 
ఆచరణీయమని వీరు భావిస్తారు. మావో-నే-టుంగ్‌ నడిపిన “లాంగ్‌ 
మార్చ్‌” లాగే భారతదేశంలో విప్లవం దీర్హకాలిక సాయుధ పోరాటం 
ద్వారా సిద్ధిస్తుందేగాని, కేవలం ఎన్నికలు, సంస్కరణల వలన రాదని, 
దీర్గ కాలిక సాయుధ పోరాటానికి (పజలు సన్నద్ధులె త్యాగాలు చెయ్య 
టానికి సంసిద్ధం కావాలని వీరు (ప్రబోధిస్తారు. దేళ దేశాల్లో (వజలకోసం 
పోరాడి మరణించిన వీరుల గురించి వీరు రచనలు చేశారు. భారతదేశంలో 
(ప్రజలు ఏ (ప్రాంతంలో తిరుగుబాటు జరిపినా దాన్ని తమ పోరాటంగానే 
వీరు తలుస్తారు. 


(పజలను చైతన్యవంతులను చెయ్యటానికి తరతరాలుగా వస్తున్న 
సం్యపదాయ కళారూపాలను ఉపయోగించుకోవటం తప్పులేదని, అట్లా 
ఉపయోగించుకోవటమే సరియైన మార్గమని మావో-సేంటుంగ్‌ చెప్పిన 
హితవును వీరు నమ్మి జానపద కళారూపాలను పునరుద్ధరించి, వాటిద్వారా 
(ప్రజలకు విష్టవ భావాలను బోధిస్తున్నారు. “౭ shoal take over 
the rich | and the good traditions in literature 
and art that have been handed down from past ages in 
China and foreign couatries, but the aim must still be 
to serve the masses of the people. Nor do we refuse to 
utilise the literary and artistic forms of the past, but 
in our hands these old forms, remoulded and infused 


§4} క్రీలుగు కవితా వికొసీం 


with new content, also become something revolutionary 
in the service of the people” అని మావో-సే-టుంగ్‌ విస్ణవ 
వీరులకు చెప్పిన హితవును విరసం వారు బాగా ఆచరణలో పెట్టారు. 
'పజానేవలో యీ కళాకారులు (ప్రతిఫలం ఆశించకుండ, (గామాలు 
పట్టణాలు తిరుగుతూ, (పజలలో డవిప్లవభావాలను వెదజల్లి టానికి 

ల న్‌, ౧౧ 
(పయత్నిస్తున్నారు 


“విరసం అన్ని సాహిత్య (హృకియలను ఆదరించే సంఘమే 
అయినా దేశకాల పరిస్థితులను బట్టి కవిత్వం, కథలు (పాముఖ్యం 
వహించాయి. ఈ రచయితల చేతిలో నాటకం శక్తివంతమైన సాధనం 
కాలేకపోయింది. విష్ణవ భావాలతో నవలలుకూడ చెప్పుకోదగినవిరాలేదు. 
జానపద కళారూపాలు-జముకుల కథ, వొగ్గకథ, మొదలై నవి, పాటలు 
ఎక్కువగా వెలువడ్డాయి. “విరసం అంపే (ప్రధానంగా కవుల సంస్థ 
అనిపించింది. 


విష్టవ కవితా (పభంజనం “రుంరు" 
రం 


శ్రీకాకుళ గిరిజనోద్యమంలో (ప్రాణాలర్బించిన కవి. శ్రీసుబ్బారావు 
పాణి గాహిస్మృతికి అంకితం చేయబడిన కవితా సంకలనం “యుంయుి 
“ శ్రీకాకుళంి జిల్లాలో జరిగిన సాయుధ పోరాటంలో అసువులు అర్పించిన 
నక్సలైట్‌ నాయకులపై రాసిన కొన్ని స్మృతిగీతాలు కూడ యీ సంపు 
టంలో వున్నాయి. 


విప్టవ పోరాటంతో మరణించిన వీరుణ్ణి సంబోధించి “అన్నా! 
సీ గాయాలపై నుండి వీచి / గాలి ఎరుపెక్కింది” అని (శ్రీ అశోక్‌ 
శ్రామిక జీవుల పక్షం వహించి “ఆరోపరకో అటో ఇటో మన నేరాలన్నీ 
ఒకే సెక్షను కింది కొస్తాయి / అందుకే | దారి తప్పిన సోదరులందరికీ 
ఒకే బాట” అని విప్లవ మార్గాన్ని అనుసరించ మంటున్న శ్రీ చెరబండ 


9, “12163 2016020 Forum on Literature and Art’- 
Mao Tse-Tung-on Literature aud Art - Foreign 
Languages press, Peking-1967 - page 11&12. 


దవ అధ్యాయం స్ట్‌ 


రాజు; “ఉదయం రాకుండా | ఊరంతా కౌసలా - మనమందరం కటిక 
చీకటి కోటలో _ఎతుకుచెడిన బానిసలం | విముక్తి మార్గం కావాలి/.... 
దీన్ని (కాంతి గునపాలతో కూల్చాలి. ..లక్ష నక్షత్రాలు రాలందే, ఉజ్జ్వల 
ఉదయం (పవహించదు” అని శ్రీ జ్వాలాముఖి; “క్రమం తప్పడంలో 
కూడా (కమంజఒకటివుంది” అని (శ్రీ క. వి. రమణారెడ్డి; మూడుకోతులూ 
నవ్వులూ జాతిని నిర్వీర్యం చేసే_స్టే | ఇంకా వ్యక్తి న్వేచ్చ అనే మెరి 
(భమలో వర్గసామరన్యం పన్నిన వలలో / గిలగిలా తన్నుకోలేను /.... 
ఈ కొండమంగలి వెధవల చేతుల్లో నిస్సహాయంగా తల ఉంచలేను/.... 
రైట్‌ టు ఓట్‌కాదు / ఈ దోపిడీ రేచుకుక్కల్ని తరిమితరిమి / ఫైటు 
టుదిలాన్ల్‌ ” అని “లోచన్‌;' “పోరాటం మధ్యలో / అంతులేని కన్నీళ్ళకు 
ఆస్కారం లేదుసుమా : “ఆని శ్రీ శివుడు: ““మెలిదిరిగిన కండరాలు 
కాయకష్టంలో కుమిలి పోతున్నా | గంజి మూకుట్లో రెండు మెతుకులు 
లేవు. | దార్మిద్యం మన శృతువు | యవ్వనమంతా విశ్వవిద్యాలయ 
పడగనీశల భవనాల్లో బంధించినా | యువతరం చదువుల (బతుకుల్లో 
వెలుగులేదు / అజ్ఞానం మన శత్రువు / (ప్రపంచాన్ని (వమాణాల్ని 
(పజాప్రభుత్వాన్ని నిర్మించే మనుషులు కావాలిప్పుడు / (పతి తల్లీ | 
ఒక సూర్యుణ్ణి _పసవి_న్హే చాలు" అని (శ్రీ నగ్నముని యువతరాన్ని 
కదిలించి యుంయూ (ప్రభంజనం వీచేలాగ చేశారు. “యుంయిలో “నిన్నటి 
జట్కావాలా" శ్రీశ్రీ రచించిన మిగిలిన కవితల్లాగ కాకుండా జానపద 
రీతిలో సాగింది. ఈ శైలి (శ్రీశ్రీకి సహజం కాదు. తెచ్చిపెట్టుకున్న ప్లే 
వున్నది. కాని యీమార్షంలో తర్వాత గద్దర్‌, వంగపండు (పసాదరావు, 
చెరబండరాజు మొదలై నవారు రసవంతమైన, ఉత్తేజకరమైన గీతాలు 
రచించి ఉద్యమానికి బలం చేకూర్చారు. 


“తెరవెనుకి అన్న “ఎక్స్‌-రే'గీతం వివాదాస్పదమయింది. కవులు 
ఉద్యమాలకు వెనకుండి నడిపించాలన్న కవిభావం తీవమైన సందేహ 
డోలకు తావిచ్చింది. “నటులు వేరు. (గీన్‌ రూమ్‌లో వుండేవారువేరు” 
అని కవి చెప్పిన ఉపమానం ఘోరమైనది. విద్యాధికులు, దేశభవిష్యత్తు 
వారిమీద ఆధారపడిన యువకవులూ పోరాటాల్లో (ప్రాణాలు విడుస్తూ 


144 శెలుగు కవితా వికొనేం 


వుంటే - తీరికూర్చుని కవి పాటలు కవితలు రచించి, వాళ్ళకు (పేరణ 
కలిగించి తాను సుఖంగా వుండటం క్షమించరాని ఘోరమైన అపరాధంగా 
తోస్తుంది. 


“సైన్యంలో చేరకు” (జి, సోమయ్య వంటి గీతాలు దేశ దోహా 
కరంగావున్నాయని (ప్రభుత్వం “రుంరు”ను నిషేధించింది. “నరుడో భాస్క- 
రుడా' (శివుడు) అనేగీతం (శ్రీకాకుళ పోరాటంలో మరణించిన డాక్టర్‌ 
చాగంటి భాస్కరరావుసై రచించినపాట, దీన్ని జననాట్యమండలి; 
“నవోదయి వంటి సంస్థలు, ఇతర గాయకులు వివిధ సభల్లో గానంచేసి 
(ప్రజలకు ఉత్తేజం కలిగించారు. 'రుంరయు వెలువడిన తరువాత యువ 
కులు చాలమంది కవిత్వం రాయాలనే ఉత్సాహంతో రాజకీయ నినాదాలు, 
ఉపన్యాసాల వంటి రచనలు చేశారు. ఉద్యమావేశంలో వచ్చిన తాలూ, 
బోలూ పోగా నిజమైన కవితొశ క్తి గలిగిన కవులు కొందరు విప్లవ 
రచయితల సంఘాన్ని చైతన్యవంతంగా నిలిపారు. (శ్రీశ్రీ, సుబ్బారావు 
పాణీ గాహి; శివుడు; చెరబండరాజు; నగ్నముని; గద్దర్‌; వంగపండు 
(ప్రసాదరావు; కె. వి, రమణారెడ్డి; లోచన్‌; ఆశోకొవంటి కవుల విప్లవ 
రచనలతో యీ దళాబ్దం (1810-80) విష్ణన కవులదేనన్న భావం 
కలిగించింది. 


“మార్చ్‌” - కవితా సంకలనం 


“ప్రజలను సాయుధం చేస్తున్న రివల్యూషనరీ నేటికవి” అని 
నమ్మిన కవుల కవితా సంకలనం “మార్చ్‌”. దీని సంకలన కర్త (శ్రీ పి. 
కిషన్‌రావు, సాయుధ విప్పవం ద్వారా _పజలు దోపిడి నుండి విముక్త 
మవృతారని నమ్మిన నిష్ట వ కవుల గీతాలతో వచ్చింది “మార్చ్‌. అందరి 
ఆధి పాయాలు ఒకే కాబట్టి కవితలకు కవులపేర ర్లక్కర లేదన్నట్టు, 
కప్పల శే పేర్లు లేకుండ యీ సంకలనం వెలువడింది. (పభుత్వం యీసంకల 
నాన్ని నిషేధించి, కిషశ్‌రావృగారిని అరెస్టు చేసింది, 


“కసితో స్వార్షం శిరస్సు గండ గొడలితో 
(a a 
నరకగల్లిన వాడే నేటి హీరో 


తొమ్మిదవ ఆధ్యాయం 147 


అని పలికిన కవి ఆవేశాన్ని వఏిప్హవవాదులు మెచ్చవచ్చు. 
ఏదేశంలోనై నా పాలక వర్గానికి వ్యతిరేకంగా హింసను (ప్రబోధించిన 
వారిపై చర్య తీసుకోకుండా (ప్రభుత్వాలు మిన్న కుంటాయా: పోషలిస్టు 
దేశాల్లో నైనా ఇటువంటి రచనల్ని నిషేధిస్తారు. 'మార్చొ” కవుల 
హింసాత్మక రచనల్ని (పభుత్వం సహజంగానే భరించలేక పోయింది.కాని 
సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై (క్రోధం (ప్రకటించిన కవులను 
శిక్షీ స్తే సరిపోదు. అన్యాయాలను రూపుమాపినప్పుడు ఇటువంటి కవిత 
లను (పజలు ఆదరించటమనే (ప్రసక్తి వుండదు. “బాల ట్లతోకాదు 
బులెట్ల తో / ఈ రాజ్యాధిపత్యం చేపట్టండి” అనే శుష్క. రాజకీయాభి 
(పాయం కవిత్వమని సహృదయులు అంగీకరించలేరు. 


“లే” _ కవితా సంకలనం 

“యంతు”; “మార్చ్‌ సంకలనాల (పేరణతో తిరుపతినుండి 
లే” అని (ప్రజల్ని మేల్కొలపదలచిన కవితా సంకలనం వచ్చింది. 
ఆవేశం పుష్కలంగా వుండి కవితాశళ క్తి ఏ మ్మాతమూలేని యువకుల 
రచన లిందులో వున్నాయి. భావాల్లో ఏకొభి పాయం వుండటంవల్ల 
విష్ణవ సాహిత్యాన్ని అభిమానించేవారు దీన్ని ఆదరించారు. కొని 
పల్లెల్లో రై తుకూలీలు “యీ విష్టవ సాహిత్యానికి పాఠకులయ్యా""రని 
(శ్రీ ఆతపురనేని మధుసూదనరావు భావించారు, కౌని మరొక విసన 
కవి (శ్రీ కె. వి. రమణారెగ్రి యిట్లా భావించటం ‘wishful thinking’ 


లాంటి దేనని అభ్యంతరం చెస్పి “ఇంకొ ఆదశ రాలేదు. అవశ్యం 
రావాలి” అని ఆశించారు, కాని ఆ దళ యిప్పటికీ రాలేదు. గద్దర్‌, 


వంగపండు (పసాదరావు, చెరబండరాజు మొదలై న వారి పాటలు 
కొన్ని పల్లెలకు వ్యాపించాయి గాని “లే సంకలనంలోని కవితలకు ఎటు 
వంటి ఆదరమూ లఅభీంచలేదు. (పభుత్వం యీ సంకలనాన్ని కూడ 
నిషేధించింది. 


10 “లే సమీక్ష, కె, పి రమణారెడ్డి; సృజన = ఏపిల్‌ 1871, 


$46 తెలుగు కవితా వికాసం 


“ఎన్నికలను బహిష్కరించండి" 


1971 జనరల్‌ ఎన్నికలముందు, ఎన్నికలను బహిష్కరించమని 
“విరసం (ప్రజలకు విజ్ఞ ప్రి చేసింది. ఎన్నికల ద్వారా (పజాస్వామ్యం 
నిలబడేది కల్ల అనీ, సాయుధ పోరాటమే దోపిడికి విముక్తి మార్గమని 
విస్ణవ కవులు (ప్రబోధించారు. ఎన్నికలు యథావిధిగా జరిగిపోయాయి. 
“విరసం” ఇప్పటికీ ఎన్నికలపై విశ్వాసం (పకటించలేదు. ఎన్నికల 
ద్వారా ఎక్క-డై నా (పతిపకెలు గెలుపొందినా వాటి పరిపాలన కూడ 
సరిగా వుండదనీ, మొత్తం రాజ్యాంగాన్ని సమూలంగా మార్చనిదే 
(పయోజనం లేదని విష్ణవ కవులు భావిస్తున్నారు. 
విప్లవ కవులపై (పభుత్వం ఆగహం 

విప్లవ రచయితల సంఘం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 
1071 ఆగస్టు రెండవ తేదీన ఆంధ్మపదేశ్‌ (ప్రభుత్యం చెరబండరాజు, 
జ్వాలాముఖి, నిఖిలేశ్వర్‌ లను అరెస్టు చేసింది. “వాళ్ళ ఇళ్ళు సోడాచేసి 
పుస్తకాలను, ఉత్తరాలను స్వాధీనం చేసుకొన్నది. “ఇట్లాగే ఇంకా 
విష్ణవ రచయితలు పి. కిషన్‌రావు (మార్చ్‌ సంకలనకర్తు : ఎం. వి. 
రమణా రెడ్డి (ప్రభంజనం సంపాదకుడు), కె, వి, రమణా రెడ్డి గారలను 
వేర్వేరు సందర్భాల్లో బంధించింది. కాని కోర్టులో (ప్రభుత్వం పెట్టిన 
కేసులు నిలవలేదు. “విశ్వాసాలు అదుపులో పెట్టబడేవికావు. ఆతనికున్న 
విశ్వాసాల గురించి జైల్లో పెట్టటానికి వీలులేదు” అని జస్టిప్‌ ఓ. చిన్నప 
రెడ్డి, జస్టిన్‌, ఎ. డి. వి. రెడ్డి (అప్పటి "హైకోర్టు న్యాయమూర్తులు 
గారలు తీర్చ్పుచెప్పారు. “'సృజని సంపాదకులు వరవరరావును, ఆయన 
(శీమతిని కూడ సెక్కు_మారులు (ప్రభుత్వం జైల్లో పెట్టింది. “జననాట్య 
మండలి, అరుణోదయ, నవోదయ” సంస్థలకు చెందిన విరసం కళాకారు 
లను గూడా పోలీసులు హింసించారు. (పజలకు యీ విషయాలు తెలియ 
జెప్పి రచయితలపై సానుభూతి కలిగించటానికి, పౌరహక్కుల పరి 
రక్షణకే దరిదాపు ఆంధ్మపదేక్‌లో అన్ని పట్టణాలలో పౌరహక్కుల 
సభలు జరిగాయి. ఆ సభల్లో పాడిన పాటలు విప్లవ కవుల రచనలను 
(పజలకు సన్నిహితంగా తీసుకు వెళ్ళాయి. 


తొమ్మిదవ అధ్యాయం 349 


1975 జూన్‌లో దేశంలో “అత్యవసర పరిస్థితి” (ప్రకటించినప్పుడు 
(ప్రముఖ విష్ణవ కవులను అందరినీ- (శ్రీశ్రీ వంటి ఒకరిద్దర్ని మినహా 
యించి. (పభుత్వం జైల్లో పెట్టింది. అత్యవసర పరిస్థితిని వ్యతిరేకిస్తూ 
విష్ణవకవులు రచనలు సాగించారు. కాని 18 మాసాలపాటు సాగిన 
నిర్బంధంలో వి ప్లవకవులు కొందరికి మన స్థైర్యం చెదిరిపోయింది. విరసా 


నికి రాజీనామా లిచ్చారు. (ప్రభుత్వానికి తామిక (క్రియాశీల కార్య 
కలోపాలలో పాల్గొనబోమని హామీ షతాలిచ్చారు. “విరసం” తనళ _క్తిని 
కోల్ఫోసాగింది. వీటన్నిటికంటె విశేషమైనది 'విరసం'అధ్యక్షులు (శ్రీశ్రీ 
జై ల్లోగాక బయపసే ఉన్నప్పటికీ (పభుత్వాన్ని, (పభుత్వ చర్యల్ని సమ 
రించారు. అత్యవసర పరిస్థితి అనంతరం “విరసం (శ్రీశ్రీని అధ్యక్షపదవి 
సేండి త తొలగించింది. విరోసానికి క్షమాపణ చెప్పి, తనను సాధారణ 
సభ్యునిగా కొనసాగనిమ్మని కోరిన (శ్రీశ్రీని విరసం క్షమించి, శ్రీశ్రీ 
కోరికను మన్నించింది. మళ్ళా 1980లో “విరసంి కార్యకలాపాలను 
విమర్శించి అస్సాం ఆందోళనలో (పభుత్వ వై 'వె ఖరిని సమర్థించి శ్రీశ్రీ 
“విరసం ఆ గహోనికి మరోసారి గురి అయ్యారు, మళ్ళీ ఆయన విరసా 
నికి క్షమాపణ చెప్పి విప్లవ రచయితగానే కొనసాగుతున్నారు. ఇది 
(శ్రీశ్రీ విదూషకుని Temperament తే గాక, మహాకవి బాధ్యతా.రాహి 
త్యానికి కూడ నిదర్శనమే. “అత్యవసర పరిస్థితి'తర్వాత తనళక్తిని బాగా 
కోల్పోయన “విరసం” మళ్ళీ కోలుకోవటానికి (పయత్నిస్తున్నదిగాని అది 
Couvalescent గానే- మునుపటి శక్తి ఉత్సాహమూ రచయితల్లో కాన 
రావటంలేదు, 


విప్లవ కవులు _ రాజకీయ నేపథ్యం 

విప్లవ రచయితలకు చై నాదేళపు జాతిపిత మావో ఆలోచనా 
విధానం ఆదర్శ పాయంగా కన్నించింది. మార్చ్‌, ఏంగెల్ఫొలు (సవ 
చించిన కమ్యూనిస్టు సిద్ధాంతం, లెనిన్‌ దాన్ని ఆచరణలో పెట్టిన విధమూ 


మావో-'నే-టుంగ్‌ నడిపించిన “లాంగ్‌ మార్చ్‌” వెలుగులో వీరు భార 
తీయ (పకా పోరాటాలు సాగాలని తలచారు, క్యూబాలో ఫిడెల్‌ కాస్ట్రో 


850 శెయగు కవిళా వికొనం 


నాయకళ్వంలో విష్ణ్టవ హోరాటం విజయవంతం కావటం వీరికి ధైర్యాన్ని 
యిచ్చింది. అర్హంటీనాలో జన్మించి మంతి పదవిని వదలిపెట్టి (పపంచ 
విప్టవ పోరాటాలకు అంకితమై “బొలీవియా” గెరిల్లా పోరాటంలో అజ్ఞా 


తంగా పోరాడి ప్రాణాలు అర్చించిన “చేగువేరా” వీరికి అమితోళ్సాహాన్ని 
కలిగించాడు. 


భారతదేశంతో బెంగాల్‌లో చెలరేగిన రైతు పోరాటంలో 'నగ్గల్‌ 
బరీ నాయకులై చారు మజుందార్‌, కానుసన్యాల్‌; ఆ తర్వాత శకా 
కుళంలో గిరిజనోద్యమంలో పాల్గొని అసువులు అర్పించిన చెంసటాపు 
సత్యం, ఆదిభట్ల కైలాసం, పంచాది కృష్ణమూర్తి, పంచాది నిర్మల, 
చాగంటి భాస్కరరావు, తామాడ గణపతి, ఇంకా జై లు జీవితాన్ని అనుభ 
విస్తున్న చౌదరి తేజేశ్వరరావు, నాగభూషణ పట్నాయక్‌ మొదలైనవారి 
త్యాగాలు విష్ణవకవుల కావ్యవస్తువులు - ఆ వీరుల మార్గంలో (పేజలు 
ఫోరాటం సల్పాలని వీరుద్బోధించారు. (ప్రజా (ప్రతినిధిగా ఎన్నికై, 
పదవికి రాజీనామా ఇచ్చి, రైతాంగ పోరాటంలో పాల్గొని, అజ్ఞాతవాస 
జీవితం గడిపి, మరణించిన ప్రజానాయకుడు (శ్రీ తరిమెల నాగిరెడ్డి వీరికి 


ఆదర్శమయ్యారు. అతివాద రాజకీయపక్షొల్లో వచ్చిన చీలికలు “విర 
సంిలో కూడ తలెత్తాయి. 


ఆనంతపురంలో జరిగిన . విప్లవ రచయితల మహాసభల్లో జ్వాలా 
ముఖి, నిఖిలేశ్వర్‌ మొదలై నవారు విడిపోయి “జనసాహితి” స్థాపించు 
కున్నారు. సుప్రసిద్ధ రచయితి రంగనాయకమ్మగారు వీరితో కలిసి 
కొన్నాళ్ల “జనసాహితి”లో వుండి ఆ తర్వాత అభిపాయ భేదాలతో 
ఆ సంస్థ నుండి వైదొలగారు. 


“(పత్యేక తెలంగాణి కోసం జరిగిన ఆందోళనలో “విరసం' 
'వై ఖరిని (పజలు హర్షి ంచలేక పోయారు. స్వార్థపరళ కుల ఆందోళనను 
(పజోద్యమంగా వ్యకరీతిలో వ్యాఖ్యానించ జూచింది. ఆ తర్వాత తమ 
పొరపాటును గుర్తించి ఆం్యధ్మపదేశ్‌ చీలిపోవాలని కోరలేదు. 


తొమ్మి దన అధ్యాయం 851 


“బంగ్లాదేశ్‌ విము_క్తి సందర్భంలో కూడ “విరసం” వైఖరి జాతీయ 
వాద కవులవై ఖరి కంటె భిన్నమైనది. జాతీయతను విడనాడీన అంత 
రాతీయ దృష్టిని “విరసం' అనుసరించటం సహృదయులకు నచ్చలేదు. 
జ ట 


విష్ణవకవుల రచనలు విని ఫాక్టరీ కార్మికులు, రిక్షువాలాలు,ఇంకా 
చిన్నచిన్న వృత్తులతో పొట్టపోసుకునే శ్రామికులు ఉత్తేజితుల్లై రచనలు 
చేసిన సందర్భాలున్నాయి. వారి రచనల్లో కళావిలువ లంతగా లేక 
పోవచ్చు. సాహిత్య సృష్టి ఏ వొక్కరి సొత్తూ కాదు, దాన్ని అనుభ 
వించే అర్హత అందరికీ వున్నదని “విరసం” నిరూపించింది. మున్నెన్నడూ 
లేనంతగా సాహిత్యాన్ని _పజలవద్దకు తీసుకువెళ్ళిన ఘనత విరసానిదే. 


విష్ణవ రచనలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన 
కవుల కవితా విశేషాలను పరిశీలిస్తే యీ దశాబ్దంలో (1970-80) తెలుగు 
కవిత్వపు పోకడల్లో ఒక ముఖ్యభాగం అర్థమైన మ్లే. 


విపవ కవిగా శీడీ) - “మంటలచేత మాటాడించి, 
(ae) na) 
ర కంచేత రాగాలాపన చేయిసాను"' 
అణాల అనీ 
“విరసం' వ్యవస్థాపక ఆధ్యత్తులు UU యీదశాబ్దంలో (1970-80) 
మళ్ళీ యవ్వనాన్ని పుంజుకొని, కొన్ని రసవంతమైన గీతాలు రచించారు. 
విరసం ఆయన్ను అధ్యక్షస్థానం నుండి తొలగించిన తర్వాత కూడ 


ఆధ్యతునిగా మరెవ్వరినీ ఎన్ను కోలేదు. “విరసం” (శ్రీశ్రీని ఆయనలోపా 
లెన్ని వున్నా మన్నించి తనలో కలుపుకుంటూనే వున్నది. 


(పక్యర్ధుల పై విసుర్లు, (పభుత్వంపై తిట్లు, కొవాలని నినాదాల 
వంటి గీతాలు కూడ రచించినా, కొన్ని మాతం శ్రీశ్రీయే రచించ 
గలరనే ఉత్తమ రచనలు ఆయన కలం నుండి వెలువడ్డాయి, “మరో 
(పస్టానం'లో విప్తన పోరాటంతో ఉరిశిక్షకు గురియైన భూమయ్య, కిష్టా 
గొడ్‌లప్రై శ్రీ స్మృతిగీతం “భూమ్యాకాశాలు” ఇప్పటికీ శ్రీశ్రీ లో 
కవితాజ్వాల ఆరిపోలేదనటానికి నిదర్శనంగా, మహాకవి (ప్రతిభకు దీటుగా 


$52 తెలుగు కనితా వికానం 


వున్నది. “ఒద్దు కన్నీటి కవిత్వం రాయొద్దు / సమాజానికి కాలం పెట్టిన 
అప్పును / _పాణాలతో వారు తీర్చుకున్నారు... బతికే అర్హత లేని 
పందల్ని, పందుల్ని / చంపడమే వాళ్ళు చేసిన నేరం/.... (ఉతకడం 
అంకే సెక్సడం అయితే | వాళ్ళెప్సుడో చచ్చిపోయారు /.... వాళ్ళిద్దరిలో 
ఒకడు భూమి. రెండోవాడు ఆకాశం” అన్న యీ గీతంలో భూమయ్యను 
భూమిగా, కిష్టాగౌడ్‌ను ఆకాళంగా పోల్చడంలో శ్రీశ్రీ గొప్పతనం 
వ్య క్రమవుతున్నది. 


“కుది పయనం : తొలి విజయంి గీతం. విప్లవ వీరులను కదన 
రంగాని కురికించే శక్తి యీ గీతంలో వున్నది. 


“ఊగరా, ఊగరా, ఊగరా ! ఉరికొయ్య ఆందుకొని ఊగరా ! 
ఉరికొయ్య అంటుకొని ఊగరా !.... 


నెత్తురు కార్చిన కళ్ళే నిప్పులు చెరుగుతాయి 
స్వాతం త్యపు మారుపేరు సామ్యవాదమే సత్యం £ 
చావులేని ఆ సత్యం జ్వలిస్తుంది అనునిత్యం 
మాంచాలను కొలుస్తారు, మల్లమ్మను తలుస్తారు 
రూన్సీలక్ష్మీ బాయికి బాప్పధార విడుస్తారు 
సరోజినీదేవి ఫోటో పటం కట్టి పొగుడుతారు 
పంచా(ది నిర్మలంకే భయం పుట్టి వణుకుతారు ! 
తెల్లవాడు నిన్ను నాడు భగత్చింగు అన్నాడు 
నల్ల వాడు నువ్వు నేడు నక్సలైటు వన్నాడు 
ఎల్లివారు నిన్ను రేపు వేగుజుక్క_ అంటారు : 
శివాజీకి వారసుడా ! (శ్రీశ్రీ కవిత్వలాలసుడా ! 

నీ ధాటికి అడ్డులేదు, నీ త్యాగం వృధాకాదు 1 


అని వీర విప్లవ గీతం రాసిన (శ్రీశ్రీ బాధ్యతారహితంగా, ఆ 
విష్ణవాన్ని ఆణచివేస్తున్న (ప్రభుత్వాన్ని సమర్థించి తన కవిత్వానికి తానే 


కళంకం ఆపాదించుకొన్నారు, “హింసతోనే సృష్టిపూ_స్తది/హింసతోనే 


తొమ్మిదన అధ్యాయం 863 


మార్చు వస్తది (ఓ మహాత్మా! ఓ మహర్షీ !) అని UU దౌర్జన్యాలప్రై 
హింసాత్మక చర్యల్ని సమర్థించటంలో ఆశ్చర్యం లేదు. “తిరుగుబాటు 
మా వేదాంతం” అని మహా ప్రస్థానంలోనే స్పష్టం చేశారు కదా! 


“తెలుగువీర లేవరా :” పాట అల్లూరి సీతారామరాజు సినిమా 
కోసం రాసిందై నా జాతిని ఉత్సాహపరచగల గీతం. ఈ గీతానికి జాతీయ 
స్థాయిలో బహుమతి రావటంచేతగాక, పాటను వింటున్నప్పుడు శరీరం 
పులకించని రసికుడుండ డనటం ఆతిశయో క్రి కాదు. 


“ఎదురుచూసి మోసపోకుమా” అనేది కూడ (ప్రస్తుత సమాజ 
పరిస్టితిని కళ్ళకు కట్టించే రమ్యమైన గీతం. భూమికోసం భుక్తి కోసం 
సాగే రైతుల పోరాటానికి “అంతం కాదిది ఆరంభం" అని విప్లవ 
చైతన్యం రగులొ-ల్చారు. 

ఉగాదులకూ, కవి సమ్మేళనాలకూ సభలకోసమూ (ప్రత్యేకంగా 
రాసిన గీతాల్లో కవిత్వం పలచబారింది. “కుర్చీలు విరిగిపోతే కూర్చోడం 
మాననట్లు” చేర్చదగు నొకింత చెత్త అంటూ “మూడు యాఖ్రైలు పంచ 
పదులు” రాసిన (శ్రీశ్రీ “మరో రుంరు' ను మ్మాతం కాలక్షేపానికిగాక 
విప్లవ చైతన్యంతోనే రాశారు. “శ్రీరమణ' గారు చెప్పినట్లు ““యుగకలం 
ఆయన చేతిలో వుంది. ఆది కదిలినా కక్కినా అందమే.”!! 
సుబ్బారావు పాణిగ్రాహి _ “కష్టజీవులం మేం కమ్యూనిస్టులం” 

శ్రీకాకుళం జిల్లాలో గిరిజనుల పోరాటంలో పాల్గొని, తన 
పాటలతో జముకు కథలతో గిరిజనుల్లో రాజకీయ చ్రైతన్యం కలిగించి, 
పోరాటం నడిపించి, పోరాటంతో మరణించిన విష్టవకవి శ్రీ సుబ్బారావు 
పాణి గాహి. “పాణ్మిగాపి రచనల్లో రాజకీయాలకు, కళకు ఐక్యత 


సిద్ధించింది. విష్ణవ రాజకీయ వస్తువుకు, కళానై పుణ్యానికి పాణి గహణం 
చేసినవాడు పాణి గాహి””. 


11. “శ్రీస్కీ' = శ్రీరమణ. “శ్రీరమణ పేరడీలు? = నవోదయ సబ్లిషర్స్‌ 
విజయవాడ = 
23 


854 తెలుగు కవితా వికాసం 


“ ఎరుపంకు కొందరికి భయం భయం 
పసిపిల్లలు వారికన్న నయం నయం 
(ag) 


ఆని తన (క్రియాశీల రాజకీయ సిద్దాంతాల (పచారంలో తేలికైన 
మాటలతో పాటలు కట్టి, (ప్రజలకు ఉత్సాహం కల్పించారు. భారత 
స్వాతం త్య పోరాటంలో, తెలంగాణ విముక్తి పోరాటంలో (ప్రజలను 
చైతన్యవంతుల్ని చేసిన కవులవలె నుబ్బారావు పాణిగావీ కూడ (ప్రజా 
కవి. వారికీ పాణి గాహి గారికీ (ప్రధానమైన భేదం- వారనుభవించినట్లు 
కష్టాలు అనుభవించట మే గాక (ప్రజా పోరాటంతో తన (ప్రాణాన్నే 
అర్చించిన కవి శ్రీ పాణి గాహి, 


“కష్టజీవుల మేము కమ్యూనిస్టులం 

జొనన్నా కాదన్నా అదే యిష్టులం” 
అని తన పార్టీ సభ్యులకు “మార్చింగ్‌ సాంగ్‌ వంటి ఉత్తేజకర 
మైన గీతాన్ని (ప్రసాదించారు. “యమయాతనలుదాటి/సుఖమనుభవించి/ 
మాకున్న లేకున్న /ముందుతరమైనాను'" అని కోరుకున్న పాణ్మిగాహి 
గారు సుఖాన్ని చవిచూడకుండానే ముందుతరం సౌఖ్యం కోసం ఆత్మ 
త్యాగం చేశారు. విప్లవ పోరాటాల్లో దేశమూ, జాతీయత అనే హద్దులు 


కూడ తగవని (శ్రీ పాణ్యిగాహి అభి పాయం. “ఒక దేశపు ఆవేశం) 
ఒకదానికి ఆశయం” కావాలని (ప్రపంచంలో కష్టజీవులంతా నుఖపడాలని 
కోరుకుని, తన పాటలతో పోరాటమార్గాన్ని తీర్చిదిద్దారు. 

(కిష్టఫర్‌ కాడ్వెల్‌వలె సాహిత్యానికి, పోరాటానికి భేదం లేదని 
తలచి, నమ్మిన విశ్వాసానికి అంకితమై, _పాణాలున్నంతవరకూ పోరా 
డిన అమరవీరుడు (ప్రజాకవి (శ్రీ సుబ్బారావు పాణిగాహి. 


శివుడు _ “నరుడో భాస్కరుడా 
“శివుడు, శివసాగర్‌, రెంజిమ్‌' మొదలై న కలం పేర్లతో కవిత్వం 


రచించిన (శ్రీ కె.జి. సత్యమూంర్తి విప్ప్లవకవితాయుగంలో తేజస్వంతుడై న 
కవి. “నరుడో భాస్కరుడా" అనేపాటతో (ప్రసిద్దుడెన యీ కవి ఒకకొ_త్త 


తోమ్మిదన ఆధ్యాయం 366 


మార్గానికి వరవడీ పెట్టారు. అభ్యుదయ కవులు జానపదుల పాటల్ని 
తీసుకొని (పగతిశీల భావాన్ని (ప్రచారం చేసినట్లుగా, “శివుడు” (ప్రజల్లో 
బాగా (ప్రచారమై వారిర_క్తంలో ఇంకి పోయిన జానపదరీతుల్ని (గహించి 
విప్లవ భావాలను (ప్రచారం చేశారు. ఈయన స్వయంగా పోరాటాల్లో 
పాల్గొని, (శ్రీకాకుళం మొదలైన (ప్రదేశాల్లో (పజలజీవితాన్ని, అడవుల్లో 
గిరిజనుల (బతుకు బాధల్ని (ప్రత్యక్షంగా చూచి తెలుసుకొని రాసీన కవి. 


““నాచెల్టీ చెర్యదమ్మాః”' అనే వీరి కథాగేయం. కరుణరసంతో 
నిండి గురజాడ వారిపూర్ణమ్మ కథవలె కంట తడిపెట్టిస్తుంది. '“ఆచూకీ 
తెలిపితే బహుమతి” అనేది (ప్రభుత్వం విప్రవవీరుల ఆచోకి తెలుపమని 
చేనే పకటన పై శక్తిమంతమైన వ్యంగ్యరచన. “అమ్మా” అనే గీతంలో 
కుమారుని సమాధివద్ద శోకించే తల్లితో కవి“ఆసమాధిలో నువుపెంచిన/ 
నీకోసం పోరాడిన కొడుకులేడు | అప్పుడే అతడు ఒళ్ళువిరుచుకొని/ 
సమాధినుండి లేచి /ఆయుధం చేతపట్టి/తిరిగి రణరంగం చేరినాడు” అని 
చెప్పి ఆమె కన్నీరు తుడిచి, ధైర్యం చెప్పారు. 

“శ తువుల చేతికి చిక్కి జైల్లో మగ్గుతున్న వీరుడు కిటికీలోంచి 
చందుణ్ణి చూచి” శతు చేజిక్కితినని / వెక్కిరించకునన్ను / మిత 
(దోహము చేత శతు చేజిక్కితినే / చందమామా / చందమామా!” 
ఆని ఖైదీ ఆలపించే గీతంలో కరుణ రసార్దరింగా వీరుని మనస్థితిని 
వర్ణించారు. 


జానపదశ్రై లిలో- 


“మేరిమి కొండల్లో మెరిసింది మేఘము 
ఉద్ధమాల కొండల్లో ఉరిమింది మేఘము 
కురుపమ కొండల్లో కురిసింది వర్షము 
సంగమొలసా కొండల్లో సాగింది వర్షము 
ఏరుమీ దే ఏరొచ్చెరా! ఓ జాలరన్నా : 
ఏరు ఎచ్చుగా పారెరా! ఓ జాలరన్నా ! 
మెండు చీకటి కమ్మెరా”" 


356 శేలుగు కవితా వికానం 


అని వర్థిఅచి పోరాటంలో బలి అయిపోయిన అన్నదమ్ముల్ని 
తుఫానులో కన్చించకుండ సోయిన వారితో పోల్చి- “మొనగాడుతమ్ము జ్ఞ 
మొసలిమింగేసినా | ఎదిగిన తమ్ముళ్ల ఏర్రుకా పేసినా / గుండెజారిన 
దండుగంగాకు మొక్కి.నా / పల్లె కారుల్లోన కల్లోలంపుట్లినా / గుండెల్లో 
య ళం య (sn) (na) 
ఆశ రజెండాగా ఎగరాలి” అని ముందుగా, తన భావాల్ని చక్కగా 
ధ్యానించి, తర్వాత తన ఉద్దేశ్యాన్ని స్పష్టంగా చెప్పేశారు. “ఏటికెదురీదు 
వాళ్ళమురా[” అనే పాటలో “శివుడు” రాసిన పాటలన్నీ వొక ఎత్తు. 


“బరెంక నెట్టు క్రింద నరుడో ! భాస్కరుడా ! 
బందూకు పడ్తివయ్య నరుడో ! భాస్క-రుడా ! 
బందూకు చేతపట్టి నరుడో ! భాస్క-రుడా ! 
జంధాలు తెంచితివయ్య నరుడో ! భాస్కరుడా |” 


అని తెలంగాణ జనపదాన్ని అనుసరించి, విప్ప వవీరుడు చాగంటి 
భాస్కరరావుపై రాసిన యీగీతం విప్లవ కవితలో విశేషమైనది. 


“అలలపై న నిఘా/అలలు కనే కలలపై న/నిఘా/అలల పై ఆసు 
రాగం చూపించే చిరుగాలి సితారా సంగీతంపై నిఘా” అని స్వేచ్చ కొర 
వడిన సమాజంలో మనిషి (బతుకు బానిస (బతుకుకంపె హీనమని 
వీరు రాసిన పాట ఆలోచనా పేరకమైనది. 


నరుడో భాస్క_రుడా ! పాటను తలపించే మరోపాట “తోట 
రాముని పాటి. 


“తోట రాముడంపె మి తులకు (పాణము/కతువుపై బాణము 
తోట రాముడు మంది ఒరలోని ఖడ్గము 

తోట రాముడు పల్లెచేతిలో బల్లైము 

తోట రాముడు అడవి గుండెలో గీతము 


కల్గాకపటము లేదురా! ఓ విలుకౌడ 
అతని వల్లా నేరమేమిరా ?” 


తొమ్మిదన ఆర్యాయీ6 $57 


అని సుదీర్హంగా సాగే యీ పాట జానపదులు పాడుకునే 
చిన్నపరెడ్డి పాట వంటిదే. కాని “శివసాగర్‌” రాసిన తోటరాముని 
పాటలో కవి చెప్పదలచుకున్న విస్లవ భావాలను అందంగా, ధ్వని 
పూర్వకంగా వచ్చేలా కవిత్వకళ మెరిసేలాగున చెప్పారు. తోటరామునికి 
గాయం తగిలితే అడవి జంతువులన్నీ కన్నీరు కౌార్చాయని, పూలన్నీ 
వాడిపోయాయని- మళ్ళీ తోటరాముడు కోలుకోగానే “అడవి అడవి 
నవ్వెరా ! పల్లె మల్లెలు పూచేరా!'” అని ఉత్సాహాన్ని పొదిగి యీ 
గీతాన్ని రక్తి కట్టించారు. చిలక, కరోజు, లేడి, నల్ల పిట్ట, గోగురిచ్చ, 
పె డికంటి వంటి పకులు తోటరామునితో కలిసిమెలిసీ బాధనూ, ఆనం 
దాన్ని సంచుకున్నట్లు వర్ణించారు. (పబంధాల్లో కవీ, సహృదయులూ 
చూడని పతల పేర్ల జావితావలెగాక యీ పాటలో అడవులు చూచి 
తెలుసుకుని రాయటంవల్ల యిది _పజాకవిత్వ మైంది. 


విప్ణవ కవిత్వాన్ని పాటలద్వారా (ప్రజలకు అతి సన్నిహితంగా 
తీసుకొనివచ్చి, విస్సవం తీసుకురావలసిన అట్టడుగువర్గాల ప్రజలకు 
రాజకీయ చ్వైతన్యం కలుగజేసిన 'శివుడు' కవిగా తిన్నేతుడు. అధర్మంపై 
ఆయన తెరిచిన మూడవ న్నేతమే ఆయన కవిత్వం. 


చెరబండరాజు . “ఇంటింట చీకటే, (ప్రతికంట కన్నీరే” 


ఆధునిక కవులలో అత్యంత (ప్రతిభావంతుడు, వచన కవిత్వము, 
పాటలలో సవ్యసాచి (శ్రీ చెరబండరాజు. దిగంబరకవిగా ఆయన 'డిక్‌”లు 
వెలువరిస్తున్నప్పుడు “నన్నెక్క నివ్వండి బోను; వందేమాతరమ్‌; 
ఆకాళం వెక్కి. వెక్కి. ఏడుస్తోంది; జగద్గురువులొస్తున్నారు జా(గ_త్తరచన 
లతో రసజ్ఞుల హృదయాల్ని చూరగొన్నకవి. విష్టవకవిగా పరిణామం 
పొందాక జైలుశిక్ష అనుభవించినా, ఉద్యోగంనుండి కొన్నాళ్లు తొలగింస 
బడినా, భయంకరవ్యాధి పీడిస్తున్నా మొక్కవోని ధైర్యంతో భవి 
స్యత్తుపై అచంచల విశ్వాసంతో కలాన్ని రు?పిస్తున్న మేటి వివ్లవకవి 
శ్రీ చెరబండరాజు. ఈ దశాబ్దంలో వికసించిన (పక్ఞావంతులై_న కవులలో 
ఆయన ఉత్తమ (శేణిలో లెక్కించదగిన వారు, 


కేక శీలుగు కవితా వికాసం 


“దిక్సూచి; ముట్టడి; గమ్యం; కాంతి యుద్ధం; గొరమ్మ కలలు; 
జన్మహక్కు; పల్లవి” కావ్య సంపుటులను చదివి సహృదయులు ఎంతో 
మెచ్చారు. వీరి రాజకీయాభిపాయాలతో ఏకీభవించనివారు కూడ వీరి 
కవిత్వాన్ని. కవిత్వశిల్బాన్ని కొనియాడారు. 


“అశోక చిహ్నం" గీతంలో “రేగేదుక్కి. దుమ్ములో పులుకు 
పులుకున ఇల్లాలి కనుగుడ్డ కేసి చూస్తూ / గంజితాగే రైతుకూలీ | ఉరకలు 
వేనే నీ యువరక్తం / ఏ నరరాక్షసి పీల్చేశాడూ” అని జాలిగా అడిగి 
“చెప్పులు, గొంగడి / ఏడాదికి ఒకజతగుడ్డలు దొరికే ఆశకు / ఆయిదు 
మానికెల నెలజీతానికి ఏడేండ్ల యినా నిండని బిడ్డని / కుదవేశా వెందుకు 
కూలీ” అని బాధగా (సశ్నించి “ఎముకలు కొరికే చలిలో గజగజ) 
వొణుకుతు పోయీ వారాలగట్లను తీనే | మళ్ళించిన నీళ్ళల్లో | నీరక్తం 
(పవహిస్తోందని | కూలీ! నీభవితవ్యం బురదవుతోందని / నీతలిదం్యడులు 
చెప్పలేకనే / నీవూ నీ బిడ్డలు ఆహుతి అవుతా!” అని వారిని చైతన్య 
వంతుల్ని చెయ్యటానికి (ప్రయత్నించారు. వచన గీతాలు సాధారణంగా 
పామరులకు నులభంగా అర్థంకావు. కొని చెరబండరాజుగారి గీతాలు 
సభల్లో గొంతె_త్తి చదివి వినిపిస్తే. ఎందరో పామరులు ఆపాటల్లో తమ 
(బతుకు స్థితిగతుల్ని అర్ధం చేసుకొని, కవి చెప్పిన పరిష్కారం సరియైన 
దని ఆనందం పొందారు. “యుద్దం మాసీ బౌద్దం పుచ్చుకు /ధర్మ[ ప్రబోధం 
చేసిన రాజూ/కళింగరాజ్యం / కడకయినా ఇచ్చేశాడా ! అని గడుసుగా 
ప్నించి, ఆ అశోకచిహ్నం కింద మనం ధర్మపరిపాలనలో వున్నామా?” 
అని _పశ్నిసారు. ఈ భావం పామరులకు అందకపోయినా విద్యాధికుల్ని 
మాతం ఆలోచింప జేస్తుంది. 


“పొద్దుపొడుపు కిరణంతో లేచి / వమైడన్నం పెట్టమ్మాఅంటూ | 
పొట్టచేత బట్టుకొని వచ్చే | లక్షలాది భికకుల మృస్తిషాా-ల్లొో | నాదేశం 
పేరేమిటి /నా పెధాలు చెప్పేదేమిటి?” అని తనభావాల “ముట్టడిలో 
హృదయాన్ని కై_వసం చేసుకొని కవి ఆలోచనాపరులకు కర్తవ్యటోధ 
చేశారు. 


తొమ్మిదవ అధ్యాయం 369 


“గడ్తిపోచలు గర్లించాలి; విప్లవ [గామం; పునర్గన్మ” మొదలై న 
G జ ౧౧ జ లా 
గితాలు ఏ కవితా (పమాణాలతో చూచినా ఉత్తమ కావ్యాలుగా ఎన్న 
దగినవి. 


“నరుడో భాస్క-రుడాః' పాటతో విష్ణవ కవులలో పెద్ద మార్చు 
వచ్చింది. రైతులు, కూలీలు, గిరిజనులు, ఇంకా వివిధ వృత్తులతో 
జీవించే (శ్రామికులు, చైతన్యవంతులు కావాలంటే పాటకుమించిన 
(ప్రచార సాధనం లేదని విష్ణ వకవులు గుర్తించారు. “శివుడు, చెరణండ 
రాజు, గద్దర్‌, వంగపండు |పసాదరావుగారల పాటలు తెలుగుదేశం 
నాలుగు మూలలా వ్యాపించాయి. కవిత్వపరంగా చూచినప్పుడు శివుడు, 
చెరబండరాజు పాటలు మేలై నవిగా తలచవచ్చు. 


“కొలిమంటుకున్నాది | తిత్తినిండా గాలి / పొ_క్తంగ వున్నాది 
నిప్పారి పోనీకు రామన్నా/పొద్దెక్కి పోనీకు- లేవన్నా.... ఉత్తరా 
నురిమింది /రోజు 'మొగులవుతూంది/ఎ(రమెరుపూ సూడు- రామన్నా / 
కరుపారాసాన- బెట్టన్నా” అని వివిధ వృత్తుల _శామికుల్ని సంబో 
ధించి రాసిన చెరబండరాజు పాటలు పామరుల్నేగాక విద్యాధికులను గూడ 
అపరిమితంగా అలరించాయి. “పోలీసును సంబోధించి మాలోని మనిషివే, 
మా మనిషివే నీవు/పొట్టకూటికి నీవు పోలీసువై నావు” అని పోలీసులపై 
జాలికలిగించి, “కాని స్టేబుల్స్‌" కూడ (శ్రామికుల్లో భాగమేనని తెలియ 
జెప్పిన విశాల హృదయుడు యీకవి. “క్షరూ, నాగలి, పారాపట్టండి / 
ఎత్తిన గునపాలు దించకండి” (మరణానికి మారుపేరు ఆని ఆయుధాలు 
భరించిన (శ్రామికులను ఆయుధాలను వర్గశ(తువుపై (పయోగించ 
మన్నారు. 


“ఇంటింట చీకటే, (పతికంట కన్నీ ౮/రాజ్యమెవరికి వచ్చెనో- 
రాజన్న సుఖము లెవరికి దక్కెనో”- (శ్రమవొకరిదీ ఫలిత మింకొకరిదీ 
అయిన యీ (బతుకు ఇంకెన్నాళ్లు యీ విధంగా సాగుతుంది? పోరాడితేనే 
(శమ జీవులకు ఫలితం దక్కుతుందని గు_ర్హించమన్నారు, 


శ్రిర్టీగ శేలుగు కవితా వికాసం 


నేను భారత విస్ణవాన్ని; ఏకులమబ్బీ మాదే మత మవ్చీ”: 
“మారలేదన్నా”అనే పాటలూ “ఊరు మేలుకుంది; గౌరమ్మకలలు; కౌంతి 
యుద్ధం” కథాకావ్యాలూ చెరబండరాజు కవిత్వాన్ని చిరస్మరణీయంగా 
నిలుపుతాయి. యువకవులు చాలమంది చెరబండరాజును ఆదర్శంగా కవిత 
లల్లుతున్నారు. కౌని వారెవ్వరూ చెరబండరాజును మరపించలేరు. ఒక 
విలక్షణమైన శైలితో, ఊపిరి నింపిన తీవ బాధాజనితమైన ఆర్తితో 
వెలువడుతున్న చెరబండరాజు కవిత అనితరసాధ్యమనిపిస్తున్న ది. 


నగ్నముని _ 'తూర్చుగాలి” _ 
“ప్రతి తల్లి ఒక సూర్యుణ్ణి ప్రసవిస్తే చాలు” 


“కేశవరావ్‌” పేరుతో “ఉదయించని ఉదయాలు” రచించి తిరుగు 
బాటుదార్గపై తిరుగుబాటు (ప్రకటించి, వచన కవితలో కవితా శిల్బ 
రహస్యాల్ని ఆకళించుకున్న కవి శ్రీ “నగ్నముని”. దిగంబర కవిత్కోద్య 
మంలో (ప్రముఖపా|త్ర వహించి సర్మపదాయవాదుల విశ్వాసాల్ని, కాళ్ళ 
కింది భూమిని తొలిచేసి సంచలనం సృష్టించిన కవి ఈయన. విష్పవ 
కవిగా పరిణమించాక, కవిత్వాన్ని నినాదాల స్థాయికి దిగజారనీక, కవితా 
విలువల్ని సరిరకించుకొన్న కవి, ఆదినుండి కవితామాగ్గంలో వీరికి ఆదర్శ 
(పాయులై న 'అజంతా'వలె శబ్ద సంగితము, శబ్దం యొక్క. రంగురుచి, 
వాసనా తెలిసినకవి. కవితా శిల్పంలో మహాకవులు కృష్ణశాస్త్రి, (శ్రీశ్రీ 
గారల మెప్పుపొందిన కవి. “తూర్పు గాలి” సంకలనంలో కవిత్వం కాని 
పంక్తి లేదనటం అతిశయోక్తికాదు. 


శ్రీ నగ్నముని కవిత్వంలో ఉపయోగించిన భాష (ప్రజలకు 
సన్నిహితమైనదే. ఏ శబ్దాన్నీ మరొక శబ్దంతో మార్చిచెప్పటానికివీళ్లేని 
అరుదై న కవితాశిల్బం వీరికవితల్లో కన్పిస్తుంది. “పాలు ఎర్రబడ్డాయి” 
అనే వచనగీతం కథారూపంలో వున్నది, వీరి కవితల్లో కరుణరసానికి 
పరాకాష్థ అనదగినది. ఈ గీతం చదివి సహృదయులు చలించకుండ 
వుండటం అసంభవం. వొళ్ళమ్ముకుని జీవించేస్తీకి పుట్టినవిడ్డ, ఒక నాటి 
జ్ఞాపకం ఇందులో విషయం. ఏ ఘరానా రాక్షసుడో ఆస్త్రీనివాధి స్టే-ఆమె 


తొమ్మిదన అధ్యాయం $6 | 


చనుమొన కొరికే స్తే - ఆది తెలియని పసివాడు “పాలు నోటినిండా 
చిమ్మి కడుపుని నింపుతాయని అమ్మ వక్షంలోకి తలదూర్చి పాలు 
తాగబోతే “అమ్మ కళ్ళ నిండానీళ్ళ నాచేతుల్నిండా / మూతినిండా 
రక్తం అప్పుడే తెలుసు కున్నాను | నా వంటి వాళ్ళ అమ్మలపాలు | 
తెల్ల గాకొదు ఎరగా వుంటాయని” అని సలవించే కవి ఆర్తి ఎటువంటి 
కటికి గుండెనై నా కరిగిస్తుంది. 


“జీవితాన్ని చూచి కవిత్వం రాయమని హెచ్చరిస్తూ “కవీ: 
గాలిని గురించీ రాయి | గాలిని మా(తం నీ గీతాల్లో నింపకు” ఆని వర్ష 
సమాజంలో అన్ని సౌఖ్యాలు, - డబ్బున్న వాళ్ళకే దక్కుతాయని రాయ 
మంటారు. 

“పజల షృతికలేకాదు 

తెల్ల కాగితమూ నవ్వుతుంది హేళనగా 

మనం పందులమీద పంచరత్నాలు రాస్తున్నప్పుడు 
(పభుత్వ జనవ్యతిరేక కార్యాల్ని కీ ర్తిస్తున్నప్పుడు” 

అని “పజాదోహిి గీతంలో కవులబాధ్యత గురించి వ్యంగ్యంగా 
"హెచ్చరించారు, 

“సము(దం; రుతువు! సమాధులు, పూలు, దీపాలు, త్యాగాలు, 
దణ్ణాలు, “కన: వేదాంతి” ఫర్వాలేదు; (పవేశించకు; దేశభక్తి” గీతాల్లో 
ఉత్తమ కవిత్వం అందించిన శ్రీ నగ్నముని శీశ్రీగారు చెప్పినట్లు 
“One of our finest masters of the prose - poem’ అని 
భావించవచ్చు." 


“కొయ్య గ్నురంి 


1977 నవంబర్లో కోస్తా ఆంధలో సంభవించిన సపెనుతుఫాను 
భీభత్సం ఆ ప్రాంతపు (ప్రజలకు తీవ నష్టాన్ని కలిగించింది. (పకృతి 


12.  “తూర్పుగాలికి స్వాగతం” = తీశీ = “తూర్చుగాలి కావ్యానికి ముందు 
మాట - విముక్తి (ప్రచురణ _ 1072, 


$69 కలుగు కోని వీకోసీం 


'వై పరీత్యానికి గురైన (పజల దుర్భర వేదనకు కవులు బాధతో పలవ 
రించి కౌవ్యాలు రాశారు. వారిలో ఎక్కువ మంది (పకృతి భీభత్సాన్ని, 
మసుష్యుల నిస్సహాయత్వాన్ని, నోరులేని పశువుల గోడును వర్ణించారు. 
కొద్దిమంది కవులు తుఫాను గురించి ముందుగా హెచ్చరించి (పజలను 
కాపొడలేదని (పభుత్వాన్ని విమర్శించారు. కౌని తుఫానును ఒక సంకే 
తంగా తీసుకొని యీ వ్యవస్థ ప్రభుత్వమూ 'కొయ్యగురంి వంటిదనీ, 
దీని పాదాల కిందపడి నలుగుతున్న (పజలు దీన్ని తగలబెట్టందే దేశానికి 
విముక్రిలేదని "హెచ్చరిస్తూ (శ్రీ నగ్నముని “కొయ్య గరం” కావ్యాన్ని 
రచించారు. కొవ్యం మరీ సాంకేతికంగా, క్లిష్టమైన కవితా శిల్బమర్యా 
దలతో వుండటాన, సామాన్య పాఠకులకీ కొయ్యగురం కొరకరాని 
కొయ్య అయింది. ముఖ్యంగా తుఫానులో తల్లడిల్లి పోయిన (పేజలకు 
యీ కావ్యంలో కవి దేన్ని గురించి చెప్తున్నారో సరిగా బోధపడదు 
కూడ. 


“తపస్సు చేయడానికి వెళ్ళవలసింది హిమాలయాల్లోకి కాదు, 
జనంలోకి'- ఇటువంటి పదునై న భావాలు మాతం పఠితను ఆకర్షి 
స్తాయి. “ఒకప్పుడిక్క_డో వూరు వుండేది /ఒకప్పుడు ఇక్కడి గాలినిండా, 
నేలనిండా | ఆకాశం నిండా మనుషుల పాటలు / మాటలు, వూర్చులు, 
వోదార్చులు, నవ్వులు, నిట్టూర్పులు /కలకలం కలగానం కనబడేవి విన 
బడేవి/చెట్ల ఆకులు పచ్చగా గాలిలో ఈదేవి [పక్షుల దారులు కొంటెగా 
పళ్ళు కొరికి/గుసగుసలు పోయేవి” మొదలై న వర్ణనలు (శ్రీ నగ్నముని 
వెల్లడిస్తాయి. 


సిద్ధార్డుకి రాజ్యం పొలిమేరవరకూ చేరవేసి అ్యశునయనాలతో 
తిరిగివచ్చిన “త్వం నాగార్జునకొండలో యింకౌ నిలబడే వుంది. మానవుడి 
మనస్సులో మాతం మహాబోధి ఎస్పుడో కూలిపోయింది” అనే కవి 
ఊహ అద్భుతమైనది. ఈ వ్యవస్థలో మనిషి మనస్సులో కరుణ అంత 
రించిపోయిందని కవి ధ్వనించారు. అంతులేని సాంకేతిక జ్ఞానం మనిషిలో 
కరుణను పెంపొందించటం లేదన్నారు. కొయ్యగురం నంటి వ్యవస్థను 
నాశనం చెయ్యాలని బోధించారు. 


తొమ్మిదవ అధ్యాయం 368 


(శ్రీ నగ్నముని “విప్హ్లవన రచయితల సంఘంి అభిప్రాయాలతో 
భేదించి, ఆ సంఘానికి రాజీనామా ఇచ్చారు. “సకల విలువలను విధ్వంసం 
చేనే కవిత” కావాలని కోరుతున్నారు. ఎదురుచూచిన విప్లవం దీర్చ 
కాలిక పోరాటమని విస్మరించి, అరాచకవాదిగా అస్తవ్యస్తమైన ఊహ 
లతో వైయక్తికమైన వింత ఊహలే కవిత్వమని తలుస్తున్నారు. 


శివారెడ్డి కా న్మేతధనుస్సు జై 
““ముంటలేని ఆ దుఃఖమందుకు కళ్ళనిండా” 
విప్లవ రచయితల సంఘం సభ్యుడు కాకపోయినా విప్తవ భావా 
లతో కవిత్వం రాస్తున్న (పజ్ఞావంతుడై న కని శ్రీ) "కె, శివా రెడ్డి. “రక్తం 
సూర్యుడు; చర్య; ఆసుషతి గీతం; నే తధనున్సు” కావ్యాల ద్వారా 
ఉత్తమ కవితను అందించిన కవి (శ్రీ శివారెడ్డి. ఈ తరం కవుల్లో 
a (na) 
యీయన గొంతు విలక్షణమైనది; శ_క్తినమంతమైనదిన్నూ. చెప్పదలచు 
కున్న భావాన్ని నంగిరిపింగిరి మాటల్లో నాన్చకుండ కంఠం చీల్చుకుని 
వచ్చి గుండెల్లో గుచ్చుకునేలాగ చెప్పగల కవి యీయన. కవితా 
శిల్బాన్ని విడిచిపెట్టకుండానే తీవ్రమైన పదజాలాన్ని అతి వొడుపుగా, 
కవితగా మలచగల నేర్పరి. వీరి సంపాదకత్వంలో “వేకువి అనే స్మతిక 
ఆధునిక సాహిత్య "వేదికగా కొంత కాలం నడిచింది. 


వజగీతం (న్మేతధస.స్సు) యీకవి కవితా రహస్యాన్ని చక్కగా 
వెల్లడిస్తుంది, “కళ్ళు దృశ్యాన్ని వడకట్టినట్టు [వూపిర్ని కూడా వడటోసు 
కోవాలి..../ వెలుగువేళ్ళకి ఎక్కడన్నా / చీకటి మరక లున్నాయేమో 
చూచుకోవాలి | శబ్దాన్ని కూడ పుటంపెట్టి పరీక్షించు కోవాలి” అని 
చెప్పిన కవి విష్ణవఆవేశంలో శబ్ద శక్తిని మరచిపోక, కవిత్వాన్ని 
తపోనిష్టతో రచించటం చెప్పుకోవలసిన విశేషం. 


రక్తము, చీకటి, సూర్యుడు వంటి అరిగి పోయిన శబ్దాలతో 
స్పందింస జేయటం ఆసాధ్యమని “రక్తం సూర్యుడు" తర్వాత (గహించి 


శి! స్టేలుగు కవిళా వికాసం 


లోక పరిశీలన తర్వాత కవిగా చేవదేలారు. ఎన్నేళ్ళు గడిచినా పేదల 
(బతుకు మారక పోవటాన్ని “తరం మారినా” గీతంలో- 


“ఆగేటు పక్క / బెరుకు బెరుగ్గా = బెదురుగా | నిలబడ్డాడు- 
మూడేళ్ళవాడు | లోన వాళ్ళమ్మ బాసాన్‌లు తోముతుంది | బయట 
వాళ్ళయ్య | ఏడరాళ్ళు గొడుతున్నాడో / వాళ్ళయ$ కూడా / అదే 
వయసులో అలానే / ఈగేటు పక్క కాకపోతే / మరో గేటు (పక్క 
నిలబడే వున్నాడు” అని జీవిత దృశ్యాల్ని కళ్ళకు కట్టించిన యీ కవికి 
భవిష్యత్తు ఉజ్జ్వలంగా వుంటుందనటంలో సందేహంలేదు. 


శ్రీ శివారెడ్డి ఇంకా “నా అక్షరం; శిక్ష రాతి మిగిలిన కూడు; 
ధ్వని; పాదాలు; ఆకస్నీళ్ళునావే; దినదినగండం నూరేళ్ళాయుష్టు”' గీతాల్లో 
జీవిత దృశ్యాలను యధార్థంగా, కళాత్మకంగా చిత్రించారు. ఈయన 
రచనల్లో “ఆసుష్మతిగీతం' విలక్షణమయినది. (పభుత్వ ఆసుషతిలో 
రోగులస్థితీ, అక్కడి పరిస్థితులు వాస్తవికత వుట్టిపడేటట్లు కావ్యకళ 
ఏ మాతం తగ్గిపోకుండ రచించారు. 


“కవిత్వం” అనే గీతంలో (శ్రీ శివారెడ్డి “కుకవి”ని- 
(a) 
“థష్టుడు శబ్దంలో కూడా వ్యభిచరిస్తున్నాడు 
మంటలేని ఆ దుఃఖమెందుకు కళ్ళనిండా 
క రకొళ్లు కదిలినట్లు శబ్దాన్ని మాతమే 
మోయించుకుంటూ వెడతాడు తప్ప 
స్పర్శతో భూమి గుండెని మేళ్కొల్చటం లేదు” 


అని నిందించారు. జీవంగల శబ్దాలతో భూమిగుండెని మేల్తొల్చి 
వాధాసర్పదష్టులైన దీనుల జీవితాలను గురించి రచించిన శివారెడ్డిగారి 
కవిత్వం సహృదయులు మళ్ళీమళ్ళీ చదివి ఆనందించగలరు. 


విపవగేయ (ప్రస్తానం గద్గర్‌ _ “లాల్‌ సలామ్‌” 
na) థి (a) 


(పజల నాడి గుర్తించి, వర్గపోరాట స్వభావం తెలిసి, స్వయంగా 
పాటలు కట్టి, పాడి, విన్నించి ఉత్తేజపరుస్తున్న కళాకొరుడు శ్రీ గద్దర్‌. 


తొమ్మిదవ ఆధ్యాయం 8665 


ఆయన పాటల్లో రుటితిస్ఫూర్తి వున్నది. కవిత్వపు లోతులకంటు 
(పజల మనస్సుల్ని నాలుకల్ని పట్టుకునే లయ వుంది. ఆ పాటలు 
కార్చిచ్చులా గా పట్టణాల్లో పల్లెల్లో వ్యాపించాయి. ఆ పాటల్లో భావాల 
వేడిని గుర్తించిన ప్రజలు మాతం తక్కువే. తన ఆశయసిద్ధి కోసం 
దేశమంతా తిరిగి పాటలతో విప్లవ భావాలను (ప్రచారం చేస్తున్న కవి 
గాయకుడు (శ్రీ) గద్దర్‌. విద్య, విజ్ఞానాల్లో ఒకప్పుడు బాగా వెనకబడ్డ 
(పాంతం తెలంగాణ. ఇప్పుడిప్పుడే అన్ని విధాల అభివృద్ధి సాధిస్తున్నది. 
(పజలపై జులుం చూపించే అధికారుల్ని బెదిరించే పాటలు- (ప్రజల 
పొటల రీతుల్లోంచే పట్టుకుని, కొత్తవి రచించి (పచారం చెయ్యడం (శ్రీ 
గద్దర్‌ _పత్యేకత. “ఓరోరి అమీనోడా/ఓరోరి సర్కిలోడ ! పదిలంగ 
ఉండు కొడకో ! కదిలింది ఎరదండు” అనే పాట వినగానే (పేజలు 
ఉత్సాహభరితులై గాయకునితో గొంతు కలుపుతారు. కాలం గడిచినకొద్దీ 
గాని కవి ఉద్దేశించిన భావం (ప్రజల మనస్సుకెక్కదు. 


“అద్దమోలే మెరినెటట్టు/నీ బూట్లు తుడిసినోల్లు/గంజిలో బట్టి 
లుత్కి_ [కడకిస్రీ జేసినోల్లు/నీ కాల్ల గోల్లుదీసి [గడ్డాలు జేసినోల్లు/నెయ్యంత 
నెరాసి/మాలీసు చేసినోల్లు /పిడికిండ్లు ఎత్తినారు/పండేసి తొక్కుతారు” 
అని అభినయ పూర్వకంగా గద్దర్‌. పాడుతున్నప్పుడు విన్నవాళ్ళు ఆయన 
శక్తిని కొనియాడకుండ వుండలేరు. 


(శ్రీ గద్దర్‌ రచించిన “రాజకీయ వీధి భాగోతం” విస్తృత (ప్రచా 
రం పొందిన రూపకం. విప్లవ సాహిత్య (పచారంలో (పాముఖ్యం 
వహించవలసిన (హ్మకియ నాటకం. తెలుగులో విరసం వారుగాని, మరె 
వ్వరూగాని చెప్పుకోదగిన విప్తవ భావాలుగల నాటకాన్ని రాయలేదు. 
గద్దర్‌ “రాజకీయ వీధిభాగోతంి వంటివి నాటకాలులేని కొరతను కొద్దిగా 
తీర్చాయి. 


““వోలీ వోలీలరంగ వోలీ; లాల్‌సలామ్‌; కూలోల్లిపిల్లా; కరుపు 
పాట” మొదలై నవి విద్యార్థులను, (గామీణ యువకులను, పండిత 
పామరులందరినీ ఉత్తేజపరుస్తున్నవి. ఈ గీతాలను లలిత సంగీతపు 


866 శెలుగు కవితా వికానం 


పాటలవలె |శావ్యంగా ఆఅకించి, ఆనందించటం గాక (ప్రజలు ఆలోచించి 
నప్పుడే గద్దర్‌ గారు ఉద్దేశించిన ప్రయోజనం నెరవేరుతుంది. 
(a) యు 
అప ళా అస్య క 
వంగపండు _ పూటబ త్రెం పుల్ల లెలుగన్నా 
తూర్పు యాసతో - విశాఖ, (శ్రీకాకుళం మాండలికాల్లో పాటలు 
రాసి, పాడి విష్ణవ భావ్నపచారం చేస్తున్న కళాకారుడు (శ్రీ వంగపండు 
(ప్రసాదరావు. “ఏరువాక; పొలికేక” సంపుటాల్లో పాటలను _పజాకళా 
రూపాల్ని (పచారం చేసే సాంస్కృతిక దళాలు బాగా ఉపయోగించు 
కుంటున్నారు. (శ్రీ (పసాదరావు పాటలు “తీగెలోకి విద్యుచ్చక్తి 
(పవహించినట్లు జనంలోకి [పవహిస్తున్నా"యని సుప్రసిద్ద రచయిత 
గా అ థి 
(శ్రీ రాచకొండ విశ్వనాథశాస్త్రి (ప్రశంసించారు. మాండలిక భేదాన్ని 


పట్టించుకోక సీరిపాటలను ఆంధ్మపదేశ్‌లో అస్ని (పాొంతాలవారు 
ఆనందిస్తున్నారు. ఆదరిస్తున్నారు. 


ఏం పిల్లో ఎల్టమొ_త్తవా 
(శ్రీకాకుళములో _ సీ(వకొండకీ 
సిలకలు కత్తులు - దులుపరిత్తయట 
ఏం పిలో ఎల మొ తవా” 
అని విప్పవ భావాలను (ప్రజల వాడుకలో వున్న సల్ల వులలో 
పొదిగిన వంగపండువారి కృషి మెచ్చదగినది. 


“పూటబ_క్తెం పుల్ల లెలుగన్నా 
పేదోల్ల బతుకూ- రోజురోజుకు బాధలేనమ్మా ఇ 
అని కరుణామయంగా గానంచేసే వీరి పొటలు విని _పజలు తమ 
దుస్థితికి కారణాలను అన్వేషించినప్పుడు యీ కవి కృషి సార్థకమౌతుంది. 
మాలపేటను వర్తిస్తూ “వుంద్భరా మాలపేటా! ఆ వూరు 


సివర ః కాష్టాలు వున్నసోటా:”” అని కవి వాస్తవమే చెప్పి ఉ(దేకం 
కలిగిస్తున్నారంటే ఆది పాటలోని శక్తివల్ల నే అనుకోవాలి. “మెంతం; 


తోమ్మిదన ఆధ్యాయం గగ? 


గిరిజనుడా; రై తుకూలి కోలాటం”; మొదలై నవి ఇప్పటికీ బాగా 
ప్రచారం పొంది జనుల నోళ్ళలో నానుతున్నాయి. 


రమణారెడ్డి _ ఎర్రపిడికిలి; జై లుకోకిల 

కె. వి. రమణారెడ్డి విష్ణవ కవులలో [పముఖులు - “అత్యవసర 
పరిస్థితిలో “మీసా” కింద నిర్బంధింపబడినపీరు జైలు జీవితం గడుపుతూ 
తమమదిలో మెదిలిన తలపులను కవితలుగా “జై _లుకోకిలి వెలువ 
రించారు. జై_లు జీవితంలో “మనస్సును చిక్కమట్టుకోడమే కష్టం, చి_త్త 
వృత్తి ఈరోజున ఉన్నట్లు రేపు ఉండదు. అంచేతే ఇందులో కోపం, 
భూషణం, వ్యంగ్యం, అపహాస్యం, దుఃఖం కనిపిస్తూపోతాయి'” అని కవి 
స్వయంగా చెప్పుకున్నారు. “విరసం” ఆవిర్భవించిన నాటినుండి బాధ్యత 
గల కవిగా, కార్యకర్తగా ఆయన కృషి చేశారు. ఆయన భావంలో 
గాంభీర్యం, కొన్ని చోట్ల క్లిష్టమనిపించి, సాఫీగా నడవదు. బరువైన 
సంస్కృత పదాలమధ్యలో నెల్లూరు మాండలికాలతో మణి పవాళంలాగ 
వింతగా తోస్తుంది. చిలీదేశపు మహాకవి “పాబ్లో నెరూడా మరణించి 
నప్పుడు వీరు రాసిన స్మృతిగీతం విశిష్టమైనది. 
వరవరరావు “జీవనాడి” “స్వేచ్చ 

“శశిరోషస్సు; జీవనాడి” కావ్యాలలో అభ్యుదయ భావాలను 
వెదజల్లిన (శ్రీ వరవరరావు “తిరుగబడు కవులిలోచేరి విష్తవ యుగానికి 
దారితీసిన కవి. సృజన సంపాదకునిగా పది సంవత్సరాలకు పైగా 
విప్లవ సాహిత్యానికి ఆయన చేసిన నేవ విప్లవవాదులు విస్మరింపరానిది. 
భారత దేశంలో విప్పవం విజయవంతమవుతుందని, _శమజీవులకు న్యాయం 
జరుగుతుందని నమ్మి, తన చిత్తశుద్ధిని కావ్యాల్లో (పతిధ్వనింప చేస్తున్న 
కవి (శ్రీ వరవరరావు. జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఆయన రాసిన 
కావ్యఖండికలు “స్వేచ్చ” సంకలనంలో వచ్చాయి. “నాకిక్కడ సుఖంగా 


వున్నదా అని నువ్వడిగావు/ ఈ విశాలదేశం కోట్లాది జనం గుండెల్లో / 
మబ్బులో దాగిన మెరుపులా వెలుగుతున్న / భవిష్యత్తు మీది ఆశ ఈ 


$68 శకెలుగు కవితా వికానం 


సంకెళ్ళలో ధ్వనిస్తున్నది” అని (శ్రీ వరవరరావు తేలిక మాటల్లో (ప్రసన్న 
మైన భావాన్ని ద్యోతకం చేస్తారు. విప్ప వయుగంలో మరప్పరాని మంచి 
కవులలో (శ్రీ వరవరరావు వొకరు. 


జ్వాలాముఖి “ఓటమి తిరుగుబాటు 


దిగంబర కవిగా (పసిద్దులెన “జ్వాలాముఖి కావ్యం “ఓటమి 
తిరుగుబాటు' కవిగా ఆయన పరిణామ కమాన్ని లెలిపే కావ్యం. కవితా 
శిల్పదృష్టితో చూచినప్పుడు ఆయన రచన రాజకీయోపన్యాసంలాగ 
పుంటుంది; విశేషమైన అందచందాల కోసం వెదికి (పయోజనంలేదు. 
విస్గవభాన (ప్రచారానికి ఉద్దేశింపబడిన కావ్యోపన్యాసమే ఆయన కవిత. 
“జనసాహితి” కవులలో ఆయన (పముఖులు. 


నిఖిలేశ్వర్‌ - “మండుతున్న తరం” 


(శ్రీ నిఖిలేశ్వర్‌ రచన “మండుతున్న తరం” దిగంబర కవిత్వం 
నుండి ఆయన విప్లవకవిగా పరిణామాన్ని పొందటాన్ని సూచిస్తుంది. 
విప్ణవభావాలున్నప్పటికీ ఆయనలో కవితావేశం మరీ తక్కువ. వీరి 
వచన కవితల్లో వచన మనదగిన భాగమే ఎక్కువగా వుంటుంది. “జన 
సాహితి" లో వీరు కూడ (ప్రముఖ పొ(త వహిస్తున్నారు, 


జయధీర్‌ తిరుమలరావు “అరణ్యన్నేత ౦ 


శ్రీ జయధీర్‌ తిరుమలరావు “అరణ్యనే(తం' విప్ణవ భావాలకు 
కవితా స్వరూపమిచ్చిన కొవ్యసంపుటి. “పతివాక్కూ_ చేతగా జతికేవాడే 
కవి” అని నమ్మిన తిరుమలరావుగారు “జైహింద్‌ ఆనే గీతంలో 
“ఇక్క_డ ఇనుప ముక్కల (టిడ్డీలున్నాయి | బిడ్డీల (కింద నదులున్నాయి/ 
కొల్వల పంట పొలాల గుండెల్లో హాలాలున్నాయి | ఇక్కడ | కండ 
లున్నాయి [పొలాల తలల్ని నిమురుతూ /ఇక్క_డ కౌల్తున్న కళ్ళున్నాయి | 
కాలడం ఆగిన కడుపులున్నాయి / (ప్రణాళికల బోర్జులున్నాయి” అని 
సమాజస్థితిని వ్యంగ్యంగా తెలియజెప్పి కర్తవ్యాన్ని గురించి హెచ్చరిం 
చారు. విన్లవ కవులలో (ప్రస్ఫుటంగా వినవస్తున్న గొంతుకలలో (శ్రీ 
తిరుమలరావు స్వరం వినదగినది. 


తొమ్మి దన ఆధ్యాయేం 269 


ఇంకా “మరో యుంయు ను ప్రసరింప జేస్తున్న కవులలో 
(శ్రీయుతులు జ్యోతి, దామోర, చలసాని (ప్రసాద్‌ చెబదలై న కవుల 
గీతాలు ఆలోచనాత్మకంగా, దేశ పరిస్థితుల గురించి ఆవేశాన్ని కలిగి 


ఒక 
బ్రున్నాయి. 


“విరసం” పది సంవత్సరాల (ప్రగతిలో యీ దళాబ్దం తనదేనని 
బుజువు చేసుకోగలిగింది. సంఖ్యకు మా(తం ఎక్కువ మంది కవులను 
అందివ్వలేక పోయింది. భావాలలో ఏకీభావం వున్నంత మా(తాన కవితలు 
ఒక దానికొకటి (పతిధ్వని కానక్కరలేదు. కాని ఎక్కువ మంది కవులు 
ఒకేవిధమైన పదజాలంతో, ముఖం మొ త్తే పడికట్టు పదజాలంతో, అవేఅవే 
ఉపమానాలతో, తిట్లతో విప్లవ కవిత్వమంకేనే వెగటు కల్పించారు. 
వీరిలో కవిళాశిల్బం మెండుగా గలిగి, ఉత్తమ గీతాలు రచించిన వారు 
శ్రీశ్రీ, సుబ్బారావు పాణిగాహి; శివుడు; చెరబండరాజు; నగ్నముని; 
శివారెడ్డి, గద్దర్‌, వంగపండు (పసాదరావు, జయధీర్‌ తిరుమలరావు నంటి 
వారు-కొద్ది మంది కవిత్వంస్థాయిని పెంచి, తెలుగుకవిత్వంపై ఆదర్శాన్ని 
కలిగించారు. 


స్వాతం త్యానంతరం తెలుగు కవిత్వపు తీరుతెన్నులను పరిశీలి స్టే 
అందులో విష్ణవకవుల రచనలే (శేష్టమైనవిగా చెప్పవచ్చు. సమాజంతో 
కవిత్వాన్ని జనసామాన్యానికి దగ్గరగా తీసుకు వచ్చిన ఖ్యాతి అభ్యుదయ 
కవులదై నా - వారికంటె ఇంకొ నిశితంగా 'జన జీవితాన్ని అర్ధంచేసుకొని 
విప్లవాన్ని ఆహ్వానిస్తున్న విష్ణవకపుల రచనలు నిస్సందేహంగా 
మేలె నవి. 


“విరసంి లో విభేదాలు 


(పజాక్షేమాన్ని కోరి సాహిత్యరంగంలో విష్ణవానికి కారణభూతు 
లైన కవులు సంఘంగా ఏర్పడి _పజల్నిముందుకు నడిసించదలచారు. కాని 
వాళ్ల పది సంవత్సరాలైనా గడవకముందే = వారు విశ్వసించిన 'దీర్ణ 
కాలిక సాయుధ పోరాటం” (పారంభదశలోనే చీలిపోయారు, వీరి అభి 


24 


$10 శిలుగు కవితా వికావం 


పాయ భేదాల్ని పరిశీలి స్తే సహృదయులు నివ్వెరపోతారు. బుషితుల్యు 
లన కవులు, (శాంతదర్శులై న కవులు అహంకార (పదర్శనతో, ఈర్ష్యా 
'ద్వేషాలతో, ఇంకా అంతకంటె ఎవరెక్కువ అనే చిన్న మనస్తత్వంతో 
(ప్రవర్తించినట్లు వీరి పరస్పర ఆరోపణలే తెలియజేస్తాయి. 


“విరసం రాజకీయ సంస్థకాదని 'మొదటినుండి (పకటించుకుంటూనే 
వుంది. కాని విరసానికి రాజకీయాలు దూరంకాదని, సరియైన రాజకీయాభి 
_పాయాల్ని (పజలకు కలిగించి, చైతన్యవంతుల్ని చెయ్యటమే తనలక్ష్య 
మంటుంది. సాహిత్య సాంస్కృతిక రంగానికే పరిమితం కావలసిన 
యీ సంస్థ దేశంలో చెలరేగిన అతివాద రాజకీయ పక్షాల అభి పాయా 
లకు, ముఠాత త్త్వాలకు, ముఖ్యంగా వ్యక్తుల ఆరాధనలో పడి “ఎవరి 
నాయకుడెక్కు_న' అనే చర్చలకు తావిచ్చింది. ఈ అభ్నిపాయ భేదాలు 
శీ వమై అనంతపురంలో జరిగిన సభలో జ్వాలాముఖి, నిఖిలేశ్వర్‌ మొద 


ఫైన కొందరు చీలిపోవటం జరిగింది. ఈ విధంగా చీలిపోయినవారు 
“జనసాహితి"ని స్థాపించుకున్నారు. సు! పసిద్ధ రచయితి రంగనాయకమ్మ 
గారు జనసాహితిలో చేరటమూ, ఆ తర్వాత ఆమె సంస్థకు రాజీనామా 
చెయ్యటమూ జరిగింది. ఆమెరచించిన 'జనసాహితితో మావిభేదాలు' 
అన్న పుస్తకాన్ని చదివితే తెలుగుదేశంలో రచయితలు ఎంత బాధ్యతా 
రహితంగా (పవర్షిస్తున్నారో అర్థమౌతుంది. 


“అత్యవసర పరిస్థితిలో భయంతో, స్వార్థంతో “విరసం” నుండి 
విడిపోయిన కవులు, మళ్ళీ మామూలు పరిస్థితులు నెలకొన్నా తిరిగి 
“విరసం” తో చేరటానికి ముఖం చెల్లక, ఆ ఆవేశం చల్లారిపోయి 
ఆ సంఘాన్ని నిర్వీర్యం చేశారు. 


మళ్ళీ విరసాన్ని పునరుద్ధరించి తమ కార్యకలాపాలు కేవలం 
కళా సాంస్కృతిక _ సాహిత్యరంగాలకే పరిమితమని (ప్రకటించుకొని 
“విరసం” సభలు, సమావేశాలు చేయటం; ష్మత్రికలు 'సృజన, ఆరుణతారి 
మొ॥వి (పకటించటం; ఇంకా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా “మరో 
(స్థానం; మరో యుంయ” (ప్రకటించటం వంటి కార్యకలాపాలలో 


తొమ్మిదన అధ్యాయం 874 


నిమగ్న మైవున్నా అది యువతరాన్ని ఆకర్షించి, వారికి చై తన్యాన్ని 
ఉత్తేజొన్ని కలిగిస్తున్న జాడలులేవు. నిప్పు ఆరిపోకుండ జ్నాగత్త పడు 
తున్నట్టు కన్చిస్తుంది. ఆభ్యుదయ రచయితల సంఘం కొన్నాళ్ళకు శక్తిని 
కోల్ఫోయిన'స్లే “విరసం” కూడ (క్రమంగా తనశక్తిని కోల్చోతున్నది. 


విప్పవోద్యమం వెనుకంజ 


కవులు నిప్పులు చెరిగే గీతాలు రాస్తున్నా, ముక్కుపచ్చలారని 
యువకులు, విద్యాధికులు, మేధావులు పోరాటాల్లో మరణిస్తున్నా విప్ప 
వోద్యమం ముందంజ వేస్తున్న దని చెప్పలేము. ఆటాగని విప వం 

స్‌. యా 
పూర్తిగా ఆగిపోయిందనటమూ అబద్ధం. దీర్హకాలికమైన వి న్రవపోరాటాల్లో 
యీ విధమైన వెనుకంజ అప్పుడప్పుడూ తప్పదు. “ఒక్క నిప్పురవ్వ 
వున్నా దాన్ని వూదివూది జ్వాలగా మండించటంి తప్పకుండ జరుగు 
తుంది. విప్ణవ జ్వాలను ఆరిపోనీక జ్వలింప జేయటంలో కవుల బాధ్యత 
ఎంతైనా ముఖ్యమైనది. 
ల ఓ... 


కేవలం (పజలకు ఉత్తేజం కలిగించి, ఆవేశం రగిలించి వారిని 
పోరాటానికి నడిపించట మొక్కటే చాలదు. తామూ తమకవితల్లోచెప్పిన 
విధంగా ఆత్మత్యాగాలకు సిద్ధమైనప్పుడే విష్ణవ కవిత్వోద్యమం ముందుకు 
"వె భంది. 


విప్ప వకవులు త్యాగాలుచెయ్యటంలో ఇతరులకు ఆదర్శ పాయంగా 
లేరని చెప్పక తప్పదు. మీరు పొగుడుతున్న వీరులనలె, మీరు కూడ 
త్యాగాలకు సిద్ధమేనా? ఆని అడిగిన వారికి “మేం విస్గవ సిద్ధాంతాలకు 
నిబద్దులమేగాని విప్ణవ కార్యకలాపాల్లో నిమగ్నులం కామి” అని వీరు 
చెప్పే సమాధానం ఎవరికీ తృప్తి కలిగించదు. “నిబద్ధత, నిమగ్నతిఆనే 
మాటల వెనక నిజాన్ని దాచలేరు. కవి తాను ఆచరించలేని ఆదర్శాన్ని 
గురించి ఇతరులకు బిప్పటం కంటె మోసం మరొకటుండదు. యువతరం 
తాత్కాలికంగా యీ మోసానికి గురి అయినా తెలివి తెచ్చుకుని తనను 
(ప్రేేపిస్తున్నవారు ఏపాటి త్యాగం చెయ్యగలరో పరిశీలించి వివేకవంతు 


శీ తెలుగు కవితా వికాసం 


లౌతారు. కొందరు ఆ ఆవేశంతో వెనుదిరిగి చూడకుండ విస్సవ పోరా 
టాల్లోకి వెళ్ళి ఆత్మాహుతి గావిస్తారు. విప్లవకవుల్లో త్యాగశీలురై న 
వారికి యా మాటలు వర్తించవని వేరే చెప్పనక్కరలేదు. “సుఖాల్ని 
కామించి” మాటల్లో మ్మాతమే విష్టవాలురగిలించే కవుల రచనల్లో. కవిత్వ 
శిల్చానికి సహృదయులు తలలూచినా వారిని చరిత క్షమించదు. 


కళలన్నిటికంప సత్యమే గొప్పది. “కవిత్వానన్‌ సత్యంబు 
సాధింతునా?”” అని ధూర్జటి పలికినక్లే సత్యసుందరమైన కవి వాక్కే 
సమాజానికి (శ్రేయస్సును (ప్రసాదించగలుగు తుంది. విప్ణవకవులు తమ 
బాధ్యతను గుర్తించి సమాజ (శేయస్సుకు తోడ్పడే కవిత రచి_స్హే పజలు 
దాన్ని తప్పకుండ స్వీకరిస్తారు. కవులు చెయ్యని త్యాగాన్ని పలక 
బోధి స్తే తిరస్కరిస్తారు. 


1980 తర్వాత తెలుగు కవిత్వం మరే విధమైన మలుపు తిరుగు 
తుందో, విప వ కవిత (పజల్ని ఎంత వరకు చై తన్యవంతుల్ని చేసుందో 
య €__ paw) 
వేచిచూడాలి. ఇప్పటికప్పుడే తెలుగుదేశం మరొక నూతన కవిత్వోద్యమం 
కోసం ఎదురుచూస్తున్న ట్ల నిపిస్తుంది. ఇటీవల వస్తున్న వచన కవుల 
కవితల్ని గమని_స్టే వారు మరేదో కొత్తదనం కోసం ఎదురుచూస్తున్నా 
రని అనిపిస్తున్నది. 


పదవ అధ్యాయర 
వినూత్న కవితారీతులు 


కవిత్వం రాజకీయ సిద్ధాంత _పచారం కోసమే ఉద్దేశించబడినట్లు, 
_సేము, (పకృతి, భక్తి కి వంటి భావాలతో కవిత్వంరాసిన హరిని బూర్జువా 
కవులని, తిరోగమన వాచ్‌, ఫ్యూడల్‌ వ్యవస్థ ఆవశేషాలని సామాజిక 
'పగతి వాదులై నవారు నిందించటం తరచుగా జరుగుతున్నది. కవి 
మనస్సులో చెలరేగిన అనుభూతికి కావ్యరూపం ఇవ్వటం తప్పుకాదనే 
విశ్వాసంతో కొందరు కవిత్వం రాస్తున్నారు. వారిభావాల్లో కొన్ని సామా 
జిక (పగతిని కోరేవి కూడ వుంటాయి. ఆత్మానుభూతికే వీరు (ప్రాధాన్య 
మిస్తారు. ఇటువంటి కవులను “అనుభూతి” కవులని పేర్కొనవచ్చు. 


కమిట్‌ మెంట్‌ 


ఇటీవల ఎన్నడూ లేనంతగా “కమిట్‌ మెంట్‌” అనే మాట వి_స్హ్ర 
తంగా (పచారంలోకి వచ్చింది. నమ్మిన రాజకీయ విశ్వాసానికో, తాత్విక 
సిద్ధాంతానికో మరొకదానికో కొట్టుబడకుండ కవిత్వం రాయటం వ్యర్థమని 
(పగతివాదులు వాదిస్తున్నారు, "్రవవాద రాజకీయ పక్షెలను సమర్థించే 
విప్లవ కవులను “మీరు ఆ రాజకీయ పక్షాలతో ఏకాభపాయంతో 
వున్నారా? వారు సాగిస్తున్న పోరాటంతో మీరూ పాల్లొంటారా 27 అని 
ప్రశ్నించిన వారికి విప్తవ కవులు తమది సాహిత్య సంస్థయేగాని, 
రాజకీయ సంస్థకాదని ని ర్వ్వంద్వంగా పకటించారు. విప్లవ భావాలకు 
నిబద్ధులమేగాని, విప్లవ కార్యక్రమాల్లో నిమగ్నులం కామని విప్లవ 
రచయితలు (ప్రకటించారు. శివకవులు, వైష్ణవ కవులు పూర్వకాలంలో 
వున్న ప్లే అభ్యుదయ కవులు, విప్లవ కవులు అనే విభాగం కన్నిస్తున్నది. 
(పగతివాదులందరూ సామాన్య మానవుని క్షేమం కోరేవారై నప్పుడు 


31 శలుగు కవితా వికొధం 


రచయితల సంఘాలు తమ'కమిట్‌ మెంట్‌” దేనికో _పకటించాలి. వారివారి 
మానిఫెస్టోలలో (ప్రకటిస్తున్నారు గూడ, 


కవి కవ శ్వాసినే “కమిట్‌"అయి కవిత్వం రాస్తే తప్పేమిటి? ఒప్పే 
అవుతుందని తలచి ఏ రచయితల సంఘానికీ చెందని కొందరు కవులు 
స్వేచ్చగా కవిత్వం రాస్తున్నారు. వీరితో కొందరు మ్మాతమే తమది 
అనుభూతి ప్రధానమైన కవిత్వమని (ప్రకటించు కుంటున్నారు. 


భావకవిత్వం అనుభూతి (ప్రధానమైనదే. భావకవిత్వానికే కొత్త 
"పీరు పెట్టి “అనుభూతి” అనటం ఎందుకంపే, భావకవృలు పట్టించుకోని 
అభ్యుదయ భావాలనుకూడ అనుభూతివాదులు ఆంగీకరిస్తారు కౌబట్టి. కవి 
అనుభవంలోకి వచ్చిన సమస్తమైన అనుభవాలకు ఇందులో చోటుంటుంది. 


అనుభూతి లేనిదే ఏకాలంలోనూ కవులు కవిత్వం రాయలేదు. 
కవిత్వానికి విశ్వశేయం కంటె, కవి ఆత్మానుభూతి వ్యక్తీకరణమే 
(ప్రధానమని తలచిన వారి కవిత్వాన్ని ముందుముందు కవులు, సహ్మాడ 
యులు ఏ విధంగా స్వీకరిస్తారో వేచి చూడాలి. 


ఇంద్రగంటి (శ్రీకాంతశర్మ _ అనుభూతివాదం 


ఏ ఇతరకఏ మార్గాన్ని అనుసరించక, తనకుతానే నూతన 
మార్గాన్ని వెతుక్కుంటున్న కవి (శ్రీ ఇంద్రగంటి (శ్రీకాంతశర్మ. 
లోకంలోతాను దర్శించిన వస్తువు మనన్సును కదిలి స్టే, ఆ అనుభూతిని 
కావ్యంగా మలచుకుంటారేగాని యీయన ఏ ఈదు సిద్ధాంత వేదా 
రానికీ కవిత్వాన్ని సాధనంగా ఉపయోగించరు. ఏ ఇజాలతో నిమిత్తం 
లేకుండ, అన్ని బుతుపవనాలను ఆహ్వానిస్తారు. జ్లీవితం నుండి వెలుగును 
స్వీకరించి వెలుతురును (వసరింపజేనే కవి్మ(శ్రికాంత శర్మగారు. ' 


“జెండాలు, నినాదాలు, సిద్దాంతాల సంకెళ్ళతో నిమిత్తం లేకుండా 
కేవలం కవిత్వంకోసం కలంపట్టిన సరికొ_త్తతరం | పతినిధి” (్రీకాంతశర్మ 
ఆని (శ్రీ అజంతా. వీరి కవిత్వాన్ని. పరిచయం చేశారు. “ఆధునికాంధ్ర 
సాహిత్య చరిత్రలో. ఇది కాలుష్యయుగం, సాహి త్యేతర (పయోజనాల 


పకకే "అధ్యాయే. 178 


కోసం కవిత్వాన్ని బాహాటంగా నడివీధిలో ఉరితీస్తున్న రోజులివి... సిద్ధాంత 
సంబంధమైన కాలుష్యం ఒకవేకాదు, అంధానుకరణంకూడ కాలుష్యమే... 
(శ్రీ ఇం్యదగంటి శ్రీకాంతశర్మ సరికుభమైన కవి. శబ్దళక్తి, శబ్దసంగీతం 
తెలిసినవాడు” అని (శ్రీ అజంతా (శ్రీకాంత శర్మగారి కవితావైశిష్ట్యాన్ని 
వివరించారు.! 


“కిరణంతోంచి / వాతావరణం లోంచి / కేలె_త్తి అవతరిస్తున్న 
నవ విరించిని / సమతావిపంచిని / సాహస గరుత్తులు విప్పి / సమయా 
నికి రాగల శూరుణ్ణీ, నరుణ్ణీ, హరుణ్ణి”" అని తన సంకల్పాన్ని వ్యక్త 
పరచి (శ్రీకాంతకర్మ గారు “భావి నా ఉజ్జ్వలనే తం” అంటారు. “జీవితం 
జనమయ బాహ్య పపంచంలో | సీలింగ్‌ ఫాన్‌ కుపై గా చిట్టిపిచ్చు కలు 
కలేగూడు” (కెలై డోసోప్‌) అని జీవితాన్ని గురించిన వీరి భావన 
ఆధునిక కవుల ఊహావై చితి కొక చక్కని నిదర్శనం. ఆధునిక భావ 
చేతన, అనుభూతికి ఆకారం కల్పించే నేర్చు వీరి కవితలో విశేషంగా 
కన్నించే ఆంశాలు. వీరీ “అనుభూతి గీతాలు లో “పటకుటీరం; గది; 
ఆద్దం ముందు ఒక ర్యాతి; క్షణికం; (పేమానికి గొశ్ళెంతీ స్తే; కళ్సు ఇంకా 
ఇటీవల వీరురాసిన జ్ఞాపకాల హవేలీ; కాళీ కుర్చీ గీతాలు సహృదయు 
లకు ఆనందం కలిగిస్తాయి. 

(శ్రీకాంతశర్మగారి కవిత్వంలో భావత్మీవత తక్కువగా వుంటుంది? 
దూరానవున్న మొగలిపూల పరిమళం సుడివేసి బాటసారిని నిలవేసినట్లు 
వీరి కవిత్వంలో అనుభూతులు రసజ్ఞులను (క్రమక్రమంగా వశం చేనుకుని 
ఆనందాన్ని కల్గిస్తాయి. 


“అనుభూతి వాదాన్ని” ఒక నూతన సిద్ధాంతంగా వీరు (పతిపా 
స్తున్నారు. ఆ వాదానికి వీరి కవిత్వం సరియైన తార్కాణ. ఈ వాదం 
ఎంత వరకు వ్యాపిస్తుందో కాలమే తీర్చు చెప్పాలి. 


1, పరిచయం = అజంతా - “అనుభూతి గీతాలు". నవోదయ పబ్లిషర్స్‌. 1870, 


క్రి స్టేలుగు కవితా వికాసం 


వేగుంట మోహన ప్రసాద్‌ - “అట్లాఅని పెద్ద బాధా వుండదు” 


ఆధునిక పాళ్చాత్య కవుల (ప్రభావంతో తెలుగు వచనకవిత్వంలో 
ఇంతకుముందు ఏ కవీ అనుసరించని (ప్రత్యేక పద్దతిలో కవితరాస్తున్న 
వారు (శ్రీ వేగుంట మోహన్నపసాద్‌ - అభ్యుదయ కవుల సామాజిక 
(పగతివాదం వీరిని ఆకర్షించలేదు. వచన కవిత్వంలో నూతన (పయో 
గాలు చేసి, అల్ల కల్లోలమైన మానసికావస్థను మాటల్లో పెట్టటానికి 
(ప్రయత్నిస్తారు. అధివా_స్తవికుల ఆలోచనల్లాగే వీరిగీతాల్లో భావాలు 
కూడ ఒక (క్రమంగా లేకుండా, చెదిరిపోతూ వుంటాయి. నేటిసమాజాన్ని 
చూచి కవి పొందిన నైరాశ్యం, (పాచీన స్మృతులు, కవి మనస్సులో 
అల్లిబిల్లిగా, గజిబిజిగా అలుముకున్న చిన్ననాటి జ్ఞాపకాలు (శ్రీమోహన 
(పసాద్‌ కావ్యవస్తువులు. అభివ్య క్రిలోవున్న (పత్యేకత వలన వీరి 
కవితపై పాఠకులు ఆసక్తి చూపుతారు. వీరి గీతాల్ని అర్థం చేసుకున్న 
వారు పాఠకుల్లో చాల కొద్ది మంది మ్మాతమే వుంటారు. మార్కిస్టు 
సిద్ధాంత (ప్రభావంతో (శ్రీశ్రీ మ్నుదను వీడలేక నినాదాలతో కవిత్వాన్ని 
హోరెత్తిస్తున్న కవుల కవిత చదివి, (శ్రీ మోహన ప్రసాద్‌ కవిత చదివితే 
ఒకకొ_త్త లోకంలోకి వచ్చినట్లుంటుంది. “చితి-చింతిలో గీతాలన్నీ కవి 
నూతనత్వం కోసం చేస్తున్న (ప్రయత్నానికి నిదర్శనాలే. 


శ్రీ మోహన ఫ్రసాద్‌ కవితల్లో భావచ్చి తొలు (Images) (ప్రధా 
నం. వాటికి పయోజనం వుండాలని కవి ఉద్దేశించరు. కవి హృడయంలో 
చెలరేగిన భావ సంఘర్ష ణకు ఆకారమిచ్చి భావ చిత్రాన్ని రూపొందించ 
టమే ఆయన చేనేపని. 


“అట్లా అని / పెద్ద బాధా ఉండదు 
చెల వేసిన గోడలేమో తెల బోతూ ఉంటాయి / విద్యు తౌంతికి 

౧ న్‌. Lim 
మహో అయితే ఏ బల్లో _ప్రాకుతూంటుంది | గోడమీడ 
దానినీడ ఒక్క_కే ఛాయామా(తంగ' మెదుల్తుంది / విచారంగ 
కది దిగులు చిత్తవృత్తి సీన్‌ ((నిరీహి__చితి-చింత)- 


పదవ అధ్యాయం 


ఈ భావచి తంలో బల్లిని (ప్రతీకగా, కవి “వాక్యుయెన్‌ 
(Suggesting absence of thought) బల్లి ఫలాపంలో = రక్తం 
సవిస్తున్నా” అని తన బాధను న్య క్తీకరించారు. 


““ఆఖరి ఆ్యకమం: నెల్ఫ్‌పిటీ; వగపేటికి చల్ల చిందినన్‌; దీప 
వృక్షం; వీభూతి; హేమసీత; రాలిపోయిన కిరణం” గీతాలుచదివినప్పుడు 
(శ్రీ మోహన్‌ ప్రసాద్‌ భావచిత్రాలు చదువరులకు విచితంగా తోస్తాయి. 
'విచితమే సౌందర్యం" అని భావించే వారికి యీ కవిత నచ్చుతుంది. 
నైరాశ్యం పునాదిగా సెంసొందిన వీరి కవిత్వానికి వచన కవిత్వంలో 
(పత్యేక స్థానమున్నది. 


శ్రీ (ప్రసాద్‌ (ప్రయోగించే పదాలు తెలుగునుడికారానికి దూరంగా 
వుంటాయి. అస్పష్టత, అయోమయం పీరి కవిత్వంలో తరచుగా ఎదురౌ 
తాయి. వీటిని తట్టుకొని చదివితే వీరి కవిత్వపు నిరాశామయ లోకంలోకి 
(పవేశించవచ్చు. 


ఇస్మాయిల్‌ భావచిత్ర సౌందర్యం - “సవ్వడి చెయ్యక భూమి 
బుగ్గపై చల్లటి నవ్వు సొట్టలా ముడుచుకుంటుంది బావి 


వచన కవిత్వంలో భాపుకళ క్తి గల కవులలో అ_గగణ్యుడు 
(శ్రీ ఇస్మాయిల్‌. భావచ్చితాల్లో యీయన కవితాళక్తి అపురూపంగా 
కన్చిస్తుంది. “చెట్టు నా ఆవర్శం; మృత్యువృక్షం: చిలకలువాలిన చెట్టు”, 
కావ్యాల్లో వీరి (ప్రకృతివర్థ నలు (ప్రసిద్ధ చిత్రకారులు కాన్‌ స్టేబిల్‌,టర్నర్‌ 
లను తలపిస్తాయి. ఆయన జీవన వేదాంతం కష్టజీవులు తిరుగుబాటు 
చెయ్యటం గురించి, వర్షసమాజం గురించీ చెప్పదు. కవి హృదయంలో 
మెదలిన తలపు క్రమంగా ఆకృతి ధరించి కావ్యరూపం తాలుస్తుంది. నిత్య 
జీవితంతో అనుభవానికి వచ్చే సామాన్య సంఘటనలు కూడ వీరి భావుక 
స్పర్శతో ఉత్తమ కవిత్వమై భాసిస్తాయి. కాలవొడ్డున షికార్లూ ఫ్యాను 
కింద లోకం; వర్ణాల్లో కాలేజి; బదిలీ: మేకు; ఊరుమారాలని; పజిల్‌; 
రాతి కౌరు ప్రయాణం; టీకప్పు; లాంటి ఇతివృత్తాల్ని తీనుకొని వీరు 


7 శీలుగు కవితో ఏకానం 


ఉత్తమ కాన ఖఎకికలను నెలయించఏం చూ స్తే యీక ఆద్భుత 
మైన (పకిభావంతు లనిపిస్తుంది. 


“సవ్వడి చెయ్యక భూమిబుగ్గపై చల్లటి / నవ్వు సొట్టలాముడుచు 
కుంటుంది బావి'"అని బావిని; “ఎవరూ ఎరగని ఏదో కాయల్యాబరువుగా 
నామెదడు చెట్టుని పెరుగుతోంది యీ ముసురు” అని ముసురున్వవీరు 
వర్ణించిన తీరు నాన్యతో దృళ్యమైనది; రమ్యమైనది; 'వయ్యళ్ళ తెలుగు 
కవిత్వంలో బావి, ముసురు కొ త్తకావ్యవస్తువులు కౌవృ, కాని శ్రీ) ఇస్మా 
యిల్‌ వాటిని వర్ణించేటప్పుడు ఉపయోగించిన ఉపమానాలు "సరికొ త్తవి, 
“ఆధునిక కవిత్వంలో ఆధునికత్వం ఏమిటి?” అని అడిగే వారికి యీ 
పోలికలను ఆధునికత్వానికి ఉదాహరణలుగా చూపవచ్చు. 


రాజకీయ సిద్ధాంతాల (ప్రచారానికి కవిత్వం సాధనం కౌరాదని 
(శ్రీ ఇస్మాయిల్‌ భావిస్తారు. జీవితం _పేమించదగ్గది. జీవితాన్ని వివిధ 
కోణాల నుండి చూచి ఆనందించటమే జీవిత పరమార్థమని ఆయన 
నమ్మకం. “మృత్యువృక్షంిలో “అకస్మాత్తుగా / ఒక రోజు / మృత్యు 
వృక్షం / వ్యత్య్తంగా / తలకిందుగా / మొలిచింది. మూగిన బంధు 
మితులు / మోనుకుపోయి అతణ్ణి / విత్సనంలా పాతారు. జనాల [మనో 
గగనంలో | చాపుకున్న జ్ఞాపకాలకొమ్మల్ని | గాఢానురాగాల | ఊడల్ని 
వెనక్కి. పీల్చేసి / ఈ మృత్యువీజం / ఏమీ తిరిగి ఇవ్వదు” అని 
ఉసనిషదికమైన భావాన్ని రమ్యుమైనపద్ధతిలో వ్యక్తీకరించారు. “చెట్టు నా 
ఆదర్శంిలో “తరుచాపము వీడిపోయి / గురి మరచిన బాణంలా / తిరు 
గాడును పిట్ట. ధరణి గుట్టు తెరవబోయి / బిరడాలో ఇృస్కూలా/ 
ఇరుక్కున్న పురుగు | పురుగు సగం, సగం పిట్ల ట్ట / ధరను చొచ్చి, దివిని 
విచ్చి / విరులు తాల్బు తరువు” అని (ప్రకృతిలో ఊర్ధ ముఖంగా సాగి 
పోయే చెట్టు తన కాదర్శమని యీయన తలచారు. 


“కిచకిచమని శబ్దమైతే | కిటికీలోంచి చూశాను | ఎప్పటిలాగే 
చెట్టు / గుప్పిట విప్పి నిలుచుంది” అనే పంక్తులు సహృదయుల 
మనస్సుల్లో భావ చిత్రాన్ని మ్నదిస్తాయి. చిలకలు వాలిన చెట్టు లోతైన 


సదద వీ ఆధ్యాయం $79 


కావ్యంలాంటిదని, చిలకల్ని వెదకి చూచినశ్తే, కవి హృదయంలో భావా 
లను వెతికి పట్టుకోవాలంటారు. ““'స్వేచ్చాగానం; వానవచ్చిన మధ్యా 
హ్నం; తాటితోపు; వేయిపిరల సమ్ముదం; బోటులోటాగోర్‌ ; ట్వింకిల్‌; 
వైరు; జంక్షన్‌; దేశభక్తి: అనంతపురంలో వీధికుశాయి” మొదలై నవి 
ఎన్నిసార్లు చదివినా తనివి తీరని కావ్యానందాన్ని కలిగించే వచనగీతాలు, 
ఏరి “అనంతపురంలో గాడిదలు” సంచలనాత్మకమైన వివాదాస్పదమైన 
గీతం. ఇందులో అన్యాపదేశంగా ఆయన రాజకీయ వేత్తల్ని అవహేళన 
చేశారు. 


అయోమయ భావన ఇస్మాయిల్‌ గారి కవిత్వంలో వెదికినా కన్నిం 
చదు. శ్రీ తిలక్‌ చెప్పిన “(ట్రాన్స్‌పరెంటు చీకటి” వంటి అస్పష్టత 
మాతం కొన్ని గీతాల్లో వుంది. వాటిలో ఇస్మాయిల్‌గారి భావన 
“రేడియమ్‌'లా మెరుస్తూ, మనోగోచరమవుతుంది. 


పి. హనుమయ్య “విభావరి” _ “స్వేచ్చా స్వప్నాల వంటి 
పృవ్వులనే పూయగలను” 


రాజకీయ సిద్దాంతాల చ్మటంలో యిమిడిపోని కవిత్వం శ్రీ పి, 
హనుమయ్య రచించారు, శీర్షికలు లేకుండ 80 వచన గీతాలున్న వీరి 
కవితా సంకలనం “విభావరి ఆయన స్వేచ్చను, భావుక శక్తిని వెల్లడి 
స్తుంది. “నేనొక పూలమొక్కను / నా స్వేచ్చా స్వప్నాలవంటి పువ్వు 
లనే పూయగలను"" అనే యీ కవి మనస్సుకు ఉదేకం కలిగితేనేతప్ప, 
ఏదో మొక్కుబడిగా కవిత్వం రాయలేదు. జీవితాన్ని ఒక సవాలుగా 
తీసుకోవటమంటె వీరికి ఇష్టం. 


“జీవితానికి జీవులంపె | (పయోజనాతీతమైన ఇష్టా గోష్టీ /అయినా 
పసిపిల్ల లకు పాలివ్వాలని | రసలుబ్ధులకు పానకం సోయాలని [| భయస్తు 
లకు (బాండీ తాపాలని ' సోశ్రటీన్‌ను మ్మాతమె / విషపా్యతికతో 
సవాలు చేయాలని / దానికి తెలుసు” అని ఆలోచనాత్మకమైన కవిత్వం 
రాశారు. “ఆకలిగొన్న కళ్ళకు క్షమాపణ చెప్పుకునే ప్పలివిస్తరాకులు” 


$0 శేలుగు కవితా వికాసం 


వీరి కవిత్వంలో వున్నాయి. “అద్దంలో తప్ప తమను చూచుకోలేని 
అభాగ్యుల” పై కవి జాలిపడతారు. 


“శ్రీమంతులు కుడిచే మృష్టాన్నం (పతి ముద్ద | అన్నా రుల 
చూపులతో / ఎంగిలి పడిందే'నని భావించే వీరు అన్నార్హులను తిరుగుబాటు 
చెయ్యమని చెప్పరు. (ప్రతిరోజూ చాకిరీ చేసుకుని బువ్వతినే వాడికి/ 
భవిష్య త్తంటే భయంలేదు” అని కష్టజీవులకు తృప్తి వున్నదని 
భావిస్తారు. 


“ఈ కూజా నిండింది (ప్రభూ! పట్టుకెళ్ళండి” అనే గీతంలో కవి 
ఊహావై చిత్రి రసజ్ఞాలను ఆకట్టుకుంటుంది. “కవికీ భక్తుడికి అవస్థా 
భేదం తప్ప ఆంతర్యంతో తేడాలేదు” అని శ్రీ హనుమయ్య కవిత్వాన్ని 
తపస్సుగా భావిస్తారనటం అతిశయోక్తికాదు, “హృదయంలో ఖేదమై 
పోవడమే తడవు | నాగాన మాగిపోతుంది.” ఆని బాధను కవిత్వానికి 
పర్యాయపదంగా వీరు భావిస్తారు. రాసిన (ప్రతి కావ్యఖండికలో ఏదో 
(పత్యేకతను చూపించి ఆ్నర్తినినింపిన వీరి “విభావరి” అనిబద్ధ కావ్యాల్లో 
“అనుభూతి” పద్ధతిలో ఒక మైలురాయిగా గ్పుర్తించదగినది. 


కొత్తపల్లి సత్య( శ్రీమన్నారాయణ; “వెలుతురు పిట్టలు”; 
ఫ్‌ సీలువెక్క_గలిగినవాడే సింహాసనానికి అర్హ్మ డు 


కవికి అనుభూతి కలిగి (పేరణ కలిగినన్నడే కవిత్వం రాయాలని 
తలచే కవి (శ్రీ కొత్తపల్లి సత్య(శ్రీమన్నారాయణ, (ప్రకృతిని దర్శించి 
నప్పుడు, మానవ (పకృతిని అర్థం చేసుకున్న ప్పుడు కవిలో మెదిలిన 
భావాలే “వెలుతురు పిట్టలు" కావ్యరూపం ధరించాయి. 


“నీలాకౌశం (ప్రశాంతంగా వుంది [తలస్నానం చేసినట్టున్న /సర్వీ 
చెట్లకు [గాలులు మెల్లగా/తల చిక్కుల్ని తీస్తున్నాయి"”- (శ్రీమన్నారా 
యణగారి యీ (పకృతి చ్మితం ఆహ్లాదం కలిగిస్తుంది. కుంకుడు పులుసు 
పడి ఏడ్చే/ప పసిపాప ఎరజీరల నేశ్రాల్లో/తల్లి పిండిన చనుబాలులా /చిమ్మిన 
వేకవ (శాంతప పరచిన అడవిపె పై /అందమైన పిట్టలు ఎగురుతాయి” స్‌ో 


పదవ అధ్యాయం $8 


భావనలో బొన్నత్యం వి|భాంతి గొల్పుతుంది. చీకటి కాకి / చుక్కల 

గుడ్డని / ర్యాతల్లా పొదుగుతుంది [ఒకే ఒకటి / సూర్యకోకిలం జొతుంది ' 

మిగిలినవన్నీ /కాకిపిల్ల లై. /చీకటి కాకితో / ఎగిరిపోతాయి” (సూర్యకోకిలం) 

అనే వర్ణన అద్భుతంగా తోచి యీ కవి (పతిభ సహృదయులకు ఆళ్ళ 
(55 

ర్యం గొలుపుతుంది. 


స్వతం తమైన ఆలోచనా, నిశితమైన పరిశీలనా, ఆవేశాన్ని 
మాటల్లో పట్టుకోగల నేర్చు (శ్రీమన్నారాయణగారి కవిత్వంలో కన్ని 
స్తాయి. కొన్నిచోట్ల ఆయన అనుభూతి ఆకారం అగమ్యగోచరంగా 
కూడ వుంటుంది, 


“సిలువెక్క గలిగినవాడే సింహాసనానికి అర్హుడు” మొదలై న 
సూక్తులు వీరి కపిత్వాన్ని చిరస్మరణీయం చేస్తాయి. “పడుచు చిరునవ్వుల 
వంటి వెలుతురు పిట్టలి”ను సహృదయుల మానసాకొశంలో విహరింప 
జేసిన (శ్రీమన్నారాయణ గారు సమాజ (శేయస్సును గురించి పట్టించు 
కున్నట్లు లేదు. కవిత్వాన్ని రాజకీయాలనుండి దూరం చెయ్యాలనుకునే 
వారు వీరి కవిత్వాన్ని మెచ్చుకోగలుగుతారు. స్థూలదృష్టికి వీరి కవిత్వం 
ఆత్మా(శయంగా వుండి కొ_త్తరకపు భావకవిత్వంగా తోస్తుంది. భావ 
(పకటనలో భావకవుల పద్ధతికి కూడ భిన్నమై, “స్వచ్చమైన కవితగా, 
“కవిత్వానికే కమిట్‌ ఆయిన కవితొ గా (శ్రీమన్నారాయణ గారి కవి 
త్వాన్ని గుర్తించవచ్చు. 
పొట్లపల్లి రామారావు “చుక్కలు 

విశ్వకవి రవీం దుని “స్ట్రేబర్డ్స్‌” వంటి రచన డీ పొట్లపల్లి 
రామారావు రచించిన “చుక్కలు. “రామారావుగారు బిందువులో సింధు 
వును దర్శిస్తారు. బిందువుకు చుక్క అని కూడ పేరు, అందుకే వారు 
“చుక్కలు సృష్టించారు.” 


చుక్క_లులో రామారావుగారి ఆలోచనలు చిన్న చిన్న వచన 
గీతాలవలె వేటికవి విడిగా వుంటాయి. వీటిలో కొన్ని ఆసహ్ల్షాదకరమైనవి; 


$82 కెలుగు కవితా వికొనం 


కొన్ని మెదడును చురుక్కుమనిపించేవి; మరికొన్ని మనఃకవాటాన్ని 
తెరిచి నూతన సత్యాన్ని ఆవిష్కరించేవి. మొత్తంమీద ఆలోచనాత్మక 
మైనవి. 

“ప్రభుత్వాలు ఎన్ని లోపాలు చేసినా క్షమించవచ్చును కాని/ 
(పతి సాధారణ విషయానికి తమ దిక్కు చూచేంత నిర్వీర్యులను, నిస్స 
హాయులనుగా (పజలను చేయడమనేది క్షమింపరాని నేరం''- ఈ భావం 
మెదడుకు చురుక్కుమని సోకుతుంది. “చందనం ఆలదేవాడు, ముందు 
తన (వేళ్ళ గంధపా_తలో ముంచితే కాని [మరొకరికి పూయడానికి ఆవ 
కౌశం చిక్కదు. ఆట్లాగే అంతోఇంతో ముందు చేతులు మసిచేసుకుంటేనే 
గాని ఒకడి ముఖానికి పూసే అవకాశం లభించదు” = రామారావుగారి 
భావాలలో చల్చదనం మనస్సుకు చందనం ఆలదినంత హాయినిస్తుంది. 


రంధిసోమరాజు; “వోనాకాలం, శీతకట్టు, ఏసంగి పొద్దులు” 


కృత్రిమమైన, జానపద శైలిలో “ఎదగండి; బూర్జువా పెళ్ళీ 
కూతురు; పొద్దు; సిన్నమ్మి వొచ్చింది: రోజీకావ్యాలు రచించి (శ్రీరంధి 
సోమరాజు వచన కవిత్వంలో ఒక కొ_త్తతోవ తీశారు. (శ్రీశ్రీగారికి 
షష్టిపూర్తి జరిగిన సమయంలో ఒక పామరుడు శ్రీశ్రీని ఆక్షేపించిన 
రీతిలో (శ్రీ సోమరాజు “పెద్దపెద్ద కబుర్లు రాశారు. అభిమానులు, 
(ప్రజలు శ్రీశ్రీకి చేస్తున్న సన్మానం న్యాయమైనదిగా సోమరాజుగారికి 
తోచలేదు. శ్రీశ్రీ కవిత్వం (శ్రామికులను ఉద్ధరించదని ఆవేశంతో విరుకు 
పడ్డారు. 

(శ్రీ సోమరాజు కావ్యాల్లో ఉపయోగించిన భాష పామరులదికాదు. 
తెచ్చి పెట్టుకున్న దే. ఆయన ఊహలు పామరుల ఊహాలుకౌవు, అవినీతిని 
వర్ష ంచేటప్పుడు మితిమీరి, అతి ఆకర్ష వంతంగా వర్ణించి, చివరమాత్రం 
అవినీతిని ఖండిస్తారు. “దిన మొలసోగ్గత్తె'లో నైట్‌క్లబ్‌లో కేబరేనృత్యం 
చేనే స్త్రీని వర్ణించారు, కావ్యం చదివాక ఆమె మీద.. జాలికలుగదు. 
సామాన్యమానవునికి రాజకీయ సిద్దాంతాలు, 'పార్టీలు హోని చేస్తున్నాయని 
సోమరాజుగారు తలుస్తారు. మనిషిలోని మంచితనం మీద నమ్మక 
ముంచి, ఆ మంచితనం పెంపొందించటానికి 'వీరు రచనలు చేసారు. 


పదదవ అధ్యాయం 883 


శ్రీ) సోమరాజు కౌవ్యాల్లో “వొద్దు విశిష్టమైనధి. బుతువుల'పై 
ఎందరో కావ్యాలు రాసినా, సోమరాజు గారి కావ్యంలో లోక పరిశీలన, 
భావుకళక్తి అత్యద్భుతంగా కలిసి పోయాయి, దీన్లోకూడ కవి ఉపయో 
గించిన భాష ఇబ్బందిగా తోస్తుందిగాని, ఆయన రూపొందించిన భావ 
చితాలు మనస్సును కదిలిస్తాయి. సామాన్యులకు తెలిసిన ““వోనాకాలం 
శీతకట్టు, ఏసంగిపొద్దులు'- మూడుకాలాల్నే కవి వర్ణించారు. “సల్లని 
గాలి తాకిడికి | సుకంగ కరిగి పోద్దిమబ్బు | గొప్పోలు అలా పేదల 
గుండెల్ని / కరిగి త్తే నోకమంతా బాద్ధారే / వొకకే సేమంతిపువ్వు” అని 
సోమరాజుగారు ధనవంతుల్లో హృదయ పరివ_ర్హన వస్తే లోకం మారు 
తుందనీ నమ్ముతారు. గోదావరిలో ఈదులాడిన పిల్లలు వొల్లు బిర్సెక్కి 
పోనాక/సౌక్కాలతో తల తుడ్సేసుకొని యెండలోపడి /నిక్కబొడ్సుకున్న 
ఎంటుకలతో | ఎరోనీ కల్లతో ఇంటి కొత్తారు ఎ్యరినాగమ్మలు / ఎండ 
దేవుళ్ళు” అని రమ్యమైన భావచి తాన్ని అందించిన సోమరాజుగారి కవిత 
మరపురానిది. ““సెప్పుల్లే కుండా రోడ్డెనే సేవోల్ని సూసి / తారుతో కరిగి / 
డబ్బాలోంచి సుక్కలు సుక్కలుగా రాలి/ ఏడ్చింది ఎండి” అని కరుణొ 
మయమైన దృశ్యాన్ని వరించిన సోమరాజుగారి (ప్రతిభ విశేషంగా 
చెప్పుకో దగినది. 


“సిన్మమ్మి వొచ్చింది; బూర్జువా పెళ్ళికూతురు” వచన కవితలో 
కథా కావ్యాలు, సోషలిస్టు సమాజాన్ని స్థాపిస్తామని చెప్పే కుహనా 
సంస్క-__ర్హల బండారాన్ని బయట పెట్టటం సడురాజుగారి లక్ష్యం, కొని 
ఆయనశై లి చదువరులకు వింతగాతోచి, ఆలోచనలు (ప్రగతికి విరుద్ధంగా 
వున్నట్లనిపిస్తాయి. “రోజీ” కావ్యం మురికివాడల్లోంచి తారాపథాన్ని చేరు 
కున్న సినిమాతార కథ, పామర భాషను ఇంగ్లీషుతో జోడించి రాసిన 
యీ కౌవ్యం కవి ఉద్దేశించిన కరుణరసాన్ని ఆందివ్యటంలో విఫల 
మెంది. 


భావుకశ క్తి కలిగన వచన కవులలో శ్రీ సోమరాజు (ేస్థులని 
చెప్పవచ్చు, లోకపరిశీలన, ఊహోవై చితి సోమరాజుగారి కనితకు ఒక 
వింత సోయగాన్ని కలిగిస్తాయి. 


$84 తెలుగు కవితా వికొసం 


సాహిత్యోపనిషత్తు 
అట 
కవిత్వమంపే యేమిటి? కావ్యానికి అత్మయేది ? కావ్య పయో 
జనాలేవి ? మొదలై న విషయాలను గురించి భారతీయాలంకారికులు సుదీ 
రంగా చర్చించారు. సంస్కృత సాహిత్యంలో యీ విషయాలను చర్చిం 
Cen 
చిన వారు ఎక్కువగా పండితులే. దండి, జగన్నాథ పండితరాయల 


వంటి కవులుకూడ యీ చర్చలు చేసినప్పటికీ ఎక్కువగా కవిత్వ మూల 
స్వరూపాన్ని గురించిన చర్చల్లో పండితులే ఎక్కువగా పాల్గొన్నారు. 


పూర్వాంధ సాహిత్యంలో కావ్యస్వరూపాన్ని గురించి కవులు 
తమ అభ్మిపాయాలను వెల్లడించారు, కావ్యావతారికలలో సుకవి స్తుతి, 
కుకవి నిందలలో కవులు కవిత్వాన్ని గురించి వివిధ విధాలుగా భావించారు. 
ఇవి మిక్కిలి ఆసక్తి గొలుపుతాయి, 


ఆధునికాం ధ సాహిత్యంలో కావ్యస్వరూపాన్ని గురించి (శ్రీశ్రీ, 
ఆర్ముద, వరదరాజేశ్వరరావు గారలొక రసవత్తరమైన చర్చ చేశారు. 
ఆరుదగారు “సినీవాలి కావ్యానికి “స్వవిషయ సూచికగా” యీ 
'సాహిత్యోపనిషత్తు'ను చేర్చారు, 


ఆర్ముద: ఏమయ్యా కవీ! నాడో మనవి ! నువ్వెందుకు రాస్తు 
న్నావ్‌ / నూకలివ్వక పోయినా భావాల | మేక లెందుకు కౌస్తున్నావ్‌ ? 
అని _పశ్నించటంతో ఆరంభమౌతుంది చర్చ. ఈ (పళ్నకు జవాబుగా 
(శ్రీ్రీ“ఆసుకరణ అనవసరం, అంతేకాదు అనర్థకం.... ఈమేకలే నాలోని 
పెద్దపులికి ఆహారం | నాకవిత్వం అవ్యాఘం ఆకలి ఆకారం,” అని 
చెప్పారు, ఈ సందర్భంలో (శ్రీశ్రీ ఇమిపేషన్‌కీ, కొపేషన్‌కి భేదాన్ని 
గూడ వివరించారు. “కవికోరే మెప్పు గండెసెండేరం కాదు / సమాన 
ధర్ముల హృదయ స్పందనం, శిరకంపనం"” అంటారు శీథీ. ఇంకొ 
ఆయన “ప్రజాస్వామ్యాన్ని అంగీకరిస్తూనే కవి / మెజారిటీకి అందని 
ఊహలు వెదకాలి'అని అభ్మిపాయపడ్డారు. కవికి వ్యాఖ్యాత అవసరమా? 
అన్న ఆరుదగారి పళ్నకుశ్రీ శ్రీ “కవిత్వంమీడ కవిత్వంకూడ కవిత్వమే. 


పదవ అధ్యాయం 885 


ఎనరైనా తికమక పడుతున్నప్పుడు, వ్యాఖ్యాత జోక్యం చేనుకోక 
తప్పదు... -చ్మకాల్లో చ్మకౌల్లాగ ఆర్థాల్లో అంతరార్థాలుంటాయి / కొంత 
మట్టుకే బోధపడవచ్చు కొందరికి ' 'ఇంకా కొందరికి ఇంకా అందులో 


ఏముందో చెబుకాడు వ్యాఖ్యాత” అని వ్యాఖ్యాన (ప్రయోజనాన్ని వివరిం 
చారు. 


“ఏమిటి చెప్పడం, ఎలాచెప్పడం అనేవి రెండూ రెండు చృకాలు” 
అని ఆర్ముదగారు భావించారు. కవి కీ_ర్తికోసం కాక ఆంర్తివల్ల అరిస్తే 
చెప్పకుండానే ఏదో ఒకఛందంలో చెవికింపుగా సొంపుగా పలకటం జరుగు 
తుందని “ఇంతకుమించిన ఛందోనియమం, బంతి లేకుండా ఫుట్‌బాల్‌ 
ఆట్టం” అని ఆయన అభి పాయపడ్డారు. 


ఎవరికోసం కవిత్వం? ఎందుకోసం నవత్వం? అన్న అఆర్న్ముదగారి 
(పళ్నకు (శ్రీశ్రీ సూటిగా ““మనిషికోసం కవిత్వం, మంచికోరి నవత్వం” 
అని జవాబిచ్చారు. ఈ సూక్తి ఆధునిక కవులందరూ శిరోధార్యంగా 
యెంచదగినది. 


“చూశావా ఆర్ముదా ఒక తమాషా, సంప్రదాయం నిలిచేవుంటుంది 
హమేషా”; జాతికి జీవననాళిక, జానపదగీతిక; మహాకావ్యానికి క్రైంటీ 
రియా, నైజూ బరువూ కావయా, నిన్నటి మహాకావ్యం పద్దెనిమిది 
పర్వాలై_ య నేటి మహాకావ్యం పద్ధెనిమిది సేజ్రీలే, “పల ల్లై పదాన్ని 
యీసడించే సంగీత విద్వాంసులున్నారు || పబంధాన్ని చదవలేని పామర 
జనం ఉంది / కాని ఎక్కడో సృందిస్తారిద్దరూ.... _వెపీజీ ఆర్టిస్టు 
లిద్దరూ (శాన్‌ అయిన కణం, మెదడూ హృదయం మిశితమయే గుణం, 
అదే మహాకొవ్యానికి ఏకైక లక్షణం"; ఛందస్సుల అశ్వహృదయం 
తెలియనివాడు, సవారీకి తయారు కౌకూడదు; కవిత్వానికి కూడా నైన్సుకి 
వలె | కావాలి రిసెర్చీ ఎక్స్‌ పెరిమెంటూ /కాని దాని పరమార్థం [పలాయన 
వాదం కాదు, _పజాక్షేమం” మొదలైన (శ్రీశ్రీగారి సూక్తులు ఈచర్శను 
చిరస్మరణీయం చేస్తాయి. 

25 


386 తెలుగు కవితా వికాసం 


అరుదగారి పలుకులో “కావాలి కవిత హృదయానికి నరిష్మెంటు, 
కొరాదు ఏనాడు మెదడుకు పని ష్మెంటు; కల నిజపరచడంకాదు కవిత్వం, 
నిజాన్ని కలగనడమే దాని తత్వం, వర్తమాన కవితయేమిటో తెలుసా 
వరదా, అది భూత భవితవ్యాల మధ్య (టాన్సపరెంటు పరదా!; కవిత్వం 
రోజూవాడని టూత్‌, బష్‌; యార్మతిక నాగరికత కాంతివంతమైన చీకటి; 
ఎప్పటికైనా మానవ పథికుడు చేరుకునే గొప్ప వి్నిశాంతిమందిరం కవిత; 
విచిత్రమే సౌందర్యం; విచింతనయే మాధుర్యం: వర్తకుని మనస్సులో 
పెట్టుకుని, శు_క్తి మౌ_క్తికాలను ధరించదు, _పజలదృష్టిలో నిడుకొని కవి 
రచించడు” మొదలై న సూక్తులు ఆలోచనామృతాలు. 


(శ్రీ వరద రాజేశ్వరరావు ఆలోచనలలో “ఎందుకోసం మనధ్యాన 
ముద? ఎందుకీ చైతన్యవంతమైన న్నిద?; ఎలుగులేని వాడికెలా 
కనిపిస్తుంది వెలుగు, పులుగు కౌనివాడికెలా విహాయస దృక్పథంకలుగు?; 
కవిత్వం విధ్వంసక కారణ విచ్చేదన, కవిత్వం నిత్య సౌందర్యారాధన, 
(శమలేనిదే మనోరమ సాక్షాత్క_రించదు” మొదలై నవి మెదడుకు మేత 
వేసి హృదయాన్ని అలరిస్తాయి. 


ఆధునికౌంధ కవిత్వస్వరూపాన్ని తెలునుకోదలచిన జిజ్ఞాసువులు 
యీ సాహిత్యోపనిషత్‌ను అధ్యయనం చేసితీరాలి, (పతిభావంతులై న 
కవులు కవిత్వంపై చేసిన యీ చర్చ మిక్కిలి ఆసక్తి గొలుపుతుంది; 
విలువైన విషయాలు బోధిస్తుంది; ఆనందం కలిగిస్తుంది. 


“చేతనావ రంి కవులు 
Po) 
అభ్యుదయ కవిత్వం రెండు దళాల్దాలకుపైగా తెలుగుదేశాన్ని 
ఉ(రూత లూపి అల్లకల్లోలంచేసి, సమూలమైన మార్చునే తెచ్చింది. సమ 
సమాజ నిర్మాణంలో తన వంతు కర్తవ్యం నిర్వహించకుండా నే తెరమరు 
గై౦ది. వచన కవిత్వంలో వై విధ్యంవచ్చి అభ్యుదయ భావాలనేగాక 


(పేమ, భక్తి, త్నాత్త్వికచింతన మొదలై న సెక్కుభావాలు కవితలో 
వ్యాపించాయి, 


పదవ అధ్యాయం 


అల్ల కల్గోలమైన సమాజ జీవనంలో మనిషి సమిష్టిలోంచి వ్యష్టి 
లోకి (ప్రయాణించి “ఏకాకిగా జీవించలేక గమ్యం తెలియక శూన్యంచవై పు 
(సయాణం చేస్తున్నాడు”. భూతకాలం గూర్చిన నిరాశ, భవిష్యత్తును 
గూర్చిన భయమూ ఆవరించగా సంకులితుడౌతున్నాడు.” జగచై్చైతన్యం 
కల్లోలితమై తనలోతానే సుడులు పడుతున్నది. మనిషి అంతర్ముఖు 
డౌతున్నాడు. మనిషి మొదట తన ఆత్మానుభూతిలోనుండి సమాజ 
చై_తన్యంలోకి (ప్రయాణిస్తున్నాడు. ఈ చేతనావర్తమే కవిత్వమని 
విశ్వసించి శ్రీయుతులు స్నుపసన్న, పేర్వారం జగనాథం, సంపత్తుమార, 
నరసింహా రెడ్డి “చేతనావ్నర్తం” పేరుతో సామూహికమైన తమచ్చై తన్యాన్ని 
వచన కవితా సంకలనంగా 1987టో వెలువరించారు. 


అభ్యుదయ కవితాయుగంలో వెలువడిన “నయాగరా” సంకలనం 
వలె 'చేతనావ_ర్హంి కూడ యువకవులలోని వొక సామూహిక శక్తికి 
(పతిబింబం. రెండూ వచన కవితా సంకలనాలే. రెండూ సమకాలిక సమా 
జాన్ని దృష్టిలో పుంచుకున్న వే. “నయాగరా కవులు సమాజంలో 
మార్పుకు తిరుగుబాటు అవసరమని భావించగా, చేతనావ్నర్తం కవులు 
మానవుడు తాను సంపాదించుకున్న విజ్ఞానబలంతో చెతన్యవంతుడై తన 
ఉనికిని గుర్తించి సాటి మానవువికి తోడ్పడాలని భావించారు. 


డార్విన్‌, _ఫాయిడ్‌, మార్క్స్‌. ఐన్‌స్టీన్‌ ఈ నలుగురూ ఆధు 
నిక భావబోధకు నాలుగు స్తంభాలు. ఈ శాస్త్రీయ భావాల ఆధారం పైననే 
“ఆధునికత” నిలిచి వున్నది. హేతువాదమూ, స్వచ్చందళా, విప్ణవమూ 
ఈ మూడు తత్వాల సమ్మేళనమే ఆధునిక భావన.... ఆధునిక చేతన 
వొక విధంగా నిరంతర అన్వేషణ. అనంత దీర్చ ప్రయాణం స్వప్నలోకం 
నుండి యధార్థంవై పు, ఆదర్శంనుండి ఆత్మానుభవంవై పు యీ|పస్థానం.” 
ఆధునిక కవిత్వానికి అవసరమైన ఆధునిక విజ్ఞానబలంతో యీ కప్పలు 
రంగం మీదికి వచ్చారు. ఆలోచన ఎక్కువగా, ఆవేశం తక్కువగా వీరి 
కవిత్వం నిశితమైన భావాలతో సాగుతుంది. భారతీయ విజ్ఞానానికి, 
సాంస్కృతిక పునరుజ్జీవనానికి రాజారామమోహనరాయ్‌, వివేకానందుడు 


188 శిలుగు కనితా వికాసం 


చేసిన కృషిని పీరు కొనియాడారు. గాంధీ, రవీందుడు, అరవిందుడు 
జాతీయతా దృష్టిని కలిగించినందుకు వీరికి ఆదర్శంగా నిలిచారు, దేశ 
దేశాల కవితాసిద్ధాంతాలను వీరు అర్థం చేసుకున్నప్పటికీ ఆ(ప్రవాహాలలో 
కొట్టుకుపోలేదు. మూనవ జీవితంలోని పురోగతి, సుదూరాకాళాల 
స్ఫురించే దివ్యజీవనక్తి శిఖరం ఆధిరోహించడం” వీళ్ళ లక్ష్యం. “ఇజాిల 
కీకారణ్యంలో స్వచ్చమైన రసానుభవం లోపించిందని వాపోయి ఆ 
ఆనుభవాన్ని కలిగించడానికి వీరు పూనుకున్నారు. 


మార్క్సిజం పునాదిగా కవిత్వం రాస్టేనే (ప్రగతివాద కవిత్వ 
మౌతుందనీ, లేకపోతే అది సమాజ పురోగతికి ఉపయోగపడే కవిత్వం 
కదనే వాదాన్ని వీరు ఖండించారు. (ప్రగతివాద కవి మార్కిస్టు కాన 
క్కరలేదని నిశ్చయంగా (పకటించారు. 


దేశవటాన్ని చూచి “స్వార్థానికి రంగురంగులు పూసి [భాషల పేర 
మతం పేర జాతీపేర / దేశంపేర చేసిన మారణ హోమాలకు | చర్మిత 
కౌరులు తొడిగారు మారువేషాలు - శవగంధం కొడుతున్న ఈపట్టు తెరని | 
శుష్కక్షెళనానికి పంపించండి” అని (శ్రీ సుప్రసన్న చర్మితలో జరిగిన 
మారణహోమాలు పునరావృతం కౌరాదంటారు. “ఇల్మదియాలు నిద 
పోయిన వేళ / ఈశ్వరుడు మేల్కొన్న దినాన / పంచభూతాలు తొడు 
కున్న ఇందియాల / కంచుకాలు వదిలేసి” మనిషి మనస్సు కాలంతో 
(పయాణి స్తుంది. “మహాకావ్యాలలో రసంవలె, భగవంతుడెప్పుడూ 
వ్యంగ్య మైనవాడు”. అతడ్ని వెతికి పట్టుకునే ప్రయత్నమే కవిత్వమని 
శ్రీ సుప్రసన్న భావన. “అమృత ప్పుతులు గీతంలో నాగరికత పేక 
మేడలు కూలి పోవడం చూచిన మనుష్యులు తరణి కిరణాలవలె, తరుణ 
భావం వలె ముందుకు నడవాలంటారు. 


(శ్రీ పేర్వారం జగన్నాథం కవిత్వం చమత్కార (పధానమైంది. 
“స్వామీ ఈ మగడు నాకొద్దు, వీడసలే తుమ్మ మొద్దు.... వీడా సత్య 
వంతుడుకొడు. నేను సావిత్రిగా నటించలేను”. అని ధ్వని (ప్రధానంగా 
భగవంతునికి మానవృని నిస్సహాయస్థితిని నివేదించారు. “స్వామీ ఈబండి) 


పదవ అధ్యాయం 889 


అర్షర్మాతి పట్టాలు తప్పింది [గార్డు గాబరాపడుతున్నాడు [అయితే కౌస్తఐ 
పోయింది డైవర్‌ నిద్దురపోతున్నాడు | బండిలో విద్యుద్దీపాలు ఆరి 
మ "సో (a) 
పోయాయి | హఠాత్తుగా | (పయాణీకులు చొకరినొకరు / తిట్టుకుంటు 
న్నారు / బండి ఆగడానికి కారణం నీవంపె నీవని”* (పట్టాలుతస్పినబండి) 
జీవన గమనాన్ని పట్టాలుతప్పినబండితో పోల్చి రసానందం కల్లించారు. 
జీవితాన్ని దేనితోనైనా పోల్చి ర్తికట్టించగల నేర్చు (శ్రీ జగన్నాధం 
గారి కున్నది. 


ఆధునిక జీవనపరిస్థితులను ఛాయారోపం (ఆలీగర్రీవల్ల వ్యాఖ్యా 
నించటం (శ్రీ సంపత్కుమార కవిత్వంలో (ప్రత్యేకత. “నాటకాంతం; 
ఈర్యాతి గడువలేదు; అంతర్లయం”” గీతాలు సంపత్కుమారగారి జీవితావ 
గాహనను చక్కగా వెల్లడిస్తాయి. 


(శ్రీ నరసింహారెడ్డి సమకాలిక సంఘంలో లోపాలను వ్యంగ్య 
శక్తితో, వాడియైన మాటలతో ఎదుర్కొన్నారు. “ఇక్కడంతా క్షైమం/ 
నాయకులు నానాగడ్డి కరుస్తున్నారు / పశువులు మేత లేక చస్తున్నవి 
(రఫ్‌ స్కెచ్‌) అని సంఘపు _వణాలకు శస్త్రచికిత్స జరగకతస్పదంటారు. 


“ఈ దేశంలో ఎప్పుడూ / పేదల గుడినెలే కాలిపోతాయి /కడుప్పతో 
మండే ఆకలి 'మంటలు/కనుల్లోంచి ఎగసి /కప్పులంటుకుంటాయే మొ” 
(చేదు మ్మాతలు) అని భావించే కవికి సామాజిక దృష్టి వున్నదని వేరే 
చెప్పనక్కరలేదు. కాని చేతనావర్తం కవుల భావనను అందుకోవటానికి 
పాఠకులు ఎదగాలి. అరవిందుల కవిత్వంతోవలె భావం క్లిష్టంగా, 
ఆలోచనాత్మకంగా వుంటుంది. “Th6 whole style and rhythm 
of poetry are the expression and movement which 
come from us, out of a certain spiritual excitement 
caused by a vision may be of anything in Nature or 
God or man or thelife of creatures or the life of 
things—”” ఆని ఆరవిందులు చెప్పినట్లుగా అంతరాత్మ (పజోధమే 


2. Future Poetry ~ Aurobindo, 


800 శీలుగు కీవికా వికొసం 


ఉన్నత విలువలకు ఉత్తమ కవిత్వానికి (పేరణ అని చేతనానర్తం 
కవులు విశ్వసించారు. వీరిలో (శ్రీ సుప్రసన్న కవిత్వంపై అరవిందుల 
(సభావం అధికంగా కన్చిస్తుంది. 


“చేతనావర్తం' కవులను తర్వాత తరం కవులు అనుసరించినట్లు 
గాని, వీరివల్ల (పభావితులై నట్టుగాని అనిపించదు. 


“కనిసేని కవులు - శేషేంద్ర ఊహా వై చితి 

వచన కవితలో కావ్య వస్తువుతోపొటు రీతి కూడా మారాలని 
వాదించి క్రొత్త కవిత్వం రాస్తున్న కవి శ్రీ గుంటూరు శేషేంద శర్మ. 
“షొరాబ్‌; బుతు ఘోష; సక్లులు” కొవ్యాలను సంపదాయ పద్ధతిలో 
రచించి, కావ్య నస్తువులో, కవితా శిల్బంలో మార్చు రావలసిన 
ఆవశ్యకతను గుర్తించి, సమకాలిక సమాజ సమస్యలను అవగాహన 
చేసుకొని వీరు వచన కవితకు మరలారు. (పకృతి పరిశీలనలో 
శ్రీ శేషేంద్ర శర్మ దృష్టి అమోఘం. ఆయన ఊహల్లో (ప్రకృతి కొత్త 
అందంతో కనిపిస్తుంది. 

రాజకీయవే_త్తల నినాదాల్లో కవిత్వం బందీ అయిపోయిందని 
బాధపడి ఒక కొత్త కవిత్వోద్యమాన్ని (శ్రీ శేషేరద (పారంభీంచారు. 
అదే 'కవినేని. దీనికి వీరు నాయకులై. కవిత్వాన్ని ఒక మహాయుధంగా 
సామాజిక _పగతివాదులమని భావించే కవులపై యుళిపించారు. (ప్రాచీ 
నాధ సారస్వతమంతా వాచ్యార్థ (ప్రధానంగా వెలువడినదేనని, భాన 
కవిత్వం వచ్చిన తర్వాతే కవిత్వంలో “ధ్వనీ” (ప్రధానమైన కావ్యాలు 
నచ్చాయని వీరి అభి పాయం, 

“గేషజ్యోత్స్న; మండే సూర్యుడు; నా దేశం, నా (ప్రజలు 
సము[దం నా "పీరు నీరై పారిపోయింది; గొరిల్లా; (పేమతేఖలు” 
కొవ్యాలు శేషేందశర్మగారి కవితా సౌందర్యాన్ని (పతిబింబించే 
నిలువుటద్దాలు. 


పదవ అధ్యాయం $91 


ఉషన్‌ అనే గీతంలో (శేష జ్యోత్స్న) “ఎన్నాళ్లకు మా అతిథిగా 
వచ్చావు/ ఈ శిధిలకుటీరాని కింత వెలుతురు తెచ్చావు/గగనానికి నీలిమ 
పూశావు 'గాలికి పుప్పొడ్‌ రాళావు/....కన్నీటి తెరల మాటున కదలే పేద 
చూప్పులు/కవితల కాలవాలమని _చెప్పావు/ఆంగూరు చితకందే ఆసవం 
రాదని /చెబుకు నలగందే శీధువు వెలువడదనీ/చితికిన (బతుకు లోతు 
ఆవిష్కరించావు /వ్యధను కళ్ళ కద్దుకున్న మనిషి బతుకు తనకు 
బానిసై నవాడని తెలిపావు' అని ఉషోదయాన్ని ఆహ్వానించటంలో వీరి 
కవితాత_త్త్యం స్పష్టమౌతుంది. 

“మానవత నగ్నంగా, ఉద్విగ్నంగా/నూతన వ్య కీ కరణకోసం 
చూస్తోంది” (గాలులు - శేష జ్యోత్స్న) అని భావించే వీరు 
యా దశాబ్దంలో భావ వ్యక్తీకరణలో నూతనత్వంకోసం పయత్నించే 
కొందరు కవులకు నాయకత్వం వహిస్తున్నారు. 


వానవ_స్టే “భూమిలో ఉన్న/చిన్నారి గింజ/మెడబయట పెట్టి! 
మొదట వచ్చిన న రెండాకుల్ని /చేతులుగాజో డించింది /కృతజ్ఞతతో' '((వాని- 
మండే సూర్యుడు-ఈ సం కల్లో కవి భావ వ్య క్రీకరణ కొత్తది. 
విత్తనం మొలకెత్తటం వ. కవితా వస్తువే. శ్రీ శేషేంద 5 భావన 
(పకటన మాతం నాన్యతో దృళ్యమైనది. 


“జైళ్ళ కటకటాలకే [ఖర్చవుతోంది / దేశంలో ఇనుమంతా/ రైళ్ళ 
పట్టాలకు మిగలడంలేదు/రవంతి" (మరో దేవుడు - మండే సూర్యుడు) 
అన్నమాటల్లో కవి సమకాలిక విప్టవోద్యమాలషై న సానుభూతిగల 
వారని తోస్తుంది. రాజకీయ నాయకుల్ని కవులు అనుసరించరాదని, 
కవులే విప్లవాలకు నాయకత్వం వహించాలని వీరు ఆశిస్తారు. 


గుప్పెడు వెలుతురు కూడ నోచుకొని గుడిసెల్లో దీనుల 
జీవితాలను వర్ణించారు. “'ఏ గుడి నెల్లో పగలు మనుష్యుల్లే రో/ఏ గుడిసెల్లో 
రాతి వెలుకుర్తే ర్హేదో|/ఆ గుడిసె ల్లో నడిచిపోతున్నా” (నా దేశం, 
నా (ప్రజలు అనే కవి కష్టజీవుల "పక్షం వహిస్తున్నారనటం వాస్తవం. 
కష్ట జీవుల గురించి రాయాలంటే వారితో కలిసి జీవించాలని, త్యాగ 
మూర్తులై వారికి తోడ్పడాలనే ఉద్దేశ్యం కొందరు విమర్శకుల్లో వున్నది. 


క్ట్రిశి లుగు కవీతో వికాసం 


కార్మిక నాయకులూ, [శామికవీరులూ కవులు కాలేకపోవచ్చు. కష్ట జీపుల 
గురించి రాసే వారికి వారి జీవితం గురించి తెలిస్తే చాలు. వాళ్ళ కష్టం 
కవిని కదిలిస్తే చాలు. వారికోసం కలంపట్టి, సమాజంలో మార్చు తీసుకు 
రావటానికి తోడ్చడితే చాలు. ఇక కవి (శామికులతో కలిసి, వారి 
కష్టాల్లో పాలుపంచుకొని, వారికి నాయకుడై తే మరీ మంచిది. కాని 
నిత్య జీవితంతో _శామికునిలా (బతకనంత మ్మాతాన కవి నిజాయితీని 
శంకించనక్యరలేదు. కవిత్వం చదివినప్పుడు సహృదయులు ఆలోచనా 
పరుల్లై, మంచి చెడ్డలు తెలుసుకుని సమాజంలో నూర్పుకు తోడ్చడితే 
కవిత్వం తన (పయోజనాన్ని నెరవేర్చిన'్తే. ఎక్కడ తిండిలేని పనివాడు 
దూడను మేతకు తీసుకుపోతున్నాడో | ఎక్కడ పసితనం కూడా బతక 
డానికి పని చెయ్యాలో / అక్కడ నా కాళ్ళు నిజంగా తెగిపోయాయి 
(నా దేశం నా (ప్రజల్ఫు అని రాసిన కవి ఏ రాజకీయ పక్షానికీ 
చెందకుండ కవితోద్య మానికి నాయకత్వం వహించవచ్చు. 


నిర్విరామంగా వస్తున్న (శ్రీ శేషేర్యద్రళర్మ కావ్యాల్లో అధిక 
ఖొగం ఉపన్యాసాల్లాగ వృంటాయి, కొన్నిచోట్ల కవి భావం అస్పష్టంగా 
వుంటుంది. 'వైచితికోసం కవి ఒకదానితో మరొకదానికి సంబంధంలేని 
భావాలను కూర్చటం కన్పిస్తుంది. కాని ఎడారిలో ఒయాసిస్సులాగ వీరి 
కవిత్వంలో రమ్యమైన భావన సహృదయుల్ని నిలవేసీ ఆలోచింప 
జేస్తుంది. శేషేందగారి భావుకత అచ్చెరువు గొలిపి, ఆనందింపజేస్తుంది. 
సమకాలిక రాజకీయ సకొలను, కవులను, సాహిత్యోద్యమాలను తూల 
నొడడంలో ఆయన సంయమాన్ని కోల్పోతున్నారు. బొచిత్య శోభిత 
మైన కవిత్వం రాణించటానికి ఇతర కవులను నిందించనక్క_రబేదు. కవి 
వైశిష్ట్యం కవిత్వంలో భాసిస్తుందిగాని తిట్లతో మెరవదు. 


“కవిసేని కవుల తలపులు 


1077 తో శ్రీ శేషేంద్రశర్మ నాయకత్వంలో ఏర్పడినది “కవి 
నేని ఉద్యమం. ఆర్థిక రాజకీయ సమస్యల వరకు, ఈ శతాబ్దం ఆంగీక 
రించిన మార్క్సిస్టు సిద్దాంతాన్ని కనీస పరిష్కారంగా యీ ఉద్యమం 


పదవ ఆధ్యాయేం . 


స్వీకరిస్తుంది. సమ్మగ మానవ జీవితంలో రాజకీయం ఒక భాగమే 
కాబట్టి కపి సంపూర్ణ మానవ జీవితంమీద తనకున్న బాధ్యతను గుర్తించా 
లంటుంది. “కవి నాయకత్వాన్ని నెలకొల్బటానికి కవినేన ముఖ్యంగా 
ఉద్యమిస్తుంది.” ఈ ఉద్యమం ఆం|ధదేశంలో కొన్ని పట్టకాలకు, 
ఇతర రాష్ట్రాల్లో ఆంధులున్న కొన్ని (ప్రదేశాలకు కూడ వ్యాపించింది. 
యువకవులు కొందరు శేషేం డ్రశర్మగారికి (సతిధ్వనుల వంటి కవితలు 
రాస్తున్నారు. 

కవులు రాజకీయ పక్షెల నిరంకుశ (ప్రజ్ఞలకు కట్టుబడి సాహిత్య 
స్పృహను కోల్పోరాదని కవినేన హెచ్చరిస్తున్నది. “సామాజిక 
చైతన్యం ముసుగ్యుకింద వీరవిహారం చేస్తున్న శిల్పరహిత అకవిత్వ 
మలినాన్ని దేళంనుంచి క్షెళనం చెయ్యాలొని వీరి సంకల్పం, శిల్ప 
రహితమైన కవిత్వం త్వరలోనే తన తేజస్సు కోల్పోతుంది. దానికోసం 
“కవినేని కత్తులు దూయనక్కరలేదు. 


కావ్యవస్తువును గురించి విమర్శకులు చాల కాలంపాటు చర్చించా 
రని, ఆ చర్చ వ్యర్థమని, కావ్యశిల్బం మీద దృష్టి వుంచాలని “కవిసేని 
వారి అధి పాయం. కవినేన ఆశయాలను శ్రీ శేషేందళర్మ “కవినేన 
మేనిఫెస్టో'లో వివరించారు. మార్క్సిస్టు విమర్శకుల మాటలను వి_స్హ్ర 
తంగా ఉదాహరించి, అభ్యుదయ కవులను, విప్లవ కవులసు ఆక్షేపించారు. 
కవితాశిల్బాన్ని విడిచిపెట్టమని మార్క్సిస్టు విమర్శకులెవ్వరూ, ఎక్కడా 
చెప్పలేదని పదేపదే హెచ్చరించారు. (పసిద్ధులెన కవులెవ్వరూ "కవి 
నేనిను అనుసరించినట్లు కన్పించదు. యువతరంలో కొద్దిమంది కవినేన 
అభిపాయాలను ఆమోదించి కవిత్వం రాస్తున్నారు. 


“కొమ్మలు చీల్చుకుని వస్తున్న పూలు” కవిసేన సభ్యుల రచన 
లతో వెలువడిన వచన కవితా సంకలనం. ఇంకా రావు వెంకటరావుగారి 
“నాకు భూమి కొవాలి; “వనమాలి వచన పద్యాలు” మొదలై న కవివేన 
సభ్యుల కావ్యాలు. ఇవిగాక పోస్టర్‌ కవిత లనే పేరుతో ఒక పెద్ద 
కాగితం మీద కవిసేన సభ్యుల గీతాలు “సై క్లోస్టెల్‌” చేసినవి కూడ వెలు 


వడినాయి. 


$91 కిరుగు కవితా వికాసం 


కవి'నేన కవుల భావవకటనలో వైచిితి ఎక్కువ. “తలుపు 
తీస్తే (వేలాడే ఖగోళరాశి; నా చిన్నగదికి పహరా ఇస్తూ నక్షత 
మండలం” (అవధాని); “ముసలి వీధిలాంతరు వెలుతుర్లో తడుస్తూ, 
వినిపిస్తూన్న బిచ్చగాని పిచ్చిపాట” (మల్లెల); “స్నేహితుల భుజాల 
మీద చేతులేసి అనేక పాదాలతో నడిచిపోతున్న ఒకే దేహంగా కని 
పిస్తాను” (వనమాలి); “సంధ్యాళోణిము జ్వాలగా పచ్చికలోకి జాలు 
వారింది; నిశ్శబ్దత ఒడిలో మవున గీతికలుగా పూలు” (మోనా- ఇటు 
వంటి ఊహలు కవినేన కవుల ఊహావై చితిని వెల్లడిస్తాయి. వీరు భావ 
వ్య క్రీకరణలో కొత్తదనం కోసం ఆరాటపడుతున్నారు. “కష్టాలను 
కన్నీళ్ళలో అద్దుకుంటాను”; ఆకులన్నీ తుపాకులై_ బులెట్ల _పవాహా 
లను చిమ్ముతాయి”” మొడలై న ఊహలు కవుల చిత్తశుద్ధికం కు, ఊహా 
వై చ్చితినే ఎక్కువగా తెలియజేస్తాయి. 


కవిసేన ఉద్యమం యువతరంలో కొంత వ్యాపించినా, ఆది కవి 
త్వోద్యమంగా నిలబడుకుందనిపించదు. _ కవిసేన భావ విప్లవానికి 
తోడ్పడే ఒక “ఫోర్సు” కాదు. 


మినీ కవిత 


“అల్బాక్షరాల్లో అనల్బార్థ రచని ఏ కాలంలోనైనా కవిత్వానికి 
అవసరమే. చాటువులు, శతకాలూ ఇంకా ఎన్నో చిన్న పద్యాలు, 
ముక్తకాలు పూర్వ సాహిత్యంలో వున్నాయి. ఆధునిక నాగరికతలో 
వేగం పెరిగిపోయింది. _సుదీర్హమైన రచనలను ఆస్వాదించటానికి 
సామాన్యులకు అవకాశం ఆంతగా లేకపోవటం వలన సాహితీ 
(ష్మకియల్లో కొన్ని మార్చులు వచ్చాయి. నవలతోపాటు “'నవలికి, 
కవిత్వంతోపాటు “మినీ కవితి వ్యాప్తిలోకి వచ్చాయి. చిన్న చిన్న 
కవితలు పూర్వ కాలంలో కూడ వున్నా. ఆ శేరు ఇటీవల వచ్చిందే. 
మొట్టమొదట యీ పేరు ఎవరు ఉపయోగించారో తెలియదుగాని పత్రికల 
(ప్రచారం వలన యీ (ప్రక్రియ కొద్ది కొలంలో ఎక్కువ (ప్రచారంలోకి 
వచ్చింది. 


పదవ అధ్యాయం $96 


“మిసీ కవితి అంసే పొట్టిగా, కష్తంగా వుండే కవిత మా(తమే 
కాదు, మరికొన్ని విధాలుగా కూడ దీన్ని గుర్తించవచ్చు. నిగూఢమైన 
భావాన్ని కొద్ది పంక్తులలో పొదిగి, ఒక రసవత్కావ్య ఖండికను చదివిన 
అనుభూతి కలీగించటం దీని (పత్యేకత. వ్యర్థపదం వొక్క-టీ లేకుండ, 
చెప్పదలచిన భావం పూర్తయ్యాక గీతం పూర్త Ge లేదా అని చూడక 
అక్కడే ఆపివెయ్యటం “మినీ కవితలో' కన్పిస్తుంది. 


స తికలలో థభాళీ జాగాలను (Space Fillers) పూరించటానికి 
సంపాదకులు వీటిని స్వీకరించటంవల్ల, మినీ కవితలు విరివిగా వెలువడు 
తున్నాయి. వచన కవితా వైవిధ్యానికి తోడ్పడుతున్న రూపం “మినీ 
కవితి, “మినీ కవితలు పద్యాల్లో, గేయాల్లో కూడ వచ్చినా యీ 
మాట వచన కవితల్లో వచ్చిన వాటికే సార్థకమనిపిస్తున్నది. 


“మిసీ కవితా విష్ణవం' పేరుతో ఒక మినీ కవితల సంకలనం 
కూడ నచ్చింది దీనిలో 200 మంది కవుల రచనలున్నాయి. అన్నీ 
వచన గీతాలే. (శ్రీశ్రీ, కుందుర్తి, ఆర్ముద, సి, నారాయణ రెడ్డి, నగ్న 
ముని, శివారెడ్డి మొదలైన (ప్రసిద్ధ కవుల కవితలను కూడ ఇందులో 
చేర్చారు - ఆ కవులు యీ సంపుటంలో కవితలను మొదట రాసినప్పుడు 
వాటికి “మినీ కవిత అనే పేరు లేదు. ఇప్పుడు వాటికి కొత్తగా “మినీ 
కవితలు" అని పేరు సెట్టనక్కరలేదు, 


ఉక్తి వైచిత్రితో చిటికెలో చదివి ముగించటానికి వీలైన, 
ఆనందం: అందించగలిగిన కవితలను “మినీ కవితిలని పిలవవచ్చు. 
దీనికి (ప్రత్యేకంగా లక్షణాల,ఏ నిర్దేశంచనక్కరలేదు. అట్లా ఎవరేనా 
లక్షణ నిర్దేశం చేసినా యీ స్వేచ్చా యుగంలో ఎవరూ లెక్క. చేయరు, 
వచన కవిత్వానికే ఇదమిళ్సమని లక్షణాలు లేకపోగా, వచన కవిత్వంలో 
వచ్చిన కొ _త్తరూపానికి లక్షణాలేర్పరచటం వ్యర్థం, కవులు శ క్రిమంతులైై 
మినీ కవితలను రా చే వాటిలో రసవక్కావ్యాలను చదివి సహృదయులు 
ఆనందిస్తారు. మిగిలినవి కొల (పవాహంలో కొట్టుకుపోతాయి. 


8, మినీ కవితా విప్లవం = సంకలనక ర్త; కొల్లూరి; సొంస్కృతీ సమాఖ్య = 
అమలాపురం - 1080, 


806 శేలుగు కేవీలా వికాసం 


మినీ కవిత్వాన్ని ఒక విప్పవంగా పేర్కొన్నారు (శ్రీ కొల్లూరి. 
మినీ కవిత విప్లవం కాదు. (శ్రీ పురాణం సుబహ్మణ్యశర్మ చెప్పినట్లు 
విస్ణవం భావ సంబంధి, మీటర్‌ కి చెందినది కాదో,” ఆధునిక కౌలంలో 
అన్ని మార్చులను, తిరుగుబాట్లను విప్పవమని పిలవటం ఒక ఫాషన్‌ 
అయిపోయింది. సరికొత్త కవిత్వ రూపం కాబట్టి శ్రీ కొల్లూరి మినీ 
కవితా సంకలనాన్ని కూడ విషప్ణవమని భావించారు. 


కావ్య ఖండిక పొడవు ఎంత వుండాలో కవే నిర్ణ యించుకుంటాడు. 
“'మహా(పస్థానం'లో “కవితా ! ఓ కవితా 1!” - “ఆః రెండూ ఉత్తమ 
మైనవే. అందులో ఒకటి మేక్సీ కవిత అనీ, రెండవది “మినీ కవితి 
అని పేరు పెట్టి పిలవనక్కరలేదు. ఇటీవల చిట్టిపొట్టి కవితలు మా(తమే 
రానే కవులు తమ కవిత్వానికి “మినీ కవిత్వం” అని పేరు పెట్టుకోదలి స్తే 
పెట్టుకోవచ్చు. 
“కన్ను తెరి_స్టే జననం 
కన్ను మూసే మరణం 
రెప్పపాపేగడ (పయాణం” 
(కంటి తెలివి-కవి 'చందనేన్‌”) 


ఇటువంటి రసవత్కావ్య ఖండికను ఏ పేరుతో పిలిచినా అది ఉత్తమ 
కవిత్వమే. “మినీ కవితా విప్ణవంిలో సగానికి పైగా రచనలను 
కవిత్వమనటానికి వీలులేదు. పత్రికల్లో “స్పేస్‌ ఫిల్లర్స్‌' అచ్చుపడినంత 
మాత్రాన, ఏ కొద్ది చమత్కారమో, తల్లకిందుగా పేర్చిన భావాల 
సమాహాోరమో వుండి పఠితను ఆకర్షి ంచినా-ఆవి గుప్పున వెరి॥ 
ఆరిపోయేవే, ““ఆంతరాంతర జ్యోతిస్సీమల్ని” ఆవిష్కరించే కవితలు 
చాల కొద్ది. ఇటువంటి సంకలనాల్లో తాలూ బోలూ తూర్చారటోసి గట్టి 
గింజలను మిగిల్చే బాధ్యతను కాలమే తీసుకుంటుంది. అంతటినీ కలిపి 
ధాన్యరాశిగా చేర్చే బాధత్యను (శ్రీ కొల్లూరి స్వీకరించారు. 


4. “బహురూపి = పురాణం నుబహ్మణ్యకశర్మ మినీ కవితా నంకలనం . 
సాంస్మృతీ సమాఖ్య _ 1880, 


పదవ అధ్యాయం 807 


(శ్రీ అద్దేపల్లి రామమోహనరావు వివరించినట్లు “మినీ కవిత” 
దీర్చ కవితకు [హస్వరూపంకాదు, పుట్టుకతోనే సద్యోయౌవనం పొందిన 
కవితా రూపమిది. “వాచ్యతాదోషం ఎక్కువై పోతున్న వచన కవితకి 
వ్యంగ్య వైభవాన్ని నేర్చిన మినీకవిత కవిపతిభకు నికషోపలం 
లాంటిది” 


“మినీ కవితి అంతే భావాల్ని కొద్ది మాటల్లో దట్టించి కూరటం 
అనుకొని '““అహం(బహ్మస్వి” లాంటి సూక్తులను కవిత్వంగా (ప్రకటించే 
(ప్రమాదం వున్నది. అప్పుడు అన్నిటికంటె చిన్నమినీ కవిత ఓంకారమే 
అవుతుంది. ఆ తర్వాత అన్నీ మౌనంలో లీనమైపోతాయి. (శ్రీ ఆర్నుద 
అన్నట్లు ఎన్ని గజాలు రాశాడన్నది కాక, ఎన్ని నిజాలు చెప్పాడన్నదే 
ప్రధానంగా తీసుకోవాలి. ఇక్కడ ఎన్ని నిజాలు ఆంకే సూక్తులని 
అర్థం చేసుకోకూడదు. చాల మంది మినీకవితలు రాసేవారు కవిత్వమంటే 
స్తూక్తులని (భమపడుతున్నారు. సూక్షులకు విలువ వుంటుంది. కాని 
ధ్వని, వ్యంగ్యం మొడలై న గుణాలు కలిగిన కవిత్వం మేలైై నదిగా 
ఆదరం పొందుతుంది. 


“మంచుబిందువులు, వెన్నెలపూలు, నిస్సురవ్వలు, చేతిబాంబులు, 
కొరడా చెళుకులు, (పభంజనాలు, సముద కెరటాలు, పిల్ల గాలులు, 
నీలిమబ్బులు, నవ్వుల పువ్వులు” వంటి మినీకవితల్ని శ్రీ) పురాణం 
సుబహ్మణ్యశర్మ చెప్పినట్టు కొత్తవారు రాసినవి అలక్ష్యుం చెయ్య 
కూడదు." మిసీకవితల వలన కవిత్వానికి వైవిధ్యం అబ్బుతుంది, 
ముఖ్యంగా సామాజిక పగతి పేరుతో పడికట్టు మాటలతో, ఉపన్యాసంలా 
సాగుతున్న కవితల “మొనాటనీ” నుండి విముక్తి కలుగుతుంది, జీవిత 
వైవిధ్యాన్ని చాపే మిసీకవితల రవ్వల వెలుగుల్నిచూచి ఆనందించ 


ర్‌ Mini విష్ణ వానికి M2x| ఆహ్వానం ! . ఆద్దేసల్లి రామమోహనరావు _ 
“మినీ కవితా విప్లవం" = సొంస్క్మృతీ సమాఖ్య = ఆమలాస్పరం = 1880, 

6. “బహురూపి' = పురాణం సుబ్రహ్మణ్య శర్మ = “మినీ కవితా నిస్లవం' = 
సొంస్కృతీ సమాఖ్య = అనులాప్పురం = 1080, 


$08 శేలుగు కనతా వికొనం 


వచ్చు, ఈ కవితలు చదివి పాఠకుడు సద్యఃపరనిర్భృతిని పొందుతాడని 
మ్మాతంచె చెప్పలేము. నిమ్మతొనలు ఆకలి తీర్చకపోయినా, దాహాన్ని 
తీర్చగలిగినట్లు మిసీకవితలు రసజ్ఞుల ఆర్తిని పూర్తిగా తీర్చలేకపోయినా, 
తగుమా(తమైన ఆనందాన్ని soo గలప, 


కొన్ని వచన కవితా సంకలనాలు 


నవలల తర్వాత అత్యధికంగా అచ్చవుతున్న తెలుగు పుస్తకాలు 
వచన కవితా సంకలనాలే. ఈ యుగధర్యాన్ని వివరించే కవితావాహ 
కంగా వచన కవిత (ప్రాచుర్యం పొందింది. స్మతికల్లో కొద్దిగీతాలు (ప్రచు 
రింపబడగానే యువకవులు వాటితోపాటు మరికొన్ని గీతాలు కలిపి, ఏ 
(పసిద్ధ కవినో బతిమాలుకొని పీఠిక రాయించుకొని కవితా సంకలనాలను 
(పకటంచుకొంటున్నా.రు. విరివిగా వస్తున్న యీ సంకలనాల్లో కవితా 
భావం అక్కడక్కడా మెరుపులా తగిలినా, కేవలం నచనమనదగిన 
రచనలే ఎక్కువ. శుష్కువచనాన్ని పంక్తులుగా విరిచి, నిలువునా ఒక 
దానికిందొకటి అచ్చు వేసినంత మా(తాన అది కవిత్వంకాదు. చాల వచన 
కవితా సంకలనాల్లో కవిత్వం కోసం వెదుక్కోవలసిన గతి పడుతున్నది. 
అత్యధిక సంఖ్యలో వచ్చిన యీ కవితా సంకలనాల్లో నా దృష్టికి వచ్చిన 
కొన్ని సంపుటాలను పరిచయం చేస్తాను. 


అరవిందులు (పబోధించిన తత్త్స్యంతో (ప్రభావితులై, ఆరవిం 
దాశ్రమం సందర్శించి (శ్రీ సుప్రసన్న రచించిన “పాండిచ్చేరీ గీతాలు 
పన్నెండు” తాత్విక గాంభీర్యం వున్న కవితా సంపుటి. అరవింద్నాక 
మంలో “ఆనంద మధుకోశాన కనిపించని తుమ్మెద/ఆ(పతిహత రుంకొ 
రం వినిపిస్తోంది ఇప్పటికీ” అని పలికి ఆనాదం నడుమ “బుతంభరి 
ఛందోమయయై సాక్షొత్క-రించిన అనుభూతిని (శ్రీ సుప్రన్న పన్నెండు 
గీతాల్లో న “కరించారు. 


యువతరం శక్తిపై ఆచంచల విశ్వాసమూ, ఉక్తివై చితిపై 
మక్కువ కలిగిన కవి pis ఎమ్వీయల్‌. వీరు రచించిన “యులిసిస్‌ 
ఆధునిక యువతరం Pen (ప్రతిరూపం. “To Strive, 10 seek, 


పదక అధ్యాయం $98 


to find and not to yield’ అన్న Tennyson కవినాక్యం 
వీరికి ఆదర్శం. ““ఖంజన పక్షులు వాలినచోట / ఖజానాలు దొరకవు..., 
కష్టజీవి కండలలో, గుండెలలో ఖజానాలున్నాయి / గరళాన్ని గళంతో 
నింప్పకొని | కలంలో అమృతం ఒంపకు | అబద్ధాన్ని కవిసమయాల 
ఒరల్లోదాచి | నిజాన్ని కవిత్వంతో చంపకు” అని సమాజ (శ్రేయస్సును 
కోరారు. 


సమాజంలో పరిస్థితులు దుర్భరమై సామాన్యునిపై మంట మండి 
స్తున్నాయని నిరుద్యోగుల, ఆకలి బాధతో అలమటిస్తున్న అభాగ్యుల 
కన్నీటికి కవితారూసం “వేసవి”. ఈ కావ్యాన్ని రచించిన (శ్రీ కిరణ్‌ 
వర్థమాన కవులలో సొంత గొంతుక, భావవ్య క్కీకరణలో వొడుపూ వున్న 
కవి, 


“అబద్ధాల పూబాటల్లోంచి నడిచి రాలేదు నేను / నిజం ముళ్ళ 
కంచెల్ని దాటుకుంటూ వచ్చాను | స్పృహ తప్పిన లోకం మొహంమీద 
వాస్తవాల్ని చల్లాలి | నాలా అరణ్యంలో చిక్కడిపోయిన నా సోదరుల్ని 
పిలవాలి” అని సంకల్పించిన కవి (శ్రీ గుత్తికొండ సుబ్బారావు. “మనిషి 
కోసం” కావ్యసంపుటిలో (శ్రీ సుబ్బారావు అభ్యుదయ భావాలను వెద 
జల్లారు. “వడ్డించిన వి_స్తరనుకున్నాను జీవితం / కుక్కలు చింపినదని 
తెలుసుకున్నాను” ఆని భావించిన (శ్రీ సుబ్బారావు కఠోరమైన న్నాస్తవ 
జీవితాన్ని (పదర్శించి, దీన్ని సంస్కరించుకోవలసిన అవసరం వున్నదని 
తలచారు. 


సామాజిక సమస్యలకు (ప్రతిస్పందించే హృదయ సౌకుమా 
ర్యంతో (శ్రీ “అదృష్టదీపక్‌” “ప్రాణం కవితా సంపుటిని రచించారు. 
మానవుని భవిష్యత్తు ఉజ్జ్వలంగా వుంటుందని నమ్మి, అందాక పరిస్థితు 
లపై పోరాడి, చీకటిని ఛేదించాలని వీరు తలచారు. “ప్రస్తుతాన్ని (పస్సు 
టంగా (పతిబింబించే (ప్రతిభ లేకపోతే కవిత్వం రాయొద్దనీ, ముక్కు. 
మూసుకొని మూల కూర్చోమని చెప్పే యీ కవి సంకల్పం ఉన్నత 
మెనది, సు 


400 శెలుగు కవితా నికొనం 


ఒక చిన్న కవిత 'కంటి తెలివితో (ప్రసిద్ధుడెన కవి (శ్రీ చంద 
నేన్‌. “నరసింహావ లోకనమ్‌ ఆయన కవితా సంకలనం. “బాలానందం; 
నిమ్మతొనలు; శునకన్యాయంి” మొదలై న కవితలు చమత్కారంగా, 
అర్థవంతంగా, ఆహ్లాదకరంగా వున్నాయి. ““ఎదలేని మనిషి ఎన్నడూ 
ఎదగలేడు” అని భావించే (శ్రీ చర్యదనేన్‌ మానవత్వాన్ని తన కవితకు 
(పాణంగా తలుస్తారు. 


“వెలుగుపూలు; వెన్నెలకుప్పలు” కౌవ్యసంపుటులను రచించిన 
(శ్రీ దిలావర్‌ యీ తరం అభ్యుదయ కవి. “మొనలుదేలిన ముళ్ళన్ని 
మొక్క_వోగ | పూవుపూవుకు గుండెలుప్పొంగవలె”నని తలచే యీ కవి 
భవిష్యత్తుపై ఆశలు నిలుపుకున్నారు. 


“అనుభూతి (ప్రధానమైన కవితలో మానవత్వపు విలువల్ని 
చాటిన “గోదావరి గలగలలు” (శ్రీ గోదావరిశర్మ రచించిన ఉత్తమ గీతాల 
సంపుటి. ““వంతెనమీద/_పజలు (పవహిస్తారు/ ఎదురొచ్చే రాతిని /టార్చి 
లైట్లతో నిరోధిస్తూ” భావనలో వైచిత్రి, వ్యక్తీకరణలో చేయి తిరిగిన 
కవితాశిల్పమూ వీరి కవితల్లో కన్పిస్తాయి. 


చిన్నచిన్న మాటల్లో భావాల్ని కూరి, కుదించి, కవితనొక మందు 
గుండు సామ గిగా దట్టించి సంఘంలో అన్యాయాలు, ఆ(క్రమాలసై 
పేల్చిన కవి శ్రీ అరి శెట్టి (పభాకర్‌ -వీరి “ఎర పావురాలుతో “భయం, 
నా కవిత; వేళ్ళ” మొదలైన గీతాలు పఠితలను ఆలోచింపచేసి, 
ఆనందింపచేయ గలవు. 


ఢ్రీ “కె ఎస్వీ” రచించిన 'రా(త్రి' సుదీర్హమైన వచనగీతం. ర్యాతికీ 
రహస్యానికి సంబంధం వుందని, రాతి రహస్యాల్ని ఆవిష్కరించిన 
భావాలు “కెఎస్వీ” గారివి. వీరి భావాల్లో నిగూఢమైన ఆవేశం సహృద 
యుల్ని ఆకర్షిస్తుంది. 

(శ్రీ పణతుల రామచంద్రయ్య అనుభూతి (పధానమైన కావ్య 
ఖండికలలో “'సీమోల్లంఘని సంపుటిని (ప్రకటించారు. ఆవేళంలేని వీరి 
భావాలు పఠితల మనస్సులో ఆలోచనలు రేపృతాయి. “ఫ్యాను (క్రింద 


పదవ ఆధ్యాయం 401 


చెమటసట్టు భయద రాత్రియందు = రేపు చేయదగిన పనియే”ముందని 
చింతించెడు మానవుడను. నాకు నమ్మకము కావలొననే వీరి కవిత 
ఆస్వాదయోగ్య మైనది. 


జీవితం-తిని పండుకోవడమూ కాదు/ 
ముఖం చెండుకోవటమూ కొదు/ 
జీవితం [రసమయ కావ్యంలో హవణించిన 
హృదయంగమ ఆముఖం” 


అని భావించిన (శ్రీ విహారి “చలనమ్‌' వచన కవితా సంకలనాల్లో 
రసవంతమైన గీతాలున్న సంప్పటి. నర్గాకాలపు మేఘం లాంటిది 
నా హృదయం, కరుణ పవనానికి కరుగుతోంది !' అనే విహారిగారి 
కవితాత త్త ఏ౦ ఇంపుగొలుపుతుంది. 


అసంఖ్యాకంగ వస్తున్న కవితా సంకలనాలలో (శ్రీ మండలీక 
"వెంక ేశ్వర్లు “ఆవేదనా వేదం; మాష్టర్‌ రవి “ఇది హృదయంి; 
ఢీ రాఘవ విరాళి; శ్రీ శశికాంత శాతకర్ణి “చంద జ్యోతి; 
(శ్రీ అన్నపురెడ్డి విజయభాస్కరరెడ్డి “నదికదిలొ స్టే; (శ్రీ సుభాష్‌ చంద 
“కలం”; (శ్రీదేవి పియ “సమాజానంద స్వామి” మొదలై నవి రసజ్ఞులు 
చవిచూడ దగ్గవి-ఇంకా నా దృష్టికి రాని ఉత్తమ కావ్య సంపుటాలు 
వుండి వుంటాయి. వాటిని చూడలేకపోయినందుకు చింతిస్తున్నాను. 


రచించిన కవిత్వం సంపుటంగా (పకటించకపోయినా ఆధునిక 
కవులలో మిక్కిలి |పతిభావంతులు శీ “స్మెల్‌”. “కన్చించని చావులు 
సమ్ముదాల్ని లేపవ”; “కొత్త సమ్ముదం” గీతాలు వీరి శక్తికి 
నిదర్శనంగా చెప్పదగినవి. దిక్కులేక తిరిగే దొర్భాగ్యుల్ని సంబోధించి 
“మీకేం తక్కువని / గాలి మీది నేల మీది, సందుగొందుల సమీకృతా 
హారం మీది” అని వారి కష్టాల్ని ధ్వనించి “వెళ్ళిపొండి చడీచప్పుళ్ళే 
కుండా నీడల్లా నిష్క్రమించండి/మాని_దలు చెడతాయి, మానిషాలు 
వొదుల్తాయి/....మాకు మా పిల్ల పాపల చదువూ క్షేమం అభివృద్ధి 
తప్ప/ఇంకేమీ తెలీదు” - ఈ విధంగా భావించే మధ్యతరగతి 

26 


402 శేలుగు కవిళా వికొనీం 


ధనవంతుల ఊహల్ని త్మీవంగా హేళన చేశారు. “ఆవిడ కౌగిల్నీ 
పిల్చల నవ్వుల పూరేకుల్ని /సిగరెట్లనీ విస్కీ. సీసాలనీ, పేక 
ముక్కల్ని /.... స్నేహితుల ఆప్యాయపు వేళ్ల కొసల్నీ [అభాగ్యుల జాలి 
చూపుల చివర్ల నీ/పట్టుకుని (మూడొందల అరవై అయిదు కల్లోల 
సముదాల్ని'” ఈదాలనుకునే భావుకుడు. కవిత్వంలో (పతి, శబ్దాన్ని 
తూచి తూచి, రత్న పరీకకుడిలా విలువకట్టి, భావాన్ని మనః కుహరంలో 
దాచి దాచి, తీర్చిదిద్దిన శిల్పంతో కవిత్వం రచించే మేటికవి “శ్రీ నైల్‌”. 


కవయితులు 


తెలుగు సాహిత్యంలో నవలా రచనలో ముందంజ వేసి అసంఖ్యాక 
మైన నవలలను రచిస్తున్న శ్రీలు కవిత్వ రచనలో తగినంత ఆసక్తి 
చూపటంలేదు. వచన కవిత రాసి మెప్పించిన వారిలో (శ్రీమతి నాయని 
కృష్ణకుమారి, (శ్రీమతి అనసూయగారలు (ప్రముఖులు. న్నేహలతారెడ్డి 
(అత్యవసర పరిస్థితిలో జై లుబాధను అనుభవించి, అనారోగ్యానికి గురై 
మరణించిన వనిత్సపై న్మృతికావ్యం రచించిన అనసూయగారి కవిత 
కన్నులు చెమ్మ గిల్లి జేస్తుంది. ' 


అభ్యుదయ భావాలతో వచన కవిత్వంలో శక్తిమంతమైన 
గీతాలను శ్రీమతి శీలా సుభ(దాదేవి “ఆకలి నృత్యంలో రచించారు. దేశ 
మాత వీరికి చింకి పాతల్లో దీనంగా కన్పించింది. పరిస్థితులు మారాలని 
సత్సంకల్పంతో రాసిన వీరి కవిత ఆలోచనను, ఆవేశాన్ని కలిగిస్తుంది. 


(శ్రీమతి జ్యోతిర్మయి రచించిన “భావన; దీ షి” సంపుటాలు 
వచన కవిత్వంలో ఒక సుకుమారమైన రీతికి మార్గదర్శకంగా వున్నాయి. 
“నా కవిత్వంలో మమత్యం మందభాగ్యుల కంకితం; నా కలంలో 
మషీపంకం పేద (పాణికి అమృతం' "అని జ్యోతిర్మయిగారు కవిత్వాన్ని 
మానవతా విలువలు “పెంపొందించే సాధనంగా తలుస్తారు. 


(పసిద్ధ సాహిత్య సంస్థ యువ భారతి (పకటించిన ““కవితాలత” 
13 మంది కవయ్యితుల వచన గీతాల సంకలనం, వీరందరిలో సామ్లాజ్లిక్ల 


సదవ అధ్యాయం 408 


దృష్టి, పరిస్థితులు మారాలనే తపన కన్పిస్తున్నాయి. ఈ మా(తం 
చై తన్యం చాలదు. కవయ్యితులు ఇంకా ముందుకు వచ్చి-బంగారమ్మ, 
విశ్వసుందరమ్మ, రాజ్యలక్మమ్మగారలనతె నాలుగు కాలాలపాటు నిలిచి 
వుండే కవితలు రచించాలి. అపుడే సాహిత్య రంగంలో స్త్రీ పురుష 
వివక్షత లేదనే మాట సార్ధకమౌతుంది. 


కవిత్వానువాదాలు 


సృజనాత్మకమైన కవిత్వానికి ఆదరం లభించినంతగా అనువాదా 
లకు ఆదరంలేదు. ఐనప్పటికీ విశ్వవిఖ్యాత మహాకవుల రచనలు చదివి, 
పరవశించి వాటీని తెలుగులోకి తీసుకురావాలని తపనపడే కవుల వలన 
కొన్ని ఉత్తమ కావ్యాలు వచ్చాయి. అనువాదాలు కేవల అనువాదాలు 
గాక మళ్ళీ స్వతం్యత కావ్యాలనిపించే విధంగా వుండాలని కవులు (పయ 
తీస్తున్నారు. 


మహాకవి కొళిదాసు కావ్యాల్లో రఘువంశము, కుమారసంభవము 
లను ఆంధీకరించాలన్న కోరికకంచ మేఘసందేశంెనే కవులు ఆస క్తి 
చూపుతున్నారు. గాలీ, నీరూ, నిప్పు, నింగీ, నేలా, మేఘమూ, మేఘ 
సందేశమూ అన్ని కాలాలవీ అందరివీ- అందుకే మేఘసందేశాన్ని 
తెలుగు చెయ్యాలని తాహృతయం. మందార్భకాంత వృత్తం తెలుగులో 
లేకపోవటాన దానికి సరిపడే వృత్తాన్ని ఎవరూ తీసుకోలేకపో యారు. 
శ) రాయప్రోలు సుబ్బారావు యతి ప్రాసలులేని మత్తేభ వృత్తాల్లో 
కాళిదాస కవి భావసౌందర్యం జారిపోకుండ “దూతమ త్రేభం” రచించారు. 
కాళిదాస మహాకవి భావనాళశ క్రికి వివళులై పోయి విద్వాన్‌ విశ్వంగారు 
మేఘసందేశాన్ని కంద పద్యాలలో అనువదించారు. మూలంలో భావాలు 
కొన్ని కంద పద్యాలలో ఇమడకపోవటమూ, కొన్నిచోట్ల ఒక శ్లోకానికి 
రెండు పద్యాలు రాసి, పద్యం పూర్తి కౌవటానికి భావాన్ని సాగదియ్య 
టమూ జరిగింది. పుట్టపర్శి నారాయణాచార్యులుగారి మేఘదూతం కొళి 
దాస కవిని ఆనుసరించినా, అనువాదం కాదు. (పవాసగతుడైన నాయ 
కుడు మేఘానికి చూపిన (త్రోవలో ఆంధ దేశమంతా వర్ణింపబడింది. 
(శ్రీ ఎం. వి. ఆర్‌. కృష్ణశర్మ మేఘసందేశాన్ని సరళసుందరమైన రీతిలో 


404 తెలుగు కవితా వికాసం 


అనువాదం చేశారుగాని మూలంలోవున్న కవితా సౌందర్యం కొద్దిభాగం 
మా(తమే ఇందులోకి వచ్చింది. (శ్రీ ముకురాల రామారెడ్డి మేఘదూతను 
గేయంలో అనువదించి, గితిమాధుర్యం సాధించారు. ఇంకా ఎన్నో ఆను 
వాదాలు, నా దృష్టికి రాసినవి వండి వుంటాయి. 


భల్లటకవి అన్యాపదేశంగా వివిధాంళాలపై రాసిన శతకానికి శీ 
ధనకుధరం 'ఆంధభల్లటము అనే పేరిట చక్కని అనువాదం చేశారు. 
ఈ శతకాన్ని యింతకుముందు చిలకమ ర్తివారు కూడ అనువదించారు. 


జయదేవకవి గీతగోవిందానికి తెలుగులో యింతవరకు సరియైన 
ఆనువాదం రాలేదనే చెప్పాలి. (శ్రీ వడ్లమూడి గోపాలకృష్ణయ్య [కొంత 
సరకు (సయత్నం చేశారుగాని మూలంలో వున్న శబ్దార్థాల నాదసౌంద 
ర్యమూ, భావగాంభీర్యమూ అందులో రాలేడు. మూలానికి దీశైన అను 
వాదం ఇంకా రావలనే వున్నది. 


పారసీక మహాకవి ఉమర్‌ ఖయ్యాం రుబాయీలు ఆంధ కవులను 
అమితంగా ఆకర్షించాయి. కీర్తిశేషులు దువ్వూరి రామిరెడ్డి, ఆదిభట్ల 
నారాయణదాసు, బుచ్చిసుంచర రామశాత్రీ, ఉమర్‌ అలీషా, రాయ్మపోలు, 
ముద్దుకృష్ణ గారల తర్వాత స్వాతింత్యానంతర కాలంలో శ్రీ పి. హను 
మయ్య, శ్రీ “స్ఫూర్తి శ్రీ; శ్రీ ఎం. ఆర్‌, అప్పారావు, చలం మొద 
లై నవారు రుబాయీలు ఆంధీకరించారు. వీటిలో రామిరెడ్డి, రాయ 
(పోలుల తర్వాత (శేష్టమైనదిగా చెప్పదగిన అనువాదం చలం గారిదే. 


స్వాతం త్యానంతర సాహిత్యంలో ఉర్జూ భాషలో మహాకవి గాలిబ్‌ 
గీతాలను శ్రీ దాశరధి మిక్కిలి రసవ_త్తరంగా ఆంధ్రీకరించారు. మొట్ట 
మొదటిసారిగా గాలిబ్‌ కవిత్వ మాధుర్యాన్ని లెలుగువారికి చవిచూపిన 
ఘనత దాళరథిగారిదే. ఇంకా సాదీ, మీర్‌, జఫర్‌, కై ఫీఆజ్మీ, మజఖ్జూం 
మొదలె న ఉర్జూ పారసీక కవితలను దాశరథి తెలుగువారికి రుచి 
చూపారు. “గజల్‌' నడకల అందచందాలను తెలుగు కవితకు సమకూర్శ 
డానికి (శ్రీ దాశరథి కృషి చేస్తున్నారు. 


పదవ అధ్యాయం 405 


లెబనాన్‌ దేశీయాడు, (పపంచ విఖ్యాతుడైన ఖలీల్‌ జ్నిబాన్‌ 
“ప్రాఫెట్‌” కావ్యాన్ని (శ్రీ కాళోజీ “జీవన గీతి పేరుతో ఆంధ్రీకరిం 
చారు. (శ్రీ ధనకుధరం కూడ జిబ్రాన్‌ రచనలను తెనుగు చేశారు. 
జిబాన్‌ కవి సూక్తులను ఏర్చి కూర్చి శ్రీ సి, నారాయణ రెడ్డి “శిఖరాలు- 
లోయలు” పేరుతో చక్కని అనువాదం చేశారు. సరోజినీదేవి కవితలకు 
(శ్రీ నారాయణరెడ్డి కమనీయమైన అనువాదం “ముత్యాల కోకిలి పేరుతో 
వెలువడింది, 


విశ్వకవి రపీందుల (ప్రభావం యీ శతాబ్దారంభం నుండి తెలుగు 
కవులపై కన్చిస్తున్నది. “గితాంజలి"కి స్వాతం త్యానంతర కౌలంలో 
(శ్రీయుతులు బి.వి. సింగరాచార్య, చలం, ఆచంట జానకిరామ్‌, బెల్లం 
కొండ రామదాసు మొదలై న వారి అనువాదాలు వచ్చాయి. వీటితో 
(శ్రీ సింగరాచార్య, చలంగారల అనువాదాలు _శేస్టమైనవి. శ్రీ చలం 
రపీం్యదుని ఇతర రచనలు కొన్నింటిని - ‘Fruit Gathering’ ను 
“ఫల సేకరణి పేరుతోనూ తెలుగు చేశారు. రవీంద కవిత్వానువాదాలలో 
(శ్రీమతి అనసూయ రచించిన “శ్యామపర్డీ' (Gardener కు అనువాదం) 
స్వతం[త రచన అని చిప్పదగినంత మేలైన అనువాదం. రవీందుని 
కవితలలో హృద్యమైన నూరు కవితలను ఏరుకుని (శ్రీ బెజవాడ 
గోపాలరెడ్డి “నై వేద్యం" పేరుతో తెలుగు చేశారు. రవీందుని భార్య 
మృకణాళిసీదేవి మరణించినప్పుడు ఆయన రచించిన స్మృతికావ్యాన్ని 
శ్రీ గోపాలరెడ్డి “స్మరణ” పేరుతో అనువదించారు. (ప్రఖ్యాత ఉర్దూ కవి 
మట్టూం మొహియుద్దీన్‌ కవితలకు (శ్రీ దాశరథి, నారాయణ రెడ్డి, మల్లారెడ్డి 
మొదలై నవారు చేసిన అనువాదాలతో "మఖ్దూం కవిత” వెలువడింది. 
జెర్జోల్‌ (బెఫ్ట్‌ జర్మన్‌లో రాసిన కవితలకు ఇంగ్లీషు నుండి పెక్కు 
మంది తెలుగు కవుల అనువాదాలతో “బెహ్ట్‌ కవిత అనే సంపుటం 
వచ్చింది, 


తమిళ కావ్యం “తిరుప్పావు'కు మహాకవి (శ్రీ దేవులపల్లి కృష్ణ 
శాస్త్రిగారి గేయానువాదం వచ్చింది. రష్యన్‌ మహాకవి మయకోద్‌ స్కీ. 
“లెనిన్‌” కావ్యానికి (శ్రీశ్రీగారి అనువాదం మూలంలో శక్తి నంతటినీ 


(04 ఢీలుగు కవితా వీకాసం 


తీసుకువచ్చిన రచన. దేశ దేశాల కవుల రచనలకు శ్రీశ్రీ చేసిన 
అనువాదాలు “ఖడ్గ సృష్టి' సంపుటిలో వచ్చాయి. 


చేశ దేశాల కవులు, భారతీయ కవులు తెలుగు కవులకు ఉత్సాహం 
కల్పిస్తున్నప్సటికీ భారతదేశంలోనే ఇంకా ఎన్నో భాషల కవితా 
పరిమళాలు తెలుగువారికి సోకడమేలేదు. ఇంతకంటె ముఖ్యమైనది. 
రసవంతమైన తెలుగు కావ్యాలకు ఇంగ్లీషు, హిందీ, ఇంకా ఇతర 
భారతీయ భాషలలోకి విరివిగా అనువాదాలు జరగాలి. సమద్ధలందుకు 


పూనుకుంపే తెలుగు కవితకు నిజంగా రావలసిన (ప్రతిష్ట వస్తుంది 


అ 
“ఉద్యమాలు; అలజడులు; యుద్దాలు; _ కవుల (ప్రతిస్పందన 


జాతికి విపత్తు వచ్చినప్పుడల్లా కవులు ఆవేశంతో కవిత్వం 
రచించటం పరిపాటిగా వస్తున్నదే. స్వాతర్యత్యం వచ్చీ రాగానే కోటి 
మంది (పజలు నిజాం సంస్థానంలో యింకా బానిసలుగా పడరాని కష్టాలు 
పడుతున్నప్పుడు, వారిని విముక్తుల్ని చెయ్యటానికి నాయకత్వం 
వహించిన వారిలో కవులు కూడ ముందు వరుసలో వున్నారు. సంస్థానం 
వెలుపల నుండి కూడ ఎందరో కవులు తెలంగాణ (పజలకు హన 
నిలిచారు. 


ఈ శతాబ్ధారంభం నుండీ ఆంధోద్యమం సాగుతున్నప్పటికీ ఆది 
1950 (పాంతాలలో తీవ రూపం ధరించి ఆంధ్రరాష్ట్రం నచ్చేవరకు 
కొనసాగింది. (శ్రీ తుమ్మల సీతారామమూర్తి రచించిన “రాష్ట్ర గానము 
యీ విధమైన కావ్యాలలో మేలుబంతి. చిట్టచివరకు (శ్రీ పొట్టి ట్టి శ్రీరాములు 
ఆత్మత్యాగంతో రాష్ట్రం సిద్ధించింది. ae త్యాగాన్ని గుర్తించి, 
గౌరవించిన సరియైన కావ్యమేదీ రాలేదనే చెప్పాలి. వచ్చిన కొన్యాలలో 
(శ్రీ బండ్ల స్నుబహ్మణ్య కవి రచన శ్రేష్టమైనదని చెప్పవచ్చు. ఆంధ 
రాష్ట్ర్రమైతే వచ్చింది కొని అది ముక్కోటి ఆంధుల నొక్కటిగా 
కలిపినదికాదు. కోటిమంది (ప్రజలున్న తెలంగాణ 1958 నాటికి మన 
రాష్ట్రంలో లేదు. 1956 నవంబరు ఒకటవ తేదీన ఆంధ పదేక్‌ ఏర్పడే 


పరన ఆధ్యాయరి 407 


దాక ఆంధుల కోరిక తీరలేదు. ఇప్పటికి కూడ కొన్ని ఆంధ (ప్రాంతాలు 
ఇరుగు పొరుగు రాష్ట్రాలలోనే వుండిపోవటం దురదృష్టం. ఆం్మధు 
లందరూ ఒక్క. గొడుగు నీడకు చేరుకున్నాము గదా అని ఆనందం 
పొంది, ఇల్లు చక్కదిద్దుకునేటంతలో పీడకలల్లాగ రెండు అలజడులు 
ఆంధపదేశ్‌ను సంక్షోభపరీచాయి. అవి (పత్యేక తెలంగాణ, (పత్యేక 
ఆంధ్రరాష్ట్రం కావాలని వేర్పాటువాదులు సాగించిన అలజడులు. 
ఈ సమయాల్లో తెలుగు కవులు తమ బాధ్యతను గుర్తించి, ఆందోళన 
చేస్తున్న జనుల ఆ(గహాన్ని కూడ తట్టుకొని ఐకమత్యాన్ని బోధించటం 
హర్ష దాయకం. 


భారత దేశం అహింసా సిద్ధాంతాన్ని నమ్మి, “సంచశీల"కు కట్టుబడి 
పోరు నష్టం పొందులాభమనే తత్వంతోనే వున్నది. కాని 1962లో చైనా 
భారత దేశంతో యుద్ధానికి దిగింది. ఆ సమయంలో చాతికి జాతి 
అంతా ఒక్కటిగా నిలిచినశ్లే, జాతీయతను, దేశభక్తిని నూరిపోస్తూ 
సమరోత్సాహం కలిగించే కవితలు విరివిగా వచ్చాయి. “రణభేరి; 
విజయ గీతావళ; వీర భారతము” కవితా సంకలనాలూ; శ తుం జయము 
(శ్రీ కేతవరపు వేంకట రామకోటి శాస్తి రచన) మొదలై న కావ్యాలూ 
వచ్చి _పజలకు ఉత్సాహం కలిగించాయి. 


1971 లో భారతదేశం బంగ్లాదేశ్‌ “ముక్తి వాహినికి సాయంగా 
ఆ దేశాన్ని పాకిస్తాన్‌ దౌర్జన్యం నుండి రక్షించటానికి పూనుకున్నప్పుడు 
కూడ (ప్రజల వాణిని కవులు చక్కగా (పతిధ్వనించారు. “తుపాకి 
రవ్వలు; సమర విజయ; సమర్‌ పథే బాంగ్లా; బంగ్లాదేశ్‌ కవితా 
వాహిని” కొవ్య సంకలనాలు వచ్చాయి. వీటిలో ఎక్కువ భాగం 
(పజోధమే పరమార్థంగా గలవి అయినా కొన్ని రచనలు కవితా శిల్చంతో 
ఉత్తమ కవిత్వంగా చెప్పదగినవి కూడ వున్నాయి, 


19 తో భారత (పభుత్వం “ఆత్యయిక పరిస్థితిని విధించినప్పుడు 


కవులు విడిచిపెట్టాలి. లేకపోతే తాత్కాలికంగా వారు సబ్బంగడుపుకున్నా 
చరిత్ర వారిని క్షమించదు. 


108 శీలుగు కవిశా వికొనం 


ఆం|ధులు ఆవేశపరవశులన్న మాట తరచు వినవచ్చేదే. దేశంలో 
ఏ విధమైన అందోళన వచ్చినా, తెలుగు కవులు (పతిస్పందించటం 
హర్షదాయకం. వీరిలో కొద్దిమంది మ్మాతమే తాము నమ్మిన సత్యం 
ఆవేళపరవశులై న జనుల ఆగహోనికి గురిఅవుతుందని తెలిసినా, 
నిర్భయంగా వెల్ల డించగలరు. వారి కవిత్వంలో సత్యాన్ని సామాన్య 
జనులు తెలుసుకోలేక ఆగహించినా, ఆ తర్వాత ఆ కవుల ధైర్యానికి 
చిత్తశుద్ధికి హర్షించి, వారిని ప్రాణాధికంగా (పేమిస్తారు. 


సమకాలికమైన తెలుగు కవిత్వం సమకాలిక సమస్యలను 
(పతిబింబిస్తున్నదని చెప్పటానికి ఎంత్రైనా ఆనందంగా వున్నది. 


'రేవటి కవిత్వం 


రేపటి కవిత్వం ఏ విధంగా ఉండబోతున్నదని ఆలోచించినప్పుడు 
మేధావులు కొందరు నిరాశ చెందుతున్నారు. (శ్రీ బి. వి. కృష్ణరావు 
“సాహిత్య భవితవ్యం” అనే వ్యాసంలో “జీవితం నిలకడలేక త్వరితగతిని 
మారుతున్నప్పుడు తదనుగుణమైన మార్పులే సాహిత్యంలోనూ తక్కిన 
లలిత కళలలోనూ వ స్తవి. సమాధ్యవస్థాపాదకాలై న కృతులకు 
అవకాశం తక్కువ. తదాస్వాదన శక్తి కూడ సన్నగిల్లక తప్పదు. 
'వెనుకటివలె నవ్యకృతులు ఇకమీదట మూడు కాలాలపాటు నిలవటం 
అసంభవంగా కన్నిస్తున్నది........ రచనయండలి వస్తు శిల్పాలు కూడ 
ప్మతికా వార్తలవలె ఉద్వేజకౌలుగా ఉంటవి. ఆంకే ప్మతికా రచనయే 
(Journalism) సాహిత్యంగా చెలామణి అవుతుంది. ఈ లక్షణాలు 
అప్పుడే కొంతవరకు గోచరిస్తున్నవి” అన్నారు. ష్మతిక వార్తలను 
పోలిన కేవల ఉద్వేజకరమైన కవిత్వమే ఇప్పుడు ఎక్కువగా వస్తున్న 
మాట యధార్థమే. కాని నిరాశకు ఆస్కారంలేదు. జీవితంఇప్పుడున్నంత 
సంక్లిష్టంగా ఇంతకు ముందులేదు. అలజడుల్లోంచి, ఆందోళనల్లోంచి, 
బాధల్లోంచి ఉత్తమ కవిత్వం తప్పక పుడుతుంది. 


కవిత్వమిప్పుడు చీలుదారుల కూడలిలో నిలిచి వున్నది. సామాజిక 
దృష్టితో పగతిమార్గంలో నడవాలని కొందరు, వ్యక్తి న్వేచ్చను 


పదవ ఆధ్యాయం aft 


కాపాడుకొని స్వీయానుభూతిని కవితా శిల్పంతో వెల్లడించాలని మరి 
కొందరూ తలుస్తున్నారు. మార్గాలు వేరైనా కవుల గన్యుం వొక్కటే. 
కవిత్వ (పయోజనం ఏ కాలంలోనైనా ఆనందాన్ని కలిగించటం, 
సదుపదేశం చేయటం, విశ్వ శేయాన్ని సమకూర్చటమే. కవులు భావనా 
సమాధిని నిలుపుకొని ఉద్వేజ కారకాభై న రచనలనేగాక నాలుగు కాలాల 
పాటు నిలిచి వెలిగేవి, “ఇదీ మా తెలుగు కవితి అని ఆంతర్జాతీయమెన 
(ప్రతిష్టను పొందగలిగే కవితలను వెలయిస్తారని ఆశిద్దాం. 





ఉపయోగించిన (గంథాలలో 
(పభానమైనవి కొన్ని - 


తెలుగు 


కవిత్వ త త్త్వవిచారము 
నేటికాలపు కవిత్వము 
నవ్యాం[ధ సాహిత్య వీధులు 


మహోదయము 

కవికోకిల (గంథావళి-వ్యాసములు 
సారస్వత వివేచన 

ఆధునికాంధ కవిత్వము - 

సం పదాయములు - (పయోగములు 
కావ్యజగత్తు 

వ్యాసావళి 

బాలకవి శరణ్యం 

పండిత భిషక్కుల భాషా భేషజం 
గిడుగు రామమూర్తి (జీవితచరిత్ర) 
వ్యాసమంజరి 

కొమ్మరాజు వేంకట లక్ష్మణరావు 
(జీవిత చర్విత) 

సాహిత్య వివేచన 


ఇ కట్టమంచి రామలింగా రెడ్డి 
- అక్కిరాజు ఉమాకా_న్హమ్‌ 
- కురుగంటి సీతారామయ్య, 
పిల లమటిీ వేంకట హనుమంతరావు 
రన అ 
“ రె వి. రమణా రెడ్డి 
= దువ్వూరి రామి రెడ్డి 
= రాచనులుు రామచం,దా రెడ్డి 
౧ యె 


} డాక్టర్‌ సి, నారాయణ రెడ్డి 


జట 
జూ డాక్టర్‌ జి, వి, కృష్ణరావు 
* గిడుగు రామమూర్తి పంతులు 
- గిడుగు రామమూర్తి పంతులు 
= గిడుగు రామమూర్తి పంతులు 
= బీ. వి. రామమూ రి 
అవాలి 
= కటమంచి రోమలింగాండ్తి 
ళు G 


డా॥ అక్కిరాజు రమాపతిరావు 


జా నుపసన్న 


సమ్మగ ఆంధ సాహిత్యం 
ఉషఃకిరణాలు 

సాహిత్య (ప్రయోజనం 
కళలు - శాస్త్రీయ విజ్ఞానం 
ఆంధ రచయితలు 


నా వాజ్మయ మీ(తులు 
శ్రీశ్రీ కవితా (ప్రస్థానం 

కవి హృదయం 

పాలేరు నుంచి పద్మ(శ్రీ వరకు 
బోయి భీమన్న 

గురజాడ 

డిసెంటు పషృతము 


లోవెలుగులు 
వచన పద్యం - లక్షణ చర్చ 


సారస్వతాలోకము 
సమాజము - సాహిత్యము 
మరపురాని మనీషి 
చందం వ్యాసావళి 
సమాతోచనం 

మహతి 

సాహితీ వాల్ల భ్యము 
(రెండు సంపుటాలు 


fi 

_ ఆరుద 

జ (శ్రీవాత్సవ 

- కొడవటిగంటి కుటుంబరావు 

= కొడవటిగంటి కుటుంబరావు 

= మధునాపంతుల 

సత్యనారాయణ శౌస్త్రీ 

_ చేకుమళ్ల కామేశ్వరరావు 

- అదేపరి రామమోహనరావు 
“HE 


= చలం 
| “హైమవతి 


- తీత్రీ 
= గురజాడ (అను) 
పోరంకి దకీణామూ ర్తి 


= ముట్నూరి కృష్ణారావు 

= చేకూరి రామారావు; 
సంపత్కుమార 

- రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 

- ఆర్‌. యన్‌. సుదర్శనం 

= తిరుమల రామచండ 

= మద్దుకూరి చందశేఖరరావు 

- ఆంధ్బపదేశ్‌ సాహిత్యఅకాడమి 

= యునభారతి 


} నరేం్యదనాథ సాహిత్య మండలి 


ఆంధ" విజ్ఞాన సర్వస్వము 
ఆంధ సంన్థానములు అ 
సాహిత్య పోషణము 
తెలుగులో తిట్టు కవిత్వము 
రు 
కవినేన మేనిఫెస్టో 
సాహిత్యశిల్బ సమీక్ష 
వీరేశలింగం పంతులు = 
సమ్మగ సరిశీలన 
తెలుగు సాహిత్యముపై 
ఇంగ్లీషు (ప్రభావము 
స్వీయచర్శిత 


శ్రీశ్రీ సాహిత్యం = (6 సంపుటాలు) - 


hes 
11 


| 


} 


లా 


తెలుగు 'వై తాళికులు (రెండు భాగాలు)- 


చై తన్యలహరి 
నవోదయలహరి 
వికొసలహరి 
'పతిభాలహరి 
వచన కవిత 


- 


కావ్యాలంకార సం_గహము(వివరణ) జ 


కరప శ్రాల దుమారం - 
తెరవెనుక భాగోతం 


| 


కవికోకిల జీవితమూ, సాహిత్యమూ - 
“తెలుగులో కవితా విప్లవాల స్వరూపం - 


(3. 4, 6, 14 సంపుటాలు 


డాక్టర్‌ తూమాటి దొణప్ప. 


రావారి దొరస్వామిశర్మ 
గుంటూరు శేషేందశర్శ 
పింగళి లక్షీ కాంతం 


డా, అక్కిరాజు రమాపతిరావు 


డాక్టర్‌ కొత్తపల్లి వీరభ్యదరావు 

కందుకూరి వీరేశలింగం పంతులు 

శ్రీశ్రీ 

ఆంధ్రపదేశ్‌ సాహిత్య 

ఆకాడమి 

యువభారతి 

యువభారతి 

యువభారతి 

యువభారతి 

(ఫీవర్స్‌ (ఫంట్‌ 

సన్నిధానము 
సూర్యనారాయణశాస్త్రి 


(సం) ఆనంతం, లక్ష్మీకాంతం 


కె. వి. రమణారెడ్డి 
వెల్చేరు నారాయణరావు 


iv 


సాహిత్య పరిచయం (1815-1915) 
వీర తెలంగాణ = నా అనుభవాలు 
తెలంగాణలో జాతీయోద్యమాలు 
ఆప్పుడు పుట్టి వుంటే ! 


అం 


కావ్యసం౦ 


'చై తాళికులు 
మహాసంకల్పం 

కల్పన 

తెలుగు కావ్యమాల 
కావ్యాంజలి (రెండు భాగాలు) 
నవీనకావ్యమంజరి 
శ్రీశ్రీయుగం 
మహోదయము 
నవసాహితి 
న్వేచ్చాపథం 
అడుగుజాడ గురజొడది 
తరం తరం 

ప్రత్యూష 

చైతన్య 


రా!తి 


అని 


ఇం[దగఠటి (శ్రీకాంతశర్మ 


రావి నారాయణ రెడ్డి 
= దేవులపల్లి రామానుజరావు 


శి 


వ 


దేవులపల్లి వేంకట కృష్ణశా 


కలనాలు 


అగ్ని గర్భ 

దిగంబర కవుల సంపుటాలు 
రుంరు; మరో యుంయు 
కవిత 

జలపాతం 

చేతనావ_ర్హం (రెండు సంపుటాలు) 
నయాగరా 

తిరుగబడు 

తే 

కిర్మీరం 

మణిమకుటం 

ఉదయ ఘంటలు 

ఉదయ తార 

మినీ కవితా విన్లవం 


ళా 


పత్రికలు, (పత్యేక సంచికలు 


ఆంధప తిక సంవత్సరాది సంచికలు సంవేదన 


భారతి కళాశేళి 

కృష్ణా ష్మతిక వేకువ 

(పతిభ సృజన 

ఉదయిని (4, గ్‌ సంచికలు) (గ్రంథాలయ సరస్వము 
అభ్యుదయ మేఖల 

నవత జయంతి 


యుగప్పరుషుడు వీరేశలింగం 
రాయ పోలు సాహిత్య సౌందర్య దర్శనము 
వ్యాససంగహము (గిడుగు రామమూర్తి పంతులు స _ప్పతితమ 
జన్మదిన సంచిక) 
ఆలూరి బైరాగి సంస్మరణ సంచిక 
“పలనాడు వెలలేని మాగాణీరా (పులుపుల శివయ్య స్మృతి సంచిక) 
ఆకాశవాణి విజయవాడ రజతోత్సవ సంచిక 
విమర్శిని (పరిశోధన పత్రిక 
పరిళోధన 


ఆం(ధీకృత, 


నాట్యళాస్త్రము 
నాట్య వేదము 
భామహోలంకౌరము 
కావ్యాదర్శము 
కావ్యాలంకార సూతన్న్తి 
ఆంధ ధ్వన్యాలోకము 
కావ్య మీమాంస 
నకోక్తి జీవితము 
కావ్య (పకాశము 
ఆంధ దశరూపకము 
సాహిత్య దర్పణము 
ఆంధ (పతాపర్నుద 
యశోభూషణము 
రసగంగాధరమణి 
రసార్ధ వ సుధాకరము 
జొచిత్య విచారచర్చ 
ఆంధ చం దాలతోకము 
కువలయానందము 


vi 


సంస్కృత (గంథములు 


- పోణంగి శ్రీరామ అప్పారావు 

= జమ్ములమడక మాధవ రామశర్మ 
- పుల్లెల (శ్రీరామచందుడు 

- అవ్వారి నుబహ్మణ్యకశొస్ర్రి 

= వేదాల తిరువేంగళాచార్యులు 


i 


వేదాల తిరువేంగళా చార్యులు 
పుల్లెల (శ్రీరామచందుడు 

పుల్లెల (శ్రీరామచంద్రుడు 
జమ్ముల మడక మాధవరామశర్మ 
మల్లాది సూర్యనారాయణశౌస్ర్రీ 

- వేదం వేంకట రాయశొస్త్రి 


i 


1 


1 


చలంచర రంగాచార్యులు 
య్‌! 


- జమ్ములమడక మాధవరామశర్మ 
- బులుసు వేంకట రమణయ్య 

= జమ్ములముడక మాధవరామళర్య 
= అక్కిరాజు ఉమాకాంతం 

= కంభంపాటి సత్యనారాయణ 


